﻿లియోనిడ్ మ్లెచిన్
స్టాలిన్ ఇజ్రాయెల్ ఎందుకు సృష్టించాడు?
రచయిత నుండి
నా అభ్యర్థన మేరకు, ఈ పుస్తకం యొక్క మాన్యుస్క్రిప్ట్‌ను చదివి, నేను విలువైన వ్యాఖ్యలను అందించిన ప్రతి ఒక్కరూ, వేరే శీర్షికతో ముందుకు రావాలని నాకు సలహా ఇచ్చారు: “అన్నింటికంటే, ఇది పూర్తిగా ఖచ్చితమైనది కాదు. స్టాలిన్ ఇజ్రాయెల్‌ను సృష్టించలేదు. ఐక్యరాజ్యసమితిలో సభ్యులుగా ఉన్న మెజారిటీ రాష్ట్రాల సంకల్పం ఇదే."
కానీ నాకు ఖచ్చితంగా తెలుసు: స్టాలిన్ లేకపోతే, పాలస్తీనాలో యూదు రాజ్యం కనిపించలేదు. మరియు అతని నిర్ణయం ఆధునిక మధ్యప్రాచ్యం యొక్క విధిని మాత్రమే నిర్ణయించింది, కానీ సోవియట్ యూనియన్ మరియు యునైటెడ్ స్టేట్స్ యొక్క రాజకీయ చరిత్రను కూడా ప్రభావితం చేసింది.
ఈ దృక్కోణానికి రుజువు రష్యన్ విదేశాంగ విధాన ఆర్కైవ్ నుండి వందలాది డిక్లాసిఫైడ్ పత్రాలు. అవి రెండు రెండు-వాల్యూమ్ సేకరణలలో సేకరించబడ్డాయి. ఒకటి “సోవియట్-ఇజ్రాయెల్ సంబంధాలు. 1941–1953" - రష్యన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సిద్ధం చేసింది, మరొకటి - "ది మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్. 1947–1956" - ఇంటర్నేషనల్ డెమోక్రసీ ఫౌండేషన్.
ఇప్పుడు రక్షణ మంత్రిత్వ శాఖ సర్టిఫికేట్లు, రాయబారుల నుండి ఎన్‌క్రిప్టెడ్ టెలిగ్రామ్‌లు, విదేశాంగ మంత్రుల సంభాషణల రికార్డింగ్‌లు, సెంట్రల్ కమిటీకి మెమోలు రాజకీయ నాయకులు మరియు దౌత్యవేత్తల జ్ఞాపకాలతో, ప్రత్యక్ష సాక్షుల ఖాతాలతో మరియు ఆ నాటకీయ సంఘటనలలో పాల్గొనేవారితో పోల్చడం సాధ్యమవుతుంది. మరియు మేము చివరకు ప్రధాన ప్రశ్నకు సమాధానం ఇవ్వగలము - స్టాలిన్కు ఇజ్రాయెల్ ఎందుకు అవసరం? అతను మధ్యప్రాచ్యం కోసం ఎలాంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడు? మధ్యప్రాచ్యంలో సోవియట్ లైన్ ఎందుకు అంత సమూలంగా మారిపోయింది మరియు ఇవన్నీ మన దేశానికి ఏమి తెచ్చాయి?
ఇది ఇజ్రాయెల్ గురించిన పుస్తకం కాదు, మధ్యప్రాచ్యంలో సోవియట్ విధానం గురించిన పుస్తకం.
చరిత్ర అనేది ఇతర వ్యక్తులకు అసహ్యకరమైనది ... మీరు అలా ఆలోచిస్తే, మన ఇటీవలి స్నేహితులు అరబ్బులు ఎందుకు అని మీకు ఎప్పటికీ అర్థం కాదు, వారిలో కొంతమంది, చెచెన్ మిలిటెంట్లతో కలిసి, రష్యన్ ప్రత్యేక సేవలు నివేదించినట్లుగా, పాఠశాలలను స్వాధీనం చేసుకుంటాయి మరియు రష్యా నగరాల్లో పిల్లలను చంపుతున్నారు.
 
ప్రథమ భాగము.
జియోనిస్టులు మాస్కోకు స్నేహితులు అయ్యారు
 
ఇవాన్ మిఖైలోవిచ్ మైస్కీ ఇప్పటికీ ఇంగ్లండ్‌లో రాయబారిగా ఎలా కొనసాగాడు అనేది ఒక రహస్యం. మరియు అన్నింటిలో మొదటిది, పీపుల్స్ కమిషనరేట్ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ నివాసి కోసం, రాయబారి ప్రొఫైల్‌తో పరిచయం పొందడానికి అవకాశం ఉంది. దౌత్యవేత్తలపై నిఘా ఉంచడం వంటి విధులతో కూడిన నివాసి ఒకటి కంటే ఎక్కువసార్లు ఆశ్చర్యపోయి ఉండవచ్చు: కామ్రేడ్ స్టాలిన్ ఈ మైస్కీని ఇంత బాధ్యతాయుతమైన స్థితిలో ఎందుకు సహించాడు?
రాయబారి యొక్క వృత్తిపరమైన లక్షణాల గురించి ఎటువంటి సందేహం లేదు - అతనికి ఇంగ్లాండ్ బాగా తెలుసు, అనేక విదేశీ భాషలు మాట్లాడతాడు, విస్తృతంగా విద్యావంతుడు, బ్రిటిష్ విధానాన్ని నిర్ణయించే ప్రతి ఒక్కరికీ తెలుసు ... కానీ ప్రశ్నాపత్రం! ఆయన రాజకీయ గతం!
ఇవాన్ మైస్కీ ఒకప్పుడు మెన్షెవిక్ మాత్రమే కాదు, యాభై-ఎనిమిదవ ఆర్టికల్ క్రింద నేరుగా కోలిమాకి వెళ్లడానికి ఇది సరిపోతుంది. కానీ ఇది ప్రధాన విషయం కాదు: అంతర్యుద్ధం సమయంలో, అతను కేవలం సోవియట్ పాలన యొక్క శత్రువుల వైపు ఉన్నాడు.
మైస్కీ అసలు పేరు లియాఖోవెట్స్కీ. తొమ్మిది వందల రెండు సంవత్సరాలలో అతను సోషల్ డెమోక్రటిక్ సర్కిల్‌లలో పాల్గొన్నందుకు సెయింట్ పీటర్స్‌బర్గ్ విశ్వవిద్యాలయం నుండి బహిష్కరించబడ్డాడు మరియు సైబీరియాకు బహిష్కరించబడ్డాడు. అతను మెన్షెవిక్‌లలో చేరాడు మరియు మొదటి రష్యన్ విప్లవంలో పాల్గొన్నాడు. తొమ్మిది వందల ఆరు సంవత్సరాలలో, అతను మళ్లీ మళ్లీ సైబీరియాకు బహిష్కరించబడ్డాడు. తొమ్మిది వందల ఎనిమిదిలో అతను విదేశాలకు వెళ్ళాడు.
ఇవాన్ మిఖైలోవిచ్ తన సమయాన్ని విదేశీ దేశంలో ఉపయోగకరంగా గడిపాడు. పన్నెండవ సంవత్సరంలో అతను మ్యూనిచ్ విశ్వవిద్యాలయం యొక్క ఎకనామిక్స్ ఫ్యాకల్టీ నుండి పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత లండన్‌కు వెళ్లాడు. ఇక్కడ అతను మాగ్జిమ్ మాక్సిమోవిచ్ లిట్వినోవ్, విదేశీ వ్యవహారాల కోసం కాబోయే పీపుల్స్ కమీషనర్‌ను కలిశాడు.
లండన్‌లో, పార్టీ ఆర్థిక వ్యవహారాలకు లిట్వినోవ్ బాధ్యత వహించారు. అతను ఆమె క్యాషియర్ అయ్యాడు, మరియు ఆ విషయంలో చాలా కృష్టుడు. అప్పుడు అతను మరింత ఉత్తేజకరమైన, కానీ మరింత ప్రమాదకరమైన వ్యాపారాన్ని చేపట్టాడు - రష్యాకు ఆయుధాలను రవాణా చేయడం. లిట్వినోవ్ యొక్క మంచి వైఖరి మైస్కీ జీవితాన్ని కాపాడింది.
విప్లవం తరువాత, ఇవాన్ మిఖైలోవిచ్ మెన్షెవిక్‌లతోనే ఉండి కేంద్ర కమిటీకి ఎన్నికయ్యాడు. రష్యాలో ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడే చివరి ప్రయత్నంలో ఆయన పాల్గొన్నారు.
బోల్షెవిక్‌లచే చెదరగొట్టబడిన అనేక మంది రాజ్యాంగ సభ సభ్యులు సమారాలో సమావేశమయ్యారు. మొదట వారిలో ఐదుగురు మాత్రమే ఉన్నారు, ఎక్కువగా సమారా ప్రావిన్స్ నుండి డిప్యూటీలు ఉన్నారు, కాని వారు నగరంలో రాజ్యాంగ అసెంబ్లీ యొక్క అన్ని డిప్యూటీలను సేకరించి, చట్టబద్ధంగా ఎన్నుకోబడిన ఏకైక అధికార సంస్థ యొక్క పనిని తిరిగి ప్రారంభించడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. వారు సమారాకు సుమారు వంద మంది డిప్యూటీలను పంపిణీ చేయగలిగారు.
బోల్షెవిక్ పాలన రాచరికం పునరుద్ధరణకు లేదా రష్యా మొత్తం జర్మనీ ఆక్రమణకు దారితీస్తుందని వారు భావించారు మరియు నిజమైన ప్రజాస్వామ్య, గణతంత్ర ప్రభుత్వాన్ని స్థాపించాలని నిర్ణయించుకున్నారు.
వారు రాజ్యాంగ సభ సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు, ఇది సమర కొముచ్‌గా చరిత్రలో నిలిచిపోయింది.
ఆగష్టు 1918లో, మైస్కీ సమారా చేరుకున్నాడు.
- స్టోర్ కిటికీలు అన్ని రకాల వస్తువులతో నిండి ఉన్నాయి, ఆ సమయంలో మాస్కో దుకాణాలలో ఖాళీగా ఉన్న వస్తువుల శూన్యతతో పదునైన వ్యత్యాసాన్ని చూపుతుంది. నగరం యొక్క మొత్తం చిత్రం బాగా తెలిసిన, సుపరిచితమైన, "పాత" పాత్రను కలిగి ఉంది, సోషలిస్ట్ విప్లవం యొక్క వేడి శ్వాసతో ఇంకా కలవరపడలేదు. మరియు ఇది అసంకల్పితంగా మన కళ్ళను, సోవియట్ పాలన యొక్క ప్రత్యర్థుల కళ్ళను కప్పివేసింది.
మేము మార్కెట్‌కి వచ్చినప్పుడు మా మానసిక స్థితి గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ తెల్లటి రొట్టె పర్వతాలు, స్టాల్స్‌లో మరియు బండ్లపై ఉచితంగా విక్రయించబడతాయి, ఈ సమృద్ధిగా ఉన్న మాంసం, చంపబడిన పౌల్ట్రీ, కూరగాయలు, వెన్న, పందికొవ్వు మరియు అన్ని రకాల ఇతర ఆహార డిలైట్‌లు మమ్మల్ని పూర్తిగా ఆశ్చర్యపరిచాయి. మాస్కో తర్వాత, సమారా మార్కెట్ వెయ్యి మరియు ఒక రాత్రుల నుండి ఒక రకమైన అద్భుత కథలా అనిపించింది. అంతేకాకుండా, ఆహార ధరలు సాపేక్షంగా మితంగా ఉన్నాయి.
ఇవాన్ మిఖైలోవిచ్ రాజ్యాంగ సభ సభ్యుల సమారా కమిటీలో కార్మిక శాఖ మేనేజర్ (వాస్తవానికి మంత్రి) అయ్యాడు.
అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మైస్కీ దాని నుండి తప్పించుకున్నాడు! ఇరవై ఒకటవ సంవత్సరంలో, అతను వాస్తవికతను అంచనా వేసిన తరువాత, బోల్షెవిక్‌లలో చేరాడు. ఇరవై సెకనులో, డిప్యూటీ పీపుల్స్ కమీషనర్ లిట్వినోవ్ అతన్ని పీపుల్స్ కమిషనరేట్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ యొక్క ప్రెస్ విభాగానికి బాధ్యత వహించాడు.
మే 1925లో, లిట్వినోవ్ పత్రికా వ్యవహారాల కోసం ప్లీనిపోటెన్షియరీ ప్రతినిధి కార్యాలయానికి సలహాదారుగా మైస్కీని లండన్‌కు పంపాడు. 1927 వేసవిలో, ఇంగ్లాండ్ సోవియట్ యూనియన్‌తో సంబంధాలను తెంచుకుంది మరియు దౌత్యవేత్తలు స్వదేశానికి తిరిగి రావలసి వచ్చింది. మైస్కీ రెండు సంవత్సరాలు జపాన్‌లోని ప్లీనిపోటెన్షియరీ మిషన్‌లో సలహాదారుగా మరియు మరో మూడేళ్లపాటు ఫిన్‌లాండ్‌లో ప్లీనిపోటెన్షియరీ ప్రతినిధిగా ఉన్నారు.
అక్టోబర్ ముప్పై రెండులో, అతను మళ్లీ ప్లీనిపోటెన్షియరీ పాత్రలో లండన్ చేరుకున్నాడు మరియు పదేళ్లకు పైగా ఈ పదవిలో ఉన్నాడు. 1941లో స్టాలిన్ ఆయనను పార్టీ కేంద్ర కమిటీ అభ్యర్థి సభ్యునిగా చేశారు.
ఈ సంవత్సరాల్లో, మైస్కీని ప్లీనిపోటెన్షియరీ ప్రతినిధి అని పిలుస్తారు - RSFSR యొక్క దౌత్య ప్రతినిధి యొక్క ఈ స్థానం జూన్ 4, 1818 న కౌన్సిల్ ఆఫ్ పీపుల్స్ కమీసర్ల డిక్రీ ద్వారా స్థాపించబడింది. మే 9, 1941 నాటి USSR యొక్క సుప్రీం సోవియట్ యొక్క ప్రెసిడియం యొక్క డిక్రీ ద్వారా, "రాయబారి అసాధారణ మరియు ప్లీనిపోటెన్షియరీ" ర్యాంక్ ప్రవేశపెట్టబడింది. ఇప్పుడు మైస్కీ లండన్‌లో గుర్తింపు పొందిన ఇతర రాయబారులందరితోనూ అదే విధంగా వ్యవహరించారు.
 
మైస్కీ మరియు వీజ్మాన్
ఆపై ఫిబ్రవరి 3, 1941 న ఇవాన్ మిఖైలోవిచ్ మైస్కీకి అసాధారణ అతిథి వచ్చారు - చైమ్ వీజ్మాన్. సాధారణంగా చెప్పాలంటే, అతను ప్రపంచ ప్రసిద్ధ రసాయన శాస్త్రవేత్త. కానీ అతను వేరే హోదాలో సోవియట్ రాయబారిని ఉద్దేశించి ప్రసంగించాడు.
1920లో, వీజ్‌మాన్ ప్రపంచ జియోనిస్ట్ ఆర్గనైజేషన్ అధిపతిగా ఎన్నికయ్యారు.
వీజ్‌మాన్ బెలారస్, లిథువేనియా మరియు పోలాండ్ సరిహద్దులోని ఒక చిన్న పట్టణంలో రష్యన్ సామ్రాజ్యం యొక్క అంశంగా జన్మించాడు. అతను రష్యన్ భాషను మరచిపోలేదు. ఇరవై రెండు సంవత్సరాల వసంతకాలంలో జెనోవా కాన్ఫరెన్స్‌లో లెనిన్‌గా ఎలా పొరబడ్డాడో అతను సోవియట్ దౌత్యవేత్తలకు ఆనందంగా చెప్పాడు.
"మరొక రోజు," మైస్కీ మాస్కోకు ఇలా వ్రాశాడు, "నాకు ఊహించని అతిథి వచ్చింది: జియోనిజం యొక్క ప్రసిద్ధ నాయకుడు, డాక్టర్ వీజ్మాన్. పొడవాటి, మధ్య వయస్కుడైన, సొగసైన దుస్తులు ధరించిన లేత పసుపు చర్మం మరియు పెద్ద బట్టతల ఉన్న పెద్దమనిషి ... అతను నలభై ఐదు సంవత్సరాల క్రితం రష్యాను విడిచిపెట్టినప్పటికీ, అతను అద్భుతమైన రష్యన్ మాట్లాడతాడు.
వీజ్మాన్ ఈ విషయంపై వచ్చాడు: పాలస్తీనాకు ఇప్పుడు నారింజలను ఎగుమతి చేయడానికి ఎక్కడా లేదు; USSR వాటిని బొచ్చుకు బదులుగా తీసుకుంటుందా? అమెరికాలోని యూదు సంస్థల ద్వారా బొచ్చులను బాగా అమ్మవచ్చు.
నేను వెంటనే ఏదైనా ఖచ్చితంగా చెప్పలేనని వీమన్‌కి సమాధానం ఇచ్చాను, కానీ విచారణ చేస్తానని వాగ్దానం చేసాను. అయితే, ప్రాథమిక విషయంగా, పాలస్తీనా యూదులు ప్రత్యేక ఆశలతో మోసపోకూడదని నేను గుర్తించాను: సాధారణ నియమంగా, మేము విదేశాల నుండి పండ్లను దిగుమతి చేసుకోము. మరియు అది మారినది. వీజ్‌మాన్ ప్రతిపాదనకు మాస్కో ప్రతికూలంగా స్పందించింది, ఈ రోజు నేను అతనికి ఒక లేఖలో తెలియజేశాను.
అయితే, నారింజ గురించి సంభాషణకు సంబంధించి, వీజ్మాన్ సాధారణంగా పాలస్తీనా వ్యవహారాలను స్పృశించాడు. అంతేకాకుండా, అతను ప్రపంచ యూదుల పరిస్థితి మరియు అవకాశాల గురించి మాట్లాడాడు. వీజ్‌మాన్ చాలా నిరాశావాది.
మొత్తంగా, అతని లెక్కల ప్రకారం, ఇప్పుడు ప్రపంచంలో దాదాపు పదిహేడు మిలియన్ల యూదులు ఉన్నారు. వీరిలో, పది నుండి పదకొండు మిలియన్ల మంది సాపేక్షంగా సహించదగిన పరిస్థితుల్లో ఉన్నారు: కనీసం వారు భౌతిక నిర్మూలన ద్వారా బెదిరించబడరు. వీరు USA, బ్రిటిష్ సామ్రాజ్యం మరియు USSR లో నివసిస్తున్న యూదులు...
“మధ్య మరియు ఆగ్నేయ ఐరోపాలో నివసిస్తున్న ఆరు నుండి ఏడు మిలియన్ల యూదుల విధి గురించి నేను భయాందోళన లేకుండా ఆలోచించలేను: జర్మనీ, ఆస్ట్రియా, చెకోస్లోవేకియా, బాల్కన్లు మరియు ముఖ్యంగా పోలాండ్‌లో. వారికి ఏమవుతుంది? వారు ఎక్కడికి వెళతారు?
వీజ్‌మాన్ లోతైన శ్వాస తీసుకొని ఇలా జోడించారు:
"జర్మనీ యుద్ధంలో గెలిస్తే, వారందరూ చనిపోతారు." అయితే, జర్మనీ విజయంపై నాకు నమ్మకం లేదు. అయితే ఇంగ్లండ్ యుద్ధంలో గెలిచినా, అప్పుడు ఏమిటి?
ఆపై వైజ్మాన్ తన భయాలను వ్యక్తం చేయడం ప్రారంభించాడు.
బ్రిటీష్ వారు యూదులను ఇష్టపడరు, ముఖ్యంగా బ్రిటిష్ వలస పాలనాధికారులు. యూదులు మరియు అరబ్బులు నివసించే పాలస్తీనాలో ఇది ప్రత్యేకంగా గమనించవచ్చు. బ్రిటిష్ "హై కమీషనర్లు" ఖచ్చితంగా యూదుల కంటే అరబ్బులను ఇష్టపడతారు.
ఒక ఆంగ్ల వలస పాలనాధికారి సాధారణంగా నైజీరియా, సూడాన్ మరియు రోడేషియా వంటి బ్రిటిష్ ఆస్తులలో పాఠశాలకు వెళ్తాడు. ప్రతిదీ సరళమైనది, సంక్లిష్టమైనది, ప్రశాంతమైనది. తీవ్రమైన సమస్యలు లేవు మరియు నిర్వాహకుల నుండి ఎటువంటి ఫిర్యాదులు లేవు. ఆంగ్ల నిర్వాహకుడు దీన్ని ఇష్టపడి అలవాటు చేసుకున్నాడు. మరి పాలస్తీనాలో?
ఇక్కడ," వీజ్‌మాన్ కొనసాగించాడు, "మీరు అలాంటి ప్రోగ్రామ్‌తో ఎక్కువ దూరం పొందలేరు." ఇక్కడ పెద్ద మరియు సంక్లిష్టమైన సమస్యలు ఉన్నాయి. నిజమే, పాలస్తీనియన్ అరబ్బులు అడ్మినిస్ట్రేటర్ యొక్క సాధారణ గినియా పందులు, కానీ యూదులు అతనిని నిరాశకు గురిచేస్తారు. వారు ప్రతిదానితో అసంతృప్తి చెందుతారు, వారు ప్రశ్నలను లేవనెత్తుతారు, వారు సమాధానాలను డిమాండ్ చేస్తారు, కొన్నిసార్లు కష్టమైన సమాధానాలు. నిర్వాహకుడికి కోపం రావడం ప్రారంభించింది...
ఇది చివరకు యూదులకు వ్యతిరేకంగా నిర్వాహకుడిని మారుస్తుంది మరియు అతను అరబ్బులను ప్రశంసించడం ప్రారంభించాడు. వాళ్ల విషయంలోనూ అంతే! వారు ఏమీ కోరుకోరు మరియు దేనితోనూ బాధపడరు ... "
మైస్కీ మాస్కోకు సంభాషణపై వివరణాత్మక మరియు భావోద్వేగ (దౌత్యవేత్తకు విలక్షణమైనది కాదు) నివేదికను పంపారు.
సోవియట్ రాయబారి వీజ్‌మాన్ సందర్శన గురించి ఉత్తమ జ్ఞాపకాలను కలిగి ఉండటంలో ఆశ్చర్యం లేదు. ప్రపంచ జియోనిస్ట్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు తన సంభాషణకర్తలపై బలమైన ముద్ర వేశారు. కొంత వరకు, యూదు రాజ్యం వీజ్‌మన్‌కు సహజంగానే ఒప్పించగల సామర్థ్యం నుండి పుట్టింది.
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ పాశ్చాత్య శక్తులచే సృష్టించబడిందని సాధారణంగా అంగీకరించబడింది. కొంత వరకు, ఇది ఆరు మిలియన్ల యూదుల నాజీ హత్యలకు పరిహారంగా పరిగణించబడుతుంది. అదనంగా, చాలా మంది పాశ్చాత్య రాజకీయ నాయకులు, భక్త క్రైస్తవులు, శృంగార-మతపరమైన ఆలోచనలచే మార్గనిర్దేశం చేయబడ్డారు - బైబిల్లో వివరించిన పాలస్తీనాకు యూదులు తిరిగి రావాలి. దేశీయ రాజకీయ పరిగణనలను కూడా విస్మరించలేము-అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికి యునైటెడ్ స్టేట్స్‌లో తగినంత మంది యూదు ఓటర్లు ఉన్నారు.
యుద్ధ సమయంలో, యూదుల నిర్మూలన గురించి దాదాపు ఏమీ వ్రాయబడలేదు. మరియు నిర్బంధ శిబిరాల గురించిన కథలు చాలా గొప్ప అతిశయోక్తిగా గుర్తించబడ్డాయి: ఇది జరగదు.
ముప్పైలలో నాజీ జర్మనీ నుండి పారిపోయిన వ్యక్తులు అమెరికన్ వ్యాపారవేత్తలకు అక్కడ ఏమి జరుగుతుందో వివరించడానికి ప్రయత్నించినప్పుడు, వారు వారి నుండి ఏమి కోరుకుంటున్నారో అర్థం కాలేదు:
- జర్మనీలో అంతా బాగానే ఉంది. వీధులు శుభ్రంగా ఉన్నాయి, వీధులు ప్రశాంతంగా ఉన్నాయి. లా అండ్ ఆర్డర్. సమ్మెలు లేవు, కార్మిక సంఘాలు లేవు, ఇవి ఇబ్బంది తప్ప మరొకటి కాదు. ఆందోళనకారులు లేరు.
1943లో, యుద్ధం ఉధృతంగా ఉన్నప్పుడు, జర్మనీకి చెందిన ఒక శరణార్థి యునైటెడ్ స్టేట్స్ సుప్రీం కోర్ట్ సభ్యుడైన ఫెలిక్స్ ఫ్రాంక్‌ఫర్టర్ దృష్టికి వచ్చాడు. అతను నిర్బంధ శిబిరాలు మరియు యూదుల నిర్మూలన గురించి ఒక ప్రముఖ అమెరికన్‌కు చెప్పాలనుకున్నాడు. అతని మాటలు విన్న తర్వాత, ఫ్రాంక్‌ఫర్టర్, స్వయంగా యూదుడు, సందేహంగా తల ఊపాడు:
- ఇదంతా నిజమని మీరు అనుకుంటున్నారని నేను చూస్తున్నాను. కానీ నేను నమ్మలేకపోతున్నాను.
వాస్తవానికి, 1945లో హిట్లర్ నేరాల స్థాయి తెలిసినప్పుడు పాశ్చాత్య ప్రపంచం నివ్వెరపోయింది. చాలా మంది యూరోపియన్లు మరియు అమెరికన్లు యూదులపై హృదయపూర్వకంగా సానుభూతి మరియు సానుభూతి చూపారు, నాజీ జర్మనీ ఓటమి తరువాత, ఎక్కడికి వెళ్లాలో తెలియదు.
యూరోపియన్ యూదులు, జర్మన్, పోలిష్, రొమేనియన్, వారు బహిష్కరించబడిన చోటికి తిరిగి రావడానికి ఇష్టపడలేదు మరియు వారి బంధువులు మరియు స్నేహితులను చంపి, వారిని నిర్బంధ శిబిరాలకు పంపిన మరియు వారి ఇళ్లను దోచుకున్న వారి మధ్య నివసించడానికి ఇష్టపడలేదు. ...
కానీ యూదు రాజ్య ఏర్పాటు ఉదారవాద ప్రజల మనోభావాలపై ఆధారపడలేదు. పాలస్తీనా మరియు పాలస్తీనా యూదుల విధిని అమెరికన్ మరియు బ్రిటీష్ రాజకీయ నాయకులు నిర్ణయించారు, వీరిలో అత్యధికులు ఇజ్రాయెల్ ఆవిర్భావాన్ని వ్యతిరేకించారు. స్టాలిన్ లేకపోతే యూదు రాజ్యం కనిపించదు...
 
బాల్ఫోర్ డిక్లరేషన్
బహుశా ఈ మొత్తం కథ డిసెంబర్ 5, 1916 న, న్యాయ పోరాట యోధుడిగా ఖ్యాతి పొందిన డేవిడ్ లాయిడ్ జార్జ్ గ్రేట్ బ్రిటన్ ప్రధానమంత్రి అయ్యాడు మరియు వారసత్వ దౌత్యవేత్త లార్డ్ ఆర్థర్ జేమ్స్ బాల్ఫోర్ విదేశాంగ మంత్రి అయ్యాడు. .
బాల్ఫోర్ స్వతహాగా తత్వవేత్త, టెన్నిస్ మరియు గోల్ఫ్‌లను ఇష్టపడే అథ్లెట్ మరియు చాలా కఠినమైన వ్యక్తి. తన తండ్రి నుండి అతను ఒక అదృష్టాన్ని వారసత్వంగా పొందాడు, అది అతనిని దేశంలోని అత్యంత ధనవంతులలో ఒకరిగా చేసింది, అతని తల్లి నుండి, ఒక ప్రసిద్ధ కులీన కుటుంబం నుండి వచ్చింది, ఇది సామ్రాజ్యానికి సేవ చేసే సంప్రదాయం. అతను ప్రేమిస్తున్న మహిళ టైఫస్‌తో మరణించింది. అతను వివాహం చేసుకోలేదు; తన సోదరి తన జీవితాన్ని తన సోదరుడికి అంకితం చేసిన ఇంటిని నడిపించింది.
బాల్ఫోర్ పంతొమ్మిదవ శతాబ్దం చివరిలో విదేశాంగ కార్యదర్శిగా ఉన్న తన మామ లార్డ్ సాలిస్‌బరీకి కార్యదర్శిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. ఒక రకమైన కుటుంబ వృత్తి... ఇరవయ్యవ శతాబ్దం ప్రారంభంలో, బాల్ఫోర్ తన మామ తర్వాత కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా బాధ్యతలు స్వీకరించాడు మరియు మూడు సంవత్సరాలు ప్రధాన మంత్రిగా పనిచేశాడు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో, అతను లాయిడ్ జార్జ్ సంకీర్ణ ప్రభుత్వంలో చేరడానికి అంగీకరించాడు, మొదట అడ్మిరల్టీ యొక్క మొదటి లార్డ్ (నేవీ సెక్రటరీ), తరువాత విదేశాంగ కార్యదర్శి. కుటుంబ ఆశయాలు బాల్ఫోర్‌కు పరాయివి, అతను రెండవ వ్యక్తి పాత్రతో చాలా సంతృప్తి చెందాడు, కాబట్టి అతను లాయిడ్ జార్జ్‌తో బాగా కలిసిపోయాడు.
పదహారవ సంవత్సరంలో, ఎంటెంటె ఇప్పటికే కేంద్ర అధికారాలపై పైచేయి సాధించింది. జర్మనీ, ఆస్ట్రియా-హంగేరీ, టర్కియే మరియు బల్గేరియాలు ఓడిపోయాయి.
లార్డ్ ఎడ్మండ్ అలెన్‌బై నేతృత్వంలోని బ్రిటీష్ దళాలు టర్క్‌లను అణిచివేసాయి, దీని పాలనలో పాలస్తీనా మరియు సాధారణంగా మధ్యప్రాచ్యంలో ముఖ్యమైన భాగం. వివిధ దేశాల నుండి వచ్చిన యూదు వాలంటీర్లు - అలెన్బీ యొక్క దళాలతో యూదు లెజియన్ సైనికులు పోరాడారు. బ్రిటీష్ అధికారులు యూదుల (38వ, 39వ, 40వ మరియు 41వ) నుండి రాయల్ ఫ్యూసిలియర్స్ యొక్క నాలుగు బెటాలియన్ల ఏర్పాటుకు అనుమతించారు.
అక్టోబర్ ముప్పై-1, 1977న, బ్రిటిష్ క్యాబినెట్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో పాలస్తీనా భవిష్యత్తు గురించి చర్చించారు. ఒట్టోమన్ సామ్రాజ్యం దాని అన్ని విజయాలను కోల్పోతుందని ఇప్పటికే నిర్ణయించబడింది. దాని నియంత్రణలో ఉన్న ప్రజలు మరియు భూభాగాల విధి విజేతలచే నిర్ణయించబడింది.
యుద్ధం తర్వాత పాలస్తీనా బ్రిటిష్ రక్షిత ప్రాంతంగా మారుతుందని మరియు యూదు ప్రజలకు కొత్త చారిత్రక జీవితాన్ని ప్రారంభించే హక్కు ఉంటుందని అతని మెజెస్టి ప్రభుత్వం నిర్ణయించింది.
విదేశాంగ కార్యదర్శి, లార్డ్ బాల్ఫోర్, బ్రిటిష్ జియోనిస్ట్‌లకు - యూదులు పాలస్తీనాకు తిరిగి రావాలని విశ్వసిస్తున్నప్పుడు, వారు ఒకసారి బహిష్కరించబడిన చోట నుండి - ఈ నిర్ణయం గురించి తెలియజేయడానికి బాధ్యత వహించారు.
నవంబర్ 2, 1917 నాటి ప్రసిద్ధ బాల్ఫోర్ డిక్లరేషన్ అనేది బ్రిటీష్ విదేశాంగ కార్యదర్శి ఆర్థర్ జేమ్స్ బాల్ఫోర్ జియోనిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అధ్యక్షుడు లార్డ్ వాల్టర్ రోత్స్‌చైల్డ్‌ను ఉద్దేశించి రాసిన లేఖ.
బ్రిటీష్ ప్రభుత్వం సుదీర్ఘ మరియు వేడి చర్చల తర్వాత ఆమోదించబడిన బాల్ఫోర్ లేఖ ఇలా పేర్కొంది:
"క్యాబినెట్‌కు సమర్పించిన యూదు జియోనిస్ట్ ఉద్యమం యొక్క లక్ష్యాలకు హిజ్ మెజెస్టి ప్రభుత్వం యొక్క పూర్తి ఆమోదం గురించి మీకు తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను.
పాలస్తీనాలో యూదు ప్రజల కోసం ఒక జాతీయ గృహాన్ని ఏర్పాటు చేయడాన్ని హిస్ మెజెస్టి ప్రభుత్వం అనుకూలంగా చూస్తుంది మరియు ఈ లక్ష్యాన్ని సాధించడానికి తన శక్తి మేరకు ప్రతిదీ చేస్తుంది..."
అత్యంత ప్రసిద్ధ బ్రిటిష్ వార్తాపత్రిక, టైమ్స్, "యూదుల కోసం పాలస్తీనా" శీర్షికతో ప్రచురించబడింది. ప్రభుత్వం అండగా ఉంటుంది’’ అని అన్నారు.
బ్రిటీష్ వార్తాపత్రికలు నవంబర్ 8 న బాల్ఫోర్ డిక్లరేషన్ గురించి ఒక సందేశాన్ని ప్రచురించాయి, అదే సమయంలో రష్యా నుండి ఉత్తరప్రత్యుత్తరాలు, ఇది బోల్షెవిక్ తిరుగుబాటు గురించి చర్చించింది.
"నేషనల్ హోమ్" ఫార్ములా దౌత్యపరమైన జాగ్రత్తతో ఎంపిక చేయబడింది. ఇది ఏమిటి - యూదులకు వారి స్వంత రాష్ట్రాన్ని సృష్టించుకోవడంలో సహాయపడే వాగ్దానా లేదా పాలస్తీనాలో వారికి కొంత స్వయంప్రతిపత్తి కల్పించాలనే ఉద్దేశమా?
"నేషనల్ హోమ్" సూత్రాన్ని ఒకరి స్వంత కోరికలు మరియు మానసిక స్థితిపై ఆధారపడి వివిధ మార్గాల్లో అర్థం చేసుకోవచ్చు. రాజకీయ పరిస్థితులను బట్టి బ్రిటిష్ ప్రభుత్వ మూడ్ మారిపోయింది.
1919లో, బ్రిటీష్ పార్లమెంటేరియన్ నెవిల్లే చాంబర్‌లైన్, కాబోయే ప్రధానమంత్రి, జియోనిస్టుల ఆకాంక్షలకు పూర్తిగా మద్దతు ఇచ్చారు. అతను పాథోస్‌తో మాట్లాడాడు:
"జియోనిస్ట్‌లపై గొప్ప బాధ్యత వస్తుంది, వారు త్వరలో వారి హృదయాలలో ఆనందంతో తమ పురాతన మాతృభూమికి వెళతారు. వారు పురాతన పాలస్తీనాలో కొత్త నాగరికతను సృష్టించవలసి ఉంటుంది, విడిచిపెట్టబడింది మరియు బలహీనంగా పాలించబడుతుంది.
లోతైన మతస్థుడైన లాయిడ్ జార్జ్‌కు, యూదులు పాలస్తీనాకు తిరిగి రావడం దేవుని చిత్తాన్ని నెరవేర్చింది, ఎందుకంటే ప్రధాన మంత్రికి బైబిల్ పట్ల గొప్ప గౌరవం ఉంది.
"నా ప్రజల చరిత్ర కంటే యూదుల చరిత్ర నాకు బాగా తెలుసు" అని లాయిడ్ జార్జ్ అన్నాడు. - నేను ఇజ్రాయెల్ రాజులందరినీ జాబితా చేయగలను. కానీ డజను మంది ఇంగ్లీషు రాజులను నేను గుర్తుపట్టలేను.
పాలస్తీనాను యూదు రాజ్యంగా మార్చేందుకు అన్ని విధాలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
"గొప్ప విషయాల కోసం ఎంపిక చేయబడిన చిన్న దేశాలు" అని లాయిడ్ జార్జ్ అన్నారు.
ప్రధాన మంత్రి ఒక భయంకరమైన విషాదాన్ని చవిచూశారు - అతని ప్రియమైన కుమార్తె మరణించింది. ఇది లాయిడ్ జార్జ్‌ను మరింత మతపరమైనదిగా చేసింది.
లార్డ్ బాల్ఫోర్ కోసం, బైబిల్ కూడా ఒక సజీవ వాస్తవికత. యూదులను వారి స్వదేశానికి తిరిగి తీసుకురావాలనే ఆలోచనతో అతను ఆకర్షించబడ్డాడు మరియు పాలస్తీనా నుండి బహిష్కరించబడిన యూదు ప్రజలకు క్రైస్తవ ప్రపంచం చాలా రుణపడి ఉందని చెప్పాడు. బ్రిటిష్ రాజకీయ నాయకులు, క్రైస్తవులను నమ్మి, బైబిల్ ప్రజలు తమ మాతృభూమిని కోల్పోవడం అన్యాయమని భావించారు. వారు న్యాయాన్ని పునరుద్ధరించాలని కోరుకున్నారు: యూదులకు వారి స్వంత రాష్ట్రం ఉండాలి.
మొదటి ప్రపంచ యుద్ధం సందర్భంగా, లార్డ్ బాల్ఫోర్ చైమ్ వీజ్‌మాన్‌తో సుదీర్ఘ సంభాషణ చేసాడు, అతను ఇప్పుడు ఉగాండాలో ఉన్న ఆఫ్రికాలో యూదు రాజ్యాన్ని సృష్టించాలని ప్రతిపాదించాడు. అక్కడ జనావాసాలు లేని ప్రాంతాలు ఉన్నాయి, బ్రిటీష్ అధికారులు అక్కడ కష్టపడి స్థిరపడిన యూదులను కలిగి ఉంటే సంతోషంగా ఉండేది.
వైజ్‌మాన్‌ను బ్రిటీష్ ప్రభుత్వం అతని శాస్త్రీయ పనికి గౌరవం మరియు కృతజ్ఞతతో చూసింది, ఇది యుద్ధ పరిశ్రమకు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. లాయిడ్ జార్జ్ ఇంగ్లండ్ వైజ్‌మన్‌కు రుణపడి ఉందని పునరావృతం చేశాడు.
"బ్రిటీష్ వారి రాజధానిని లండన్‌కు బదులుగా పారిస్‌లో ఏర్పాటు చేయాలని నేను సూచించినట్లయితే," అని వైజ్‌మాన్ ప్రశ్నకు "మీరు అంగీకరిస్తారా?"
"కానీ మాకు ఇప్పటికే లండన్ ఉంది," లార్డ్ బాల్ఫోర్ తన ఎత్తు నుండి సమాధానం చెప్పాడు.
"అది నిజం," వైజ్మాన్ అంగీకరించాడు. "అయితే లండన్ ఇప్పటికీ చిత్తడి నేలగా ఉన్నప్పుడు మాకు జెరూసలేం ఉంది."
మరియు రెండు వేల సంవత్సరాలు, ప్రవాసంలో ఉన్నప్పుడు, యూదులు శాశ్వతమైన ఆశతో పునరావృతం చేశారు: "వచ్చే సంవత్సరం - జెరూసలేంలో!"
బాల్ఫోర్ వీజ్మాన్ మాటల గురించి ఆలోచించి, అడిగాడు:
- మీలాగే ఎంతమంది యూదులు అనుకుంటున్నారు?
"నేను నమ్ముతున్నాను," అని వైజ్మాన్ దృఢ నిశ్చయంతో సమాధానమిచ్చాడు, "మీరు ఎప్పటికీ చూడలేని మరియు తమ కోసం మాట్లాడే అవకాశం లేని లక్షలాది యూదుల అభిప్రాయాన్ని నేను వ్యక్తపరుస్తాను ...
వీజ్‌మాన్‌కు ఒప్పించే అద్భుతమైన బహుమతి ఉందని వారు చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఈ సంభాషణ తరువాత, లార్డ్ బాల్ఫోర్ పాలస్తీనాలో యూదు రాజ్య ఆలోచనకు మద్దతుదారుగా మారాడు.
బ్రిటీష్ మరియు పాలస్తీనా యూదులకు వేరొకరి భూమిని విభజించి పాలస్తీనాను అరబ్బుల నుండి స్వాధీనం చేసుకునే హక్కు లేదని కొన్నిసార్లు వాదిస్తారు, ఇజ్రాయెల్ అరబ్ ప్రపంచం నడిబొడ్డున ఒక విదేశీ శరీరం అని ... వాస్తవానికి, పాలస్తీనా అప్పుడు చెందినది ఒట్టోమన్ సామ్రాజ్యం. మొదటి ప్రపంచ యుద్ధం ఫలితంగా ఇతరుల కాడి కింద కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు స్వాతంత్ర్యం అందించాలని విజేత శక్తులు విశ్వసించాయి. ఇది ఐరోపా మరియు మధ్యప్రాచ్యం రెండింటిలోనూ జరిగింది.
ఒట్టోమన్ సామ్రాజ్యం కూలిపోయింది, దీనికి ధన్యవాదాలు, ఇరాక్, సిరియా, లెబనాన్ వంటి అరబ్ దేశాలు కనిపించాయి ...
ఉదాహరణకు, బ్రిటిష్ వారు మాజీ ఒట్టోమన్ సామ్రాజ్యంలోని మూడు ప్రావిన్సుల నుండి ఇరాక్‌ను సృష్టించారు. అంతేకాకుండా, టర్క్‌లు మూడు వందల సంవత్సరాలకు పైగా ఆధునిక ఇరాక్ భూభాగాన్ని పాలించారు, అయితే ఇరాకీలకు వారి స్వంత రాష్ట్రంపై హక్కు ఉందని ఎవరూ సందేహించలేదు. ఐరోపా శక్తులు ఈ విధంగా తమ విధిని నిర్ణయించుకున్నాయని సిరియన్లు, ఇరాకీలు లేదా లెబనీస్ అభ్యంతరం వ్యక్తం చేయలేదు.
మరో విషయం ఏమిటంటే, విజేతలు ఒట్టోమన్ సామ్రాజ్యం యొక్క విస్తారమైన వారసత్వాన్ని కొన్ని చారిత్రక వాస్తవాలకు అనుగుణంగా విభజించారు. సరిహద్దులు చాలా స్థూలంగా గీయబడ్డాయి, ఇది తరువాత పొరుగువారి మధ్య తీవ్రమైన వివాదాలకు దారితీసింది.
విజయవంతమైన శక్తులు తీసుకున్న నిర్ణయాలు, వాస్తవానికి, ఆదర్శంగా లేవు. అందువల్ల, సిరియన్లు తమ రాష్ట్రాన్ని అందుకున్నారని అనుకుందాం, కాని పాలస్తీనా అరబ్బుల కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న కుర్దులు పొందలేదు.
మొత్తం ప్రాంతం యొక్క ప్రపంచ పునర్నిర్మాణంలో భాగంగా, పాలస్తీనాలో యూదు రాజ్యాన్ని పునరుద్ధరించడం సహజమైన విషయంగా భావించబడింది.
పాలస్తీనా నుండి బహిష్కరించబడిన యూదులు మొండిగా తిరిగి రావాలని కోరుకున్నారు. పాలస్తీనా గడ్డపై యూదు సంఘాలు ఎల్లప్పుడూ ఉన్నాయి. శతాబ్దాలుగా యూదులు జెరూసలేంలో నివసించారు, క్రూసేడర్లు నగరాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు ఒక అంతరాయం ఏర్పడింది.
ఇజ్రాయెల్ రావడానికి వంద సంవత్సరాల ముందు, వెయ్యి ఎనిమిది వందల నలభై నాలుగు సంవత్సరాలలో, ఏడు వేల మంది యూదులు, మూడు వేల మంది క్రైస్తవులు మరియు ఐదు వేల మంది ముస్లింలు జెరూసలెంలో నివసించారు. పంతొమ్మిదవ శతాబ్దం చివరి నాటికి, జెరూసలేంలో ఇరవై ఎనిమిది వేల మంది యూదులు మరియు పదిహేడు వేల మంది ముస్లింలు మరియు క్రైస్తవులు నివసించారు. ఇజ్రాయెల్ ప్రకటన సమయంలో, జెరూసలెంలో లక్ష మంది యూదులు, నలభై వేల మంది ముస్లింలు మరియు ఇరవై ఐదు వేల మంది క్రైస్తవులు నివసించారు.
వాస్తవానికి, బ్రిటిష్ రాజకీయ నాయకులు కూడా రాజకీయ లెక్కల ద్వారా మార్గనిర్దేశం చేయబడ్డారు. యూదుల రాజ్యం మధ్యప్రాచ్యంలో నమ్మకమైన మిత్రదేశంగా మారుతుందని వారు ఆశించారు. అప్పటి ఇంగ్లండ్‌కు చెందిన భారతదేశానికి సముద్ర మార్గాల విశ్వసనీయతను నిర్ధారించడం పని. దీనికి ఈజిప్ట్ మరియు పాలస్తీనాపై ప్రత్యక్ష నియంత్రణ అవసరం. ఆ సమయంలో లాయిడ్ జార్జ్ చాలా ముక్తసరిగా మాట్లాడాడు: “అనేక విధాలుగా ఉపయోగపడే పాలస్తీనా అరబ్బులు యుద్ధ సమయంలో దయనీయమైన పిరికివాళ్లుగా మారిపోయారు. వారు మాకు వ్యతిరేకంగా టర్కీలతో కలిసి పోరాడారు."
ఫ్రాన్స్ మరియు ఇటలీ స్వతంత్ర యూదు రాజ్యం యొక్క ఆలోచనకు మద్దతు ఇచ్చాయి మరియు 1918లో బ్రిటిష్ ప్రభుత్వ ప్రకటనలో చేరాయి.
అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ 1919లో పాలస్తీనా కోసం ఒక ఆదేశాన్ని యునైటెడ్ స్టేట్స్‌కు బదిలీ చేయాలని ప్రతిపాదించారు. యుద్ధంలో ఓడిపోయిన జర్మనీ, ఆస్ట్రియా-హంగేరీ మరియు టర్కీలతో శాంతి ఒప్పందంపై సంతకం చేయడానికి షరతులను నిర్ణయించడానికి ఉద్దేశించిన సమావేశం కోసం అతను పారిస్‌కు వచ్చాడు. విల్సన్ విదేశాలకు వెళ్ళిన మొదటి అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యాడు, దాని కోసం చాలా మంది తోటి పౌరులు అతనిని ఖండించారు: కార్యనిర్వాహక శాఖ అధిపతి తన స్వంత దేశ వ్యవహారాలతో వ్యవహరించాలని వారు విశ్వసించారు.
ప్రెసిడెంట్ విల్సన్, ఒక ఆదర్శవాది మరియు లోతైన మతపరమైన వ్యక్తి, సాధారణంగా జాతి న్యాయం మరియు దేశాల స్వీయ-నిర్ణయాల పునరుద్ధరణకు సూత్రప్రాయ మద్దతుదారు. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత, ఐరోపాలోని చాలా మంది ప్రజలు తమ సొంత రాష్ట్రాన్ని సృష్టించుకునే అవకాశం ఉందని అతను నొక్కి చెప్పాడు. హంగరీ, పోలాండ్, రొమేనియా, చెకోస్లోవేకియా, సెర్బ్స్, క్రొయేట్స్ మరియు స్లోవేనియన్ల రాజ్యం (యుగోస్లేవియా) ఇలా కనిపించింది మరియు ప్రపంచ రాజకీయ పటంలో నిలిచిపోయింది ...
యూదు ప్రజలు తమ సొంత రాష్ట్రాన్ని పునరుద్ధరించుకునే హక్కుకు కూడా అర్హులని అమెరికా అధ్యక్షుడికి ఎటువంటి సందేహం లేదు. మార్చి 3, 1919న, వుడ్రో విల్సన్ ఇలా ప్రకటించాడు: "మా ప్రభుత్వం మరియు ప్రజల అభిప్రాయాలతో మిత్రరాజ్యాల దేశాలు పూర్తిగా ఏకీభవించాయి, పాలస్తీనాలో యూదు కామన్వెల్త్ పునాదులు వేయబడతాయని అంగీకరించాయి."
దురదృష్టవశాత్తు, వుడ్రో విల్సన్ చాలా జబ్బుపడిన వ్యక్తి. అక్టోబరు 1919లో, అతను ఒక దెబ్బకు గురయ్యాడు మరియు అతని శరీరం యొక్క మొత్తం ఎడమ భాగం పక్షవాతానికి గురైంది. నైతిక కారణాల వల్ల అతను సరైనదిగా భావించిన వాటిలో చాలా వరకు సాధించలేకపోయాడు.
రాజకీయ జీవితంలో అత్యున్నత దశలో ఉన్న సమయంలో ఈ వ్యాధి ఆయనను తాకింది. పారిస్ పీస్ కాన్ఫరెన్స్‌లో, విల్సన్ మానవాళి ముందు ప్రధాన శాంతికర్తగా కనిపించాడు, వీరిని అందరూ వింటారు. అతను అనారోగ్యంతో ఉన్నాడని అంగీకరించడానికి ఇష్టపడలేదు మరియు ఆసుపత్రికి వెళ్లడానికి నిరాకరించాడు. విల్సన్ సెక్యూరిటీ గార్డులు మరియు అతని రెండవ భార్య ఎడిత్ అధ్యక్షుడితో అంతా బాగానే ఉన్నట్లు నటించారు. అధ్యక్షుడు చనిపోతున్నారని అమెరికన్లకు తెలియదు. అతని భార్య, సెక్రటరీ మరియు డాక్టర్ మాత్రమే అతనికి అందుబాటులో ఉండేవారు. వైస్ ప్రెసిడెంట్‌గానీ, కేబినెట్‌గానీ, కాంగ్రెస్‌కు గానీ విల్సన్‌ ఆరోగ్యం ఎలా ఉందో తెలియదు. విదేశాంగ కార్యదర్శి రాబర్ట్ లాన్సింగ్ క్యాబినెట్ సమావేశాన్ని కోరినప్పుడు, విల్సన్ ఆగ్రహానికి గురయ్యాడు మరియు లాన్సింగ్ రాజీనామాను డిమాండ్ చేశాడు...
ఏప్రిల్ 1920లో, శాన్ రెమోలో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో, టర్కీతో శాంతి ఒప్పందం యొక్క నిబంధనలు రూపొందించబడ్డాయి మరియు సమీప మరియు మధ్యప్రాచ్యం యొక్క విధి నిర్ణయించబడింది. ఇంగ్లండ్ మరియు ఫ్రాన్స్ ఈ ప్రాంతాన్ని పాలించే హక్కును సమానంగా పొందాయి. బ్రిటీష్ ప్రధాన మంత్రి లాయిడ్ జార్జ్ ఫ్రెంచ్ ప్రధాన మంత్రి మరియు విదేశాంగ మంత్రి అలెగ్జాండర్ మిల్లెరాండ్‌పై విజయం సాధించారు, పాలస్తీనా మరియు ఇరాక్‌లు లండన్ నుండి పాలించబడతాయని అంగీకరించారు. అదే సంవత్సరం, మాజీ సోషలిస్ట్ మిల్లెరాండ్ ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
ఏప్రిల్ 25న, శాన్ రెమోలో, సుప్రీం యూనియన్ కౌన్సిల్ గ్రేట్ బ్రిటన్‌కు పాలస్తీనా కోసం ఒక ఆదేశాన్ని మంజూరు చేసింది, ప్రధానంగా బాల్‌ఫోర్ డిక్లరేషన్‌ను అమలు చేయడానికి. ఈ నిబంధనలు టర్కీతో శాంతి ఒప్పందంలో చేర్చబడ్డాయి, మే పదవ తేదీన Sèvres (పారిస్ సమీపంలో) లో సంతకం చేయబడ్డాయి. Sèvres ఒప్పందంలోని కొన్ని నిబంధనలు తరువాత రద్దు చేయబడ్డాయి, కానీ అవి టర్కీ భూభాగానికి సంబంధించినంత వరకు మాత్రమే.
ఈ సమయం నుండి, "యూదు ప్రజలకు జాతీయ గృహాన్ని" సృష్టించే వాగ్దానం ఇంగ్లాండ్ యొక్క అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన బాధ్యతగా మారింది. జూన్ 2, 2022 నాటి సుదీర్ఘ ప్రక్రియ ఫలితంగా, లీగ్ ఆఫ్ నేషన్స్ (UN యొక్క పూర్వగామి)లో సభ్యులుగా ఉన్న యాభై ఒక్క దేశాలు ఈ ఆదేశాన్ని ఆమోదించాయి.
జూన్ ముప్పైవ తేదీన, లీగ్ ఆఫ్ నేషన్స్‌లో చేరని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాంగ్రెస్ ఒక తీర్మానాన్ని ఆమోదించింది: "పాలస్తీనాలో యూదు ప్రజలకు జాతీయ గృహాన్ని ఏర్పాటు చేయడానికి యునైటెడ్ స్టేట్స్ అనుకూలంగా ఉంది."
తప్పనిసరి భూభాగాన్ని కాలనీకి సమానం చేయలేము. పాలస్తీనాను పరిపాలించడానికి గ్రేట్ బ్రిటన్ హక్కులు కాలక్రమంతో సహా పరిమితం చేయబడ్డాయి. ఆదేశాన్ని స్వీకరించడం అనేది ఒక నిర్దిష్ట భూభాగాన్ని పరిపాలించడానికి చేపట్టిన దేశంపై తీవ్రమైన బాధ్యతను ఉంచింది.
పాలస్తీనా పరిపాలన కోసం అంతర్జాతీయ ఆదేశం "పాలస్తీనాతో యూదు ప్రజల చారిత్రాత్మక సంబంధాన్ని" పేర్కొంది. బ్రిటీష్ అధికారులు "యూదుల జాతీయ గృహాన్ని సృష్టించేందుకు ఉత్తమంగా ఉండేలా రాజకీయ, పరిపాలనా మరియు ఆర్థిక పరిస్థితులను సృష్టించాలని" సూచించబడ్డారు. దీన్ని కోరుకునే యూదులు పాలస్తీనాకు వచ్చి అక్కడ కొత్త జీవితాన్ని ప్రారంభించగలరని దీని ఉద్దేశ్యం. బ్రిటిష్ పరిపాలన - ఆదేశానికి అనుగుణంగా - "యూదుల వలసలకు అత్యంత అనుకూలమైన పరిస్థితులను అందించడం."
కాబోయే ప్రధాన మంత్రి విన్‌స్టన్ చర్చిల్ 1939లో హౌస్ ఆఫ్ కామన్స్‌లో మాట్లాడుతూ, ఈ వాగ్దానం "పాలస్తీనా వెలుపల ఉన్న యూదులకు, దురదృష్టకరమైన, చెల్లాచెదురుగా ఉన్న, హింసించబడిన, విరామం లేని యూదులకు కూడా వర్తిస్తుందని నొక్కిచెప్పారు, వారి నిరంతర, అజేయమైన ఆకాంక్ష జాతీయ గృహ స్థాపన." "
మరో మాటలో చెప్పాలంటే, మొదటి ప్రపంచ యుద్ధం తరువాత, చాలా మంది యూరోపియన్ దేశాలు మరియు యునైటెడ్ స్టేట్స్ మాత్రమే కాకుండా, లీగ్ ఆఫ్ నేషన్స్ కూడా పాలస్తీనాలో యూదు రాజ్యాన్ని పునరుద్ధరించే ఆలోచనకు బేషరతుగా మద్దతు ఇచ్చాయి.
అయినప్పటికీ, ఆంగ్ల రాజకీయ నాయకులు భవిష్యత్ ప్రాదేశిక సంఘర్షణకు పునాదులు వేశారు. గోలన్ హైట్స్ ఫ్రెంచ్ పాలనలో ఉన్న సిరియాకు బదిలీ చేయబడ్డాయి మరియు జోర్డాన్ నదికి తూర్పున ఉన్న భూభాగం ట్రాన్స్‌జోర్డాన్‌కు బదిలీ చేయబడింది, అక్కడ యూదులు స్థిరపడకుండా నిషేధించారు.
పాలస్తీనాకు మొదటి బ్రిటీష్ హైకమిషనర్ సర్ హెర్బర్ట్ శామ్యూల్, హౌస్ ఆఫ్ కామన్స్ మాజీ సభ్యుడు మరియు పోస్ట్ మాస్టర్ జనరల్ (ఇతను ఇప్పుడు కమ్యూనికేషన్స్ మినిస్టర్ అని పిలుస్తారు). జులై 20న తన విధులను ప్రారంభించాడు. నియామకం శామ్యూల్ యొక్క యూదు మూలాన్ని పరిగణనలోకి తీసుకుంది - బాల్ఫోర్ డిక్లరేషన్ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చడానికి మరియు యూదులకు సహాయం చేయాలనే దాని కోరికను బ్రిటిష్ ప్రభుత్వం నొక్కి చెప్పింది.
మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ వారు పాలస్తీనాకు వచ్చినప్పుడు, యూదులు వారిని విమోచకులుగా అభినందించారు. నాలుగు వందల సంవత్సరాల పాటు కొనసాగిన ఒట్టోమన్ పాలన ముగిసింది. కానీ చాలా మంది బ్రిటిష్ అధికారులు అరబ్బులతో వ్యవహరించడానికి ఇష్టపడతారు మరియు యూదులు వారి నుండి ఏమి కోరుకుంటున్నారో అర్థం కాలేదు.
అతి త్వరలో పాలస్తీనాలో ఇంగ్లండ్ విధానం మారిపోయింది. అక్కడ కొంతమంది యూదులు, చాలా మంది అరబ్బులు ఉన్నారు. ఇంగ్లండ్ అరబ్బులపై ఆధారపడాలని ఎంచుకుంది. హెర్బర్ట్ శామ్యూల్ తర్వాత ఫీల్డ్ మార్షల్ లార్డ్ ప్లూమర్ నియమితులయ్యారు. లండన్‌కు తిరిగి వచ్చినప్పుడు, శామ్యూల్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో లిబరల్ పార్టీ వర్గానికి నాయకత్వం వహించాడు మరియు అతను తన మాతృభూమికి చేసిన సేవలకు విస్కౌంట్‌గా పదోన్నతి పొందిన తరువాత, అతను హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు మారాడు. అతను కేవలం తొంభై మూడు సంవత్సరాల వయస్సులో సిగ్గుపడి మరణించాడు.
 
Dzerzhinsky అభిప్రాయం
సోవియట్ రష్యా సుదూర పాలస్తీనాలో జరిగిన సంఘటనలను ఉదాసీనంగా చూసింది. క్రియాశీల జియోనిస్టులు రష్యాను విప్లవానికి ముందు లేదా కొంతకాలం తర్వాత విడిచిపెట్టారు.
రష్యన్ జ్యూరీలలో జియోనిస్ట్ భావాలు విస్తృతంగా వ్యాపించాయి (మరిన్ని వివరాల కోసం, ప్రసిద్ధ చరిత్రకారుడు గెన్నాడీ వాసిలీవిచ్ కోస్టిర్చెంకో, "స్టాలిన్ సీక్రెట్ పాలిటిక్స్" పుస్తకం చూడండి).
పోలాండ్ విభజన జరగకపోతే రష్యాలో యూదులు ఉండరు. కానీ పోలిష్ రాజ్యంలో గణనీయమైన భాగాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత, ఎంప్రెస్ కేథరీన్ II కూడా యూదు ప్రజలను పొందింది. వారికి సమాన హక్కులు వాగ్దానం చేయబడ్డాయి, కానీ వారు దానిని చూడలేదు.
యూదులు, దీర్ఘకాల మతపరమైన పక్షపాతాల కారణంగా, అవాంఛనీయ అంశంగా భావించబడ్డారు. అన్నింటికంటే, ఇరవయ్యవ శతాబ్దంలో మాత్రమే రెండవ వాటికన్ కౌన్సిల్ చర్చి గ్రంథాల నుండి యేసుక్రీస్తు శిలువపై యూదు ప్రజల అపరాధానికి సంబంధించిన సూచనలను తొలగించింది. అక్టోబరు 28, 1965న, కాథలిక్ చర్చి యూదు వ్యతిరేకత యొక్క అన్ని వ్యక్తీకరణలను ఖండిస్తూ మరియు క్రీస్తు మరణానికి పురాతన లేదా ఆధునిక యూదులు బాధ్యులు కాదని ఉద్ఘాటిస్తూ ఒక ప్రకటనను ఆమోదించింది. మరియు ఎనభై ఏడవ సంవత్సరంలో, పోప్ జాన్ పాల్ II మొదటిసారిగా రోమన్ ప్రార్థనా మందిరాన్ని సందర్శించారు మరియు రోమ్ ప్రధాన రబ్బీతో మాట్లాడుతూ, యూదులను "క్రైస్తవుల పెద్ద సోదరులు" అని పిలిచారు ...
చాలా కాలంగా, యూదులు పూర్తిగా విడివిడిగా రష్యన్ సామ్రాజ్యంలో తమ షెట్‌లలో నివసించారు. దీంతో రష్యా అధికారులు కూడా సంతృప్తి చెందలేదు. ఎనిమిది వందల నలభై ఐదు ప్రభుత్వ ఉత్తర్వు యూదులను సాంప్రదాయ దుస్తులు మరియు అందరిలాగే దుస్తులు ధరించాలని ఆదేశించింది. రష్యన్ భాష బోధించడం యూదు shttels యొక్క ఒంటరితనం తగ్గించింది. సాంప్రదాయ యూదు సమాజాన్ని నాశనం చేయడం రష్యా యొక్క సాధారణ జీవితంలో యూదుల ప్రమేయానికి దారితీసింది. వారు రష్యన్ నేర్చుకోవడం మరియు విద్యను పొందడం ప్రారంభించారు.
కానీ యూదులు తమ జీవితాలను ఏర్పాటు చేసుకోవడం కష్టం - ప్రజా సేవ వారికి మూసివేయబడింది మరియు సైనిక వృత్తి అసాధ్యం. వ్యవసాయం మినహాయించబడింది - వారు భూమిని కొనుగోలు చేయడానికి అనుమతించబడలేదు. పరిశ్రమలో పని చేయడం అసాధ్యం, ఎందుకంటే కర్మాగారాలు ఉన్న పెద్ద నగరాల్లో స్థిరపడటం నిషేధించబడింది.
వైద్యం, సైన్స్, సంస్కృతి మిగిలి ఉన్నాయి, కానీ మొత్తం దేశం దీన్ని చేయలేము! యూదులలో అత్యధికులు నిస్సహాయ పేదరికంలో ఉన్నారు, హస్తకళలు, హస్తకళలు మరియు చిరువ్యాపారంపై ఆధారపడి జీవిస్తున్నారు, అందుకే యూదులు మరేదైనా సరిపోని వ్యాపారులుగా భావించారు.
విద్యావంతులైన యూదు యువకులు, రష్యన్ రైతు సమానంగా నిస్సహాయంగా ఉన్నారని చూసి, ఉత్తమ ఉద్దేశ్యంతో ప్రజా ఉద్యమంలో చేరడం మరియు విద్యా కార్యకలాపాలలో పాల్గొనడం ప్రారంభించారు. దీనికి ముందు యూదులు ఏకాంతంలో నివసించినందుకు మరియు మొత్తం దేశం యొక్క వ్యవహారాలపై ఆసక్తి చూపకూడదనుకుంటే, అధిక రాజకీయ కార్యకలాపాలపై ఆరోపణలు రావడం ప్రారంభమైంది.
విప్లవ ఉద్యమంలో యూదుల భాగస్వామ్యంపై యూదు జాతీయ సంస్థలు అభ్యంతరం తెలిపాయి. రష్యా ఇప్పటికీ యూదులను అపరిచితులుగా పరిగణిస్తుందని వారు విశ్వసించారు. మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం నాటికి, ఒకటిన్నర మిలియన్లకు పైగా యూదులు రష్యా నుండి పారిపోయారు. వారు ప్రధానంగా యునైటెడ్ స్టేట్స్లో స్థిరపడ్డారు, అమెరికా యొక్క శ్రేయస్సుకు గొప్పగా దోహదపడ్డారు.
జియోనిస్ట్ సంస్థలు యూదు యువత పాలస్తీనాకు వెళ్లడానికి సిద్ధం కావాలని మరియు విప్లవంలో పాల్గొనకూడదని లేదా రష్యన్ వ్యవహారాల్లో పాల్గొనకూడదని కోరుకున్నారు.
మేము తరచుగా "జియోనిస్టులు" గురించి మాట్లాడుతాము, స్పష్టంగా ఈ పదం యొక్క అర్థం గురించి తక్కువ అవగాహన ఉంది.
జియోనిస్టులు అంటే యూదులందరూ తమ చారిత్రక మాతృభూమికి తిరిగి రావాలని మరియు వారు బహిష్కరించబడిన దేశాలలో కలిసిపోవడానికి ప్రయత్నించకూడదని విశ్వసించే వ్యక్తులు. వారు పాలస్తీనాకు తిరిగి వచ్చే వరకు, వారికి ఆశ్రయం ఇచ్చిన దేశ రాజకీయ జీవితంలో పాల్గొనకుండా ఉండాలి.
కానీ చాలా మంది యువ యూదులు రష్యాను తమ దేశంగా భావించారు మరియు తమ మాతృభూమి యొక్క విధి నిర్ణయించబడుతున్నప్పుడు పక్కపక్కనే ఉండే హక్కు తమకు లేదని నమ్మారు. ఈ విధంగా మొత్తం తరం విప్లవకారులు కనిపించారు, ఒక సాధారణ కారణం కోసం పోరాడేవారు, వీరికి యూదు మూలానికి అర్థం లేదు. వారు జాతీయత లేదా మతం ప్రకారం ప్రజలను విభజించలేదు.
యూదు ప్రజానీకం, రష్యా మొత్తం వలె, అంతర్గత వైరుధ్యాల ద్వారా నలిగిపోయింది. యూదుల మధ్య ఐక్యత లేదు. కొందరు అక్టోబర్ విప్లవానికి మద్దతు ఇచ్చారు, మరికొందరు దేశం నుండి పారిపోయారు, మరికొందరు ఈ అశాంతి చివరకు ముగిసే వరకు వేచి ఉన్నారు.
అంతర్యుద్ధం సమయంలో, యూదులు ఒక భయంకరమైన విషాదాన్ని చవిచూశారు; హింసాకాండలో పదివేల మంది మరణించారు. మూడు లక్షల మంది యూదు పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు. ఇది ప్రధానంగా ఉక్రెయిన్‌లో జరిగింది, ఇక్కడ చాలా కాలం పాటు బలమైన ప్రభుత్వం లేదు మరియు నెస్టర్ మఖ్నో మరియు నికోలాయ్ గ్రిగోరివ్ వంటి అటామన్లు పాలించారు. శ్వేత సైన్యం ఆక్రమించిన భూభాగాల్లో యూదు వ్యతిరేకత వృద్ధి చెందింది. మరియు ఎర్ర సైన్యం యొక్క అనేక యూనిట్లు మఖ్నోవిస్టుల నుండి చాలా భిన్నంగా లేవు.
కానీ యూదుల పోగ్రోమ్స్ ఆల్-రష్యన్ పోగ్రోమ్‌లో అంతర్భాగమని చెప్పడం సరైంది - అంతర్యుద్ధం, ఇది దాదాపు మిలియన్ల మందిని చంపింది.
అక్టోబరు విప్లవం తర్వాత ఇప్పటికీ షెట్ల్స్‌లోనే ఉండిపోయిన యూదుల్లో అధికభాగం, బోల్షెవిక్‌లకు అధికారం వెళ్లినప్పుడు మాత్రమే ఓడిపోయారు. వారి జీవితమంతా నాశనమైంది. వారు చేతిపనులు మరియు వాణిజ్యం ద్వారా జీవించారు, అవి ఇప్పుడు నిషేధించబడ్డాయి. వారికి ఓటు హక్కు, ఇతర హక్కులు లేకుండా చేశారు. ఆర్థడాక్స్ చర్చిలతో పాటు ప్రార్థనా మందిరాలు కూడా మూసివేయబడ్డాయి. యూదు మత పెద్దలు ఖైదు చేయబడ్డారు. జుడాయిజం తీవ్రంగా హింసించబడింది.
ఆకలి నుండి పారిపోయి, యూదు యువకులు పని వెతుకులాటలో నగరాల్లోకి పోశారు. అక్టోబరు విప్లవం తర్వాత పెద్ద సంఖ్యలో యూదులు ప్రముఖ స్థానాల్లో కనిపించడం, ముఖ్యంగా పార్టీ యంత్రాంగంలో, చెకాలో, సాధారణంగా బోల్షెవిక్‌లు తక్కువగా ఉన్నారనే వాస్తవం ద్వారా వివరించబడింది. అభ్యర్థుల కంటే ఎక్కువ స్థానాలు వచ్చాయి. యూదు బోల్షెవిక్‌లు పూర్తిగా విప్లవానికి అంకితమయ్యారు, నమ్మదగినవారు మరియు కొత్త ప్రభుత్వానికి విధేయులు. వారు బలమైన కేంద్రీకృత రాష్ట్రానికి తీవ్రమైన మద్దతుదారులు, దేశం విడిపోతున్నప్పుడు కొత్త ప్రభుత్వం ప్రత్యేకంగా విలువైనది.
చాలా సంవత్సరాలుగా యూదు భద్రతా అధికారులు లేదా యూదు కమీషనర్లు ముఖ్యంగా క్రూరంగా ప్రవర్తించారని మరియు వారి క్రూరత్వాన్ని సరళంగా వివరించవచ్చు: వారు రష్యా లేదా రష్యన్లను విడిచిపెట్టలేదు.
వాస్తవానికి, బోల్షివిక్ యూదులు యూదుల వాతావరణంతో అన్ని సంబంధాలను తెంచుకున్నారు, ఇది విప్లవానికి భయపడింది. వారు యూదులను మాట్లాడటం మానేశారు మరియు సాధారణంగా తమను తాము రష్యన్లుగా భావించారు.
పొలిట్‌బ్యూరో సభ్యుడు లెవ్ డేవిడోవిచ్ ట్రోత్స్కీ, ఇరవై మూడు అక్టోబర్‌లో జరిగిన సెంట్రల్ కమిటీ ప్లీనంలో, అతను కొన్ని ప్రధాన పదవులను ఎందుకు తిరస్కరించాడు అనే దాని గురించి చాలా బహిరంగంగా మాట్లాడాడు:
- నా వ్యక్తిగత అంశం నా యూదు మూలం. వ్లాదిమిర్ ఇలిచ్ పదిహేడవ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన స్మోల్నీలో నేలపై పడుకుని ఇలా అన్నాడు: "మేము మిమ్మల్ని అంతర్గత వ్యవహారాలకు పీపుల్స్ కమిషనర్‌గా చేస్తాము, మీరు బూర్జువాలను మరియు ప్రభువులను అణిచివేస్తారు." నేను అభ్యంతరం చెప్పాను మరియు నా వ్యతిరేకత బలంగా ఉంది.
లెనిన్ సెమిట్ వ్యతిరేకతను తృణీకరించాడు, కాబట్టి అతను తన నిగ్రహాన్ని కోల్పోయాడు:
- మనకు గొప్ప అంతర్జాతీయ విప్లవం ఉంది, అలాంటి ట్రిఫ్లెస్‌లకు ఏ ప్రాముఖ్యత ఉంటుంది?
"విప్లవం గొప్పది, కానీ ఇంకా చాలా మంది మూర్ఖులు మిగిలి ఉన్నారు" అని ట్రోత్స్కీ సమాధానమిచ్చారు.
- మనం నిజంగా మూర్ఖులతో సమానమా?
- మేము సమానం కాదు, కానీ కొన్నిసార్లు మనం మూర్ఖత్వానికి చిన్న భత్యం ఇవ్వాలి: మనకు మొదట అనవసరమైన సంక్లిష్టత ఎందుకు అవసరం?
ట్రోత్స్కీ సైనిక వ్యవహారాలకు పీపుల్స్ కమీషనర్ పదవికి అతని నియామకాన్ని కూడా వ్యతిరేకించాడు.
"సరే," అతను చెప్పాడు, "నేను చెప్పింది నిజమే." ఇది చాలా కలవరపెట్టింది. ఇది నా వ్యక్తిగత జీవితంలో పాత్ర పోషించలేదు; రాజకీయంగా ఇది చాలా తీవ్రమైనది. వ్లాదిమిర్ ఇలిచ్ దీనిని ఒక వ్యామోహంగా భావించాడు. వ్లాదిమిర్ ఇలిచ్ నన్ను కౌన్సిల్ ఆఫ్ పీపుల్స్ కమీసర్స్‌లో తన డిప్యూటీగా ఉండమని ప్రతిపాదించాడు. అదే కారణాలతో నేను నిరాకరించాను...
ఇతర విప్లవకారుల వలె, ట్రోత్స్కీ వంటి వ్యక్తులు తమను తాము జాతీయతలకు అతీతంగా భావించారు మరియు తమను తాము ప్రపంచ స్వభావం యొక్క విధులను ఏర్పాటు చేసుకున్నారు. వారి స్నేహితులను మరియు శత్రువులను ఎన్నుకునేటప్పుడు, వారు జాతి సూత్రాల ద్వారా మార్గనిర్దేశం చేయబడరు. పిచ్చి, అన్యాయమైన క్రూరత్వం విషయానికొస్తే, పౌర యుద్ధంలో ప్రతి ఒక్కరూ ఈ ప్రాంతంలో తమను తాము వేరు చేసుకున్నారు.
1913లో, స్టాలిన్ జాతీయ సమస్యపై లెనిన్ వైఖరిని రూపొందించారు. అతను ఒక దేశాన్ని అదే భూభాగంలో నివసిస్తున్న చారిత్రాత్మకంగా స్థాపించబడిన సమాజంగా నిర్వచించాడు. యూదులు, ఈ దృక్కోణం నుండి, ఒక దేశం కాదు: వారికి వారి స్వంత భూభాగం లేదు. వారికి ఉమ్మడిగా ఉండేది మతం మాత్రమే. బోల్షెవిక్‌లు యూదుల ప్రశ్నకు పరిష్కారం సమీకరణ అని విశ్వసించారు. రష్యాలో, యూదులందరూ రష్యన్ అవుతారు - మరియు సమస్య అదృశ్యమవుతుంది.
పద్దెనిమిదవ సంవత్సరం ప్రారంభంలో, నేషనల్ అఫైర్స్ కోసం పీపుల్స్ కమీషనరేట్ (స్టాలిన్ పీపుల్స్ కమీషనర్)లో భాగంగా యూదుల జాతీయ వ్యవహారాల కోసం ఒక కమీషనరేట్ ఏర్పడింది. దీనికి పీపుల్స్ కమిషనరేట్ బోర్డు సభ్యుడు, జియోనిజం యొక్క సూత్రప్రాయ ప్రత్యర్థి, విప్లవానికి ముందు అనుభవం ఉన్న బోల్షెవిక్ అయిన సెమియోన్ మార్కోవిచ్ డిమాన్‌స్టెయిన్ నాయకత్వం వహించారు - అతనికి రిగా మిలిటరీ కోర్టు నాలుగు సంవత్సరాల కఠిన శ్రమతో శిక్ష విధించింది. అతను పార్టీ కార్యక్రమాన్ని యిడ్డిష్ మరియు హీబ్రూలోకి అనువదించాడు.
జూలై 1918 నుండి, చాలా మంది యూదులు ఉన్న రష్యన్ నగరాల్లో, RCP (బి) యొక్క స్థానిక సంస్థలలో యూదు విభాగాలు సృష్టించబడ్డాయి. అక్టోబర్‌లో, పార్టీ సెంట్రల్ కమిటీ కింద యూదు కమ్యూనిస్ట్ విభాగాల సెంట్రల్ బ్యూరో కనిపించింది, దీనికి అదే డిమాన్‌స్టెయిన్ నాయకత్వం వహించారు. సెంట్రల్ కమిటీ యొక్క ఆందోళన మరియు ప్రచార విభాగం యొక్క జాతీయతల ఉపవిభాగానికి లోబడి ఉన్న యెవ్‌సెక్షన్లు పదేళ్లకు పైగా ఉనికిలో ఉన్నాయి మరియు ముప్పైవ సంవత్సరం జనవరిలో రద్దు చేయబడ్డాయి.
జియోనిజం మరియు పాలస్తీనాలో పరిస్థితి విషయానికొస్తే, మాస్కో దీనిపై ఆసక్తి చూపలేదు. యూదుల ప్రశ్న సోవియట్ రష్యాలో పరిష్కరించబడుతుంది మరియు పాలస్తీనాతో కామింటర్న్ ఒప్పందాన్ని అనుమతించండి.
దేశంలో జియోనిస్టుల ఉనికి గురించి ఏదైనా రిమైండర్ ఆ దేశ నాయకులను ఆశ్చర్యపరిచింది.
ఫిబ్రవరి ఇరవై నాలుగు పదమూడవ తేదీన, యూదు టెలిగ్రాఫిక్ ఏజెన్సీ మాస్కో నుండి ఒక సంక్షిప్త సందేశాన్ని పంపింది:
"మాస్కో నుండి యూదుల బహిష్కరణ నిలిపివేయబడింది. కౌన్సిల్ ఆఫ్ పీపుల్స్ కమీసర్స్ వైస్ ప్రెసిడెంట్ లెవ్ కామెనెవ్ మరియు ప్రభుత్వ సభ్యులకు పంపిన ఫిర్యాదుకు ధన్యవాదాలు, మాస్కో నుండి "అవాంఛనీయ" అంశాలు (దాదాపు అన్ని యూదులు) అని పిలవబడే సామూహిక బహిష్కరణ నిలిపివేయబడింది.
మాస్కోలోని యూదు సంఘం మరియు యూదు ప్రజా ఉపశమన కమిటీ దీని గురించి ప్రభుత్వానికి ఒక మెమోరాండంను సమర్పించాయి, దీనికి రెండవది ప్రతిస్పందించింది, ఇక నుండి ప్రతి వ్యక్తి తొలగింపును ముందుగానే పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందేశం సెంట్రల్ కమిటీ క్రింద ఉన్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ యూదు విభాగాలలో చదవబడింది, రష్యన్ భాషలోకి అనువదించబడింది మరియు దేశం యొక్క అగ్ర నాయకత్వానికి దానితో పరిచయం చేయబడింది (మరిన్ని వివరాల కోసం, పత్రిక "ఇస్టోచ్నిక్", 1944, నం. 4 చూడండి).
OGPU ఛైర్మన్, ఫెలిక్స్ ఎడ్ముండోవిచ్ డిజెర్జిన్స్కీ ఈ సమస్యపై ఆసక్తిని కనబరిచారు. "సామాజిక-పరాన్నజీవి మూలకం" ను రాజధాని నుండి బహిష్కరించిన వారు అతని అధీనంలో ఉన్నారు, అంటే శ్రామిక రహిత మూలం యొక్క గత జీవితం నుండి ప్రజలు.
ఫెలిక్స్ ఎడ్మండోవిచ్ OGPUలోని తన మొదటి డిప్యూటీకి మరియు అదే సమయంలో రహస్య కార్యాచరణ విభాగం అధిపతి వ్యాచెస్లావ్ రుడాల్ఫోవిచ్ మెన్జిన్స్కీకి కోపంతో కూడిన గమనికను పంపాడు:
“అలాంటి టెలిగ్రామ్ వారికి అలా పంపకూడదని నేను అనుకుంటున్నాను. ఎలాంటి హెబ్. Tel. ఏజెన్సీ?
ఒట్టు యొక్క బహిష్కరణను పునఃప్రారంభించడం మరియు బహిష్కరణకు గురైన వారి గురించి వివరణాత్మక ఖాతాను ఇజ్వెస్టియాలో ఇవ్వడం ఉపయోగకరంగా ఉంటుందని మీరు అనుకోలేదా?
ఇది ఎలాంటి యూదు సామాజిక కమిటీ? ఈ దుర్మార్గానికి ఎలా స్పందించాలి? జియోనిస్ట్‌లకు వ్యతిరేకంగా ఉపయోగం కోసం మొత్తం మెటీరియల్‌ని యెవ్‌సెక్సియాకు బదిలీ చేయవచ్చా?..”
రాష్ట్ర భద్రతా యంత్రాంగంలో, జియోనిస్టులు రహస్య రాజకీయ విభాగంలో భాగమైన రహస్య విభాగం యొక్క 4 వ విభాగానికి బాధ్యత వహించారు. అదనంగా, 4వ విభాగం క్యాడెట్‌లు, రాచరికవాదులు, బ్లాక్ హండ్రెడ్‌లు మరియు మాజీ జెండర్‌మ్‌లతో కూడా వ్యవహరించింది.
డిపార్ట్‌మెంట్ అధిపతి యాకోవ్ మిఖైలోవిచ్ జెంకిన్, అతను యెకాటెరినోస్లావ్‌లో విప్లవానికి ముందు ప్లంబింగ్ మరియు ప్లంబింగ్ వర్క్‌షాప్‌లలో అప్రెంటిస్‌గా ప్రారంభించాడు. అప్పుడు అతను స్టావ్రోపోల్‌లోని క్యానరీలో టిన్‌స్మిత్-సోల్డరింగ్ వర్కర్‌గా ఉద్యోగం సంపాదించాడు. విప్లవం తరువాత, అతను ఖెర్సన్ ప్రావిన్షియల్ కమిటీకి అధ్యక్షుడయ్యాడు మరియు 1919లో ఎర్ర సైన్యం నగరాన్ని విడిచిపెట్టినప్పుడు అతను భూగర్భంలోకి వెళ్ళాడు. ఇరవయ్యవ సంవత్సరంలో అతన్ని చెకాకు తీసుకువెళ్లారు. రెండు సంవత్సరాల తరువాత, దురదృష్టం జెంకిన్‌ను ఎదుర్కొంది. టాంబోవ్‌కు వ్యాపార పర్యటన సందర్భంగా, అతను టైఫస్‌తో అనారోగ్యానికి గురయ్యాడు, దీని ఫలితంగా అతని కాలు తెగిపోయింది. కానీ అతను రాష్ట్ర భద్రతలో కొనసాగాడు.
OGPU ఛైర్మన్ అభ్యర్థన మేరకు, రహస్య విభాగం యొక్క 4 వ విభాగం రష్యన్ జియోనిస్టుల గురించి పదార్థాలను సేకరించింది. వారు డిజెర్జిన్స్కీపై ఊహించని ముద్ర వేశారు.
అతను తన సహాయకులు మెన్జిన్స్కీ మరియు యాగోడాకు వ్రాసాడు:
"నేను జియోనిస్ట్ మెటీరియల్స్ ద్వారా చూసాను. స్పష్టంగా, వారి జియోనిస్ట్ అనుబంధం ఆధారంగా వారిని ఎందుకు హింసించాలో నాకు నిజంగా అర్థం కాలేదు. మనపై వారి దాడులు చాలా వరకు మనం వారిని హింసించడంపై ఆధారపడి ఉంటాయి. యూదుల చిన్న మరియు పెద్ద ఊహాజనిత బూర్జువా మరియు మేధావుల మధ్య వారి జియోనిస్ట్ కార్యకలాపాలను హింసించని మరియు అభివృద్ధి చేసే వారి కంటే వారు హింసించబడటం మాకు వెయ్యి రెట్లు ప్రమాదకరం. కాబట్టి వారి పార్టీ పని మనకు ప్రమాదకరం కాదు - కార్మికులు (నిజానికి) వారిని అనుసరించరు మరియు వారి అరెస్టులతో సంబంధం ఉన్న వారి కేకలు అన్ని దేశాల బ్యాంకర్లకు మరియు “యూదులకు” చేరతాయి మరియు మాకు చాలా హాని కలిగిస్తాయి.
జియోనిస్ట్ ప్రోగ్రామ్ మాకు ప్రమాదకరం కాదు; దీనికి విరుద్ధంగా, నేను దానిని ఉపయోగకరంగా భావిస్తున్నాను.
నేను ఒకప్పుడు అసిమిలేటర్‌ని. కానీ ఇది "బాల్య వ్యాధి".
మనం అతి తక్కువ శాతాన్ని మాత్రమే సమీకరించుకోవాలి, అది సరిపోతుంది. మిగిలిన వారు జియోనిస్టులు అయి ఉండాలి. మరి మన రాజకీయాలలో జోక్యం చేసుకోకూడదనే షరతుతో మనం వారితో జోక్యం చేసుకోకూడదు.
evesektsiya తిట్టడం అనుమతించబడుతుంది - అదే evesektsiya కోసం వెళ్తాడు. కానీ స్పెక్యులేటర్లను (స్కేల్) మరియు మా చట్టాన్ని ఉల్లంఘించే ప్రతి ఒక్కరినీ కనికరం లేకుండా కొట్టండి మరియు శిక్షించండి. జియోనిస్టులను మార్గమధ్యంలో కలుసుకుని, వారికి కాదు, పాలస్తీనాను తమ మాతృభూమిగా కాకుండా USSRగా భావించే వారికి పదవులు ఇవ్వాలని ప్రయత్నిద్దాం.
గతంలో, డిజెర్జిన్స్కీ స్వయం నిర్ణయాధికారం కోసం దేశాల హక్కు కోసం బోల్షెవిక్ డిమాండ్‌ను వ్యతిరేకించారు. ఫెలిక్స్ ఎడ్మండోవిచ్ నిజాయితీగల అంతర్జాతీయవాది మరియు "జాతీయ అణచివేత రాష్ట్రాన్ని పూర్తిగా ప్రజాస్వామ్యీకరించడం, సోషలిజం కోసం పోరాటంతో మాత్రమే నాశనం చేయగలదు" అని అన్నారు.
స్వతంత్ర రాజ్యాన్ని కలలుగన్న పోలిష్ జాతీయవాదులకు కూడా అతను తీవ్రమైన ప్రత్యర్థి. విప్లవాత్మక రష్యా నుండి పోలాండ్‌ను వేరు చేయడానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, డిజెర్జిన్స్కీ ఇలా వాదించారు: "కలహాలు మరియు కలహాలు లేకుండా మాకు ఒక సోదర కుటుంబం ఉంటుంది."
లెనిన్ ప్రభావంతో, అతను తన అభిప్రాయాలను మార్చుకున్నాడు మరియు ఇప్పుడు పాలస్తీనాలో తమ సొంత రాష్ట్రం కావాలని కలలుకంటున్న యూదులతో జోక్యం చేసుకోవడం తెలివితక్కువదని భావించాడు.
ఒక సంవత్సరం తరువాత, ఫెలిక్స్ ఎడ్ముండోవిచ్ ఈ అంశానికి తిరిగి వచ్చి మెన్జిన్స్కీకి మరొక గమనిక రాశాడు:
“మేము జియోనిస్టులను హింసించడం సరైనదేనా? ఇది రాజకీయ తప్పిదమని నేను భావిస్తున్నాను. యూదు మెన్షెవిక్‌లు, అంటే యూదుల మధ్య పనిచేస్తున్నవారు మనకు ప్రమాదకరం కాదు. దీనికి విరుద్ధంగా, ఇది మెన్షెవిజం కోసం ప్రకటనలను సృష్టించదు.
మన వ్యూహాలను పునరాలోచించుకోవాలి. ఇది తప్పు."
ఒక నెల తరువాత, రహస్య విభాగం జియోనిస్టులకు వ్యతిరేకంగా అణచివేత ధృవీకరణ పత్రంతో డిజెర్జిన్స్కీని అందించింది. ఇది Genkin మరియు OGPU యొక్క రహస్య విభాగం అధిపతి, టెరెంటీ డిమిత్రివిచ్ డెరిబాస్చే సంతకం చేయబడింది, అతను రాష్ట్ర భద్రత మరియు... అమలులో గొప్ప కెరీర్ కోసం ఎదురుచూస్తున్నాడు.
'25 వసంతకాలంలో, ముప్పై-నాలుగు మంది జియోనిస్టులు జైలులో ఉన్నారు, మరో పదిహేను మందిని మూడు సంవత్సరాలపాటు నిర్బంధ శిబిరాలకు పంపారు. ప్రవాసంలో నూట ఇరవై నాలుగు మంది ఉన్నారు.
"విదేశాలలో," డెరిబాస్ మరియు జెంకిన్ OGPU ఛైర్మన్‌కి నివేదించారు, "152 మంది మాత్రమే పంపబడ్డారు మరియు బహిష్కరణకు బదులుగా బయలుదేరడానికి అనుమతించబడ్డారు. ఈ విషయంలో, మేము ఈ క్రింది వ్యూహాలకు కట్టుబడి ఉంటాము: అత్యంత చురుకైన అంశం, సెంట్రల్ కమిటీ సభ్యులు, గుబెర్నియా కమిటీలు, సోవియట్ వ్యతిరేక కరపత్రాలు, విజ్ఞప్తులు, ప్రింటింగ్ హౌస్‌ల రూపంలో తీవ్రమైన పదార్థాలతో కనుగొనబడ్డాయి - మేము వాటిని విడుదల చేయము. పాలస్తీనా లోకి. తక్కువ క్రియాశీల మూలకం పాలస్తీనాలోకి విడుదల చేయబడింది.
ఈ వ్యూహం జియోనిస్టులతో పోరాడిన అనుభవంపై ఆధారపడి ఉంటుంది. 1924 చివరి వరకు, మేము ప్రధానంగా పాలస్తీనాకు బహిష్కరించబడినప్పుడు, జియోనిస్టుల చట్టవిరుద్ధమైన పనిని బలోపేతం చేయడానికి ఇది తీవ్రమైన ప్రోత్సాహకం, ఎందుకంటే అతని సోవియట్ వ్యతిరేక కార్యకలాపాలకు అతను పాలస్తీనాకు వెళ్ళే అవకాశం ఉందని అందరికీ తెలుసు. ప్రజా ఖర్చు (జియోనిస్ట్ మరియు పబ్లిక్ ఆర్గనైజేషన్), మరియు అతను చేసిన నేరానికి చెల్లించడం కాదు..."
ఫెలిక్స్ డిజెర్జిన్స్కీ నమ్మకంగా ఉన్నాడు. సర్టిఫికేట్ చదివిన తరువాత, అతను మళ్ళీ మెన్జిన్స్కీని ఉద్దేశించి ఇలా అన్నాడు: “అప్పటికీ, జియోనిస్టులను (ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలలో) విస్తృతంగా హింసించడం వల్ల పోలాండ్‌లో లేదా అమెరికాలో మాకు ఎటువంటి ప్రయోజనం ఉండదని నేను భావిస్తున్నాను. సోవియట్ పాలనకు సంబంధించి వారి ప్రతి-విప్లవాత్మక పనిని విడిచిపెట్టడానికి జియోనిస్టులను ప్రభావితం చేయాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తోంది.
అన్ని తరువాత, సూత్రప్రాయంగా మనం జియోనిస్టుల స్నేహితులు కావచ్చు. ఈ అంశాన్ని పొలిట్‌బ్యూరోలో అధ్యయనం చేసి లేవనెత్తాలి. పోలాండ్ మరియు అమెరికా రెండింటిలోనూ జియోనిస్టులు గొప్ప ప్రభావాన్ని కలిగి ఉన్నారు. వారికి శత్రువులు ఎందుకు?
ఒక సంవత్సరం తరువాత, జూలై 1926లో, తీవ్రమైన గుండె రోగి అయిన డిజెర్జిన్స్కీ సెంట్రల్ కమిటీ ప్లీనంలో మాట్లాడిన తర్వాత అకస్మాత్తుగా మరణించాడు. జియోనిస్టుల పట్ల శిక్షాత్మక అధికారుల వైఖరి అలాగే ఉంది - వారు సోవియట్ పాలన యొక్క ప్రత్యర్థులలో లెక్కించబడ్డారు.
యూదు కమ్యూనిస్ట్ వర్కర్స్ పార్టీ Poalei-Zion (Workers of Zion) లుబియాంకాలో ఒక శత్రు సంస్థగా పరిగణించబడింది, అయినప్పటికీ దాని కార్యకలాపాలలో సోవియట్ వ్యతిరేకత ఏమీ కనుగొనబడలేదు మరియు దానిని నిషేధించడానికి ఎటువంటి కారణం లేదు. పోలీ-జియాన్ ఇరవయ్యవ శతాబ్దం ప్రారంభంలో మిన్స్క్‌లో ఉద్భవించింది, తరువాత దాని సంస్థలు పాలస్తీనాతో సహా ఇతర దేశాలలో కనిపించాయి.
1919లో, పార్టీ చీలిపోయింది మరియు పోలీ జియోన్ యొక్క యూదు కమ్యూనిస్ట్ పార్టీ కూడా కనిపించింది. జూన్ ఇరవై రెండులో, కమింటర్న్ యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీ వారి కార్యక్రమాన్ని విడిచిపెట్టి, కామింటర్న్‌లో చేరాలని పోలేషనిస్టులకు విజ్ఞప్తి చేసింది. కొత్త పార్టీ కార్యవర్గం అభిప్రాయాన్ని విన్నారు. డిసెంబరు ఇరవై రెండవలో, ఆమె స్వీయ రద్దును ప్రకటించింది మరియు RCP (b) లో చేరాలని పార్టీ సభ్యులందరికీ పిలుపునిచ్చారు. నిజమే, పార్టీ నాయకులు కొందరు సాధారణ నిర్ణయానికి కట్టుబడి పార్టీని కాపాడటానికి ప్రయత్నించారు.
డిసెంబర్ 4, 24న, OGPU నుండి వచ్చిన నోట్ ఆధారంగా, పొలిట్‌బ్యూరో ఒక తీర్మానాన్ని ఆమోదించింది:
"EKP (Poalei-Zion) స్వయంగా విచ్ఛిన్నమవుతున్నందున, GPU యొక్క చర్యల ద్వారా దాని పరిసమాప్తిని పరిగణించడం సరికాదు, కానీ NKVDతో దాని నమోదును నిరోధించడం కూడా సరికాదు."
మరియు ప్రధాన పార్టీ చాలా సంవత్సరాలు చట్టబద్ధంగా పనిచేసింది. ఆమె స్వతంత్ర విభాగంగా కమింటర్న్‌లో చేరడానికి ప్రయత్నించింది, కానీ విఫలమైంది. సోవియట్ శక్తికి అంకితమైన సంపూర్ణ కమ్యూనిస్ట్, బోల్షెవిక్ అభిప్రాయాలు కలిగిన యూదు యువకులను పార్టీలో చేర్చినప్పటికీ, పోలీ జియోన్ కార్యకర్తలు క్రమంగా అరెస్టు చేయబడ్డారు.
మే ఇరవై నాలుగు, ఇరవై ఎనిమిది, మూడు రోజుల ముందు ఆమోదించిన సెంట్రల్ కమిటీ ఆర్గనైజింగ్ బ్యూరో నిర్ణయాన్ని పొలిట్‌బ్యూరో ఆమోదించింది:
"చట్టబద్ధంగా ఉన్న పార్టీ ECRP (పోలీ జియోన్)ని లిక్విడేట్ చేయాల్సిన అవసరంపై మాస్కో కమిటీ నిర్ణయంతో అంగీకరిస్తున్నారు."
జూన్ ఇరవై ఆరో తేదీ రాత్రి, ఇప్పటికీ పార్టీకి చెందిన వారందరినీ దేశవ్యాప్తంగా తీసుకెళ్లారు. Poalei Zion ఉనికిలో లేదు.
విప్లవం తర్వాత మొదటి సంవత్సరాల్లో, అధికారులు అన్ని జాతీయ మైనారిటీల మాదిరిగానే నమ్మకమైన యూదులతో దయతో వ్యవహరించారు. సోవియట్ రష్యా వారు యూదు వ్యతిరేకతకు వ్యతిరేకంగా పోరాడిన మొదటి రాష్ట్రం మరియు సెమిట్ వ్యతిరేకులు శిక్షించబడ్డారు. నిజమే, ఇది ఎక్కువ కాలం కొనసాగలేదు.
యూదులు థియేటర్లు, వార్తాపత్రికలు మరియు పాఠశాలలను సృష్టించారు, ఇక్కడ యిడ్డిష్ మాట్లాడేవారు, వ్రాసేవారు మరియు బోధించారు. యూదుల సామూహిక పొలాలు మరియు యూదు జాతీయ జిల్లాలు కనిపించాయి. 1928 లో, వారు ఫార్ ఈస్ట్ - బిరోబిడ్జాన్‌లో యూదుల ప్రాంతాన్ని సృష్టించాలని నిర్ణయించుకున్నారు. ఇతర దేశాలలోని యూదు సంఘాలు బిరోబిడ్జాన్ అభివృద్ధికి డబ్బు ఇచ్చాయి. ఇతర దేశాల నుండి అనేకమంది యూదులు అక్కడికి తరలివెళ్లారు, వారి స్వంత భూమిలో స్వేచ్ఛగా జీవించాలనే ఆలోచనతో ప్రేరణ పొందారు. మేము పాలస్తీనా నుండి కూడా వెళ్ళాము, అక్కడ యూదులలో క్షీణించిన భావాలు పాలించబడ్డాయి - బ్రిటీష్ వారి వాగ్దానాలను తప్పనిసరిగా విడిచిపెట్టారు.
1928లో పొలిట్‌బ్యూరో సమావేశాలలో ఒకదానిలో ఇది నిర్ణయించబడింది:
"పాలస్తీనా నుండి డెబ్బై-ఐదు మంది యూదు రైతుల పునరావాసాన్ని అనుమతించడానికి, పాలస్తీనా కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ ప్రతినిధితో దయతో చర్చలు జరపాలని పీపుల్స్ కమీషనరేట్ ఆఫ్ అగ్రికల్చర్‌కు సూచించింది, అయితే, ఎటువంటి కేటాయింపులు అవసరం లేదు. దీని కోసం మా నుండి."
యూదులు భూమిపై పని చేసే అవకాశాన్ని పొందేందుకు సుదూర ప్రాంతాలకు కూడా ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నారు మరియు ఇతరులు సమానంగా భావించే పూర్తి స్థాయి వ్యక్తుల వలె భావించారు.
ప్రచారకర్త ఒట్టో హెల్లర్, 1931లో వియన్నాలో ప్రచురించబడిన తన పుస్తకం "ది ఫాల్ ఆఫ్ జెరూసలేం"లో ఉత్సాహంగా ఇలా వ్రాశాడు:
"యూదులు టైగాకు బయలుదేరుతున్నారు. పాలస్తీనా గురించి అడిగితే నవ్వుకుంటారు. బిరోబిడ్‌జాన్‌లో కార్లు, రైల్వేలు మరియు ఓడలు కనిపించే సమయానికి పాలస్తీనా కలలు చాలా కాలం నుండి చరిత్రలో మునిగిపోతాయి, పెద్ద కర్మాగారాల పొగ గొట్టాలు ధూమపానం చేయడం ప్రారంభించాయి.
వచ్చే ఏడాది జెరూసలేంలో?
చరిత్ర చాలా కాలంగా ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. యూదు శ్రామికులు, తూర్పు ఐరోపాలోని ఆకలితో అలమటిస్తున్న కళాకారులు ఇప్పుడు వేరే ప్రశ్న వేస్తున్నారు: వచ్చే ఏడాది - సోషలిస్టు సమాజంలో! యూదు శ్రామికవర్గానికి జెరూసలేం అంటే ఏమిటి?
వచ్చే ఏడాది జెరూసలేంలో?
వచ్చే ఏడాది - క్రిమియాలో!
వచ్చే సంవత్సరం - బిరోబిడ్‌జాన్‌లో!
కానీ ప్రయోగం పని చేయలేదు - స్థలం అనుచితంగా ఎంపిక చేయబడింది, అభివృద్ధికి అనుచితమైనది మరియు అముర్ ఒడ్డుతో యూదులను కలిపేది ఏమీ లేదు.
ఏదో ఒక సమయంలో, సోవియట్ ఇంటెలిజెన్స్ పాలస్తీనాపై ఆసక్తి కలిగింది: ఇక్కడ కూడా విప్లవాన్ని ప్రారంభించడం సాధ్యమేనా?
ఇరవై మూడవ సంవత్సరం చివరిలో, ప్రసిద్ధ భద్రతా అధికారి యాకోవ్ సెరెబ్రియన్స్కీ OGPU యొక్క విదేశీ విభాగం (విదేశీ ఇంటెలిజెన్స్) ద్వారా పాలస్తీనాకు పంపబడ్డాడు. విప్లవానికి ముందు, అతను మాగ్జిమలిస్ట్ సోషలిస్ట్-రివల్యూషనరీ మరియు మిన్స్క్ జైలు అధిపతి హత్యలో పాల్గొనడం ద్వారా తన వృత్తిని ప్రారంభించాడు. పారిస్‌లో రష్యన్ మిలిటరీ వలస నాయకుడు, మాజీ వైట్ ఆర్మీ జనరల్ అలెగ్జాండర్ కుటెపోవ్‌ను కిడ్నాప్ చేసినందుకు అతను ఆర్డర్ ఆఫ్ ది రెడ్ బ్యానర్‌ను అందుకున్నాడు. ఆపై అతను పీపుల్స్ కమీషనర్ ఆఫ్ ఇంటర్నల్ అఫైర్స్ కింద ఒక ప్రత్యేక బృందానికి నాయకత్వం వహించాడు - విదేశాలలో విధ్వంసం మరియు ఉగ్రవాదం.
యాకోవ్ సెరెబ్రియన్స్కీ పాలస్తీనాలో రెండు సంవత్సరాలు ఉండి, నిరాశతో ఇంటికి తిరిగి వచ్చాడు. పాలస్తీనాలో విప్లవం, నిద్రలేని మరియు అభివృద్ధి చెందని ప్రదేశంగా అనిపించింది, మంచి సమయాల వరకు లేదా తగినంత మొత్తంలో విప్లవాత్మక పదార్థాలు అక్కడ కనిపించే వరకు వాయిదా వేయబడింది.
జాన్ క్రిస్టోఫోరోవిచ్ పీటర్స్ నేతృత్వంలోని GPU యొక్క తూర్పు విభాగానికి మధ్యప్రాచ్యం అనేది ఆసక్తుల రంగం. అప్పుడు ఈ ప్రాంతం ఇరవై ఒకటవ సంవత్సరం నుండి చెకాలో పనిచేసిన స్టిలియన్ డిమిత్రివిచ్ ట్రయాండోఫిలోవ్‌కు బాధ్యత వహించింది. అతని తరువాత, OGPU యొక్క విదేశీ విభాగం యొక్క తూర్పు సెక్టార్ 1930లో పశ్చిమ దేశాలకు పారిపోయిన మొదటి సోవియట్ ఇంటెలిజెన్స్ అధికారి జార్జి సెర్జీవిచ్ అగాబెకోవ్ నేతృత్వంలో జరిగింది.
ఎఫ్రైమ్ సోలోమోనోవిచ్ గోల్డెన్‌స్టెయిన్, వృత్తిరీత్యా వైద్యుడు, పాలస్తీనాతో వ్యవహరించాడు. అతను అంకారాలో నివసించేవాడు మరియు పాలస్తీనా కమ్యూనిస్టుల మధ్య పనిచేయడానికి ప్రయత్నించాడు. అగాబెకోవ్ ప్రకారం, జియోనిస్టులు మాస్కోకు వచ్చి బ్రిటిష్ వారితో పోరాడటానికి ఆయుధాలను అడిగారు. కానీ OGPU వారు బ్రిటిష్ ఏజెంట్లు అని నిర్ణయించుకున్నారు, మరియు చర్చలు అంతరాయం కలిగింది.
సెంట్రల్ ఇంటెలిజెన్స్ పరికరంలో, మోసెస్ మార్కోవిచ్ ఆక్సెల్రోడ్, ఒక ప్రసిద్ధ అరబిస్ట్, పాలస్తీనా వ్యవహారాలకు బాధ్యత వహించాడు. అతను మాస్కో విశ్వవిద్యాలయం యొక్క ఫ్యాకల్టీ ఆఫ్ లా మరియు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్ యొక్క అరబిక్ విభాగం నుండి పట్టభద్రుడయ్యాడు మరియు సౌదీ అరేబియాలో పనిచేశాడు. ఆక్సెల్‌రోడ్ అగాబెకోవ్‌తో ఇలా అన్నాడు: “ఈజిప్ట్‌లో, కైరోలోని బ్రిటీష్ హైకమీషనర్ నుండి నివేదికల కాపీలను అందుకుంటున్న మేము, అక్కడ జరిగే సంఘటనల గురించి ఎల్లప్పుడూ తెలుసుకుంటాము. పాలస్తీనా గురించి అదే ఆంగ్ల మూలాల నుండి మాకు సమాచారం ఉంది; సిరియా గురించి కాన్స్టాంటినోపుల్‌లోని ఫ్రెంచ్ మిలిటరీ అటాచ్ యొక్క నివేదికల నుండి మేము సమాచారాన్ని పొందుతాము. సిరియా మరియు పాలస్తీనాలో వారు ఇటీవలే మా ఏజెంట్లను నిర్వహించడం ప్రారంభించారు. బ్లమ్‌కిన్ ఆరు నెలలుగా ఈ దేశాల్లో పర్యటిస్తున్నారు. అతను ఇప్పటికే ఒకరిని నియమించుకున్నాడు, కానీ వారి నుండి ఇంకా సమాచారం లేదు.
అక్టోబర్ 1928లో, యాకోవ్ గ్రిగోరివిచ్ బ్ల్యూమ్కిన్, జూలై 6, 1918న సోవియట్ రష్యా ప్రభుత్వానికి జర్మన్ రాయబారి కౌంట్ విల్హెల్మ్ మిర్బాచ్‌ను చంపిన వ్యక్తి, OGPU యొక్క విదేశీ విభాగంలో అక్రమ నివాసిగా కాన్స్టాంటినోపుల్‌కు పంపబడ్డాడు.
కాన్స్టాంటినోపుల్‌లోని చట్టపరమైన నివాసి, సోవియట్ దౌత్యకార్యాలయం పైకప్పు క్రింద పనిచేస్తూ, చాలా సంవత్సరాలు ఇంటెలిజెన్స్‌లో పనిచేసిన యాకోవ్ గ్రిగోరివిచ్ మిన్స్కీ. మరో ప్రసిద్ధ మిలిటెంట్, నౌమ్ (లియోనిడ్) ఇసాకోవిచ్ ఐటింగన్, మేజర్ జనరల్ స్థాయికి ఎదిగాడు మరియు 1951లో "రాష్ట్ర భద్రతా మంత్రిత్వ శాఖలోని జియోనిస్ట్ సంస్థకు చెందినవాడు" అనే ఆరోపణలపై టర్కీ స్టేషన్ గుండా అరెస్టయ్యాడు. కానీ వారందరిలో, బ్లమ్కిన్ సాధారణంగా అత్యంత ప్రసిద్ధ వ్యక్తిగా గుర్తించబడతారు.
జూలై 6, 1818 న, మధ్యాహ్నం రెండు గంటలకు, చెకా ఉద్యోగులు యాకోవ్ బ్ల్యూమ్కిన్ మరియు నికోలాయ్ ఆండ్రీవ్ (అతను ప్రతి-విప్లవాన్ని ఎదుర్కోవడానికి విభాగానికి ఫోటోగ్రాఫర్) జర్మన్ రాయబార కార్యాలయానికి వచ్చారు. వారు డిజెర్జిన్స్కీ సంతకం మరియు చెకా యొక్క ముద్రను కలిగి ఉన్న ఆదేశాన్ని సమర్పించారు మరియు రాయబారి మిర్బాఖ్‌తో సమావేశం కావాలని డిమాండ్ చేశారు. జర్మన్ రాయబారి వారిని ఒక చిన్న గదిలో స్వీకరించారు.
"నేను అతనితో మాట్లాడాను, అతని కళ్ళలోకి చూశాను," బ్ల్యూమ్కిన్ తరువాత చెప్పాడు, "నేను ఈ వ్యక్తిని చంపాలి. నా బ్రీఫ్‌కేస్‌లోని పేపర్లలో బ్రౌనింగ్ ఉంది. "అది పొందండి," నేను, "ఇక్కడ పేపర్లు ఉన్నాయి" అని చెప్పాను మరియు పాయింట్-బ్లాంక్ రేంజ్‌లో కాల్చాను. గాయపడిన మిర్బాచ్ పెద్ద గదిలోకి పరిగెత్తాడు, అతని కార్యదర్శి కుర్చీ వెనుక కుప్పకూలిపోయాడు. పెద్ద గదిలో, మిర్బాచ్ పడిపోయాడు, ఆపై నేను పాలరాయి నేలపై గ్రెనేడ్ విసిరాను ... "
ఇది వామపక్ష సోషలిస్టు విప్లవకారుల సాయుధ తిరుగుబాటుకు సంకేతం. బోల్షెవిక్‌ల రాజకీయ మిత్రులుగా ఉన్న సామాజిక విప్లవకారులు జర్మనీతో శాంతి సంతకం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాయబార కార్యాలయంలో బ్లమ్కిన్ సమర్పించిన ఆదేశంపై డిజెర్జిన్స్కీ సంతకం నకిలీది, కానీ ముద్ర నిజమైనది. ఇది చెకా యొక్క డిప్యూటీ ఛైర్మన్ వ్యాచెస్లావ్ అలెక్సాండ్రోవిచ్ అలెక్సాండ్రోవిచ్ (అసలు పేరు డిమిత్రివ్స్కీ, పార్టీ మారుపేరు పియరీ ఆరెంజ్) చేత ఆదేశానికి జోడించబడింది, అతను తన మర్యాద మరియు నిజాయితీకి గౌరవం పొందిన వామపక్ష సోషలిస్ట్ విప్లవకారుడు.
చెకాలో, వ్యాచెస్లావ్ అలెక్సాండ్రోవిచ్ "ఎక్స్-అఫీషియో నేరాలను ఎదుర్కోవడం కోసం" విభాగానికి నాయకత్వం వహించాడు. అతను నిస్వార్థ వ్యక్తి, ప్రపంచ విప్లవం మరియు సాధారణ మంచి గురించి కలలు కన్నాడు. అతను వామపక్ష సోషలిస్ట్ విప్లవకారుల తిరుగుబాటుకు మరియు మిర్బాచ్ హత్యకు వసంతం.
Dzerzhinsky విచారణ సమయంలో వివరించాడు:
"సోషలిస్ట్ విప్లవకారుల వర్గీకరణ డిమాండ్ మేరకు అలెగ్జాండ్రోవిచ్ గత సంవత్సరం డిసెంబర్‌లో కమిషన్‌కు పరిచయం చేయబడ్డాడు. అతను ఒక పెద్ద ముద్రను ఉంచాడు, అది నా ఆరోపణ పేరుతో తప్పుడు IDకి జోడించబడింది, దాని సహాయంతో బ్ల్యూమ్కిన్ మరియు ఆండ్రీవ్ హత్యకు పాల్పడ్డారు. లెఫ్ట్ సోషలిస్ట్ రివల్యూషనరీస్ సెంట్రల్ కమిటీ సిఫార్సుపై బ్లమ్‌కిన్ కమిషన్‌లోకి అంగీకరించబడ్డాడు.
పదిహేడేళ్ల వయసులో, ఫిబ్రవరి విప్లవం తర్వాత, యాకోవ్ బ్లమ్కిన్ వామపక్ష సామాజిక విప్లవకారులలో చేరాడు. ఒక సంవత్సరం తరువాత, జూన్ 1918లో, అతను జర్మన్ గూఢచర్యాన్ని ఎదుర్కోవడానికి చెకా విభాగానికి అధిపతిగా ఆమోదించబడ్డాడు. అతను చాలా చురుకుగా వ్యవహరించడం ప్రారంభించాడు, కానీ సోషలిస్ట్ విప్లవకారుడిగా, వారు అతనిని విశ్వసించలేదు మరియు ఒక నెల కంటే తక్కువ తర్వాత డిపార్ట్‌మెంట్ రద్దు చేయబడింది. బ్లమ్‌కిన్‌కు పని లేకుండా పోయింది.
ఉగ్రవాద దాడికి గల కారణాలను బ్ల్యూమ్కిన్ ఇలా వివరించాడు: "నేను జర్మనీతో ప్రత్యేక శాంతికి ప్రత్యర్థిని మరియు రష్యాకు ఈ అవమానకరమైన శాంతికి భంగం కలిగించాల్సిన బాధ్యత ఉందని నేను భావిస్తున్నాను ...
కానీ ఒక సోషలిస్టుగా నా సాధారణ మరియు ప్రాథమిక ఉద్దేశ్యాలతో పాటు, ఇతర ఉద్దేశ్యాలు కూడా నన్ను ఈ చర్యకు నెట్టాయి. యాంటీ-సెమిటిక్ బ్లాక్ హండ్రెడ్‌లు, వీరిలో చాలా మంది జెర్మనోఫిల్స్ ఉన్నారు, యుద్ధం ప్రారంభం నుండి యూదులను జెర్మనోఫిలిజం అని ఆరోపించారు, ఇప్పుడు బోల్షివిక్ విధానాలకు మరియు జర్మన్‌లతో ప్రత్యేక శాంతికి యూదులను బాధ్యులుగా ఉంచారు.
అందువల్ల, బ్రెస్ట్-లిటోవ్స్క్‌లో బోల్షెవిక్‌లు రష్యా మరియు దాని మిత్రదేశాలకు చేసిన ద్రోహానికి వ్యతిరేకంగా ఒక యూదుడి నిరసన ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. నేను, ఒక యూదుడిగా మరియు సోషలిస్టుగా, ఈ నిరసన అనే చర్య యొక్క సాఫల్యాన్ని నాపైనే తీసుకుంటాను.
వామపక్ష సామాజిక విప్లవకారుల తిరుగుబాటును అణిచివేసిన తరువాత, అలెగ్జాండ్రోవిచ్ మరియు పన్నెండు మంది ఇతర వ్యక్తులు వేడి చేతుల్లో కాల్చబడ్డారు. బ్ల్యూమ్కిన్ మరియు ఆండ్రీవ్ ఉక్రెయిన్‌కు పారిపోయారు. ఆండ్రీవ్ టైఫస్‌తో అనారోగ్యానికి గురై మరణించాడు. బ్లమ్కిన్ హెట్మాన్ స్కోరోపాడ్స్కీని హత్య చేయడానికి విఫల ప్రయత్నంలో పాల్గొన్నాడు. విప్లవ ట్రిబ్యునల్ అతనికి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 1919 వసంతకాలంలో, అతను చెకాకు ఒప్పుకున్నాడు. మే 19న, ఆల్-రష్యన్ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెసిడియం బ్లమ్‌కిన్‌కు పునరావాసం కల్పించింది.
అతను సదరన్ ఫ్రంట్‌లో పనిచేశాడు, రెడ్ ఆర్మీ యొక్క మిలిటరీ అకాడమీలో చదువుకున్నాడు మరియు మిలిటరీ అండ్ నేవల్ అఫైర్స్ ట్రోత్స్కీ కోసం పీపుల్స్ కమీషనర్ సెక్రటేరియట్‌లో పనిచేశాడు. ఇరవై మూడు సంవత్సరాలలో అతను OGPU యొక్క విదేశీ విభాగానికి తీసుకెళ్లబడ్డాడు. అతనికి సాహిత్య వర్గాలలో, కామింటర్న్ కార్మికులలో చాలా మంది స్నేహితులు ఉన్నారు, వారు అతనిని హృదయపూర్వకంగా ఆరాధించారు.
"యాకోవ్ గ్రిగోరివిచ్ బ్ల్యూమ్కిన్ నాకు తెలుసు మరియు ప్రేమించాను" అని కామింటర్న్ ఏజెంట్ విక్టర్ సెర్జ్ (విక్టర్ ల్వోవిచ్ కిబాల్చిచ్) రాశారు. “పొడవైన, అస్థి, ధైర్యవంతుడు, పురాతన ఇజ్రాయెల్ యోధుని గర్వకారణమైన ప్రొఫైల్‌తో, అతను మెట్రోపోల్ హోటల్‌లోని చిచెరిన్ పక్కన ఉన్న మంచు గదిని ఆక్రమించాడు. అతను రహస్య కార్యకలాపాలను నిర్వహించడానికి తూర్పుకు వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు.
కాన్స్టాంటినోపుల్‌లో అతని పని చుట్టూ అనేక పుకార్లు ఉన్నాయి, అయితే బ్లమ్కిన్ విదేశీ గూఢచార నివాసిగా ఒక సంవత్సరం మాత్రమే గడిపాడు. అతనికి పెద్దగా చేయడానికి సమయం లేదు. అగాబెకోవ్ ప్రకారం, అతనికి పాలస్తీనాలో ఒకే ఒక ఏజెంట్ ఉన్నాడు - జాఫాలోని బేకరీ యజమాని.
కాన్స్టాంటినోపుల్‌లో అతను దేశం నుండి బహిష్కరించబడిన ట్రోత్స్కీని రహస్యంగా కలుసుకున్నప్పుడు మరియు మాస్కోకు లేఖలు తీసుకొని లెవ్ డేవిడోవిచ్ యొక్క మాజీ మద్దతుదారులను చూడటానికి అంగీకరించినప్పుడు బ్లమ్కిన్ కెరీర్ ముగిసింది.
చాలా కాలం తర్వాత మాస్కో చేరుకున్న అతనికి దేశంలో వచ్చిన మార్పుల సారాంశం అర్థం కాలేదు. అతనికి, ట్రోత్స్కీ మరియు అతని సహచరులు పార్టీ యొక్క ఇటీవలి నాయకులు, వారు మెజారిటీతో విభేదించారు, కానీ దీని కారణంగా శత్రువులుగా మారలేదు. బ్లమ్కిన్ తన అమాయకత్వానికి తీవ్రంగా శిక్షించబడ్డాడు. అతను ట్రోత్స్కీతో తన సంభాషణ గురించి సన్నిహితులకు చెప్పడం ప్రారంభించాడు. విదేశాంగ శాఖ ఉద్యోగి, ఎలిజవేటా యులీవ్నా గోర్స్కాయతో సహా. మరుసటి రోజు ఆమె ఉన్నతాధికారులకు సమాచారం అందించింది.
అక్టోబర్ పదిహేను, ఇరవై తొమ్మిది న కజాన్ స్టేషన్ సమీపంలో వీధిలో గోర్స్కాయతో జరిగిన తదుపరి సమావేశంలో, బ్లమ్కిన్ అరెస్టు చేయబడ్డాడు. స్టాలిన్ విచారణ లేకుండా చేశాడు.
నవంబర్ 5న, పొలిట్‌బ్యూరో నిర్ణయించింది:
“a) Blumkin యొక్క దేశద్రోహ సోవియట్ వ్యతిరేక పనిని కనుగొనడంలో మరియు రద్దు చేయడంలో అది విఫలమైందని OGPUకి స్పష్టం చేయండి.
బి) బ్లమ్‌కిన్‌ని అరెస్టు చేయాలి.
c) గోర్స్కాయ ప్రవర్తన యొక్క స్వభావాన్ని ఖచ్చితంగా స్థాపించడానికి OGPUకి సూచించండి.
ట్రోత్స్కీతో సమావేశం జర్మన్ రాయబారి హత్య కంటే చాలా ప్రమాదకరమైన నేరంగా గుర్తించబడింది.
ఈ కథ ఎలిజవేటా గోర్స్కాయకు హాని కలిగించలేదు. దీనికి విరుద్ధంగా, OGPU ఆమె ప్రవర్తనను ఎంతో మెచ్చుకుంది. ఆమె మొదటి భర్త, ఆమె ఇంటిపేరును కలిగి ఉంది, లండన్ స్టేషన్‌లో పనిచేసింది. రెండవసారి ఆమె రాష్ట్ర భద్రతా అధికారి వాసిలీ మిఖైలోవిచ్ జరుబిన్‌ను వివాహం చేసుకుంది, ఆమె జనరల్ స్థాయికి ఎదిగింది.
అదే సమయంలో, తూర్పు విదేశీ ఇంటెలిజెన్స్ విభాగం నాయకత్వం మార్చబడింది. అక్టోబర్ 31న, జాన్ పీటర్స్ అతని పదవి నుండి విముక్తి పొందారు. నవంబర్ 6 న, ఈ విభాగానికి టోరిచాన్ మిఖైలోవిచ్ డయాకోవ్ నాయకత్వం వహించారు. ఒక సంవత్సరం లోపే, సెప్టెంబరు 10, 1930న, తూర్పు శాఖ రద్దు చేయబడింది మరియు కౌంటర్ ఇంటెలిజెన్స్ పనితో OGPU యొక్క ప్రత్యేక విభాగంలో విలీనం చేయబడింది. ఇంటెలిజెన్స్ అంతా విదేశాంగ శాఖలో కేంద్రీకృతమై ఉంది.
ఫిబ్రవరి 5, 1930 న, పొలిట్‌బ్యూరో OGPU యొక్క విదేశీ విభాగం యొక్క పనిపై మొదటి వివరణాత్మక తీర్మానాన్ని ఆమోదించింది, సోవియట్ ఇంటెలిజెన్స్ యొక్క పని యొక్క ప్రధాన దిశలను వివరిస్తుంది. మధ్యప్రాచ్యం ఈ జాబితాలో లేదు.
మే ఇరవై ఆరు, ముప్పై నాలుగు, పొలిట్‌బ్యూరో సైనిక గూఢచార పనిపై వివరణాత్మక తీర్మానాన్ని ఆమోదించింది. రెడ్ ఆర్మీ యొక్క IV డైరెక్టరేట్ యొక్క ప్రధాన పని ప్రాంతాల జాబితాలో మధ్యప్రాచ్యంలోని పని కూడా చేర్చబడలేదు.
హగానా (తర్వాత ఇజ్రాయెల్ రక్షణ దళాలకు జన్మనిచ్చిన భూగర్భ పోరాట దళం)లోని కొందరు సభ్యులు మాస్కోకు ప్రయాణించి, కమ్యూనిస్టులుగా తిరిగి వచ్చారు. అయితే చాలా మంది పాలస్తీనా యూదులు సోషలిస్టు ఆలోచనలకు కట్టుబడి ఉన్నప్పటికీ మొత్తంగా ఈ సంస్థ కామింటర్న్ నియంత్రణలోకి రాలేదు. హగానా సభ్యులు సామూహిక వ్యవసాయ-వంటి వ్యవసాయ సహకార సంస్థలలో (కిబుట్జిమ్) పనిచేశారు లేదా వామపక్ష కార్మిక సంఘాల సభ్యులు (హిస్టాడ్రుట్ - జనరల్ ఫెడరేషన్ ఆఫ్ లేబర్).
కిబ్బట్జ్ అనేది కమ్యూనిస్ట్ సూత్రం ఆధారంగా "ప్రతి ఒక్కరి నుండి వారి సామర్థ్యాన్ని బట్టి, ప్రతి ఒక్కరికి అతని అవసరాలను బట్టి" అనే సెటిల్మెంట్. రష్యా, పోలాండ్ మరియు రొమేనియా నుండి వచ్చిన యువ యూదులు తమ చెమట మరియు రక్తంతో కొద్దిపాటి పాలస్తీనా భూమిని సమృద్ధిగా ఫలదీకరణం చేశారు. ఇంత అపారమైన ఖర్చుతో మరియు ఇంత త్యాగంతో భూమిపై సంతోషకరమైన సమాజాన్ని నిర్మించడానికి ప్రజలు మునుపెన్నడూ ప్రయత్నించలేదు.
ఆగష్టు 23న, ఇజ్రాయెల్ యొక్క కాబోయే మొదటి ప్రధాన మంత్రి డేవిడ్ బెన్-గురియన్ కూడా మాస్కోకు వెళ్లారు: హిస్టాడ్రట్ ప్రతినిధి బృందం ఆల్-యూనియన్ అగ్రికల్చరల్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్‌లో పాలస్తీనియన్ కార్మికులకు ప్రాతినిధ్యం వహించింది. యునైటెడ్ జ్యూయిష్ లేబర్ ఫెడరేషన్ ఆఫ్ పాలస్తీనా యొక్క కార్యనిర్వాహక కమిటీ అతనికి జారీ చేసిన సర్టిఫికేట్ భద్రపరచబడింది:
“మేము దీని ద్వారా మెస్సర్స్ అని ధృవీకరిస్తున్నాము. యునైటెడ్ జ్యూయిష్ లేబర్ ఫెడరేషన్ ఆఫ్ పాలస్తీనా యొక్క చీఫ్ సెక్రటరీ D. బెన్-గురియన్ మరియు సెంట్రల్ కన్స్యూమర్ కోఆపరేటివ్ "గమాష్బీర్" డైరెక్టర్ మీర్ రుట్‌బర్గ్‌లు మాస్కో వ్యవసాయ ప్రదర్శనలో పాల్గొనడానికి మరియు యునైటెడ్ యొక్క ప్రతినిధులుగా వ్యవహరించడానికి మేము నియమించాము. ఫెడరేషన్, "గమాష్బీర్", వర్కర్స్ బ్యాంక్ మరియు ఇతర సంస్థలు ఫెడరేషన్, పాలస్తీనా మరియు రష్యా మధ్య వాణిజ్య మరియు వాణిజ్య సంబంధాల పునరుద్ధరణకు సంబంధించి ప్రభుత్వం మరియు వాణిజ్య సంస్థలతో చర్చలు జరపడానికి మరియు అవసరమైతే, రష్యన్-పాలస్తీనియన్ వ్యాపార సంస్థను స్థాపించడానికి."
బెన్-గురియన్ మరియు అతని సహచరులు తయారుగా ఉన్న పండ్లు, పొగాకు, అరటిపండ్లు, ఆలివ్ నూనె, ఆకు పొగాకు, వైన్, బాదం, నిమ్మకాయలు మరియు నారింజలను మాస్కోకు తీసుకువచ్చారు (మరిన్ని వివరాల కోసం, "మూలం", 1993, నం. 1 చూడండి).
రష్యా మరియు పాలస్తీనా మధ్య వాణిజ్య సంబంధాల చరిత్రపై ప్రధాన ఎగ్జిబిషన్ కమిటీ యొక్క విదేశీ విభాగానికి ప్రతినిధి బృందం ఒక ధృవీకరణ పత్రాన్ని సంకలనం చేసింది, దీనిలో పారిశ్రామిక వస్తువులు మరియు నిర్మాణ సామగ్రి అమ్మకం కోసం పాలస్తీనా రష్యాకు లాభదాయకమైన మార్కెట్‌గా మారుతుందని పేర్కొంది.
బెన్-గురియన్ వాణిజ్యంలో కంటే రాజకీయాల్లో ఎక్కువ విజయాన్ని సాధించారు. పర్యటన ఒప్పందాల ముగింపుకు దారితీయలేదు. కానీ ఆమె బలమైన రాజకీయ ముద్రలు వేసింది.
యువ డేవిడ్ బెన్-గురియన్ అభిప్రాయాలు సోషలిజం మరియు ఆదర్శవాద జియోనిజం యొక్క అన్యదేశ మిశ్రమాన్ని సూచిస్తాయి.
"కార్మిక వర్గాన్ని సంఘటితం చేయడం మాత్రమే కాదు, దానిని విద్యావంతులను చేయడం మరియు పాలస్తీనాలో దానిని ఏకీకృతం చేయడం కూడా అవసరం" అని ఇజ్రాయెల్ యొక్క కాబోయే ప్రధాన మంత్రి అన్నారు.
అతను లెనిన్‌ను మెచ్చుకున్నాడు మరియు కమ్యూనిజం యూదులను యూదుల వ్యతిరేకత నుండి కాపాడుతుందని నమ్మాడు. ఇజ్రాయెల్ మరియు యూదులకు సంబంధించి సోవియట్ విధానంలో అతను ఇప్పటికీ తీవ్ర నిరాశను అనుభవించవలసి వచ్చింది...
కామింటర్న్ కూడా పాలస్తీనాపై ప్రత్యేకించి ఆసక్తి చూపలేదు, ఎందుకంటే అక్కడ విప్లవాత్మక ఉద్యమం తలెత్తుతుందని ఎవరికీ పెద్దగా ఆశ లేదు.
జూలై 5, 2020న, కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీ యొక్క స్మాల్ బ్యూరో అని పిలవబడేది, మిడిల్ ఈస్ట్ బ్యూరోను నిర్వహించడానికి పార్టీ సెంట్రల్ కమిటీ యొక్క ఇటీవలి కార్యదర్శి ఎలెనా డిమిత్రివ్నా స్టాసోవాను ఆదేశించింది. స్మాల్ బ్యూరో అనేది కామింటర్న్ యొక్క పాలకమండలి, దీని ఛైర్మన్ గ్రిగోరీ ఎవ్‌సీవిచ్ జినోవివ్, పొలిట్‌బ్యూరో సభ్యుడు మరియు లెనిన్‌కు అత్యంత సన్నిహిత వ్యక్తులలో ఒకరు.
మిడిల్ ఈస్ట్ బ్యూరో, పని చేయడానికి సమయం లేకుండా, కమింటర్న్ యొక్క రెండవ కాంగ్రెస్ ద్వారా రద్దు చేయబడింది.
జనవరి ఇరవై ఒకటిలో, కామింటర్న్ ఎగ్జిక్యూటివ్ కమిటీ యొక్క కేంద్ర కార్యాలయంలో మిడిల్ ఈస్ట్ డిపార్ట్‌మెంట్ సృష్టించబడింది. ఆ తర్వాత తూర్పు సెక్టార్‌గా రూపాంతరం చెందింది.
ఈ రంగానికి జార్జి ఇవనోవిచ్ సఫరోవ్ నాయకత్వం వహించారు, అతని ప్రాచ్య వ్యవహారాల పరిజ్ఞానం చాలా విలువైనది. 30వ దశకం ప్రారంభంలో పొలిట్‌బ్యూరో "వలసవాద లేదా సెమీ-కాలనీయల్ పీపుల్స్" (ఇప్పుడు వారు ఆసియా, ఆఫ్రికా మరియు లాటిన్ అమెరికా ప్రజలని అంటారు) యొక్క కొత్త చరిత్రపై ఒక పాఠ్యపుస్తకాన్ని సిద్ధం చేయడం గురించి ఆలోచించినప్పుడు, వారు మాజీ సభ్యుడు కార్ల్ రాడెక్‌ను నియమించారు. బ్రిగేడ్‌కు నాయకత్వం వహించడానికి సెంట్రల్ కమిటీ మరియు కామింటర్న్ ఎగ్జిక్యూటివ్ కమిటీ.
శాస్త్రవేత్తల రచనలతో తనను తాను పరిచయం చేసుకున్న తరువాత, రాడెక్ ముప్పై నాలుగు సెప్టెంబర్‌లో స్టాలిన్‌కు ఒక లేఖ రాశాడు:
“మీరు ఒక నిర్ణీత గడువుపై పట్టుబట్టినట్లయితే, అంటే, వచ్చే ఏడాది జూన్‌లోపు పుస్తకం సిద్ధంగా ఉండాలని, అప్పుడు ఏకైక మార్గం సఫరోవ్ మరియు నేను ఇద్దరు వ్యక్తులు మాత్రమే వ్రాయడం. చాలా మంది సహచరులు సఫరోవ్ గురించి సందేహాలు వ్యక్తం చేస్తారని నాకు తెలుసు. కానీ ఈ సందేహాలు అతని వ్యూహాత్మకంగా అండర్‌ఫ్లై లేదా ఓవర్‌ఫ్లై చేసే ధోరణికి సంబంధించినవి అని నేను భావిస్తున్నాను. జపాన్, చైనా మరియు భారతదేశ చరిత్రపై సాహిత్యంతో పరిచయం పరంగా, అతను మన ఇతర ప్రజలందరి కంటే ఎక్కువగా ఉంటాడు.
జార్జి సఫరోవ్ జినోవివ్‌కు సన్నిహితుడు. ఇరవై రెండవ సంవత్సరంలో, అతను ఏకకాలంలో లెనిన్‌గ్రాడ్‌స్కాయ ప్రావ్దా సంపాదకుడిగా నియమితుడయ్యాడు మరియు కామింటర్న్ వ్యవహారాల్లో పెద్దగా పాల్గొనలేదు. జినోవివ్ అధికారం నుండి తొలగించబడిన తరువాత, సఫరోవ్ కూడా తన స్థానాన్ని కోల్పోయాడు మరియు చైనాకు, తరువాత టర్కీకి రాయబార కార్యాలయానికి కార్యదర్శిగా పంపబడ్డాడు. '29లో అతను కమింటర్న్ యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీకి తిరిగి వచ్చాడు, అక్కడ అతను డిసెంబర్ '34లో అరెస్టు అయ్యే వరకు పనిచేశాడు.
మే ఇరవై మూడులో, తూర్పు విభాగానికి రాడెక్ నాయకత్వం వహించారు, ఒక నెలలోపు, మార్చి ఇరవై నాలుగు ప్రారంభంలో, అతని స్థానంలో ఇటీవలి డిప్యూటీ పీపుల్స్ కమీసర్ ఫర్ నావల్ అఫైర్స్ మరియు ఆఫ్ఘనిస్తాన్‌లోని ప్లీనిపోటెన్షియరీ రాయబారి ఫ్యోడర్ ఫెడోరోవిచ్ రాస్కోల్నికోవ్, దీనిని ఉపయోగించారు. మారుపేరు F. పెట్రోవ్.
మార్చి 1926లో, మరొక పునర్వ్యవస్థీకరణలో భాగంగా, మధ్య మరియు దూర ప్రాచ్య దేశాలకు సచివాలయం ఏర్పడింది. ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో, ఈస్టర్న్ లెండర్ సెక్రరియేట్, ఇప్పుడు ప్రాంతీయ విభాగంగా పిలవబడేది, రాస్కోల్నికోవ్ స్థానంలో ఒట్టో విల్హెల్మోవిచ్ కుసినెన్‌తో భర్తీ చేయబడింది, ఇది దాదాపుగా జీవించడానికి ఉద్దేశించిన ఏకైక ప్రముఖ కామింటెర్న్ సభ్యుడు. అతను స్టాలిన్, క్రుష్చెవ్ మరియు బ్రెజ్నెవ్ నాయకత్వంలో కొనసాగాడు. యూరి వ్లాదిమిరోవిచ్ ఆండ్రోపోవ్‌ను గమనించి ప్రచారం చేయడంలో ప్రసిద్ధి చెందాడు.
కానీ కామింటెర్ ప్రాచ్యవాదులు ప్రధానంగా చైనా, జపాన్ మరియు భారతదేశంపై ఆసక్తి కలిగి ఉన్నారు. మధ్యప్రాచ్యంలో - ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు టర్కీ. మధ్యప్రాచ్యంలో ఏమి జరుగుతుందో టర్కీ నుండి గమనించబడింది - మరియు చాలా దగ్గరగా కాదు.
తిరిగి ఆగస్టు 8, 2020న, కామింటర్న్ ఉపకరణంలో (అంతర్జాతీయ సమాచార విభాగం అని కూడా పిలుస్తారు) రహస్య విభాగం ఏర్పడింది. విదేశీ కమ్యూనిస్ట్ పార్టీలతో అక్రమ సంబంధాలను కొనసాగించడం, వారికి సూచనలు, సాహిత్యం, డబ్బు, ఆయుధాలు ప్రసారం చేయడం మరియు పార్టీ కార్యకర్తలను విదేశాలకు రవాణా చేయడం ఈ విభాగం యొక్క పని. డిపార్ట్‌మెంట్ కొరియర్ సర్వీస్‌ను కలిగి ఉంది. డిపార్ట్‌మెంట్ తన ప్రజలకు తప్పుడు పాస్‌పోర్ట్‌లను సరఫరా చేసింది మరియు వారికి సురక్షితమైన ఇళ్లను అద్దెకు ఇచ్చింది. ముఖ్యంగా, ఇది గొప్ప సామర్థ్యాలు మరియు మంచి బడ్జెట్‌తో కూడిన మరొక ప్రత్యేక సేవ. ఈ విభాగం రాజకీయ మరియు సైనిక ఇంటెలిజెన్స్‌తో కలిసి పనిచేసింది.
మధ్యప్రాచ్యంలో కమ్యూనికేషన్ పాయింట్ కాన్స్టాంటినోపుల్‌లో స్థాపించబడింది. ఈ విభాగానికి మే 2, 21 నుండి జోసెఫ్ (ఒసిప్) అరోనోవిచ్ పయాట్నిట్స్కీ నాయకత్వం వహించారు.
పంతొమ్మిదిలో, సోషలిస్ట్ వర్కర్స్ పార్టీ ఆఫ్ పాలస్తీనా స్థాపించబడింది, రెండు సంవత్సరాల తరువాత అది కమ్యూనిస్ట్‌గా పేరు మార్చబడింది. చట్టవిరుద్ధంగా ఉనికిలో ఉన్న పార్టీకి జోసెఫ్ బెర్గెర్ నాయకత్వం వహించాడు, అతను బార్జిలాయ్ పేరుతో పనిచేశాడు. అతను క్రాకోవ్‌లో జన్మించాడు, ఇరవయ్యవ సంవత్సరంలో అతను పాలస్తీనాకు వెళ్లాడు, అక్కడ అతను రహదారి నిర్మాణంలో కార్మికుడిగా ఉద్యోగం పొందాడు.
బెర్గర్ చాలాసార్లు మాస్కోకు వచ్చాడు, స్టాలిన్ స్వయంగా 1929లో అతనితో మాట్లాడాడు. మాస్కో దిశలో, బెర్గర్ పార్టీని "అరబిజ్" చేయడానికి ప్రయత్నించాడు. ముప్పై రెండవ సంవత్సరంలో అతను మాస్కోకు తిరిగి పిలిపించబడ్డాడు. అతను కమింటర్న్‌లో పనిచేశాడు. 35లో అరెస్టయ్యాడు. వారు అతనికి మరణశిక్ష విధించారు, కానీ అతనిని కాల్చలేదు.
బెర్గెర్ (బార్జిలాయ్) సోవియట్ శిబిరాల్లో ఇరవై ఒక్క సంవత్సరాలు పనిచేశాడు. యాభై ఆరులో అతను పునరావాసం పొందాడు. అతను క్రాకోలో జన్మించినందున అతను పోలాండ్ వెళ్ళడానికి అనుమతించబడ్డాడు. ఒక సంవత్సరం తరువాత, అతను ఇజ్రాయెల్ వెళ్ళడానికి అనుమతి అడిగాడు.
జూన్ 22, 1957న, ఇజ్రాయెల్ కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ జనరల్ సెక్రటరీ మికునిస్ టెల్ అవీవ్ అబ్రమోవ్‌లోని సోవియట్ రాయబారి వద్దకు వచ్చి బెర్గర్‌ను విడుదల చేయకుండా పోల్స్‌ను ప్రభావితం చేయాలనే అభ్యర్థనతో వచ్చారు.
"బార్జిలాయ్ సోవియట్ యూనియన్‌కు విరోధి" అని మికునిస్ రాయబారికి వివరించాడు. కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ ప్రారంభోత్సవంలో సోవియట్ ఫాసిస్టుల చేతిలో మరణించిన వారి జ్ఞాపకార్థం గౌరవించబడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యక్తి రాక వల్ల నష్టం తప్ప మరేమీ ఉండదు”...
తాష్కెంట్‌లో జన్మించిన జెరాచ్మీల్ లుకాచెర్ కమ్యూనిస్ట్ పార్టీలో పోరాట పనిలో నిమగ్నమై ఉన్నాడు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో అతను టర్కిష్ సైన్యంలో పనిచేశాడు. అతని భూగర్భ కార్యకలాపాలు ఇరవై మూడవ సంవత్సరంలో అతను యూదుల హింసకు కారణమైన టర్కిష్ పోలీసు తుఫిక్ బేను చంపాడు. అతను జర్మనీకి వెళ్ళాడు, అక్కడ అతను కమ్యూనిస్టులలో చేరాడు. పాలస్తీనాకు తిరిగి వచ్చిన లుకాచెర్ కమ్యూనిస్ట్ పార్టీలో చేరాడు మరియు యూదు స్థిరనివాసుల కోసం భూగర్భ సైనిక పాఠశాల కోసం కోర్సులను సృష్టించాడు. 1931 లో, అతను సోవియట్ యూనియన్‌కు బహిష్కరించబడ్డాడు మరియు అతని జాడలన్నీ పోయాయి.
అడాల్ఫ్ క్రాస్ మరియు కాన్స్టాంటిన్ వీస్ (అవిగ్డోర్) కూడా సోవియట్ యూనియన్ నుండి వచ్చిన యూదుల సమూహంతో కలిసి పాలస్తీనాలో పనిచేశారు. సోవియట్ యూనియన్ మద్దతుదారుల సమూహాలను సృష్టించడం ప్రారంభ పని. అదే సమయంలో, వారు పొరుగున ఉన్న ఈజిప్టులో కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని స్థాపించారు - మరియు చాలా విజయవంతంగా ఉన్నారు.
అవిగ్డోర్ కొంతకాలం ఈజిప్షియన్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా ఉన్నారు. అయితే, కమ్యూనిస్ట్ అరబ్బులు యూదులను గ్రహాంతర ప్రజలుగా భావించారు మరియు త్వరలోనే వారిని వదిలించుకున్నారు. కొంతమంది ఈజిప్షియన్ కమ్యూనిస్టులు హిట్లర్‌ను ఆరాధించారు ఎందుకంటే అతను బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడాడు మరియు యూదులను నిర్మూలించాడు (ప్రొఫెసర్ జి. కొసాచ్ "రెడ్ ఫ్లాగ్ ఓవర్ ది మిడిల్ ఈస్ట్?" పుస్తకం చూడండి)
కమ్యూనిస్ట్ యూదులు శ్రామిక అరబ్బులను వర్గ పోరాటంలో మిత్రులుగా భావించారు. కానీ అరబ్బులు వర్గ భావాలపై ఆసక్తి చూపలేదు. వారు పాలస్తీనాలో యూదులకు వ్యతిరేకంగా హింసాకాండలో పాల్గొన్నారు. అందువల్ల, వామపక్ష అభిప్రాయాలను కలిగి ఉన్న యూదులలో, "శ్రామికుల జియోనిజం" ఏర్పడింది. వారు కమ్యూనిజంపై నమ్మకం కొనసాగించారు, కానీ వారు తమపై మాత్రమే ఆధారపడగలరని చూశారు.
Poalei Zion పార్టీ ప్రతినిధులు Cominternతో సన్నిహిత సంబంధాలను కోరుకున్నారు. వారు కమింటర్న్ కాంగ్రెస్‌లకు వచ్చి మాట్లాడారు. కానీ పొలేషనిస్టులు యూదు శ్రామికవర్గ పోరాటాన్ని అరబ్ మెజారిటీ పోరాటం నుండి వేరు చేసినందుకు వారి స్థానం తీవ్ర విమర్శలకు గురైంది. కామింటర్న్ జియోనిజాన్ని నిర్ణయాత్మకంగా తిరస్కరించాలని డిమాండ్ చేసింది మరియు పోలీ జియాన్‌ను "ప్రపంచంలోని సోషలిస్టు-ఆధారిత యూదు శ్రామికవర్గం" యొక్క సంస్థగా గుర్తించలేదు.
జాతీయ మరియు వలసవాద ప్రశ్నపై కామింటర్న్ యొక్క రెండవ కాంగ్రెస్ యొక్క సిద్ధాంతాలు ఇలా పేర్కొన్నాయి: "జియోనిజం, పాలస్తీనాలో యూదు రాజ్యాన్ని సృష్టించే ముసుగులో, పాలస్తీనాలోని అరబ్ శ్రామిక జనాభాను బ్రిటిష్ దోపిడీకి బలి చేస్తుంది."
కానీ అరబ్ జాతీయ ఉద్యమం ప్రగతిశీలమైనదిగా గుర్తించబడింది, ఎందుకంటే ఇది ప్రధానంగా రైతులను కలిగి ఉంది (G. కోసాచ్ యొక్క పుస్తకం "రెడ్ ఫ్లాగ్ ఓవర్ ది మిడిల్ ఈస్ట్?" చూడండి).
కమ్యూనిస్టులు పోలీ జియాన్ నుండి విడిపోయి సొంత పార్టీని స్థాపించారు. వోల్ఫ్ అవెర్బుక్ పాలస్తీనా కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీకి ప్రధాన కార్యదర్శి అయ్యారు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో అతను రష్యన్ సైన్యంలో పనిచేశాడు. ఇరవై రెండు సంవత్సరాల వయస్సు నుండి అతను పాలస్తీనాలో నివసించాడు.
అరబ్బులతో సహకరించడానికి ప్రయత్నించిన మొదటి యూదు కమ్యూనిస్ట్ అవెర్బుక్. ప్రారంభంలో, పాలస్తీనా కమ్యూనిస్ట్ పార్టీలో అరబ్బులు లేరు; మొదటి అరబ్ 1925లో ప్రవేశించారు. పాలస్తీనా కమ్యూనిస్టులు వెంటనే అరబ్ కార్మికులు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
"యూదు కార్మికుడు, విప్లవం యొక్క సైనికుడు," కరపత్రాలలో ఒకటి, "బ్రిటీష్, యూదు మరియు అరబ్ ఫైనాన్షియర్లకు వ్యతిరేకంగా పోరాటంలో మీ మిత్రుడిగా మీకు చేయి చాచింది. అతని మరియు మీ విధి ఒకటే..."
కానీ అరబ్ మరియు యూదు శ్రామిక వర్గాల ఐక్యతను సృష్టించే ప్రయత్నాలు విఫలమయ్యాయి.
పాలస్తీనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులలో ఒకరైన మహమూద్ అల్-అత్రాష్ ఇలా వ్రాశాడు. ఈ వ్యక్తులు జాతీయ స్వాతంత్ర్యం కోసం ఉత్తమ పోరాట యోధులైతే. అరబ్ ప్రజల కోసం, వారు జాతీయ మైనారిటీకి చెందినవారు, వారికి సామ్రాజ్యవాదం అరబ్ ప్రజల ఖర్చుతో అపారమైన అధికారాలను మంజూరు చేసింది ...
మహమూద్ అల్-అత్రాష్ మాస్కోలో కమ్యూనిస్ట్ యూనివర్శిటీ ఆఫ్ టాయిలర్స్ ఆఫ్ ఈస్ట్‌లో మూడు సంవత్సరాలు చదువుకున్నాడు, ఆ తర్వాత అతను పాలస్తీనా కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీలో చేర్చబడ్డాడు.
మరియు కమ్యూనిస్ట్ పార్టీ యొక్క భవిష్యత్తు ప్రధాన కార్యదర్శి, రిద్వాన్ అల్-హేలు, జియోనిజానికి వ్యతిరేకంగా పోరాటంలో దానిని ఒక సాధనంగా మార్చడానికి పార్టీలో చేరారు. అతను యూదు కమ్యూనిస్టులపై అవిశ్వాసం పెట్టాడు మరియు అరబ్బులు పార్టీకి నాయకత్వం వహించాలని పట్టుబట్టాడు. మాస్కోలోని కామింటర్న్ యొక్క కార్యనిర్వాహక కమిటీ అదే అభిప్రాయాన్ని కలిగి ఉంది. పాలస్తీనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం నుండి యూదులు క్రమంగా బలవంతంగా బయటకు వచ్చేశారు.
అక్టోబరు పదహారు, ఇరవై తొమ్మిదిన, కామింటెర్న్ కార్యనిర్వాహక కమిటీ రాజకీయ సెక్రటేరియట్ "అరబిస్తాన్‌లో తిరుగుబాటు ఉద్యమంపై" తీర్మానాన్ని ఆమోదించింది.
అరబ్బులు యూదులను చంపినప్పుడు పాలస్తీనాలో యూదు వ్యతిరేక అశాంతి, అరబ్ ప్రజల గొప్ప విముక్తి ఉద్యమంగా బూర్జువా-ప్రజాస్వామ్య విప్లవానికి నాందిగా కొమింటర్న్ అంచనా వేసింది.
వారు వేగవంతమైన "అరబీకరణ" మరియు పాలస్తీనా కమ్యూనిస్ట్ పార్టీ నుండి అరబ్ జాతీయవాదులతో సహకారం కోరారు. సూచనను అమలు చేశారు. 1935 శరదృతువులో, పాలస్తీనియన్ కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ "సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అరబ్బులు మరియు వారి స్నేహితులందరి కలయిక కోసం" ఒక విజ్ఞప్తిని ఆమోదించింది. "జియోనిజం నిర్మూలన, యూదుల వలసల విరమణ మరియు జియోనిస్టులందరి నిరాయుధీకరణ కోసం" పోరాటాన్ని ప్రారంభించాలని సెంట్రల్ కమిటీ ప్రతిపాదించింది. పాలస్తీనాలో యూదుల రాకను సామ్రాజ్యవాద కుట్రగా భావించారు, దీని ఉద్దేశ్యం "ప్రపంచంలోని ఈ వ్యూహాత్మకంగా ముఖ్యమైన ప్రాంతంలో ప్రతిచర్య సోవియట్ వ్యతిరేక ఫ్రంట్‌ను సృష్టించడం."
దీనిని అనుసరించి, పాలస్తీనా అరబ్ కమ్యూనిస్టులు జెరూసలేం ముఫ్తీ అమీన్ అల్-హుస్సేనీతో పరిచయాలను ఏర్పరచుకున్నారు, అతను యూదులను ద్వేషించాడు మరియు చివరికి హిట్లర్‌తో పొత్తు పెట్టుకున్నాడు.
పార్టీలో యూదులు మరియు అరబ్బుల మధ్య ఉమ్మడి పని అసాధ్యం అయింది.
కమ్యూనిస్ట్ పార్టీ యొక్క మరొక నాయకుడు, నాచుమ్ లెష్చిన్స్కీ, క్రివోయ్ రోగ్‌లో జన్మించాడు. బెర్గర్ లాగా, అతను ఇరవై రెండు సంవత్సరాల వయస్సు నుండి పాలస్తీనాలో నివసించాడు. లెష్చిన్స్కీ కామింటెర్న్ ఎగ్జిక్యూటివ్ కమిటీ యొక్క తూర్పు విభాగంలో పని చేయడానికి వెళ్ళాడు. 1929 లో, అతను సోవియట్ పౌరసత్వాన్ని పునరుద్ధరించమని కోరాడు.
1930లో, బ్రిటిష్ అధికారులు వోల్ఫ్ అవెర్‌బుక్‌ను సోవియట్ రష్యాకు బహిష్కరించారు, అక్కడ అతను అణచివేత సంవత్సరాలలో మరణించాడు.
 
ఫిల్బీ సీనియర్, ఫిల్బీ జూనియర్ మరియు వహాబీలు
పాలస్తీనాలో పాల్గొన్న చాలా మంది బ్రిటీష్ రాజకీయ నాయకులు, దౌత్యవేత్తలు, సైనికాధికారులు మరియు ఇంటెలిజెన్స్ అధికారులు జియోనిజం యొక్క దూకుడు ప్రత్యర్థులు. వారిలో ప్రముఖ సోవియట్ ఇంటెలిజెన్స్ అధికారి తండ్రి సర్ జాన్ ఫిల్బీ సీనియర్ ప్రముఖ స్థానాన్ని ఆక్రమించారు.
మధ్యప్రాచ్య చరిత్రలో జాన్ ఫిల్బీ ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు. అతను సౌదీ అరేబియా వ్యవస్థాపకులలో ఒకడు.
ఫిల్బీ సిలోన్‌లో (ప్రస్తుతం శ్రీలంక) జన్మించాడు మరియు భారతదేశంలో బ్రిటిష్ వలస పరిపాలన కోసం పనిచేశాడు. అతని కెరీర్ సరిగ్గా లేదు, మరియు అతను బాగ్దాద్‌కు వెళ్లాలనే ప్రతిపాదనను సంతోషంగా అంగీకరించాడు. అతను 1915 లో మొదటి ప్రపంచ యుద్ధం యొక్క తారాస్థాయికి చేరుకున్నాడు.
బాగ్దాద్‌లో, ఫిల్బీ గూఢచర్య ప్రపంచాన్ని కనుగొన్నాడు. కుట్రల వలయంలో, అతను నీటిలో చేపలా భావించాడు. అతను అరబిక్ భాషలో నిష్ణాతులు మరియు తరచుగా బెడౌయిన్ దుస్తులు ధరించేవాడు. ఎవరో చమత్కరించినట్లుగా, అతని యూరోపియన్ మూలాన్ని అందించిన ఏకైక విషయం ఏమిటంటే, అతని పాదాలు తగినంత మురికిగా లేవు. జాన్ ఫిల్బీ, అరబ్‌గా నటిస్తూ, సెప్టెంబరు 1920లో జరిగిన ఈస్ట్ పీపుల్స్ యొక్క మొదటి కాంగ్రెస్‌లో బాకును సందర్శించాడు, అక్కడ ముప్పై దేశాల నుండి రెండు వేల మంది ప్రతినిధులు ఉన్నారు.
ఫిల్బీ సీనియర్ ఒక అసాధారణ వ్యక్తి.
శత్రువులు అతని అసాధారణ లైంగిక ధోరణి గురించి మాట్లాడారు. లేదా, వారు వాదించారు, మంచంలో పురుషులు అతనికి మహిళల కంటే తక్కువ కాదు. ఇంటెలిజెన్స్ చరిత్రకారులు అమెరికన్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ అగ్ని వంటి స్వలింగ సంపర్కులకు భయపడి, బ్లాక్ మెయిల్ చేయబడవచ్చు కాబట్టి వారిని విశ్వసించలేదు, అప్పుడు బ్రిటిష్ ఇంటెలిజెన్స్, దీనికి విరుద్ధంగా, అలాంటి వారిని ఇష్టపూర్వకంగా అంగీకరించింది. ఇది బ్రిటిష్ ఇంటెలిజెన్స్‌కు క్లోజ్డ్ మెన్స్ క్లబ్ యొక్క స్ఫూర్తిని ఇచ్చింది - దాని స్వంతం కోసం మాత్రమే.
బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ వారు అరబ్ ప్రపంచాన్ని ప్రభావ రంగాలుగా విభజించారు. ఫిల్బీకి అది నచ్చలేదు. అతను అరబ్బులకు పూర్తి స్వాతంత్ర్యం ఇవ్వడానికి మద్దతుదారు. అతను బాల్ఫోర్ డిక్లరేషన్‌తో మరింత అసంతృప్తి చెందాడు: చిన్న పాలస్తీనా యూదుల కోసం ఇంగ్లాండ్ అరబ్బులతో గొడవ పడకూడదని అతను నమ్మాడు.
అరేబియాలోని బ్రిటీష్ వారికి నమ్మకమైన మిత్రుడు ఉన్నాడు - మక్కా మరియు మదీనాలోని పవిత్ర స్థలాల కీపర్, ఇక్కడ ముస్లిం ప్రపంచం నలుమూలల నుండి యాత్రికులు తరలివస్తారు, షెరీఫ్ హుస్సేన్ ఇబ్న్ అలీ. అతను హాషెమైట్ రాజవంశానికి చెందినవాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కుటుంబం నుండి వచ్చిన హషీమ్ వారసులు హషీమిట్‌లు.
మొదటి ప్రపంచ యుద్ధంలో, హుస్సేన్, బ్రిటిష్ ఇంటెలిజెన్స్ సహాయంతో, టర్కీ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. కృతజ్ఞతా చిహ్నంగా, ఒకప్పుడు ఇస్లాం ఆవిర్భవించిన హెజాజ్ ప్రావిన్స్‌ను స్వతంత్ర రాజ్యంగా మార్చడానికి బ్రిటీష్ వారు అతనిని పదహారవ సంవత్సరంలో అనుమతించారు.
షెరీఫ్ హుస్సేన్ బ్రిటీష్ వారితో పొత్తుతో టర్క్‌లతో పోరాడుతున్నప్పుడు, వహాబీ శాఖ అధిపతి, నజ్ద్ అమీర్ ఇబ్న్ సౌద్ అబ్ద్ అల్-అజీజీ అతనిని వ్యతిరేకించాడు.
లండన్ నుండి ఆర్డర్లను నెరవేర్చడం, 1917 చివరలో ఫిల్బీ ఇబ్న్ సౌద్ వద్దకు వెళ్లి అతనిని ఆర్డర్ చేయడానికి పిలిచాడు. కానీ ఫిల్బీ ఆర్డర్‌ను అమలు చేయలేదు. అతను ఇబ్న్ సౌద్‌తో పొత్తు పెట్టుకున్నాడు మరియు ఈ స్నేహం తీవ్రమైన రాజకీయ పరిణామాలను కలిగి ఉంది. కాలక్రమేణా, ఫిల్బీ సౌదీ అరేబియా రాజుగా ఇబ్న్ సౌద్‌కు సహాయం చేశాడు.
ఇరవై మొదటి సంవత్సరంలో, ఫిల్బీ కొత్తగా సృష్టించబడిన ఎమిరేట్ ఆఫ్ ట్రాన్స్‌జోర్డాన్ యొక్క రాజధాని అమ్మన్‌లో బ్రిటిష్ ఇంటెలిజెన్స్ నివాసిగా నియమించబడ్డాడు. అమీర్ అబ్దల్లా, షెరీఫ్ హుస్సేన్ కుమారుడు. అతను తన కోసం ఒక చిన్న రాష్ట్రాన్ని సృష్టించాడు, దాని జనాభా కేవలం రెండు లక్షల ముప్పై వేల మంది మాత్రమే.
షెరీఫ్ హుస్సేన్‌కు వ్యతిరేకంగా పోరాటంలో వహాబీ నాయకుడు ఇబ్న్ సౌద్‌కు ఫిల్బీ సహాయం చేశాడు, అతను మరింత మితవాద రాజకీయ మరియు మతపరమైన అభిప్రాయాలకు కట్టుబడి ఉన్నాడు. బెడౌయిన్ సేనలపై ఆధారపడిన ఇబ్న్ సౌద్ ఈ పోరాటంలో విజయం సాధించాడు. ఇరవై ఐదవ సంవత్సరంలో, అతని దళాలు మక్కా మరియు మదీనాలను స్వాధీనం చేసుకున్నాయి. ఇరవై ఏడవలో, ఇబ్న్ సౌద్ తనను తాను "హిజాజ్, నజ్ద్ మరియు అనుబంధ ప్రాంతాలకు" రాజుగా ప్రకటించుకున్నాడు. 1932 నుండి, ఇది సౌదీ అరేబియా రాజ్యంగా ఉంది, ఇక్కడ ఇస్లాం యొక్క వహాబీ వైవిధ్యం అధికారిక మతంగా మారింది.
వహాబిజం అనేది సున్నీ ఇస్లాంలో మత మరియు రాజకీయ ఉద్యమం. ఇది ముహమ్మద్ అబ్ద్ అల్-వహాబ్ బోధనల ఆధారంగా పద్దెనిమిదవ శతాబ్దం మధ్యలో అరేబియాలో ఉద్భవించింది. అనవసర ఆవిష్కరణలతో మెప్పు పొందుతూ అల్లా స్థాపించిన సిద్ధాంతాలకు ముస్లింలు దూరమయ్యారని అన్నారు. ఇస్లాంను శుద్ధి చేసి దాని అసలు సూత్రాలకు తిరిగి రావాలి.
వహాబీలు, చాలా పవిత్రమైన వ్యక్తులు, హింసించబడిన మైనారిటీగా భావిస్తారు. ఇప్పటికే ప్రారంభ వహాబీలు తమ రాజకీయ ప్రత్యర్థులపై పోరాటంలో విశ్వాసం మరియు తీవ్రవాద విషయాలలో విపరీతమైన మతోన్మాదంతో విభిన్నంగా ఉన్నారు. ప్రారంభ ఇస్లాం సూత్రాల నుండి మతభ్రష్టులు చేసిన ముస్లింలకు వ్యతిరేకంగా వహాబీలు పవిత్ర యుద్ధానికి పిలుపునిచ్చారు. వారు క్రైస్తవులు మరియు యూదులను "తప్పుడు విశ్వాసాల" అనుచరులుగా పరిగణిస్తారు; ఇస్లాంను అంగీకరించని ఎవరైనా అల్లాహ్ మరియు విశ్వాసులందరికీ శత్రువు.
ఈ రోజుల్లో, వహాబిజం ఉత్తర కాకసస్‌లోకి చొచ్చుకుపోయింది - రష్యన్ ముస్లింలు హజ్ చేయడానికి అనుమతించినప్పుడు మరియు వారు సౌదీ అరేబియాకు వెళ్లడం ప్రారంభించారు. అప్పుడు సౌదీలు ఉత్తర కాకసస్‌కు రావడం ప్రారంభించారు. వారు మసీదుల నిర్మాణానికి డబ్బు తెచ్చారు మరియు చెచెన్ యుద్ధంలో పాల్గొన్న పోరాట డిటాచ్‌మెంట్‌లలో ఒకరికి సాయుధమయ్యారు. రష్యన్ ఉత్తర కాకసస్‌లో వహాబిజం రాడికల్స్ బ్యానర్‌గా మారింది...
ఫిల్బీ సీనియర్ కింగ్ ఇబ్న్ సౌద్ ఆర్థిక విషయాలలో సలహాదారు అయ్యాడు. నలభై ఐదు సంవత్సరాల వయస్సులో, అతను ఇస్లాం మతంలోకి మారాడు, అబ్దుల్లా అనే పేరు తీసుకున్నాడు, తనను తాను సున్నతి చేసుకున్నాడు మరియు ఇబ్న్ సౌద్ యొక్క ప్రత్యేక ఆదేశం ప్రకారం, నలుగురు భార్యలను కలిగి ఉండే హక్కును పొందాడు. రాజు ఆస్థానంలో ఉన్న నీతులు ఫిల్బీ అభిరుచులకు అనుగుణంగా ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు, అతను తన కొత్త స్నేహితులతో ఉంపుడుగత్తెల ఆహ్లాదకరమైన సహవాసంలో ఆనందించే అవకాశాన్ని పొందాడు.
మిడిల్ ఈస్ట్‌లో, ఫిల్బీ CIA యొక్క భవిష్యత్తు డైరెక్టర్ అలెన్ డల్లెస్‌తో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నాడు.
అమెరికాలోని అత్యంత శక్తివంతమైన కుటుంబాలలో డల్లెస్ ఒకటి. వారి మామ, రాబర్ట్ లాన్సింగ్, యునైటెడ్ స్టేట్స్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మరియు స్టేట్ డిపార్ట్‌మెంట్‌లో మొదటి ఇంటెలిజెన్స్ విభాగాన్ని సృష్టించారు. జాన్ ఫోస్టర్ డల్లెస్ కూడా రాష్ట్ర కార్యదర్శి అయ్యారు. అలెన్ డల్లెస్ చాలా సంవత్సరాల పాటు ఇంటెలిజెన్స్‌కు నాయకత్వం వహించాడు.
ముప్పైలలో, అలెన్ డల్లెస్ మరియు జాన్ ఫిల్బీ పాలస్తీనాలో పరిస్థితిని అంగీకరించారు.
ఫిల్బీ మరియు అతని తోటి ఇంటెలిజెన్స్ అధికారులు పాలస్తీనాలో యూదుల పునరావాసాన్ని వ్యతిరేకించారు. లారెన్స్ ఆఫ్ అరేబియా అని పిలవబడే మరొక బ్రిటిష్ అరబిస్ట్ థామస్ ఎడ్వర్డ్ లారెన్స్ వలె, అతను స్వతంత్ర అరబ్ రాజ్య ఏర్పాటుకు మద్దతుదారు. మరో మాటలో చెప్పాలంటే, బ్రిటిష్ ఇంటెలిజెన్స్ విదేశాంగ కార్యాలయంతో విభేదించింది. ఫిల్బీ పాలస్తీనాకు హై కమీషనర్ హెర్బర్ట్ శామ్యూల్‌ను తన శత్రువుగా పరిగణించాడు. అరబ్ జనాభా యొక్క యూదు వ్యతిరేక నిరసనలలో బ్రిటిష్ ఏజెంట్లు పాత్ర పోషించారు.
డల్లెస్ సోదరులు యూదుల పట్ల సానుభూతి చూపేవారు కాదు. వారి సోదరి యూదుడితో ప్రేమలో పడినప్పుడు, వారు తమ సంబంధాన్ని నాశనం చేయడానికి ప్రతిదీ చేసారు. వారు చాలా విజయవంతమయ్యారు, ఆమె ప్రియమైన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు, మరియు ఆమె హిట్లర్‌కు అమితమైన అభిమానిగా మారిపోయింది...
ఫిల్బీ ట్రాన్స్‌జోర్డాన్‌లోని బ్రిటిష్ ఇంటెలిజెన్స్ స్టేషన్‌కు బాధ్యత వహిస్తుండగా, యువ అలెన్ డల్లెస్ కాన్స్టాంటినోపుల్‌లో తన గూఢచార వృత్తిని ప్రారంభించాడు. అరబ్ రాజకీయాలలోని జటిలమైన ప్రపంచాన్ని తనకు తెరిచినది ఫిల్బీ అని మరియు అతని ప్రభావంతో యూదు రాజ్యాన్ని ఏర్పాటు చేయడం వల్ల యునైటెడ్ స్టేట్స్‌కు ఎటువంటి ఉపయోగం ఉండదనే నిర్ణయానికి డల్లెస్ వచ్చాడని చెబుతారు. దీనివల్ల అరబ్ దేశాలతో అమెరికా చమురు కంపెనీలు వ్యాపారం చేయకుండా నిరోధించవచ్చు.
డల్లెస్ సోదరుల వాదనలు వాషింగ్టన్‌లో వినిపించాయి, కాబట్టి అమెరికన్ దౌత్యం చివరి వరకు ప్రపంచ రాజకీయ పటంలో ఇజ్రాయెల్ కనిపించడాన్ని వ్యతిరేకించింది.
ఇరవైలలో, అమెరికన్ చమురు కంపెనీ గల్ఫ్ ఆయిల్ బహ్రెయిన్‌లో క్షేత్రాలను అభివృద్ధి చేయడం ప్రారంభించింది, తర్వాత కువైట్‌లోని ధనిక చమురు క్షేత్రాలకు వెళ్లింది. మరియు స్టాండర్డ్ ఆయిల్ ఆఫ్ కాలిఫోర్నియా కంపెనీ బహ్రెయిన్‌లో స్థిరపడింది.
జాన్ ఫిల్బీ కాలిఫోర్నియాకు చెందిన స్టాండర్డ్ ఆయిల్‌ను సౌదీ అరేబియాకు తీసుకువచ్చాడు, అమెరికన్ చమురు కార్మికులు రాజ ఖజానాను నింపుతారని రాజు ఇబ్న్ సౌద్‌కు వివరించాడు. సౌదీ అరేబియాలోని భారీ చమురు క్షేత్రాలను దోపిడీ చేసేందుకు, అరబ్-అమెరికన్ ఆయిల్ కంపెనీ (అరామ్‌కో) ఏర్పడింది.
ఫిల్బీ తన గురించి మరచిపోలేదు; అమెరికన్ చమురు కార్మికులు సౌదీ భూగర్భ స్టోర్‌రూమ్‌లకు మార్గం తెరిచిన మధ్యవర్తికి ఉదారంగా బహుమతి ఇచ్చారు. 1933 నుండి, ఫిల్బీ ఒక అమెరికన్ ఆయిల్ కంపెనీ నుండి వెయ్యి డాలర్ల నెలవారీ జీతం పొందాడు మరియు ఐదు సంవత్సరాల తరువాత చమురు ప్రవహించడం ప్రారంభించినప్పుడు, అతనికి మొదటి పెద్ద బోనస్ ఇరవై ఐదు వేల డాలర్లు (ఆ సమయంలో చాలా పెద్ద డబ్బు) ఇవ్వబడింది.
జాన్ ఫిల్బీ హిట్లర్‌కు సౌదీ చమురు సరఫరా చుట్టూ ఉన్న కుట్రకు కేంద్రంగా ఉన్నాడు. ఫ్రాంకో అక్కడ గెలిచి కమ్యూనిస్టులను సముద్రంలో పడేసినప్పుడు స్పెయిన్ ద్వారా చమురు సరఫరా చేస్తామని ఇబ్న్ సౌద్ నాజీ దూతలకు వాగ్దానం చేశాడు.
కానీ వారు మాస్కోలో - ఫిల్బీ కొడుకు ద్వారా దీని గురించి తెలుసుకున్నారు.
సోవియట్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇప్పటికే నియమించబడిన కిమ్ ఫిల్బీ, ది టైమ్స్‌కు యుద్ధ ప్రతినిధిగా, ఫ్రాంకో యొక్క దళాల స్థానానికి స్పెయిన్‌కు వచ్చారు. ఫ్రాంకిస్టులు జాన్ ఫిల్బీ కుమారుడిని గౌరవంగా స్వీకరించారు. అతని తండ్రి నుండి అతను చమురు చర్చల గురించి తెలుసుకున్నాడు. అయితే హిట్లర్‌కు మధ్యప్రాచ్య చమురు అందాలని స్టాలిన్ అస్సలు కోరుకోలేదు. అందువల్ల, సౌదీలు మరియు నాజీల మధ్య చర్చల వాస్తవాన్ని బహిరంగపరచడానికి మరియు తద్వారా ఒప్పందానికి అంతరాయం కలిగించడానికి ప్రతిదీ జరిగింది.
జాన్ ఫిల్బీ తన స్వదేశీ ఇంగ్లండ్‌లో తనను తాను కనుగొన్న వెంటనే, అతను శత్రువుతో సంబంధమున్న ఆరోపణలపై అరెస్టు చేయబడ్డాడు. అయితే, ప్రత్యేక సర్వీసుల్లో పాత కనెక్షన్లు నాలుగు నెలల తర్వాత విడుదలకు దోహదపడ్డాయి.
అతను జైలుకు తన కొడుకుకు రుణపడి ఉంటాడని అనుమానించకుండా, జాన్ ఫిల్బీ కిమ్ బ్రిటిష్ ఇంటెలిజెన్స్‌లో చేరడానికి సహాయం చేశాడు.
MI6 డిప్యూటీ చీఫ్, బ్రిటీష్ ఇంటెలిజెన్స్, వాలెంటైన్ వివియన్, ఫిల్బీ సీనియర్ లాగా, గతంలో భారతదేశంలో పనిచేసిన వారిపై తుది నిర్ణయం ఆధారపడి ఉంటుంది. అతను ఫిల్బీ తండ్రి మరియు కొడుకును భోజనానికి ఆహ్వానించాడు. కిమ్ టాయిలెట్‌కి వెళ్ళినప్పుడు, వివియన్ తన తండ్రి నుండి స్నేహపూర్వకంగా అడిగాడు:
- అతను నిజంగా కేంబ్రిడ్జ్‌లోని కమ్యూనిస్టులతో ఉన్నాడా?
"స్కూల్ చిలిపి," ఫిల్బీ సీనియర్ అతనిని ఊపింది. - అన్నీ గతంలో. అతను వేరే వ్యక్తి అయ్యాడు.
వాలెంటైన్ వివియన్ కిమ్ ఫిల్బీని నిఘా కోసం తీసుకున్నాడు.
ఇబ్న్ సౌద్ మరణం తరువాత, ప్రిన్స్ సౌద్ సౌదీ అరేబియాకు రాజు అయ్యాడు, అతను రాజకీయాలలో పాల్గొనడం కంటే జీవితాన్ని ఆస్వాదించడానికి ఇష్టపడతాడు. జాన్ ఫిల్బీ అతని వల్ల చాలా బాధపడ్డాడు. అతని స్నేహితుడు రాజు మరణించిన ఏడాదిన్నర తరువాత, ఏప్రిల్ యాభై ఐదులో, ఫిల్బీ దేశం నుండి బహిష్కరించబడ్డాడు.
అతని కొడుకు ఒకరోజు తండ్రి దగ్గరకు వచ్చాడు.
"అప్పుడు లేదా తరువాత కాదు," కిమ్ ఫిల్బీ గుర్తుచేసుకున్నాడు, "అతని మాదిరిని అనుసరించాలని నాకు కొంచెం కోరిక లేదు. హద్దులు లేని బహిరంగ ప్రదేశాలు, స్పష్టమైన రాత్రి ఆకాశం మరియు ఇతర ఆనందాలు చిన్న మోతాదులలో మాత్రమే మంచివి. గంభీరమైన, మనోహరమైన స్వభావం లేని దేశంలో మరియు ఆకర్షణ మరియు గాంభీర్యం రెండూ లేని వ్యక్తుల మధ్య జీవితాన్ని గడపడం ఆమోదయోగ్యం కాదని నేను భావించాను. అజ్ఞానం మరియు అహంకారం చెడు కలయిక, సౌదీ అరేబియాలో ఈ రెండూ పుష్కలంగా ఉన్నాయి.
ఫిల్బీ తండ్రి బీరుట్‌లో స్థిరపడ్డారు. ఆగష్టు 1956లో, కిమ్ ఫిల్బీ లెబనీస్ రాజధానిలో కరస్పాండెంట్‌గా కూడా కనిపించాడు. అతని స్నేహితులు మరియు సహచరులు గై బర్గెస్ మరియు డొనాల్డ్ మక్లీన్ '51లో సోవియట్ యూనియన్‌కు ఫిరాయించిన తర్వాత అతను తన గూఢచార పదవిని కోల్పోయాడు.
బహుశా మొదటిసారి, తండ్రి మరియు కొడుకు కలిసి ఉన్నారు. ఫిల్బీ సీనియర్ నాసర్ పక్షం వహించి అతనికి మద్దతుగా కథనాలు రాశారు. కిమ్ మధ్యప్రాచ్యంలోని పరిస్థితిని మాస్కోకు నివేదించారు.
ఫిల్బీ సీనియర్ సౌదీలతో శాంతిని నెలకొల్పాడు మరియు రియాద్‌కు తిరిగి వచ్చాడు, కానీ తన కొడుకును చూడటానికి బీరూట్‌కు వచ్చాడు. ఇక్కడ అతను సెప్టెంబర్ 1960 లో మరణించాడు.
 
రూజ్‌వెల్ట్ మరియు ట్రూమాన్
వరల్డ్ జియోనిస్ట్ ఆర్గనైజేషన్ ఆగస్టు వెయ్యి ఎనిమిది వందల తొంభై ఏడులో బాసెల్‌లో జరిగిన మొదటి జియోనిస్ట్ కాంగ్రెస్ ద్వారా ఒక లక్ష్యంతో ఏర్పడింది - "పాలస్తీనాలో యూదు ప్రజలకు జాతీయ నివాసాన్ని సృష్టించడం."
ఆస్ట్రియన్ న్యాయవాది, పాత్రికేయుడు మరియు నాటక రచయిత థియోడర్ హెర్జ్ల్ చొరవతో కాంగ్రెస్ సమావేశమైంది, అతను సంవత్సరం క్రితం "ది జ్యూయిష్ స్టేట్" అనే చిన్న పుస్తకాన్ని వ్రాసాడు. యూదుల ప్రశ్నకు ఆధునిక పరిష్కారం కోసం ఒక ప్రయత్నం." అర్ధ శతాబ్దంలో యూదు రాజ్యం ఉద్భవించగలదని విశ్వసించిన ఏకైక వ్యక్తి హెర్జ్ల్ మాత్రమే. అంతేకాక, ఇది యూదులకు మాత్రమే ముఖ్యమైనదని అతను నమ్మాడు. వారు ఐరోపాను విడిచిపెడతారు మరియు యూదు వ్యతిరేకత అదృశ్యమవుతుంది. యూదులు లేకుండా యూదు వ్యతిరేకత సాధ్యమవుతుందని హెర్జ్ల్ ఊహించలేకపోయాడు: యూదులు లేని దేశాలు ఉన్నాయి, కానీ యూదు వ్యతిరేకత అభివృద్ధి చెందుతోంది.
మొదటి జియోనిస్ట్ కాంగ్రెస్ చుట్టూ అనేక అపోహలు ఉన్నాయి. "ది ప్రోటోకాల్స్ ఆఫ్ ది ఎల్డర్స్ ఆఫ్ జియాన్" అనే అపఖ్యాతి పాలైన ఫోర్జరీలో వివరించిన ప్రపంచ విజయానికి సంబంధించిన ప్రణాళికను యూదులు బాసెల్‌లో స్వీకరించారని చెప్పబడింది. ఈ ఈవెంట్‌పై ఆసక్తి ఉన్న ఎవరైనా ఈ అపోహ యొక్క అబద్ధాన్ని సులభంగా ధృవీకరించగలరు - బాసెల్‌లో తగినంత సంఖ్యలో జర్నలిస్టులు ఉన్నారు. ఒక్క క్లోజ్డ్ మీటింగ్ కూడా లేదు, అంతా బహిరంగంగానే జరిగింది, కాంగ్రెస్‌లో పాల్గొనేవారి ప్రతి అడుగు, ప్రతి మాటను వివరించి రికార్డ్ చేశారు.
పాలస్తీనాలోని యూదులకు స్వయంప్రతిపత్తి కల్పించాలని టర్కీ సుల్తాన్‌ను కోరే ప్రతిపాదనను కాంగ్రెస్ ఆమోదించింది. కానీ కాన్‌స్టాంటినోపుల్‌కు మిషన్ విజయవంతం కాలేదు. సుల్తాన్ నిరాకరించాడు.
అప్పుడు జియోనిస్టులు యూదులు పాలస్తీనాకు తిరిగి రావాలనే ఆలోచనకు మద్దతు ఇవ్వగల యూరోపియన్ రాష్ట్రం కోసం వెతకడం ప్రారంభించారు. ప్రపంచం యొక్క విధిని నిర్ణయించే హక్కుతో తనను తాను గొప్ప శక్తిగా భావించిన గ్రేట్ బ్రిటన్ గొప్ప ఆసక్తిని చూపింది.
ఏదేమైనప్పటికీ, ప్రపంచ జియోనిస్ట్ ఆర్గనైజేషన్ యూదుల సమస్యను పరిష్కరించాల్సిన అవసరాన్ని అన్ని యూరోపియన్ రాజకీయ నాయకుల దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నించింది - యూదులకు పాలస్తీనాకు తిరిగి రావడానికి అవకాశం ఇవ్వడం ద్వారా. పాలస్తీనాకు వెళ్లి అక్కడ వ్యవసాయ స్థావరాలు స్థాపించిన స్థిరనివాసుల కోసం జియోనిస్టులు డబ్బు సేకరించారు.
పాలస్తీనా కోసం యూదు ఏజెన్సీ (సోఖ్‌నట్ అంటే ఏజెన్సీ అనే పదాన్ని హిబ్రూలో ఎలా ఉచ్ఛరిస్తారు) అనేది వరల్డ్ జియోనిస్ట్ ఆర్గనైజేషన్ యొక్క కార్యనిర్వాహక సంస్థ. చైమ్ వీజ్‌మాన్ దాని అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఏజెన్సీ తప్పనిసరిగా పనికిరాని యూదు రాజ్యానికి ప్రభుత్వంగా మారింది. ఏజెన్సీ ప్రధాన కార్యాలయం పాలస్తీనాలో ఉంది.
మొదట, కొంతమంది అరబ్ ప్రతినిధులు బాల్ఫోర్ ప్రకటనకు చాలా అనుకూలంగా స్పందించారు.
మక్కాలో హుస్సేన్ ఇబ్న్ అలీ యూదుల పాలస్తీనాకు తిరిగి రావడాన్ని స్వాగతించారు - "ఈ భూమి యొక్క అత్యంత పురాతన కుమారులు, వారి అరబ్ సోదరులు వారికి భౌతిక మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాలను కృతజ్ఞతలు పొందుతారు."
హుస్సేన్ కుమారులలో ఒకరైన ఎమిర్ ఫైసల్, ఇరాక్ యొక్క కాబోయే రాజు, మే 1818లో వీజ్‌మాన్‌తో సమావేశమయ్యారు మరియు జియోనిస్ట్ ప్రణాళికలకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాడు: అరబ్బులు మరియు యూదుల మధ్య గతంలో జరిగిన ఘర్షణలు టర్కిష్ కుట్రల ఫలితమే. వారు చాలా స్నేహపూర్వకంగా మాట్లాడారు.
సంవత్సరం చివరిలో వారు మళ్లీ కలుసుకున్నారు - ఈసారి లండన్‌లో. పాలస్తీనాలో అరబ్బులు మరియు యూదుల మధ్య ఎలాంటి ఘర్షణలు ఉండవని ఫైసల్ నమ్మకంగా చెప్పాడు.
జనవరి 3, 1919 న, ఫైసల్ మరియు వీజ్మాన్ ఒక ఒప్పందంపై సంతకం చేశారు. ఎమిర్ ఫైసల్ బాల్ఫోర్ డిక్లరేషన్‌తో తన ఒప్పందాన్ని ప్రకటించారు. పాలస్తీనా యూదుగా మారడానికి అతను అభ్యంతరం చెప్పలేదు: “మేము యూదులతో “ఇంటికి స్వాగతం” అని హృదయపూర్వకంగా చెబుతున్నాము.
వరల్డ్ జియోనిస్ట్ ఆర్గనైజేషన్ తరపున వీజ్‌మాన్, ఫైసల్ పరిపాలించబోతున్న అరబ్ రాష్ట్ర అభివృద్ధికి సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. అతను పెద్ద ప్రణాళికలు వేసుకున్నాడు. మార్చి 1920లో అరబ్ నేషనలిస్టుల కాంగ్రెస్ అతన్ని సిరియా రాజుగా ప్రకటించింది. యూదులు తనకు మద్దతు ఇవ్వాలని కోరుకున్నాడు.
కానీ లీగ్ ఆఫ్ నేషన్స్ సిరియా మరియు లెబనాన్‌లను పాలించే ఆదేశాన్ని ఫ్రాన్స్‌కు ఇచ్చింది. ఫైసల్‌ను సిరియా నుండి వెళ్లగొట్టడం ద్వారా ఫ్రెంచ్ వారు ప్రారంభించారు. బ్రిటిష్ వారు ఆయనను ఇరాకీ సింహాసనంపై కూర్చోబెట్టారు. ఫైసల్‌కు పాలస్తీనా యూదుల మద్దతు అవసరం లేదు మరియు యూదు రాజ్య ఏర్పాటును వ్యతిరేకించాడు.
ప్రపంచ యుద్ధం తర్వాత యూరోపియన్ యూదులలో జియోనిజం యొక్క ప్రజాదరణ వేగంగా పెరిగింది ఎందుకంటే వారు కూలిపోతున్న సామ్రాజ్యాల యొక్క మొదటి బాధితులుగా మారారు. రొమేనియా మరియు పోలాండ్ వంటి స్వతంత్ర దేశాలలో, మొదటి ప్రపంచ యుద్ధం తరువాత యూదుల పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు.
వారు అవాంఛనీయ పౌరులుగా పరిగణించబడ్డారు, అందుకే చాలా మంది పోలిష్ యూదులు పాలస్తీనాకు వెళ్లడానికి ఆసక్తి చూపారు. రెండు యుద్ధాల మధ్య పాలస్తీనాలోని యూదుల జనాభా రెట్టింపు అయింది. మధ్యప్రాచ్యంలో పాలస్తీనా అత్యంత సంపన్నమైన ప్రదేశంగా మారింది.
నవంబర్ 24, 1938న, బ్రిటీష్ కలోనియల్ సెక్రటరీ, మాల్కం మెక్‌డొనాల్డ్ పార్లమెంటులో ఇలా అన్నారు: “యూదు ప్రజలు తమతో పాటు ఆధునిక ఆరోగ్య సంరక్షణ మరియు ఇతర ప్రయోజనాలను పాలస్తీనాకు, అరబ్ పురుషులు మరియు మహిళలకు అందజేస్తున్నందుకు ధన్యవాదాలు. సజీవంగా ఉన్నారు మరియు గాలి పీల్చుకోని వారి పిల్లలు పుట్టి ఆరోగ్యంగా పెరిగారు.
అరబ్బులతో సంబంధాలను ఎలా మెరుగుపరుచుకోవాలనే దానిపై పాలస్తీనా యూదుల మధ్య చర్చ జరిగింది. భవిష్యత్ ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి డేవిడ్ బెన్-గురియన్ అరబ్బులతో రాజీని కనుగొనడంలో చాలా తీవ్రంగా ఉన్నారు. దోస్తోవ్స్కీని పారాఫ్రేజ్ చేస్తూ, అతను ఇలా అన్నాడు: "జియోనిస్టుల ఆశలన్నింటికీ ఇది ధర అయినప్పటికీ, ఒక్క అరబ్ బిడ్డకు కూడా హాని కలిగించే నైతిక హక్కు జియోనిజానికి లేదు."
మొదటి జియోనిస్టులు అరబ్బుల పట్ల శృంగార వైఖరిని కలిగి ఉన్నారు మరియు వారిని తోటి గిరిజనులుగా పరిగణించారు. వారిలో ఒకరు అరబ్బుల గురించి ఇలా వ్రాశారు:
"వారు ఇప్పటికే ఒకటిన్నర వేల సంవత్సరాల క్రితం మాతో సాధారణ జీవితాన్ని గడపడం మానేశారనేది నిజం, కానీ అవి మన ఎముక నుండి ఎముక మరియు మా మాంసం నుండి మాంసంగా మిగిలిపోయాయి. మా మధ్య సోదర సంబంధాలు మాత్రమే నెలకొల్పగలవని స్పష్టమైంది. సోదరభావం రాజకీయ కోణంలో మాత్రమే కాదు, చరిత్ర మనల్ని ఒకే రాష్ట్రంలో ఉమ్మడి జీవితాన్ని గడపడానికి బలవంతం చేస్తుంది, కానీ జాతి వారీగా సోదరుల సంబంధాన్ని కూడా, అదే దేశం యొక్క పిల్లలు.
పాలస్తీనా అరబ్బులు ఒకప్పుడు ఇస్లాం మతంలోకి మారవలసి వచ్చిన ప్రాచీన యూదుల వారసులని బెన్-గురియన్ హృదయపూర్వకంగా విశ్వసించారు:
"యూదుల రక్తం వారి సిరలలో చాలా ప్రవహిస్తుంది అనడంలో సందేహం లేదు, కష్ట సమయాల్లో, తమ భూమిని కాపాడుకోవడానికి వారి విశ్వాసాన్ని విడిచిపెట్టిన యూదుల రక్తం."
పద్నాలుగో సంవత్సరం వరకు, మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే ముందు, రెండు వర్గాల మధ్య సాధారణ సంబంధాలు అభివృద్ధి చెందాయి. చాలా మంది యూదులు, ముఖ్యంగా జెరూసలేంలో, అరబిక్ అనర్గళంగా మాట్లాడేవారు. యూదు మరియు అరబ్ పిల్లలు కలిసి ఆడుకున్నారు. కానీ పాలస్తీనా యూదులు అరబ్బులపై ప్రత్యేకించి ఆసక్తి చూపలేదు, అరబిక్ నేర్చుకోలేదు మరియు వారి పొరుగువారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు. ఇది పెద్ద తప్పు. పాలస్తీనియన్ యూదులు ఏ గ్రహాంతర గ్రహాంతరవాసులకు అరబ్ ప్రతిఘటన శక్తిని మెచ్చుకోవడంలో చాలా ఆలస్యం చేశారు.
అయినప్పటికీ, బహుశా యూదు సెటిలర్లు ఇప్పటికీ అరబ్బులను ఒప్పించలేకపోయారు, వీరిలో జియోనిజానికి వ్యతిరేకంగా ప్రొఫెషనల్ యోధులు ఇరవైలలో ఇప్పటికే కనిపించారు. యూదులను మళ్లీ పాలస్తీనా నుంచి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.
1922లో, ఒక కిబ్బట్జ్ సభ్యుడు ఒక చిన్న వార్తాపత్రికలో భవిష్యత్తు గురించి తన దృష్టిని ప్రచురించాడు. అతను తన కిబ్బట్జ్ ఐన్ హరోడ్ వంద సంవత్సరాలలో-సంపన్నంగా మరియు సంతోషంగా ఎలా ఉంటుందో ఊహించాడు. కిబ్బట్జ్ మధ్యలో ఒక స్మారక చిహ్నం ఉంటుంది - "ఇద్దరు వ్యక్తులు, ఒక యూదు మరియు ఒక అరబ్ కార్మికుడు, ఒక జెండాను పట్టుకొని, దానిపై వ్రాయబడింది: స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం."
ఈ కథనాన్ని కనుగొన్న ఇజ్రాయెల్ ప్రచారకర్త అమ్నోన్ రూబిన్‌స్టెయిన్, కిబ్బట్జ్ ఐన్ హరోడ్‌లో నిజంగా ఒక స్మారక చిహ్నం ఉందని - అరబ్బులతో యుద్ధాలలో మరణించిన ఒక కుటుంబంలోని మూడు తరాల జ్ఞాపకార్థం...
మే '29లో, జాఫాలో తీవ్రమైన అరబ్ అశాంతి చెలరేగింది: అరబ్బులు యూదులపై దాడి చేసి చంపారు. అప్పుడు దాదాపు వంద మంది చనిపోయారు. జియోనిజంపై పోరాటం, అంటే పాలస్తీనాకు యూదులు తిరిగి రావడం, అరబ్ జాతీయ ఉద్యమానికి ప్రధాన అంశంగా మారింది.
జెరూసలేంలో, రెండవ ఆలయాన్ని నాశనం చేసిన తరువాత గోడలో భాగమైన పశ్చిమ గోడకు ప్రాప్యత హక్కుపై ఘర్షణలు ప్రారంభమయ్యాయి.
సోలమన్ రాజు యొక్క గొప్ప ఆలయం ఒకప్పుడు ఇక్కడ ఉంది. దీనిని బాబిలోనియా రాజు నెబుచాడ్నెజార్ II నాశనం చేశాడు. అతను యూదా రాజ్యాన్ని నాశనం చేశాడు మరియు యూదులను చెరలోకి తీసుకున్నాడు. వారు బాబిలోనియన్ చెర నుండి తిరిగి వచ్చినప్పుడు, వారు ఆలయాన్ని పునరుద్ధరించారు. మరియు అది మళ్లీ రోమన్లచే నాశనం చేయబడింది. రెండు వేల సంవత్సరాలుగా, యూదులు టెంపుల్ మౌంట్ ఎదురుగా ప్రార్థించారు. ఆలయ స్థలంలో, ముస్లింలు రెండు మసీదులను నిర్మించారు.
ఇది అత్యంత గౌరవనీయమైన యూదుల మందిరం అని యూదులు వాదించారు, అరబ్బులు ఇది ఒమర్ మరియు అల్-అక్సా మసీదులతో సహా ముస్లిం పుణ్యక్షేత్రాల సముదాయంలో భాగమని వాదించారు మరియు యూదులకు మూడున్నర కారిడార్‌లో మాత్రమే ఉండే హక్కు ఉంది. మీటర్ల వెడల్పు. ఈ వివాదం ఆగష్టు 23న అరబ్బులు ఆయుధాలు తీసుకునేలా చేసింది. హెబ్రోనులో అరవై మంది యూదులు చనిపోయారు. ఇదొక మలుపు. యూదులకు వ్యతిరేకంగా రాజకీయ పోరాటం మతపరమైన మతోన్మాదంతో మిళితం చేయబడింది.
అరబ్ అశాంతి యొక్క మూడవ తరంగం ఏప్రిల్ 1936లో చెలరేగింది. ఇది అరబ్ ప్రపంచంలో జాతీయవాద భావాల పెరుగుదల యొక్క పరిణామం. పాలస్తీనా అరబ్బులు యూదుల వలసలను నిషేధించాలని మరియు యూదులకు భూమిని విక్రయించాలని డిమాండ్ చేశారు.
అరబ్ అశాంతి మూడేళ్లపాటు కొనసాగింది.
మితవాద అరబ్ నాయకులను కనుగొనడానికి మరియు సహజీవన నిబంధనలను అంగీకరించడానికి జియోనిస్టులు చేసిన ఏవైనా ప్రయత్నాలు విషాదకరంగా ముగిశాయి. యూదులతో చర్చల పట్టికలో కూర్చున్న ఎవరైనా తన మరణ వారెంటుపై సంతకం చేశారు.
1946లో, జెరూసలేం గ్రాండ్ ముఫ్తీ బంధువు మరియు యంగ్ పాలస్తీనా గ్రూపు నాయకుడు ఫౌజీ డెర్విష్ హుస్సేనీ, సమాన ద్విజాతి రాజ్యాన్ని సృష్టించేందుకు యూదులతో ఒప్పందం కుదుర్చుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. నవంబర్ 11 న అతను అలాంటి పత్రంపై సంతకం చేసాడు మరియు పన్నెండు రోజుల తరువాత అతను అరబ్ రాడికల్స్ చేత చంపబడ్డాడు.
పాలస్తీనా యూదులు అగ్నిపర్వతం ముఖద్వారంలోనే తమ ఇంటిని నిర్మిస్తున్నారని తేలింది.
అరబ్బుల నుండి నిరంతర దాడులు జియోనిస్టులను తిరిగి పోరాడటానికి సిద్ధమయ్యాయి, అయినప్పటికీ బ్రిటీష్ వారు యూదులను ఆత్మరక్షణ దళాలను సృష్టించడాన్ని నిషేధించారు.
రష్యా నుండి వలస వచ్చినవారు, పోలీ జియాన్ ("వర్కర్స్ ఆఫ్ జియాన్") పార్టీకి చెందిన యువ కార్మికులు అత్యంత తీవ్రంగా మొగ్గు చూపారు. వారు రష్యాలో జరిగిన హింస నుండి బయటపడి తిరిగి పోరాడటానికి సిద్ధంగా ఉన్నారు. వారు, ముఖ్యంగా, అరబ్ కార్మికులను నియమించుకోవడం అసాధ్యమని నమ్మారు - యూదులు భూమిపై తాము పని చేయవలసి ఉంటుంది. అరబ్బులు తమ ఉద్యోగాలను హరించే కోరికగా దీనిని అర్థం చేసుకున్నారు.
అభివృద్ధి చెందని పాలస్తీనాలో భూమి తప్ప మరో విలువ లేదు. యూదులు ఇసుక ప్లాట్లు, చిత్తడి నేలలు లేదా కన్య భూములను మాత్రమే కొనుగోలు చేయగలరు. కానీ ఈ భూమిలో కూడా, యూదు స్థిరనివాసులు నారింజ పండించగలిగారు.
అరబ్బులు పాలస్తీనాలో భూమిని కోల్పోయారు, యూదులు దానిని కొనుగోలు చేయడం వలన కాదు, కానీ పెద్ద అరబ్ భూస్వాములు దానిని కొనుగోలు చేయడం వలన. పొరుగున ఉన్న ఈజిప్టులో కూడా అదే జరిగింది. వారిలో కొందరు యూదులకు లాభం కోసం భూమిని తిరిగి విక్రయించారు. కానీ పేద అరబ్బుల ద్వేషం ఖచ్చితంగా యూదులపై పడింది. యూదులు భూమిని కొనడానికి ఇక్కడికి రావడాన్ని అరబ్బులు కోరుకోలేదు. తాము రిక్తహస్తాలుగా మిగిలిపోతామని, యూదుల పాలనలో ఉంటామని భయపడ్డారు. అరబ్బులు పాలస్తీనాలో మైనారిటీగా మారాలని కోరుకోలేదు.
హిట్లర్ అధికారంలోకి వచ్చిన తర్వాత, పాలస్తీనాకు వెళ్లాలనుకునే జర్మన్ మరియు యూరోపియన్ యూదుల సంఖ్య త్వరగా పెరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జియోనిస్టులకు ఎంత తక్కువ సమయం ఉందో స్పష్టమైంది: యూదులు జర్మనీ నుండి తప్పించుకోవాల్సిన అవసరం ఉంది, కానీ తప్పించుకోవడానికి ఎక్కడా లేదు. యూదులను అంగీకరించడానికి ఒక్క రాష్ట్రం కూడా అంగీకరించలేదు. హిట్లర్ సేనలు ఒకదాని తర్వాత మరొక దేశాన్ని థర్డ్ రీచ్‌లో చేర్చుకున్నాయి మరియు శరణార్థుల సంఖ్య పెరిగింది.
అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డెలానో రూజ్‌వెల్ట్ సూచన మేరకు, జర్మనీ నుండి వచ్చిన యూదు శరణార్థులకు సహాయం చేయడానికి జూలై 1938లో అంతర్జాతీయ సమావేశం జరిగింది. శరణార్థులను అంగీకరించడానికి రాజకీయ, ఆర్థిక పరిస్థితులు అనుమతించడం లేదని వివిధ దేశాల ప్రతినిధులు ఒకరి తర్వాత ఒకరు వివరించారు. డొమినికన్ రిపబ్లిక్ ప్రతినిధి మాత్రమే శరణార్థులను తన స్థలానికి ఆహ్వానించారు, కానీ అది చాలా దూరంగా ఉంది...
విచిత్రమేమిటంటే, యూదు శరణార్థులు షాంఘైలో మాత్రమే అంగీకరించబడ్డారు; యూరోపియన్ల రాకకు చైనా అధికారులు అభ్యంతరం చెప్పలేదు. కానీ ఆగస్టు 1939లో, చైనాను ఆక్రమించిన జపాన్ అధికారులు శరణార్థుల ప్రవేశాన్ని నిషేధించారు. జపనీయులకు యూదుల గురించి తెలియదు, కానీ వారు తమ వ్యూహాత్మక మిత్రదేశమైన నాజీ జర్మనీకి మంచి చేసారు.
జియోనిస్టులు నాజీలతో రహస్యంగా అంగీకరించారని చర్చ ఉంది: దయచేసి యూదు వ్యతిరేకతను ప్రేరేపించండి, ఇది మాకు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తుంది - యూదులందరూ పాలస్తీనాకు పారిపోతారు.
"నాజీలతో జియోనిస్ట్ సహకారం యొక్క వాదనలు పూర్తిగా అర్ధంలేనివి" అని ప్రఖ్యాత బ్రిటిష్ చరిత్రకారుడు వాల్టర్ లాకర్ వ్రాశాడు. "నాజీలతో ఒక్క యూదు మొలోటోవ్ కూడా ఒకే టేబుల్ వద్ద కూర్చోలేదు."
ప్రజలను రక్షించడానికి డెవిల్‌తో ఒప్పందం చేసుకోవడం బహుశా సాధ్యమే. కానీ వాస్తవం ఏమిటంటే యూదులను ఎక్కడా అనుమతించలేదు. జియోనిస్టులు ఏమీ చేయలేకపోయారు.
1937 వేసవిలో, బ్రిటిష్ కమిషన్ నుండి ఒక నివేదిక కనిపించింది, ఇది అరబ్బులు మరియు యూదుల మధ్య కరగని వివాదం తలెత్తిందని మరియు వారు కలిసి ఉండరని నిర్ధారణకు వచ్చారు, కాబట్టి పాలస్తీనాను విభజించాల్సిన అవసరం ఉంది.
ప్రారంభంలో, ఈ ఆలోచనను అరబ్బులు మాత్రమే కాకుండా, యూదులు కూడా తిరస్కరించారు. అయితే ఇది ఒక్కటే సాధ్యమైన పరిష్కారం అని మొదట గ్రహించిన యూదులు తమ అభ్యంతరాలను ఉపసంహరించుకున్నారు.
జోర్డాన్‌కు పశ్చిమాన ఒక చిన్న యూదు రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని రాయల్ కమిషన్ సిఫార్సు చేసింది. బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించింది. కానీ, అరబ్బులు వ్యతిరేకించడాన్ని చూసి, వారు ఈ ఆలోచనను త్వరగా విరమించుకున్నారు. 1938లో, పాలస్తీనా అరబ్బులు మరియు పాలస్తీనా యూదుల ప్రతినిధులు రాజీ కోసం లండన్‌లో సమావేశమయ్యారు. అరబ్ ప్రతినిధులు యూదులతో చర్చలు జరపడానికి నిరాకరించారు మరియు వారితో ఒకే టేబుల్ వద్ద కూర్చోవడానికి కూడా ఇష్టపడలేదు.
1939లో, బ్రిటీష్ ప్రభుత్వం విధిలేని నిర్ణయం తీసుకుంది: రాబోయే ఐదు సంవత్సరాలలో, డెబ్బై ఐదు వేల మంది యూదులు పాలస్తీనాకు రాలేరు. ఇది యూరోపియన్ జ్యూరీకి మరణశిక్ష, జర్మన్ నాజీలు మరియు ఇతర దేశాల్లోని వారి ఆలోచనాపరులచే ముక్కలు చేయబడ్డారు. తమ యూదుల పొరుగువారి నిర్మూలనలో పాలుపంచుకోవాలని కోరుకునే వ్యక్తులు పుష్కలంగా ఉన్నారు.
జనవరి 1939లో, సౌదీ అరేబియా నాజీ జర్మనీతో దౌత్య సంబంధాలను ఏర్పరచుకుంది. ఇబ్న్ సౌద్ జర్మన్ దౌత్యవేత్తలతో "అతను ఆంగ్లేయులను ద్వేషిస్తాడు" అని చెప్పాడు.
ఇది అమెరికన్లకు చమురు సరఫరా చేయకుండా ఆపలేదు. మరియు మిత్రరాజ్యాల విజయం స్పష్టంగా కనిపించినప్పుడు, ఫిబ్రవరి 1945లో, ఇబ్న్ సౌద్ అధ్యక్షుడు రూజ్‌వెల్ట్‌తో ప్రేక్షకులను అందుకున్నాడు. ఈ సమావేశాన్ని అమెరికన్ రాయబారి మరియు ఇంటెలిజెన్స్ అధికారి విలియం ఎడ్డీ నిర్వహించారు - ఇటీవల వరకు, కల్నల్ హోదాతో, అతను టాంజియర్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్‌లో నివాసిగా పనిచేశాడు.
రూజ్‌వెల్ట్ తీవ్ర అనారోగ్య వ్యక్తి. ఇరవై ఒకటవ సంవత్సరంలో అతను పోలియోతో అనారోగ్యం పాలయ్యాడు మరియు పాక్షికంగా పక్షవాతానికి గురయ్యాడు. ఏది ఏమైనప్పటికీ, అతను నడవలేడు; అతన్ని వీల్ చైర్లో తీసుకువెళ్లారు. కానీ టెలివిజన్ ఇంకా ఉనికిలో లేదు మరియు అమెరికన్లు దేనినీ అనుమానించలేదు. వార్తాచిత్రాల కోసం, అతను కారులో లేదా అతని డెస్క్ వద్ద కూర్చున్నట్లు చిత్రీకరించబడింది మరియు అతని కోసం ప్రత్యేక స్టాండ్‌లు నిర్మించబడ్డాయి.
1933లో రూజ్‌వెల్ట్‌పై కాల్పులు జరిగాయి. సమీపంలో ఉన్న చికాగో మేయర్ చంపబడ్డాడు, కానీ దేవుడు అధ్యక్షుడిని రక్షించాడు.
యుద్ధ సంవత్సరాల్లో, అతను తీవ్రమైన రక్తపోటుతో బాధపడ్డాడు; అతని వ్యాధిగ్రస్తులైన గుండె మెదడుకు ఆక్సిజన్‌ను తగినంతగా సరఫరా చేయలేకపోయింది. ప్రెసిడెంట్ తనతో ఏమి మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవడంలో కొన్నిసార్లు ఇబ్బంది పడినట్లు సహాయకులు భావించారు.
మరియు అమెరికన్లు రూజ్‌వెల్ట్, వైద్యపరమైన దృక్కోణంలో, అతని వయస్సులో ఉన్న చాలా మంది వ్యక్తుల కంటే మెరుగైన స్థితిలో ఉన్నారని హామీ ఇచ్చారు. రూజ్‌వెల్ట్ ఒకసారి అతను ఎంత కఠినంగా ఉంటాడో చూపించడానికి వర్షంలో బయట ప్రసంగం చేశాడు.
రూజ్‌వెల్ట్, అతని దౌత్యవేత్తలు మరియు ఇంటెలిజెన్స్ అధికారుల వలె కాకుండా, సూత్రప్రాయంగా జియోనిస్టుల పట్ల సానుభూతి చూపారు. యూదులు పాలస్తీనాకు వెళ్లి అక్కడ శాంతియుతంగా జీవించే అవకాశాన్ని ఎలా కల్పించాలనే దానిపై సౌదీ రాజుతో మాట్లాడారు.
ఇది అసాధ్యమని ఇబ్న్ సౌద్ బదులిచ్చారు. యూదులందరినీ చంపిన జర్మన్ల ఇళ్లలో ఉంచమని సౌదీ రాజు సలహా ఇచ్చాడు. ఇబ్న్ సౌద్ యూదులను అసహ్యించుకున్నాడు. ఒకసారి, అరమ్కో చమురు కంపెనీ ప్రధాన కార్యాలయంలో, అతను నారింజతో చికిత్స పొందాడు. అతను దానిని ప్రయత్నించాడు, ఆపై వారు పాలస్తీనియన్లు కాదా అని ఆత్రుతగా అడిగారు, వారు యూదులచే పెంచబడ్డారా? నారింజలు కాలిఫోర్నియా అని చెప్పడం ద్వారా అతను శాంతించాడు.
రాజు యొక్క కఠినమైన ప్రతిచర్య రూజ్‌వెల్ట్‌పై బలమైన ముద్ర వేసింది. సౌదీ రాజుతో ఐదు నిమిషాల పాటు మాట్లాడిన తర్వాత అన్ని సంవత్సరాల కంటే ఎక్కువ నేర్చుకున్నానని చెప్పాడు. రూజ్‌వెల్ట్ సౌదీ చమురును కోల్పోవడానికి ఇష్టపడలేదు. సమావేశాన్ని ముగిస్తూ, అమెరికా అధ్యక్షుడు ఈ సందర్భంలో అరబ్ ప్రయోజనాలకు హాని కలిగించే విధంగా యూదులకు సహాయం చేయరని అన్నారు.
రూజ్‌వెల్ట్ ఒక రాజకీయ నాయకుడు మరియు అతని అధ్యక్ష పదవి యొక్క ప్రస్తుత ప్రయోజనాల దృక్కోణం నుండి ప్రపంచంలోని ప్రతిదానికీ తీర్పు ఇచ్చాడు. అతను అమెరికన్ యూదుల ఓట్ల కోసం పోరాడాల్సిన అవసరం లేదు - వారు ఇప్పటికే అతనికి మద్దతు ఇచ్చారు. మధ్యప్రాచ్యం యొక్క విధి అతనికి పెద్దగా ఆసక్తి చూపలేదు. అతను ఎవరితోనూ గొడవలు పెట్టుకోలేదు; అతను యూదు రాజకీయ నాయకులకు ఒక విషయం మరియు అరబ్ రాజకీయ నాయకులకు మరొకటి చెప్పాడు. కానీ పాలస్తీనాలో యూదు రాజ్యాన్ని సృష్టించడం కోసం తన శక్తిని వృధా చేయకూడదని అతను స్వయంగా నిర్ణయించుకున్నాడు.
అమెరికా మద్దతు పొందాలన్న జియోనిస్టుల ఆశలు అడియాసలయ్యాయి.
హిట్లర్ అసలు ఉద్దేశం జర్మన్ యూదులందరినీ జర్మనీని విడిచి వెళ్ళమని బలవంతం చేయడమే. అతను యూదు వ్యతిరేకతను బహిరంగపరచడానికి వెస్ట్ యొక్క ప్రతిచర్యను భయపడ్డాడు. కానీ పశ్చిమ దేశాలు మౌనంగా ఉన్నాయి.
“శత్రువు భూభాగాన్ని విడిచిపెట్టిన వయోజన యూదుల కోసం మనం పాలస్తీనా తలుపులు తెరిస్తే, మనం అరికట్టలేని వరద వస్తుంది” అని బ్రిటిష్ విదేశాంగ కార్యాలయ అధికారి ఒకరు చెప్పారు.
ఈ ప్రజలను పూర్తిగా నాశనం చేయడం చాలా మంచిదని హిట్లర్ నిర్ణయించుకున్నాడు. నాజీలు మొత్తం ప్రజలను నాశనం చేయడానికి ఒక పరిశ్రమను సృష్టించడం ద్వారా తమను తాము వేరు చేసుకున్నారు. వారు ఉన్మాదులు కాదు. వారు యూదుల నిర్మూలనను బాగా చేయవలసిన రోజువారీ పనిగా భావించారు.
మధ్యప్రాచ్యంలో, నాజీలు మిత్రదేశాలను మరియు ఆలోచనాపరులను కనుగొన్నారు. బ్రిటీష్ వారిపై పోరాటంలో తనకు సహాయం చేస్తే అరబ్ దేశాలకు పూర్తి స్వాతంత్ర్యం ఇస్తామని హిట్లర్ హామీ ఇచ్చాడు.
హిట్లర్ మరియు ముస్సోలినీ కేటాయించిన డబ్బు సహాయంతో, జనరల్ రషీద్ అలీ అల్-గైలానీ బాగ్దాద్‌లో అధికారంలోకి వచ్చాడు, అతను మే '41లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు.
హిట్లర్ సీక్రెట్ ఆర్డర్ నెం. 30పై సంతకం చేశాడు:
"మధ్యప్రాచ్యంలో అరబ్ విముక్తి ఉద్యమం ఇంగ్లండ్‌కు వ్యతిరేకంగా మా సహజ మిత్రదేశం... కాబట్టి, ఇరాక్‌కు మద్దతు ఇవ్వడం ద్వారా ఈ అభివృద్ధిని ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నాను."
కానీ బ్రిటిష్ దళాలు తిరుగుబాటును త్వరగా అణిచివేశాయి.
'42 వేసవిలో, జనరల్ ఎర్విన్ రోమెల్ యొక్క జర్మన్ ఎక్స్‌పెడిషనరీ ఫోర్స్ ఉత్తర ఆఫ్రికాలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా విజయవంతంగా పనిచేసింది. ఈజిప్టు జాతీయవాదులు వెహర్మాచ్ట్ యూనిట్ల పురోగతిని ఉత్సాహంగా స్వాగతించారు. యువ ఈజిప్షియన్ అధికారులు, దీని నాయకులు దేశం యొక్క భవిష్యత్తు అధ్యక్షులు గమాల్ అబ్ద్-అల్ నాసర్ మరియు అన్వర్ అల్-సాదత్, తిరుగుబాటును లేవనెత్తడానికి ప్రయత్నించారు మరియు జర్మన్ దళాలతో కలిసి బ్రిటిష్ వారిని ఓడించారు.
కానీ జర్మన్ సైన్యం, వారి గొప్ప కలతతో ఓడిపోయింది. హిట్లర్ లేకుండా, అరబ్ ప్రపంచం పాలస్తీనా యూదులపై తనంతట తానుగా యుద్ధాన్ని కొనసాగించింది.
డిసెంబర్ 1945లో కైరోలో, ఈజిప్ట్, ఇరాక్, సౌదీ అరేబియా, సిరియా మరియు లెబనాన్ ప్రతినిధులు పాలస్తీనా యూదు సమాజంపై ఆర్థిక బహిష్కరణను నిర్ణయించారు, యూదులు తమ దేశాల్లో ఉత్పత్తి చేసే వస్తువులను విక్రయించడాన్ని నిషేధించారు.
యూరోపియన్ యూదులందరినీ నాశనం చేయడానికి హిట్లర్‌కు సమయం లేదు. ఏం చేయాలో, ఎక్కడికి వెళ్లాలో తెలియక ప్రాణాలు విడిచారు.
యుద్ధం తరువాత, జర్మనీ, ఆస్ట్రియా మరియు ఇటలీలోని స్థానభ్రంశం చెందిన వ్యక్తుల కోసం రెండు లక్షలకు పైగా యూదులు శిబిరాల్లో పేరుకుపోయారు. సుమారు లక్షా డెబ్బై ఐదు వేల మంది - నాజీల ఓటమి తరువాత - పోలాండ్‌కు తిరిగి వచ్చారు, కాని అక్కడ నుండి మళ్లీ పారిపోయారు. వారిని ద్వేషించే వ్యక్తుల మధ్య ఉండడానికి వారు ఇష్టపడలేదు, ముఖ్యంగా 1946 వేసవిలో, పోలిష్ పట్టణంలోని కీల్స్‌లో జరిగిన హింసాకాండలో, స్థానిక నివాసితులు - అప్పటికే నాజీల సహాయం లేకుండా - నలభై ఒక్క యూదులను చంపారు.
యుద్ధం ముగిసిన వెంటనే, యూరోపియన్ యూదుల విధి తమకు మాత్రమే ఆందోళన కలిగిస్తుంది. రక్తపాత మారణకాండ నుండి అన్ని దేశాలు కోలుకుంటున్నాయి, ప్రతి ఒక్కరికి వారి స్వంత ఆందోళనలు ఉన్నాయి.
'45 వసంతకాలంలో, రెండు సాపేక్షంగా చిన్న సంస్థలు, ఇంటర్నేషనల్ యూదు యాక్షన్ కమిటీ మరియు ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ యాంటీ-ఫాసిస్ట్ ఎమిగ్రెంట్స్ అండ్ రెఫ్యూజీస్, ఓడిపోయిన జర్మనీ భూభాగంలో మనుగడలో ఉన్న యూదులను స్థిరపరచాలనే ప్రతిపాదనతో గొప్ప శక్తుల వైపు మొగ్గు చూపాయి. మరిన్ని వివరాలు, "కొత్త మరియు సమకాలీన చరిత్ర", 2003 , నం. 1) చూడండి.
జర్మనీతో ఏమి చేయాలో విజయవంతమైన శక్తులు ఇంకా నిర్ణయించుకోని క్షణం ఇది, మరియు థర్డ్ రీచ్‌ను అనేక చిన్న దేశాలలో విడదీసే ప్రశ్న చర్చించబడింది. యూరోపియన్ యూదులందరినీ పూర్వ జర్మనీలోని ఒక ప్రాంతంలో స్థిరపరచాలని ప్రతిపాదించబడింది.
ఈ లేఖను ఇటలీలోని సోవియట్ రాయబార కార్యాలయానికి విదేశీ వ్యవహారాల పీపుల్స్ కమీషనర్ వ్యాచెస్లావ్ మిఖైలోవిచ్ మోలోటోవ్‌కు అందజేయాలని అభ్యర్థనతో పంపబడింది. రాయబార కార్యాలయం ఈ ఆలోచనను పనికిమాలినదిగా పరిగణించింది, ఇది "అధికార రహిత సంస్థ" ద్వారా ముందుకు వచ్చింది, అయితే లేఖ మాస్కోకు పంపబడింది.
ఇది 1వ యూరోపియన్ డిపార్ట్‌మెంట్‌లో అధ్యయనం చేయబడింది మరియు బెరియా యొక్క అంతర్గత వృత్తానికి చెందిన వ్యక్తి డిప్యూటీ పీపుల్స్ కమీసర్ వ్లాదిమిర్ జార్జివిచ్ డెకనోజోవ్‌కు నివేదించబడింది. డెకనోజోవ్ రాష్ట్ర భద్రతలో గొప్ప వృత్తిని సంపాదించాడు, జార్జియా సెంట్రల్ కమిటీ కార్యదర్శి మరియు రిపబ్లికన్ రాష్ట్ర ప్రణాళిక అధిపతి.
మాస్కోకు వెళ్లిన తరువాత, బెరియా అతనిని తనతో తీసుకెళ్లి పొలిటికల్ ఇంటెలిజెన్స్ అధిపతిగా చేసాడు, కాని ఆరు నెలల్లోనే రెండవ ర్యాంక్ యొక్క రాష్ట్ర భద్రతా కమిషనర్ విదేశీ వ్యవహారాల డిప్యూటీ పీపుల్స్ కమిషనర్‌గా ఆమోదించబడ్డారు. యుద్ధానికి ముందు, డెకనోజోవ్ నాజీ జర్మనీకి రాయబారిగా పనిచేశాడు. డెకనోజోవ్ మోలోటోవ్ లేఖను పరిచయం చేయలేదు మరియు దానిని ఆర్కైవ్‌లకు పంపాడు.
యుద్ధ సమయంలో, పాలస్తీనా యూదులు బ్రిటిష్ వారికి నమ్మకమైన మిత్రులుగా ఉన్నారు మరియు వారితో కలిసి పోరాడారు. యుద్ధం ముగిసింది - మరియు వారికి "ధన్యవాదాలు" చెప్పకుండా, బ్రిటిష్ అధికారులు మళ్లీ పాలస్తీనా యూదులను అనుమానాస్పద వ్యక్తులుగా భావించారు.
యుద్ధం తరువాత, బ్రిటిష్ వారు కోటాను స్థాపించారు: నెలకు ఒకటిన్నర వేల మంది యూదులు పాలస్తీనాకు రాలేరు. ఇది ఆగ్రహానికి కారణమైంది - అద్భుతంగా జీవించి ఉన్న యూరోపియన్ యూదులు ఎక్కడికి వెళ్లాలి?
కొత్త అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమాన్ అస్సలు జియోనిస్ట్ కాదని గమనించాలి. అతను యూదుల పట్ల సానుభూతి చూపినప్పటికీ, అతను ఈ సమస్యల పట్ల ఉదాసీనంగా ఉన్నాడు. రూజ్‌వెల్ట్ మరణం తర్వాత అతను ఏప్రిల్ 1945లో అధ్యక్షుడయ్యాడు మరియు అంతర్జాతీయ సంబంధాలలో అనేక కొత్త మరియు క్లిష్ట సమస్యలను ఎదుర్కొన్నాడు.
తన తండ్రి దివాళా తీసినందున ప్రెసిడెంట్‌కు ఉన్నత విద్య లేదు మరియు బాలుడు తన జీవనోపాధిని పొందవలసి వచ్చింది. అతను ధాన్యం ఎలివేటర్ వద్ద పని చేయడం ప్రారంభించాడు. అతను మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాడు, యుద్ధం తరువాత అతను పురుషుల బట్టల దుకాణాన్ని తెరిచాడు, కానీ దివాలా తీసి పురపాలక సేవలోకి వెళ్ళాడు. అతను తన జిల్లాలో బలమైన స్థానాన్ని సంపాదించాడు మరియు యాభై సంవత్సరాల వయస్సులో తన స్థానిక మిస్సౌరీ నుండి సెనేట్‌కు ఎన్నికయ్యాడు. నలభైలలో అతను తిరిగి ఎన్నికలో గెలిచాడు మరియు ఆయుధ కార్యక్రమం అమలు కోసం అత్యవసర కమిటీకి నాయకత్వం వహించాడు. ఇది అతనిని ప్రజాదరణ పొందింది మరియు రూజ్‌వెల్ట్ అతనికి ఉపాధ్యక్ష పదవిని అందించాడు.
యుద్ధం తర్వాత, ఆగస్ట్ 1945లో, ట్రూమాన్ పాలస్తీనాలో శాంతిని నెలకొల్పడానికి అమెరికన్ సైనికులను పంపే ఉద్దేశం లేదని వివరించాడు. కానీ యుద్ధం మరియు నాజీ నిర్బంధ శిబిరాల్లో అద్భుతంగా బయటపడిన యూదులను పాలస్తీనాలోకి అనుమతించడానికి బ్రిటిష్ నిరాకరించడంతో అతను ఏకీభవించలేకపోయాడు.
పాలస్తీనాకు యూదుల వలసలను అనుమతించడం అసాధ్యమని బ్రిటిష్ వారు అమెరికన్లకు వాదించారు, ఎందుకంటే వారు స్టాలిన్ ద్వారా అక్కడికి పంపబడిన కమ్యూనిస్ట్ కుట్రదారులు. ఇది మధ్యప్రాచ్యంలోకి కమ్యూనిస్టుల చొరబాటు ఆపరేషన్‌లో భాగం... సోవియట్ యూనియన్‌లో జియోనిస్టులను మార్క్సిజానికి సైద్ధాంతిక వ్యతిరేకులుగా పరిగణించడం హాస్యాస్పదంగా ఉంది.
అమెరికా దౌత్యవేత్తలు తమ అధ్యక్షుడికి మధ్యప్రాచ్య చమురును నిరంతరాయంగా సరఫరా చేయడం చాలా ముఖ్యమైన విషయం అని గుర్తు చేశారు. దీనికి ట్రూమాన్ ఇలా సమాధానమిచ్చాడు: "ఇది నూనె కాదు, న్యాయం నాకు ముఖ్యం."
ట్రూమాన్ అమెరికా యొక్క శక్తి గురించి గర్వపడ్డాడు మరియు అమెరికా యొక్క పిలుపు మొత్తం మానవాళికి స్వేచ్ఛ మరియు పురోగతికి దారితీసిందని నమ్మాడు. అతనికి, సువార్త మరియు నైతిక ప్రమాణాలు ఖాళీ పదాలు కాదు. అతను రంగుల అమెరికన్లకు సమాన హక్కుల కోసం వాదించాడు, సాయుధ దళాలలో జాతి విభజనలను ముగించాడు మరియు పౌర హక్కుల ఉద్యమాన్ని ప్రారంభించాడు.
ట్రూమాన్ తన జీవితకాలంలో పెద్దగా గౌరవించబడలేదు, అతని మరణం తర్వాత ఉన్నతమైన పీఠంపై ఉంచబడ్డాడు. అతను కష్టమైన మరియు ప్రజాదరణ లేని నిర్ణయాలను తీసుకోగలడు. అతను ఏదో సరైనదని భావించినట్లయితే, అతను తనను తాను గందరగోళానికి గురిచేయడానికి అనుమతించలేదు.
విదేశాంగ శాఖ నుండి కొత్త ప్రెసిడెంట్ అందుకున్న మొదటి మెమోలలో ఒకటి, "మూడు సంవత్సరాలలో అది కమ్యూనిస్ట్ తోలుబొమ్మగా మారుతుందని" యూదులు తమ సొంత రాష్ట్రాన్ని సృష్టించుకోవడానికి అనుమతించకూడదని హెచ్చరించింది.
అమెరికన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్‌లో, జియోనిస్ట్‌లకు చాలా కూల్ రిసెప్షన్ లభించింది. ముఖ్యంగా మొత్తం అమెరికన్ రాష్ట్ర యంత్రాంగం - వైట్ హౌస్, పెంటగాన్ మరియు స్టేట్ డిపార్ట్‌మెంట్ - జియోనిస్టులకు వ్యతిరేకంగా పనిచేసింది.
"తెర వెనుక పనిచేసే శక్తుల నుండి మేము దాచిన కానీ నిరంతర వ్యతిరేకతను నిరంతరం ఎదుర్కోవలసి వచ్చింది" అని వైజ్మాన్ గుర్తుచేసుకున్నాడు. "ఈ శక్తుల ప్రభావాన్ని ఎదుర్కోవడానికి మా ప్రయత్నాలలో మేము ఓడిపోతున్నాము."
 
సోవియట్ దౌత్యవేత్తలతో మొదటి పరిచయాలు
ఇతర గొప్ప శక్తులు తమ సొంత రాష్ట్రాన్ని సృష్టించే హక్కును యూదులకు నిరాకరించినప్పుడు, స్టాలిన్ అకస్మాత్తుగా పాలస్తీనా, జియోనిజం మరియు యూదుల విధిపై ఆసక్తి కనబరిచాడు.
సాధారణంగా చెప్పాలంటే, జూన్ 41లో సోవియట్ యూనియన్‌పై జర్మన్ దాడి తర్వాత జియోనిస్ట్ ఉద్యమం మరియు మాస్కో నాయకుల మధ్య సంబంధాలు మారిపోయాయి. ఒక ఉమ్మడి శత్రువు ఉద్భవించాడు మరియు సైద్ధాంతిక విభేదాల కంటే హిట్లర్‌ను ఓడించాల్సిన అవసరం చాలా ముఖ్యమైనది.
యుద్ధ సమయంలో, లండన్ దౌత్య కార్యకలాపాల కేంద్రాలలో ఒకటిగా మారింది మరియు సోవియట్ రాయబారి మైస్కీ బ్రిటిష్ రాజధానిలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులలో ఒకరు.
సెప్టెంబరు 2, 1941న, సోవియట్ రాయబారితో వీజ్మాన్ మళ్లీ కనిపించాడు.
ప్రపంచ జియోనిస్ట్ ఆర్గనైజేషన్ అధిపతి, హిట్లర్‌కు వ్యతిరేకంగా పోరాటంలో దళాలు చేరాలని పిలుపుతో ప్రపంచ యూదులకు సోవియట్ యూదులు చేసిన విజ్ఞప్తి తనపై భారీ ముద్ర వేసిందని అన్నారు. అతను సానుభూతితో కూడిన టెలిగ్రామ్ పంపాలనుకుంటున్నాడు, అయితే జియోనిజం పట్ల సోవియట్ ప్రభుత్వం యొక్క ప్రతికూల వైఖరిని బట్టి ఇలా చేయడం విలువైనదేనా?
మైస్కీ నమ్మకంగా ఇలా బదులిచ్చాడు: "మీరు మీ టెలిగ్రామ్‌ను ఎందుకు పంపకూడదనే కారణం నాకు కనిపించడం లేదు."
ప్రపంచ ప్రజాభిప్రాయాన్ని, ముఖ్యంగా అమెరికన్లను మానసికంగా ప్రభావితం చేయడానికి సోవియట్ యూదులను ఉపయోగించడం అనేది స్టాలినిస్ట్ ఆలోచన. మాస్కోలో నలభై మొదటి సంవత్సరం చివరిలో, వారు యూదు వ్యతిరేక ఫాసిస్ట్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు - ఆల్-స్లావిక్, ఉమెన్స్, యూత్ మరియు సోవియట్ శాస్త్రవేత్తల కమిటీతో పాటు. ఈ సంస్థలన్నీ విదేశాల్లో ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారించాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులు సోవియట్ యూనియన్‌కు నలభై-ఐదు మిలియన్ డాలర్లను సేకరించి విరాళంగా ఇచ్చారు, ఆ సంవత్సరాల్లో ఇది గణనీయమైన మొత్తం...
వీజ్‌మాన్ యునైటెడ్ స్టేట్స్ నుండి తిరిగి వచ్చి సోవియట్ రాయబారితో అమెరికన్ సెంటిమెంట్ గురించి తన అభిప్రాయాలను పంచుకున్నాడు.
అతని ప్రకారం, మైస్కీ మాస్కోకు ఇలా వ్రాశాడు, “గత ఆరు నుండి ఏడు వారాలుగా, అమెరికన్లలో యుద్ధం పట్ల ప్రజల ఆసక్తి గణనీయంగా పడిపోయింది, ఎందుకంటే సగటు అమెరికన్ ఇలా ఆలోచిస్తాడు: రష్యన్లు బాగా పోరాడుతారు, బ్రిటిష్ వారితో కలిసి వారు ఏదో ఒకవిధంగా పోరాడుతారు. హిట్లర్‌ను నాశనం చేయండి మరియు మేము, అమెరికన్లు, ఈ విషయాలలో చాలా లోతుగా ప్రవేశించడంలో అర్థం లేదు.
వీజ్‌మాన్ అటువంటి భావాలను నేరపూరితంగా పనికిమాలినదిగా భావిస్తాడు మరియు అమెరికన్ జ్యూరీని సరిగ్గా ప్రేరేపించినట్లయితే, వాటిని బలమైన స్థాయికి ఎదుర్కోగలరని భావిస్తాడు. అందుకే అతను సోవియట్ యూదుల చొరవను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాడు.
వైజ్‌మాన్‌తో సంభాషణ గురించి మైస్కీ యొక్క టెలిగ్రామ్ అమెరికా యూదులు ఐరోపాలో రెండవ ఫ్రంట్‌ను త్వరగా తెరవడానికి యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వాన్ని బలవంతం చేయడంలో సహాయపడతారనే స్టాలిన్ నమ్మకాన్ని బలపరిచింది. మరియు ఇక్కడే సోవియట్ యూదులు చాలా ఉపయోగకరంగా ఉంటారు.
నలభై మూడు వసంతకాలంలో యూదు వ్యతిరేక ఫాసిస్ట్ కమిటీ యొక్క ప్రతినిధి బృందం యునైటెడ్ స్టేట్స్కు వెళ్ళిన ప్రయోజనం ఇది: కమిటీ ఛైర్మన్, స్టేట్ యూదు థియేటర్ యొక్క ఆర్టిస్టిక్ డైరెక్టర్, USSR యొక్క పీపుల్స్ ఆర్టిస్ట్ సోలమన్ మిఖైలోవిచ్ మిఖోల్స్ మరియు ప్రసిద్ధ కవి ఐజాక్ సోలోమోనోవిచ్ ఫెఫెర్, అతను యిడ్డిష్ భాషలో వ్రాసాడు - యూరోపియన్ యూదుల భాష.
పీపుల్స్ కమిషనరేట్ ఫర్ ఫారిన్ అఫైర్స్ రూపొందించిన మరియు సెంట్రల్ కమిటీ ఆమోదించిన ఆదేశాలలో, "యూదుల స్వేచ్ఛా పాలస్తీనా రాష్ట్రం గురించి మాట్లాడకూడదని, పాలస్తీనా తెలిసినట్లుగా, పాలస్తీనా ఆదేశ భూభాగం. గ్రేట్ బ్రిటన్." మోలోటోవ్ కొన్ని పాలస్తీనాపై ఇంగ్లాండ్‌తో గొడవ పడటానికి ఇష్టపడలేదు, ఇది మాస్కోలో ఇంకా పెద్ద అధికారులెవరికీ ఆసక్తి లేదు.
కాబోయే ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ వీజ్‌మాన్ కూడా మిఖోల్స్ మరియు ఫెఫెర్‌లతో సమావేశమయ్యారు. పాలస్తీనాలో యూదుల రాజ్యాన్ని ఏర్పాటు చేస్తే, సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి శత్రు చర్యలను అనుమతించదని సోవియట్ ప్రభుత్వానికి తెలియజేయాలని వైజ్‌మాన్ కోరారు.
పాలస్తీనా కోసం యూదు ఏజెన్సీ బోర్డు ఛైర్మన్ డేవిడ్ బెన్-గురియన్ కూడా లండన్‌లోని మైస్కీని సందర్శించారు. అతను అక్టోబర్ 9, 1941 న సోవియట్ రాయబారి వద్దకు వచ్చాడు, జర్మన్ దళాలు మాస్కోను సమీపిస్తున్నప్పుడు మరియు వారిని ఆపడానికి ఎవరూ లేరని అనిపించింది.
తనను తాను పరిచయం చేసుకుంటూ, బెన్-గురియన్ తన ట్రేడ్ యూనియన్ కార్యకలాపాలు మరియు రాజకీయ అభిప్రాయాల గురించి కమ్యూనిస్ట్ రాయబారికి చెప్పడం అవసరమని భావించాడు:
"మేము మా సోషలిస్ట్ ఆలోచనలను చాలా తీవ్రంగా తీసుకుంటాము మరియు మా లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నిస్తాము." మేము ఇప్పటికే పాలస్తీనాలో సోషలిస్టు సంఘం యొక్క అంశాలను సృష్టించాము.
పాలస్తీనా యూదులు పోరాడుతున్న సోవియట్ యూనియన్‌కు ఎలా ఉపయోగపడతారని ఇజ్రాయెల్ ప్రభుత్వ భవిష్యత్తు అధిపతి రాయబారిని అడిగారు.
"మీరు అమెరికా వెళ్తున్నారు," మైస్కీ సమాధానం చెప్పాడు. "మీరు మాకు సహాయం చేయవలసిన అత్యవసరాన్ని అమెరికన్ ప్రజలకు ఇంటికి తీసుకువస్తే మీరు మాకు గొప్ప సేవ చేస్తారు." మాకు ట్యాంకులు, తుపాకులు, విమానాలు కావాలి - వీలైనన్ని ఎక్కువ, మరియు, ముఖ్యంగా, వీలైనంత త్వరగా.
బెన్-గురియన్ తాను చేయగలిగినదంతా తప్పకుండా చేస్తానని బదులిచ్చారు.
మధ్యప్రాచ్యంలో, పాలస్తీనా యూదులు కూడా సోవియట్ దౌత్యవేత్తలతో సంబంధాలను ఏర్పరచుకోవడానికి ప్రయత్నించారు. అతిపెద్ద సోవియట్ రాయబార కార్యాలయం టర్కీలో ఉంది.
పాలస్తీనా కోసం యూదు ఏజెన్సీ బోర్డు యొక్క రాజకీయ విభాగం (భవిష్యత్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క నమూనా) ఉద్యోగి, ఎల్యాహు ఎప్స్టీన్ తన నిర్వాహకులకు నివేదించారు:
"నేను సోవియట్ పోస్ట్ మరియు మిషన్ సిబ్బంది గురించి చిన్న సమాచారాన్ని మాత్రమే పొందగలిగాను. వాస్తవం ఏమిటంటే వారు రాయబార కార్యాలయ భూభాగంలో పూర్తిగా ఒంటరిగా నివసిస్తున్నారు - వారు అక్కడ పని చేస్తారు, అక్కడ తింటారు, అక్కడ నిద్రిస్తారు, అసాధారణమైన సందర్భాల్లో మాత్రమే నగరానికి వెళతారు.
స్థానిక నివాసితులు మరియు విదేశీయుల నుండి ఆహ్వానాలను అంగీకరించకుండా వారు ఖచ్చితంగా నిషేధించబడ్డారు - టర్కిష్ అధికారుల ప్రతినిధులకు మరియు దౌత్య దళ సభ్యులకు మాత్రమే మినహాయింపు ఇవ్వబడుతుంది, అయితే ఈ సందర్భంలో కూడా వారు రాయబార కార్యాలయాలలో జరిగే అధికారిక వేడుకలు మరియు రిసెప్షన్లకు మాత్రమే హాజరు కావడానికి అనుమతించబడతారు. లేదా టర్కిష్ రాజనీతిజ్ఞుల ఇళ్లలో. TASS కరస్పాండెంట్లు మాత్రమే ఉద్యమ స్వేచ్ఛను అనుభవిస్తారు..."
సోవియట్ దౌత్యవేత్తలతో సమావేశమయ్యే సాధారణ పద్ధతులు మినహాయించబడ్డాయి, కాబట్టి ఎప్స్టీన్ బ్రిటిష్ వారి సహాయాన్ని ఆశ్రయించాడు. డిసెంబరు 1941లో, అతను అంకారాలోని బ్రిటీష్ రాయబార కార్యాలయం నుండి టర్కీకి సోవియట్ రాయబారి సెర్గీ అలెక్సాండ్రోవిచ్ వినోగ్రాడోవ్‌కు సిఫార్సు లేఖను పంపాడు.
లేఖ ఇలా చెప్పింది:
"పాలస్తీనాలో యూదుల జాతీయ గృహాన్ని స్థాపించడానికి సంబంధించిన అన్ని విషయాలపై మరియు స్వదేశానికి తిరిగి రావడానికి సంబంధించిన అన్ని విషయాలపై యూదు ఏజెన్సీని హిజ్ మెజెస్టి ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది."
బ్రిటిష్ రాయబార కార్యాలయం నుండి వచ్చిన విజ్ఞప్తి సోవియట్ రాయబారిని కలవడానికి ఎప్స్టీన్‌కు సహాయపడింది.
"రాయబారి," ఎప్స్టీన్ తన నివేదికలో ఇలా వ్రాశాడు, "దేశంలోని యూదు జనాభా యొక్క సామాజిక కూర్పు గురించి మాట్లాడమని నన్ను అడిగాడు. "ఏమిటి, యూదులు నిజంగా పాలస్తీనాలో పని చేస్తారా?" అని వినోగ్రాడోవ్ అమాయకంగా ఆశ్చర్యంతో అడిగినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను మరియు బాధపడ్డాను.
పాలస్తీనాలోని యూదు జనాభాను పూర్తిగా సామ్రాజ్యవాద మరియు దోపిడీ ఉద్యమంగా USSR ప్రజలకు అందించిన శత్రు కమ్యూనిస్ట్ ప్రచారం ద్వారా ఎలాంటి బ్రెయిన్‌వాష్ జరిగిందో అప్పుడే నాకు పూర్తిగా అర్థమైంది...
రాయబారి మరియు అతని కార్యదర్శితో సంభాషణ నుండి సాధారణ అభిప్రాయాన్ని ఒక పదబంధంలో సంగ్రహించవచ్చు: పూర్తి సమాచారం లేకపోవడం మరియు తెలుసుకోవాలనే గొప్ప కోరిక ...
సమావేశం చాలా ఉపయోగకరంగా ఉంది - సోవియట్ దౌత్యవేత్తతో ప్రత్యక్ష పరిచయం ఏర్పడింది, పాలస్తీనా సమస్యలతో వ్యవహరించే ఒక మార్గం లేదా మరొకటి.
వినోగ్రాడోవ్ పాలస్తీనా యూదుల జీవితం గురించి కథపై ఆసక్తి కలిగి ఉన్నాడు. నాలుగు రోజుల తరువాత, సోవియట్ రాయబారితో విందుకు మరియు యుద్ధం గురించి ఒక డాక్యుమెంటరీని చూడటానికి ఎప్స్టీన్కు ఆహ్వానం అందింది.
ఎప్స్టీన్ వాణిజ్య ప్రతినిధి A. పొటాపోవ్‌ను కూడా సందర్శించారు, అతను సోవియట్ మిషన్ యొక్క ఉద్యోగిని పాలస్తీనాకు పంపాలని యోచిస్తున్నట్లు చెప్పాడు, అతను ఆర్థిక సమస్యలతో వ్యవహరిస్తాడు.
"Potapov ప్రకారం," ఎప్స్టీన్ ఇలా వ్రాశాడు, "పాలస్తీనా యొక్క వైద్య, రసాయన మరియు ఔషధ పరిశ్రమలు రష్యన్లకు ప్రత్యేక ఆసక్తిని కలిగి ఉన్నాయి ... చివరగా, సోవియట్ చిత్రాలను విక్రయించడానికి పాలస్తీనాలో సోవ్కినో ప్రతినిధి కార్యాలయాన్ని ప్రారంభించే సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. , నుండి, పొటాపోవ్ ప్రకారం, సినిమా యజమానుల నుండి, ముఖ్యంగా టెల్ అవీవ్‌లో మరిన్ని ఆర్డర్లు వచ్చాయి..."
పరిస్థితిని త్వరగా గుర్తించిన ఎప్స్టీన్‌కు మనం నివాళులర్పించాలి:
"ముగింపుగా, అరెస్టు చేయబడిన మరియు బహిష్కరించబడిన జియోనిస్టులను విడుదల చేయాలనే అభ్యర్థనకు మరియు యూఎస్‌ఎస్‌ఆర్‌కు యూదు ఏజెన్సీ ప్రతినిధులను పంపే ప్రతిపాదనకు సోవియట్ అధికారుల నుండి సానుకూల స్పందన లభిస్తుందని నేను చాలా అనుమానిస్తున్నాను. శరణార్థులు మరియు బంధువుల స్వదేశానికి ఆచరణాత్మకంగా తీసుకువెళ్లడానికి.
వినోగ్రాడోవ్‌తో సంభాషణ సమయంలో, సోవియట్ రాయబారి సమస్యల పరిష్కారాన్ని ప్రభావితం చేసే సామర్థ్యం ఎంత తక్కువగా ఉందో నేను గ్రహించాను - ఎంత పెద్దదైనా లేదా చిన్నదైనా. సోవియట్ అధికారులకు నేరుగా విజ్ఞప్తి చేయడం మాత్రమే మన సమస్యలను ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడుతుంది.
అదే సమయంలో, సమాచార వనరుల నుండి నేను అందుకున్న మొత్తం సమాచారం సూచిస్తుంది... USSR యొక్క అంతర్గత విధానంలో ఎటువంటి మార్పులు లేవు... USSRలోని మనస్తత్వంపై స్టాలిన్ తన నియంత్రణను బలపరుచుకుంటున్నాడు...
భ్రమలతో మనల్ని మనం అలరించకూడదు. యుఎస్‌ఎస్‌ఆర్‌లో జియోనిస్ట్ కార్యకలాపాలను పరిష్కరించే విషయంలో పరిస్థితి మారిందని మరియు మాకు కొన్ని కొత్త అవకాశాలు ఉన్నాయని నాకు తప్పుగా అనిపించింది. ”
"మాకు కేంద్రీకృత దౌత్యం ఉంది" అని మోలోటోవ్ ఇప్పటికే పదవీ విరమణలో చెప్పాడు. - రాయబారులకు స్వతంత్రం లేదు. మరియు వారు కలిగి ఉండలేరు, ఎందుకంటే క్లిష్ట పరిస్థితి రాయబారులకు ఎటువంటి చొరవ చూపడం అసాధ్యం. రాయబారులు కొన్ని సూచనలను అమలు చేసేవారు..."
అతను మరియు స్టాలిన్ మాత్రమే దౌత్యంలో నిమగ్నమై ఉన్నారని మోలోటోవ్ నమ్మాడు. మిగిలిన వారు సూచనల నుండి ఒక్క అడుగు కూడా వక్రీకరించకుండా వారి సూచనలను అనుసరించాలి. లిట్వినోవ్ కింద కూడా, రాయబారి, ప్లీనిపోటెన్షియరీ ప్రతినిధి పీపుల్స్ కమీషనర్‌తో వాదించవచ్చు, అసమ్మతి విషయంలో స్టాలిన్ వైపు సెంట్రల్ కమిటీకి మారవచ్చు. మోలోటోవ్ కింద ఇది అసాధ్యం అయింది.
మరియు పీపుల్స్ కమీషనర్‌తో వాదించడం గురించి ఎప్పుడూ ఆలోచించని రాయబారులు ఇప్పటికే ఉన్నారు: అధికారులు ఆదేశించినది సరైనది.
రాయబారి వినోగ్రాడోవ్ చేయగలిగింది పాలస్తీనా అంశాలపై తన సంభాషణల గురించి మాస్కోకు తెలియజేయడం.
మాస్కోలో అతని సందేశాన్ని NKID యొక్క మిడిల్ ఈస్టర్న్ డిపార్ట్‌మెంట్ అధిపతి, సెర్గీ ఇవనోవిచ్ కవతరాడ్జే, అద్భుతమైన విధిని చదివారు. తన యవ్వనంలో అతను స్టాలిన్‌ను కలిశాడు. ఇరవైలలో అతను సోవియట్ జార్జియా యొక్క పీపుల్స్ కమీషనర్ ఆఫ్ జస్టిస్ మరియు మాస్కోలోని యూనియన్ ప్రాసిక్యూటర్ కార్యాలయంలో పనిచేశాడు.
Sergei Kavtaradze Trotsky అభిప్రాయాలను పంచుకున్నారు. అతను పార్టీ నుండి బహిష్కరించబడ్డాడు మరియు ఓరెన్‌బర్గ్ ప్రాంతంలో స్థిరపడటానికి పంపబడ్డాడు, ఒక సంవత్సరం తరువాత అతను అరెస్టు చేయబడ్డాడు మరియు OGPU బోర్డులో జరిగిన ఒక ప్రత్యేక సమావేశం అతనికి "క్రియాశీల ట్రోత్స్కీవాదిగా" మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. శిక్ష అనుభవించిన తరువాత, అతను మాస్కోకు తిరిగి వచ్చాడు. అక్టోబరు ముప్పై ఆరులో అతను మళ్లీ అరెస్టు చేయబడ్డాడు. ఈసారి "జార్జియన్ సోవియట్ వ్యతిరేక కేంద్రంలో సభ్యునిగా" అతను టిబిలిసికి పంపబడ్డాడు. అతని సహచరులను జార్జియన్ NKVD కాల్చి చంపింది. కవ్తరడ్జే కూర్చుని తన విధి కోసం వేచి ఉన్నాడు.
స్టాలిన్ మరణం తరువాత, అతను సాక్ష్యమిచ్చాడు, "మానసిక మరియు శారీరక ప్రభావం యొక్క భరించలేని పద్ధతుల యొక్క స్థిరమైన ప్రభావంతో - ఉరితీయడం, మాక్ ఎగ్జిక్యూషన్, శారీరక మరియు నాడీ అలసట యొక్క బెదిరింపులు పిచ్చితనంతో సరిహద్దులుగా ఉన్నాయి, ఉదాహరణకు, నా తల ఉన్నట్లు నాకు అనిపించింది. ఎండిపోతోంది మరియు నా పుర్రె తగ్గిపోతోంది." ..."
కొన్ని కారణాల వల్ల అతను ఏ హిట్ లిస్టులో లేడు. మరియు రెండు సంవత్సరాల తరువాత, ఫిబ్రవరి 1939 లో, అతను అకస్మాత్తుగా మాస్కోకు బదిలీ చేయబడ్డాడు. డిసెంబరు మధ్యలో అతన్ని పీపుల్స్ కమీషనర్ ఆఫ్ ఇంటర్నల్ అఫైర్స్ బెరియా వద్దకు తీసుకువెళ్లారు. లావ్రేంటీ పావ్లోవిచ్ తన కేసు మూసివేయబడిందని మరియు అతను స్వేచ్ఛగా ఉన్నాడని ప్రకటించాడు.
కవ్తరడ్జే బెరియాను నమ్మలేదు. కానీ అతను మరియు అతని భార్య విడుదల చేయబడ్డారు, వారికి ఇల్లు మరియు పని ఇవ్వబడింది. ఇలా ఎందుకు జరిగింది? తన జీవితాంతం వరకు, కవ్తరడ్జే ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేకపోయాడు. బహుశా, ఒక మంచి క్షణంలో, స్టాలిన్ తన యవ్వన స్నేహితుడిని గుర్తుచేసుకున్నాడు మరియు అతనిని సజీవంగా ఉంచమని ఆదేశించాడు.
1940 శరదృతువులో, స్టాలిన్ అనుకోకుండా ఈ జంటను సందర్శించాడు. ఈ అద్భుత కథ పురాణగాథగా మారింది. సాయంత్రం ఆలస్యంగా, నాయకుడు సెర్గీ ఇవనోవిచ్ మరియు సోఫియా అబ్రమోవ్నా కవ్తారాడ్జే నివసించిన మతపరమైన అపార్ట్మెంట్ తలుపు తట్టాడు. స్టాలిన్ అలాంటి హావభావాలను ఇష్టపడ్డాడు ... తన మొత్తం జీవితంలో అతను అలాంటి కొన్ని చర్యలు మాత్రమే చేసాడు, కానీ దేశం మొత్తం వాటి గురించి మాట్లాడింది.
ఏమీ పట్టనట్టు అర్ధరాత్రి టేబుల్ దగ్గర కూర్చున్నారు. దీని తరువాత, పీపుల్స్ కమిషనరేట్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్‌లో నాయకత్వ స్థానం కోసం కవ్తరడ్జేని నియమించారు.
డిసెంబరు 31, 1941న, అంకారాలోని సోవియట్ రాయబారి వినోగ్రాడోవ్ "యూదుల పాలస్తీనియన్ ఏజెన్సీ ఫర్ ఎమిగ్రేషన్ అండ్ వలసరాజ్యాల ప్రతినిధి - ఎప్స్టీన్ ఎలియాస్ మెనాచెమ్"ని అందుకున్నారని కవ్తరాడ్జే మొదటి డిప్యూటీ పీపుల్స్ కమీసర్ ఆండ్రీ యాన్యురేవిచ్ వైషిన్స్కీకి నివేదించారు.
సోవియట్ రాయబారి సోవియట్ యూనియన్‌కు ఔషధాలను సరఫరా చేయాలనే పాలస్తీనియన్ యూదుల ప్రతిపాదనను దృష్టికి తీసుకురావాలని భావించారు. ట్రావెలింగ్ హాస్పిటల్స్‌తో వైద్యుల బృందాన్ని పంపడానికి యూదు ఏజెన్సీ సిద్ధంగా ఉంది. సోవియట్ యూనియన్‌తో స్నేహపూర్వక సంబంధాల లీగ్ పాలస్తీనాలో సృష్టించబడినందున పాలస్తీనా యూదులు సోవియట్ యుద్ధ చిత్రాలను కొనుగోలు చేయాలని కోరుకున్నారు మరియు దాని కార్యకర్తలు ఇప్పటికే సోవియట్ ప్రజలతో సంఘీభావంగా ఒక వారం నిర్వహించారు.
సోవియట్ పౌరులు, పాలస్తీనా యూదుల వృద్ధ బంధువులు, పాలస్తీనాకు వెళ్లేందుకు అనుమతించాలనే అభ్యర్థన వలన పూర్తిగా భిన్నమైన వైఖరి ఏర్పడింది. బ్రిటీష్ వారు వంద ప్రవేశ అనుమతిని వాగ్దానం చేశారు.
కవ్తరాడ్జే వైషిన్స్కీకి సూచించారు:
"1. పాలస్తీనాతో ఔషధాల వ్యాపారంపై పీపుల్స్ కమిషనరేట్ ఫర్ ఫారిన్ ట్రేడ్ అభిప్రాయాన్ని అభ్యర్థించండి...
2. USSRకి ప్రయాణించే ఆసుపత్రులతో పాలస్తీనా నుండి వైద్యుల బృందాన్ని పంపడానికి ఎప్స్టీన్ యొక్క ప్రతిపాదనను పరిగణించండి.
3. వృద్ధ యూదులు పాలస్తీనాలోని వారి బంధువులను సందర్శించడానికి USSR నుండి బయలుదేరడం సరికాదని భావించండి.
4. పాలస్తీనాలో ప్రదర్శించడం కోసం టర్కీలోని USSR ట్రేడ్ మిషన్ ద్వారా ఎప్స్టీన్‌కు యుద్ధ చిత్రాలను విక్రయించడాన్ని వ్యతిరేకించవద్దు.
5. ఎప్స్టీన్ ఎలియాస్ మెనాచెమ్ మరియు అతను ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘం గురించి ఏదైనా సమాచారం ఉంటే NKVDని అడగండి.
వైషిన్స్కీ 2వ యూరోపియన్ డిపార్ట్‌మెంట్ అధిపతి ఫ్యోడర్ తారాసోవిచ్ గుసేవ్ అభిప్రాయాన్ని అడిగారు. మందులు మరియు వైద్య పరికరాలను వదులుకోవాల్సిన అవసరం లేదని అతను కవ్తరడ్జేతో ఏకీభవించాడు.
మార్చి 2, 1942న, వరల్డ్ జియోనిస్ట్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ వీజ్‌మాన్ రాయబారి మైస్కీకి జియోనిస్టుల లక్ష్యాలపై ఒక మెమోరాండం పంపారు.
సోవియట్ రాయబారి పాలస్తీనా యొక్క విధిపై హృదయపూర్వక ఆసక్తిని కనబరిచాడు మరియు వైజ్మాన్ అతనికి జియోనిస్ట్ దృక్కోణాన్ని తెలియజేయడానికి ఆతురుతలో ఉన్నాడు. "యూదు దేశాన్ని పురాతన భూభాగానికి" తిరిగి ఇచ్చే సమయం ఆసన్నమైందని అతను మైస్కీకి వ్రాశాడు:
"రెండు నుండి మూడు మిలియన్ల యూదుల నుండి స్వీకరించడానికి, వారి దేశాలలో వారి కాంపాక్ట్ సెటిల్మెంట్లను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్న దేశం ప్రపంచంలో ఏదీ లేదు - యునైటెడ్ స్టేట్స్, లేదా ఏ బ్రిటీష్ ఆధిపత్యం, లేదా ఏ దక్షిణ అమెరికా రిపబ్లిక్లు, లేదా, మేము సోవియట్ యూనియన్ అర్థం చేసుకున్నట్లుగా.
ఉష్ణమండల లేదా ఆర్కిటిక్ ప్రాంతాలలో స్థిరనివాసాల సంస్థకు సంబంధించిన అనేక ప్రాజెక్టులు ఉన్నాయి; బహుశా అక్కడ స్థిరపడినవారిని అంగీకరించడం సాధ్యమవుతుంది, కానీ ఇది సమస్యను పరిష్కరించదు.
జియోనిజం మరియు జియోనిస్టుల పట్ల సోవియట్ ప్రభుత్వం తన వైఖరిని పునఃపరిశీలించాలని వైజ్మాన్ సూచించాడు:
"USSR మరియు జియోనిజం మధ్య కొత్త సంబంధాల అభివృద్ధికి గత అపార్థాలు అడ్డంకిగా మారడానికి అనుమతించబడవు.
జియోనిస్ట్ కాంగ్రెస్‌లు వారి ఉద్యమంపై నిషేధం, USSRలో యూదు భాష మరియు జియోనిస్టుల పట్ల ప్రతి-విప్లవవాదుల పట్ల వైఖరికి వ్యతిరేకంగా చాలా సహజంగా నిరసన వ్యక్తం చేశాయి. కానీ వారు సోవియట్ ప్రభుత్వానికి, యుఎస్‌ఎస్‌ఆర్‌కు, ప్రపంచ యూదులలో దాదాపు మూడింట ఒక వంతు మంది నివసిస్తున్నారు, శాంతి పరిష్కారానికి కారణమైన గొప్ప దేశాలలో ఒకదానికి వారు ఎప్పుడూ శత్రుత్వం వహించలేదు ... "
పాలస్తీనాలో యూదులు, నగర జీవనం యొక్క అలవాటును అధిగమించి, భూమికి తిరిగి వస్తున్నారని వైజ్మాన్ మైస్కీకి వ్రాశాడు, రైతు కూలీలు:
"వారు రోడ్లు మరియు వంతెనలను నిర్మిస్తారు, స్టోన్‌మేసన్‌లుగా పని చేస్తారు, కొండలపై అడవులను నాటుతారు, చిత్తడి నేలలు, డ్రైవింగ్ కార్లు మరియు బస్సులను నడుపుతారు, మెషిన్ టూల్స్ తయారు చేస్తారు, పవర్ ప్లాంట్లలో పని చేస్తారు మరియు డెడ్ సీ ప్రాంతంలో గని పొటాష్ పని చేస్తారు, రైల్‌రోడ్‌లలో పని చేస్తారు ..."
టర్కీలోని సోవియట్ రాయబారితో మైస్కీ మరియు ఎప్స్టీన్ సంభాషణలలో వీజ్‌మాన్ కనిపించడం పీపుల్స్ కమిషనరేట్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ నాయకత్వానికి ఆసక్తిని కలిగించింది. పాలస్తీనా, యూదు రాజ్య ఏర్పాటు - ఇది ఇంతకు ముందు పరిష్కరించని కొత్త సమస్య.
మొదటి పరిచయాలు విజయవంతం కాలేదు.
పాలస్తీనా కంపెనీ "స్కోన్‌ఫెల్డ్" ఇరవై ఎనిమిది సినిమాలు మరియు వంద ఫిల్మ్ మ్యాగజైన్‌ల అమ్మకం కోసం టర్కీలోని సోవియట్ ట్రేడ్ మిషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది, కాని బ్రిటిష్ వారు పాలస్తీనా నుండి కంపెనీ యజమానిని విడుదల చేయలేదు మరియు అతను రాలేకపోయాడు. ఒప్పందంపై సంతకం చేయడానికి అంకారాకు.
జూన్ 22, 1942 న, టర్కీలో USSR యొక్క ఛార్జ్ డి'అఫైర్స్ మిఖాయిల్ అలెక్సీవిచ్ కోస్టిలేవ్ NKID సెర్గీ కవ్తారాడ్జే యొక్క మధ్యప్రాచ్య విభాగం అధిపతికి ఇలా వ్రాశారు:
"పాలస్తీనా వ్యాపార సంస్థలు మరియు వ్యాపారులు సోవియట్ యూనియన్‌తో వాణిజ్య సంబంధాలను ఏర్పరచుకోవాలనే గొప్ప కోరికను కలిగి ఉన్నారు. ఈ వాస్తవం మాకు రాజకీయంగా అంతగా వాణిజ్యపరమైన ప్రాముఖ్యత కలిగి ఉండదని నేను నమ్ముతున్నాను.
అయినప్పటికీ, USSR యొక్క కొన్ని వాణిజ్య సంస్థ యొక్క శాశ్వత ప్రతినిధి ముసుగులో కనీసం పాలస్తీనాలో సోవియట్ వ్యక్తిని కలిగి ఉంటేనే దీని ఆచరణాత్మక అమలు సాధ్యమవుతుంది. NKID నాయకత్వంతో ఈ సమస్యను లేవనెత్తడం మంచిది అని నాకు అనిపిస్తోంది.
మిఖాయిల్ కోస్టిలేవ్ బ్రయాన్స్క్‌లోని చెక్క పని కర్మాగారానికి డైరెక్టర్‌గా పనిచేశాడు, తరువాత అతను మాస్కోలోని విదేశీ వాణిజ్య సంస్థ ఎక్స్‌పోర్ట్స్‌కు బదిలీ చేయబడ్డాడు. 1937లో నన్ను పీపుల్స్ కమిషనరేట్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్‌కు తీసుకెళ్లారు. కోస్టిలేవ్ దౌత్య కార్మికుల కోసం కోర్సులు పూర్తి చేసి టర్కీకి వెళ్ళాడు. ఆ తర్వాత ఇటలీ, అర్జెంటీనా దేశాలకు రాయబారిగా ఉన్నారు.
ఆగష్టు నలభై రెండులో, అంకారా నుండి సోవియట్ రాయబార కార్యాలయం యొక్క ఇద్దరు ఉద్యోగులు పాలస్తీనాకు చేరుకున్నారు - మొదటి కార్యదర్శి సెర్గీ సెర్జీవిచ్ మిఖైలోవ్ మరియు ప్రెస్ అటాచ్ నికోలాయ్ ఆండ్రీవిచ్ పెట్రెంకో. పెట్రెంకో లెనిన్గ్రాడ్ పెడగోగికల్ ఇన్స్టిట్యూట్ నుండి పట్టభద్రుడయ్యాడు మరియు పీపుల్స్ కమీషనరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క మ్యూజియం మరియు స్థానిక చరిత్ర విభాగానికి నాయకత్వం వహించాడు. 41లో అతను దౌత్యపరమైన పని కోసం నియమించబడ్డాడు.
వారు జియోనిజం గురించి మాట్లాడటంలో జాగ్రత్తగా ఉన్నారు, కానీ పాలస్తీనాలో వారు చూసినవి, యూదు సమాజం యొక్క విజయాలు మరియు యూదులు నిర్మించిన విశ్వవిద్యాలయం మరియు ఆసుపత్రి వారిని ఆకట్టుకున్నాయి.
సోవియట్ దౌత్యవేత్తలు కూడా అరబ్బులతో సమావేశమయ్యారు, కానీ వారి జియోనిస్ట్ వ్యతిరేక చర్చకు మద్దతు ఇవ్వలేదు.
పాలస్తీనా కోసం యూదు ఏజెన్సీ బోర్డు యొక్క ప్రెస్ మరియు సమాచార విభాగం డైరెక్టర్, I. క్లినోవ్, ఏజెన్సీ రాజకీయ విభాగం డైరెక్టర్ మోషే షెర్టోక్‌కు స్పష్టమైన సంతృప్తితో ఇలా వ్రాశారు:
“మిఖైలోవ్ అదే స్ఫూర్తితో సంభాషణను కొనసాగించాలనే కోరికను చూపించలేదు. దీనికి విరుద్ధంగా, ఈ అందమైన భూమి ఇద్దరు ప్రజల కోసం ఉద్దేశించబడింది. అతను ఇషువ్ [1] యొక్క గొప్ప విజయాలను చూశాడు. యూదులు మరియు అరబ్బులు ఇద్దరూ ఈ భూమితో చారిత్రక సంబంధాలను కలిగి ఉన్నారని మరియు రెండు ప్రజలకు తగినంత స్థలం ఉందని అతను పేర్కొన్నాడు.
ఇజ్రాయెల్ యొక్క భవిష్యత్ మొదటి విదేశాంగ మంత్రి, మోషే షెర్టోక్, పోల్టావా ప్రావిన్స్‌లో జన్మించిన మరియు చాలా త్వరగా జియోనిస్టులలో చేరిన విక్టర్ (చైమ్) అర్లోజోరోవ్‌కు సహాయకుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు.
అర్లోజోరోవ్ బలమైన వక్త, మంచి నిర్వాహకుడు మరియు పిడివాదవాది కాదు, కాబట్టి అతనికి దౌత్య కార్యకలాపాలు అప్పగించబడ్డాయి. అతను వైజ్మాన్ యొక్క కుడి చేతి మనిషిగా మరియు యూదు ఏజెన్సీ యొక్క రాజకీయ విభాగానికి అధిపతిగా పరిగణించబడ్డాడు. అతను ఇజ్రాయెల్ ప్రకటనను చూడటానికి జీవించి ఉంటే, అతను నిస్సందేహంగా విదేశాంగ మంత్రి అయ్యి ఉండేవాడు. అతను యునైటెడ్ స్టేట్స్, యూరోప్ మరియు పాలస్తీనా మధ్య అవిశ్రాంతంగా షటిల్ చేశాడు.
అర్లోజోరోవ్ దూరదృష్టి గల రాజకీయ నాయకుడు. యూరోపియన్లు మరియు అమెరికన్లతో పరిచయాలు ఆశావాదానికి కనీసం కొంత కారణాన్ని ఇస్తే, అరబ్బులతో సంబంధాలు అతన్ని నిరాశలో ముంచెత్తాయి. అరబ్ నాయకులతో సమావేశమై, వారు కేవలం ఒక ఒప్పందానికి రావడానికి ఇష్టపడలేదని అతను చూశాడు.
ఏప్రిల్ 8, 1933న, అతను కింగ్ డేవిడ్ హోటల్‌లో నమ్మశక్యం కాని విందును ఏర్పాటు చేశాడు, అందులో అతను వీజ్‌మాన్ మరియు యూదు ఏజెన్సీ నాయకులను ట్రాన్స్‌జోర్డానియన్ షేక్‌లతో కలిసి తీసుకువచ్చాడు. యూదులతో ఒప్పందం కుదుర్చుకునే అవకాశాన్ని నిరాకరించిన రాడికల్ అరబ్బులకు ఈ సంభాషణ చాలా ప్రమాదకరమైనది.
జూన్ 16, 1933న, అతను మరియు అతని భార్య సాయంత్రం టెల్ అవీవ్‌లోని కట్ట వెంబడి నడుస్తున్నప్పుడు ఆర్లోజోరోవ్ కాల్చి చంపబడ్డాడు. ఇద్దరు వ్యక్తులు అతని వద్దకు వచ్చి, సమయం ఎంత అని అడిగారు మరియు అతనిపై ఫ్లాష్‌లైట్ వెలిగించారు. అతను సమాధానం చెప్పేలోపు, ఒక షాట్ వినిపించింది.
"వారు నన్ను ఏమి చేసారో చూడండి," మరణిస్తున్న ఆర్లోజోరోవ్ టెల్ అవీవ్ మేయర్‌తో గుసగుసలాడాడు, అతను ఆసుపత్రికి చేరుకున్నాడు.
కొన్ని గంటల తర్వాత అతను మరణించాడు. అతని వయసు కేవలం ముప్పై నాలుగు సంవత్సరాలు. ఈ నేరం ఎప్పుడూ పరిష్కరించబడలేదు. మితవాద రాడికల్ అయిన అబ్రహం స్టావ్‌స్కీ హత్యకు పాల్పడ్డాడు. అయితే చివరికి కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించింది.
అర్లోజోరోవ్ స్థానంలో M. షెర్టోక్ వచ్చారు.
పోలిష్ యూదులను, ముఖ్యంగా పిల్లలను పాలస్తీనాకు పంపాలని యూదుల ఏజెన్సీ సోవియట్ ప్రభుత్వాన్ని కోరింది. ఇది '39 శరదృతువులో పోలాండ్ విభజన తర్వాత సోవియట్ భూభాగంలో తమను తాము కనుగొన్న యూదుల గురించి. వెహర్మాచ్ట్‌తో కలిసి పోలాండ్ ఓటమిలో పాల్గొన్న తరువాత, ఎర్ర సైన్యం పన్నెండు మిలియన్ల జనాభాతో ఒక భూభాగాన్ని ఆక్రమించింది.
కానీ పీపుల్స్ కమిషనరేట్ ఫర్ ఫారిన్ అఫైర్స్, నవంబర్ ఇరవై తొమ్మిది, ముప్పై తొమ్మిది నాటి USSR యొక్క సుప్రీం సోవియట్ యొక్క ప్రెసిడియం యొక్క డిక్రీ ద్వారా పౌరసత్వం సమస్య పరిష్కరించబడిందని సమాధానం ఇచ్చింది. వారందరూ ఇప్పుడు సోవియట్ పౌరులు మరియు దేశం విడిచి వెళ్ళే ఉద్దేశ్యం లేదు.
షెర్టోక్ ఏప్రిల్ 1943లో రాయబారి మైస్కీని కలిశాడు. అతను జాగ్రత్తగా ఉన్నాడు:
"మీరు నా నుండి వెంటనే సమాధానం కోరలేరు." నాకు మెమోరియల్ నోట్ రాయండి.
కానీ సంభాషణ ముగిసినప్పుడు మరియు రాయబారి షెర్టోక్‌ను చూసినప్పుడు, అతను చాలా సానుభూతితో అడిగాడు:
- మీతో విషయాలు ఎలా జరుగుతున్నాయి?
"ఇది అంత చెడ్డది కాదు," షెర్టోక్ దౌత్యపరంగా సమాధానం చెప్పాడు.
- మీకు సైన్యం ఉందా? - మైస్కీకి మధ్యప్రాచ్యంలోని పరిస్థితిపై సరైన అవగాహన లేదు.
- మీరు ఏ సైన్యం గురించి మాట్లాడుతున్నారు? - షెర్టోక్ ఆశ్చర్యపోయాడు.
- యూదు సైన్యం గురించి!
- లేదు, మాకు యూదు సైన్యం లేదు.
- ఎందుకు?
- మునుపటి రాజకీయ ప్రక్రియల కారణంగా. బ్రిటీష్ ఆర్మీలో యూదుల యూనిట్లు ఉన్నాయి, కానీ ప్రత్యేక హోదా లేకుండా.
- నీకు ఏమి కావాలి?
"ఈ యూనిట్లను పెద్ద యూదుల భాగంగా విలీనం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము." దీని గురించి బ్రిటిష్ సెక్రటరీ ఆఫ్ వార్‌ని కలిశాను.
- బాగా, ఇది ఎలా విజయవంతమైంది?
"బ్రిటీష్ యుద్ధ మంత్రి నేను అతని నుండి తక్షణం సమాధానం కోరలేనని మరియు అతనికి ఒక మెమోరాండం వ్రాయమని నన్ను అడిగాను" అని షెర్టోక్ మారువేషం లేని వ్యంగ్యంతో బదులిచ్చారు.
1939 నుండి, పాలస్తీనా యూదులు స్వచ్ఛందంగా బ్రిటిష్ సైన్యంలో చేరారు. 42 చివరిలో, బ్రిటిష్ మిలిటరీ కమాండ్ యూదు రెజిమెంట్ల ఏర్పాటును అనుమతించింది. సెప్టెంబర్ నలభై నాలుగులో, ఐదు వేల మందితో కూడిన మూడు రెజిమెంట్ల యూదు బ్రిగేడ్ ఏర్పడింది. బ్రిగేడ్ ఇటలీలో పోరాడింది. 46 జూన్‌లో అది రద్దు చేయబడింది...
మే 15, 1943న, సుమారు నాలుగు వందల మంది సోవియట్ పౌరులు నివసిస్తున్నారనే నెపంతో పాలస్తీనాలో సోవియట్ కాన్సులేట్‌ను తెరవడం గురించి మాస్కోలోని బ్రిటిష్ రాయబార కార్యాలయంతో మళ్లీ సమస్యను లేవనెత్తే ప్రతిపాదనతో NKID యొక్క కాన్సులర్ విభాగం ఉద్యోగులు డిప్యూటీ పీపుల్స్ కమీషనర్ డెకనోజోవ్‌ను సంప్రదించారు. అక్కడ.
కానీ బ్రిటిష్ వారు పాలస్తీనాలో సోవియట్ దౌత్యవేత్తలను చూడడానికి ఇష్టపడలేదు, వారి వారసత్వం.
జెరూసలేంలో, రష్యన్ కాన్సులేట్ ఎనిమిది వందల యాభై ఎనిమిదిలో ప్రారంభించబడింది; ముప్పై ఐదు సంవత్సరాల తరువాత అది కాన్సులేట్ జనరల్‌గా మార్చబడింది. అదనంగా, హైఫా మరియు జాఫాలో కాన్సులేట్లు ఉన్నాయి. యుద్ధంలోకి ప్రవేశించిన రష్యా మరియు టర్కీ దౌత్య సంబంధాలను తెంచుకోవడంతో 1914లో అవి మూతపడ్డాయి.
జియోనిస్టులు మాస్కోతో సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఏదైనా అవకాశం కోసం వెతుకుతున్నారు, ఇది మొదటిసారిగా పరిచయం ఏర్పడింది.
మే 27, 1943న, పాలస్తీనాకు చెందిన యూదు ఏజెన్సీ ప్రతినిధి నహుమ్ గోల్డ్‌మన్, "జియోనిస్ట్ ఉద్యమం మరియు సోవియట్ రష్యా మధ్య సంబంధాలపై ఒక మెమోరాండం" ప్రవాసంలో ఉన్న చెకోస్లోవేకియా అధ్యక్షుడు ఎడ్వర్డ్ బెనెస్‌కు అందజేశారు.
బెనెస్ యూదుల పట్ల సానుభూతి చూపాడు. జియోనిస్టులు అతనిని మిత్రుడిగా చూసారు మరియు సోవియట్ నాయకత్వంతో సంబంధాలను మెరుగుపరచడంలో అతను సహాయం చేస్తాడని ఆశించారు. మెమో పేర్కొంది:
"సోవియట్ రష్యా జియోనిజాన్ని మధ్యప్రాచ్యంలో బ్రిటిష్ ప్రయోజనాల వాహనంగా మరియు కమ్యూనిస్ట్ భాషలో, ఈ ప్రాంతంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి ప్రతినిధిగా పరిగణించింది. 1936-1938 అశాంతి సమయంలో, యూదు జనాభాకు వ్యతిరేకంగా వ్యవహరించిన అరబ్ ఉగ్రవాదులకు బహిరంగంగా మద్దతునిచ్చిన యూదులు మరియు యూదులు కాని పాలస్తీనాలోని కమ్యూనిస్టుల వైఖరి ఈ విరోధానికి అత్యధిక అభివ్యక్తి.
ఇప్పుడు పాలస్తీనా యూదులు సోవియట్ అధికారుల నుండి భిన్నమైన వైఖరిని కలిగి ఉన్నారు: రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో, "అరబ్ దేశాల నాయకులు బహిరంగంగా లేదా రహస్యంగా నాజీ అనుకూల లేదా ఫాసిస్ట్ అనుకూల స్థానాలను తీసుకున్నారు" అని నోట్ పేర్కొంది.
సెప్టెంబరు 1943లో, వైజ్మాన్ మరోసారి రాయబారి మైస్కీతో మాట్లాడాడు.
నాలుగు నెలల ముందు, మే ఇరవై ఎనిమిదవ తేదీన, పీపుల్స్ కమీషనరేట్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్, రాయబార కార్యాలయాలు మరియు విదేశాలలో ఉన్న మిషన్ల ఉద్యోగులకు దౌత్య ర్యాంకులను ప్రవేశపెట్టడంపై సుప్రీం కౌన్సిల్ యొక్క ప్రెసిడియం యొక్క డిక్రీ కనిపించింది. కౌన్సిల్ ఆఫ్ పీపుల్స్ కమీసర్స్ యొక్క తీర్మానం చిహ్నాలతో యూనిఫారాలను ప్రవేశపెట్టింది - భుజం పట్టీలపై బంగారంతో ఎంబ్రాయిడరీ చేసిన నక్షత్రాలు.
మైస్కీ అంబాసిడర్ ఎక్స్‌ట్రార్డినరీ మరియు ప్లీనిపోటెన్షియరీ అయ్యాడు - అతను మూడు ఎంబ్రాయిడరీ నక్షత్రాలు మరియు పూతపూసిన మెటల్ చిహ్నంతో ఖాళీలు లేకుండా భుజం పట్టీలతో కూడిన యూనిఫారానికి అర్హుడయ్యాడు - రెండు క్రాస్డ్ పామ్ కొమ్మలు.
రాయబారి మైస్కీ వైజ్‌మన్‌తో మాట్లాడుతూ, అతను "తన ప్రభుత్వానికి కట్టుబాట్లు ఇవ్వలేడు" అని చెప్పాడు, అయితే పాలస్తీనాలో యూదు రాజ్యాన్ని సృష్టించే మద్దతుదారులకు మాస్కో మద్దతు ఇస్తుందని నమ్మాడు.
పాలస్తీనా యొక్క చిన్న పరిమాణాన్ని చూసి మైస్కీ అయోమయంలో పడ్డాడు - యూరప్ నుండి వచ్చిన శరణార్థులందరికీ అక్కడ వసతి కల్పించడం సాధ్యమేనా?
ఈ విషయంలో మైస్కీ భయాలను వీజ్‌మాన్ తొలగించాడు. అత్యంత సాంప్రదాయిక అంచనాల ప్రకారం, దాదాపు రెండు మిలియన్ల మంది యూదులను పాలస్తీనాకు రవాణా చేయవచ్చని ఆయన వివరించారు.
ఇది విన్నందుకు చాలా ఆనందంగా ఉందని మైస్కీ బదులిచ్చారు. అయితే ఆయనకు రాయబారి పదవిని ఎక్కువ కాలం పట్టలేదు.
రెండవ ఫ్రంట్ తెరవడంలో మరో ఆలస్యంతో చికాకుపడిన స్టాలిన్, ప్రాతినిధ్య స్థాయిని ప్రదర్శనాత్మకంగా తగ్గించాలని నిర్ణయించుకున్నాడు: అతను యునైటెడ్ స్టేట్స్ నుండి లిట్వినోవ్, ఇంగ్లాండ్ నుండి మైస్కీని గుర్తుచేసుకున్నాడు మరియు వారి స్థానంలో రాజకీయ బరువు లేని యువ దౌత్యవేత్తలను నియమించాడు. వాషింగ్టన్‌లో, ఆండ్రీ ఆండ్రీవిచ్ గ్రోమికో రాయబారి అయ్యాడు, లండన్‌లో - ఫ్యోడర్ తారాసోవిచ్ గుసేవ్. ఇది రూజ్‌వెల్ట్ మరియు చర్చిల్‌పై స్టాలిన్ యొక్క చిన్న పగ.
బయలుదేరే ముందు గుసేవ్‌ను స్టాలిన్ అందుకున్నారు. ఇంగ్లండ్‌లో కొత్త (మరియు అనుభవం లేని) రాయబారి వయస్సు కేవలం ముప్పై ఏడు సంవత్సరాలు. అటువంటి పదవికి తాను చాలా చిన్నవాడినని గుసేవ్ నిజాయితీగా చెప్పాడు.
స్టాలిన్ తన సందేహాలను తొలగించాడు:
- మాకు ఇతర వ్యక్తులు లేరు. ఇప్పుడు చాలా మంది ముందున్నారు. ఐరోపాలో రెండవ ఫ్రంట్ తెరవడాన్ని బ్రిటిష్ వారు విధ్వంసం చేసిన చర్యలను సమర్థించిన రాయబారి మైస్కీని మనం గుర్తుచేసుకోవాలి.
విన్‌స్టన్ చర్చిల్ అసమాన భర్తీతో చిరాకుపడ్డాడు మరియు చాలా కాలం పాటు కొత్త రాయబారిని అంగీకరించలేదు. అక్టోబర్ 1944 లో బ్రిటిష్ ప్రధాన మంత్రి మాస్కోకు వెళ్లినప్పుడు, స్టాలిన్ రాయబారి వాటాలను పెంచడానికి ఒక మార్గాన్ని కనుగొన్నాడు - అతను విందులో టోస్ట్ ప్రతిపాదించాడు:
- నా వ్యక్తిగత స్నేహితుడు, కామ్రేడ్ గుసేవ్ కోసం!
స్టాలిన్ యొక్క సంజ్ఞ గుసేవ్ పట్ల బ్రిటిష్ వైఖరిని మార్చింది.
ఇవాన్ మైస్కీ, లండన్‌లో తన మిషన్ ముగించుకుని ఇంటికి వెళుతున్నాడు, నలభై మూడు సంవత్సరాల పతనంలో పాలస్తీనాను సందర్శించాడు. అతను కైరో-జెరూసలేం-డమాస్కస్-బాగ్దాద్-టెహ్రాన్ మార్గంలో కారును నడిపాడు.
జెరూసలేంలో, ఇవాన్ మిఖైలోవిచ్ ఆగిపోయాడు. అతను నగరాన్ని అన్వేషించాలని మరియు యూదుల స్థిరనివాసుల జీవితాన్ని తెలుసుకోవాలనుకున్నాడు.
"యుద్ధం తరువాత," మైస్కీ బెన్-గురియన్‌తో ఇలా అన్నాడు, "యూదుల సమస్య చాలా కష్టంగా ఉంటుంది. మేము దానిని పరిష్కరించాలి. మేము విధానాలను అభివృద్ధి చేయాలి, మనం ప్రతిదీ తెలుసుకోవాలి. పాలస్తీనాలో కొత్త వలసదారులకు ఇక్కడ చోటు లేదని మాకు చెప్పబడింది - ఇది నిజమో కాదో తెలుసుకోవాలనుకుంటున్నాము, ఈ దేశం యొక్క అవకాశాల గురించి మేము ఒక ఆలోచనను పొందాలనుకుంటున్నాము."
అక్టోబరు 4న, యూదుల ఏజెన్సీ బోర్డు సమావేశంలో, బెన్-గురియన్ అతను మైస్కీ మరియు అతని భార్యను జెరూసలేం చుట్టూ ఎలా చూపించాడో వివరించాడు మరియు తరువాత వారిని కిర్యాత్ అనావిమ్ మరియు మాలే హచామిషా యొక్క వ్యవసాయ స్థావరాలకు తీసుకెళ్లాడు. అది చూసిన మైస్కీ ఆశ్చర్యపోయాడు.
"అతను చూసినది అతనికి ఒక ఆవిష్కరణ అని మేము చెప్పగలం" అని బెన్-గురియన్ ముగించారు. "నేను దీనిని కూడా లెక్కించలేదు." ఇప్పుడు మనం గరిష్ట సామర్థ్యంతో పని చేయాలి, ఎందుకంటే ఈ సమస్యపై ఆసక్తి చూపిన మరొక రాష్ట్రం కనిపించింది.
 
ఉమాన్స్కీ, లిట్వినోవ్ మరియు గ్రోమికో
యుద్ధం ముగిసే సమయానికి, అంతర్జాతీయ వ్యవహారాల్లో చురుకైన భాగస్వామ్యాన్ని చాలాకాలంగా మానుకున్న యునైటెడ్ స్టేట్స్ యొక్క శక్తి స్పష్టమైంది. వాషింగ్టన్ మరియు న్యూయార్క్ ప్రపంచ దౌత్యానికి కేంద్రాలుగా మారాయి.
సోవియట్ యూనియన్‌పై నాజీ జర్మనీ దాడి జరిగిన వెంటనే, జూలై 17, 1941న, పాలస్తీనా కోసం యూదు ఏజెన్సీ బోర్డు సభ్యుడు E. న్యూమాన్ మరియు ప్రపంచ యూదుల అంతర్జాతీయ సంబంధాల విభాగం అధిపతి రబ్బీ M. పెర్జ్‌వేగ్ కాంగ్రెస్, యునైటెడ్ స్టేట్స్లో సోవియట్ రాయబారి కాన్స్టాంటిన్ అలెక్సాండ్రోవిచ్ ఉమాన్స్కీని సందర్శించింది.
ఉమాన్స్కీ ప్రకాశవంతమైన మరియు అసాధారణమైన వ్యక్తి. చాలా సంవత్సరాలు అతను ఐరోపాలో TASS కరస్పాండెంట్‌గా పనిచేశాడు, ఆపై పీపుల్స్ కమిషనరేట్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్‌లో ప్రెస్ విభాగానికి నాయకత్వం వహించాడు. అతను కొన్నిసార్లు విదేశీ అతిథులతో స్టాలిన్ సంభాషణలను అనువదించాడు, నాయకుడు అతన్ని ఇష్టపడ్డాడు మరియు "ఉమాన్స్కీ" అనే శాసనంతో అతని ఛాయాచిత్రాన్ని అందుకున్నాడు. స్టాలిన్." అటువంటి అవార్డు ఏ ఆర్డర్ కంటే ముఖ్యమైనది. 1936 లో, కాన్స్టాంటిన్ ఉమాన్స్కీ అమెరికాకు ప్లీనిపోటెన్షియరీగా పంపబడ్డాడు.
అతను జియోనిస్ట్ ఉద్యమ ప్రతినిధులను చాలా ఆప్యాయంగా మరియు ఆసక్తిగా కలిశాడు.
"మొదటిది కొంతమంది యూదులు రష్యా నుండి పాలస్తీనా లేదా ఇతర దేశాలకు వెళ్లడానికి అనుమతించే ప్రశ్న," అతిథులు సోవియట్ రాయబారితో సంభాషణను వివరించారు. "మిస్టర్ ఉమాన్స్కీ "కర్జన్ లైన్" అని పిలిచే రేఖకు పశ్చిమాన ఉన్న ప్రదేశాల నుండి రష్యాకు వచ్చిన యూదుల కోసం బయలుదేరే అవకాశాన్ని చర్చించడం ద్వారా ప్రారంభించాలని మేము ప్రతిపాదించాము.
కర్జన్ లైన్ అనేది పోలాండ్ యొక్క తూర్పు సరిహద్దు రేఖ, ఇది పంతొమ్మిదవ సంవత్సరంలో ఎంటెంటే రాష్ట్రాలచే ఆమోదించబడింది. మరో మాటలో చెప్పాలంటే, ప్రపంచ యూదు కాంగ్రెస్ నాయకులు పాలస్తీనాకు చాలా మంది జియోనిస్టులు ఉన్న పోలిష్ యూదులను విడుదల చేయాలని కోరుతూనే ఉన్నారు.
"Mr. Umansky మేము మొదట పేర్ల జాబితాను సమర్పించాలని ప్రతిపాదించారు, దానిని అతను తన ప్రభుత్వానికి ప్రసారం చేయడానికి సంతోషిస్తాడు ... దాదాపు గంటపాటు కొనసాగిన సంభాషణ ముగింపులో, Mr. Umansky పాలస్తీనా యొక్క భవిష్యత్తు గురించి వ్యాఖ్యానించాడు. సోవియట్ రష్యా హాజరయ్యే మరియు ఓటు హక్కును కలిగి ఉండే రాబోయే శాంతి సమావేశంలో నిర్ణయించబడుతుంది. దీనికి నేను సమాధానమిచ్చాను, శాంతి సమావేశంలో వీలైనంత ఎక్కువ మంది స్నేహితులను కలిగి ఉన్నందుకు మేము సంతోషిస్తాము ... "
ప్రపంచ యూదు కాంగ్రెస్ నాయకులను ఆప్యాయంగా పలకరించిన ఉమాన్స్కీ వెంటనే మాస్కోకు తిరిగి వచ్చాడు. స్టాలిన్ మరియు మోలోటోవ్ అతనిలో నిరాశ చెందారు. అతను పీపుల్స్ కమిషనరేట్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ యొక్క బోర్డు సభ్యునిగా ఆమోదించబడ్డాడు మరియు 1943లో అతను మెక్సికోకు రాయబారిగా పంపబడ్డాడు, ఇది ద్వితీయ నియామకంగా పరిగణించబడింది.
జనవరి 1945లో, అతను కోస్టారికాకు వెళుతున్న విమానం కూలిపోయింది. ఉమాన్స్కీ మరియు అతని భార్య మరణించారు. మరియు దానికి ఒకటిన్నర సంవత్సరాల ముందు, అతని కుమార్తె నినా అంతే విషాదకరంగా మరణించింది - ఆమెను ప్రేమలో ఉన్న ఏవియేషన్ ఇండస్ట్రీ పీపుల్స్ కమిషనర్ అలెక్సీ ఇవనోవిచ్ షఖురిన్ కుమారుడు కాల్చి చంపాడు (మరియు విడిపోవడానికి ఇష్టపడలేదు) , మరియు తనను తాను కాల్చుకుని...
ఉమాన్స్కీకి బదులుగా, ఫారిన్ అఫైర్స్ కోసం మాజీ పీపుల్స్ కమీషనర్ M.M. అమెరికాకు రాయబారి అయ్యారు. లిట్వినోవ్, మే '39లో, స్టాలిన్ నాజీ జర్మనీతో సయోధ్యకు వెళ్లినప్పుడు తొలగించబడ్డాడు.
సాధారణంగా, తొలగింపు తర్వాత అరెస్టు ఉంటుంది. వారు అతనిని కూడా తీసుకువెళతారని లిట్వినోవ్ ఊహించాడు. కానీ స్టాలిన్ మాగ్జిమ్ మాక్సిమోవిచ్‌ను తాకడానికి ఎవరినీ అనుమతించలేదు - వివరించడం కష్టమైన విచిత్రాలలో ఒకటి. సోవియట్ యూనియన్ పట్ల ప్రతికూల వైఖరిని బలోపేతం చేయకూడదని స్టాలిన్ దీన్ని చేయకూడదని నమ్ముతారు, ఎందుకంటే లిట్వినోవ్ ప్రపంచంలో ప్రసిద్ధి చెందాడు మరియు అధికారం కలిగి ఉన్నాడు. ఇది వాస్తవిక వివరణగా ఉండే అవకాశం లేదు. చాలా మంది అధికార రాజకీయ నాయకులు కనుమరుగయ్యారు. స్పష్టంగా, లిట్వినోవ్ పట్ల స్టాలిన్ వైఖరిలో వ్యక్తిగతంగా ఏదో ఉంది.
రెండు సంవత్సరాలకు పైగా, లిట్వినోవ్ పనికి దూరంగా ఉన్నాడు. అతన్ని ఎవరూ పిలవలేదు, అతని సన్నిహితులు తప్ప ఎవరూ రాలేదు. బహుశా కొన్నిసార్లు అతను నిరాశతో మునిగిపోయాడు, కానీ మాజీ పీపుల్స్ కమీషనర్, పాత్ర యొక్క వ్యక్తి, తనను తాను నియంత్రణలో ఉంచుకున్నాడు.
సోవియట్ యూనియన్‌పై హిట్లర్ దాడి చేసినప్పుడు, లిట్వినోవ్ మళ్లీ అవసరం. యావత్ ప్రపంచానికి అతను ఫాసిస్ట్ వ్యతిరేక రాజకీయాలకు ప్రతీక. అతను విదేశీ దౌత్యవేత్తలతో సమావేశాల కోసం క్రెమ్లిన్‌కు ఆహ్వానించడం ప్రారంభించాడు. అతను రేడియోలో మాట్లాడటానికి మరియు ఇంగ్లీష్ మరియు అమెరికన్ ప్రెస్ కోసం వ్రాయడానికి నియమించబడ్డాడు.
నవంబర్ 9, 1941 న, మాగ్జిమ్ మాక్సిమోవిచ్ అనుకోకుండా డిప్యూటీ పీపుల్స్ కమీషనర్‌గా మరియు అదే సమయంలో యునైటెడ్ స్టేట్స్‌లో రాయబారిగా నియమించబడ్డాడు. వాషింగ్టన్‌కు బయలుదేరే ముందు, లిట్వినోవ్‌ను స్టాలిన్ అందుకున్నాడు మరియు సోవియట్ యూనియన్‌కు సహాయం చేయడానికి మరియు యుద్ధంలోకి ప్రవేశించడానికి అమెరికాను బలవంతం చేయడమే ప్రధాన విషయం అని చెప్పాడు.
"మా వ్యవహారాలు విపత్తుగా మారినప్పుడు మరియు స్టాలిన్ ఏదైనా గడ్డిని పట్టుకున్నప్పుడు, అతను లిట్వినోవ్‌ను వాషింగ్టన్‌కు పంపాడు" అని అనస్తాస్ ఇవనోవిచ్ మికోయన్ గుర్తుచేసుకున్నాడు. లిట్వినోవ్ అతని పట్ల రూజ్‌వెల్ట్ మరియు ఇతర అమెరికన్ వ్యక్తుల సానుభూతిని ఉపయోగించాడు మరియు ఆ కష్ట సమయంలో మమ్మల్ని రక్షించాడు, లెండ్-లీజ్ చట్టం యొక్క పొడిగింపు మరియు సోవియట్ యూనియన్‌కు బిలియన్ డాలర్ల రుణాన్ని సాధించాడు.
సోవియట్ యూనియన్‌తో సన్నిహితంగా సహకరించడానికి ఇష్టపడే అధ్యక్షుడు రూజ్‌వెల్ట్‌తో సోవియట్ యూనియన్ సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోవాలని మాగ్జిమ్ లిట్వినోవ్ వాషింగ్టన్ నుండి మోలోటోవ్‌కు వ్రాసాడు. రాయబారి సలహాను పట్టించుకోలేదు.
లిట్వినోవ్, స్పష్టంగా, ఈ స్థానంలో ఉన్న చివరి వ్యక్తి, అతను శిక్షను ఎదుర్కోవలసి ఉంటుందని గ్రహించి, తన అభిప్రాయాలను తన ఉన్నతాధికారులకు వ్యక్తీకరించడానికి ధైర్యంగా ఉన్నాడు.
నలభై మూడు సంవత్సరాల ప్రారంభంలో, లిట్వినోవ్ తనకు తెలిసిన ఒక అమెరికన్ జర్నలిస్ట్ పట్ల ఆగ్రహంతో ఇలా అన్నాడు: “నేను ఇకపై పనికిమాలిన అబ్బాయిగా ఉండలేను. నా ఎంబసీలోని ఏ ఉద్యోగి అయినా నాకు కేటాయించిన పనిని చేయగలడు. నేను కేవలం ఆదేశాలను పాటించాలి. ఇది భరించలేనిది. నేను ఇంటికి తిరిగి వెళ్తున్నాను".
లిట్వినోవ్ మోలోటోవ్ లైన్‌తో దాదాపుగా బహిరంగంగా విభేదించాడు మరియు విదేశీ దౌత్యవేత్తలకు ఇది తెలుసు.
ఏప్రిల్ నలభై మూడు ప్రారంభంలో, లిట్వినోవ్ మాస్కోకు తిరిగి పిలిచారు. అతనికి వీడ్కోలు చెబుతూ, అధ్యక్షుడు రూజ్‌వెల్ట్ నేరుగా ఇలా అడిగాడు:
- మీరు తిరిగి రాలేదా?
మాగ్జిమ్ మాక్సిమోవిచ్ స్వయంగా ఈ ప్రశ్నకు సమాధానం తెలియదు.
చాలా నెలలు, లిట్వినోవ్ రాయబారిగా జాబితా చేయబడ్డాడు, కానీ అతను వాషింగ్టన్కు తిరిగి రాలేడని అతను గ్రహించాడు. వేసవి ముగింపులో, గ్రోమికో రాయబారిగా నియమించబడ్డాడు. లిట్వినోవ్ డిప్యూటీ పీపుల్స్ కమీషనర్ పదవిని నిలుపుకున్నాడు, కానీ అతను పూర్తిగా శక్తిలేనివాడు మరియు నిర్దిష్ట స్థాయి బాధ్యతలను కూడా కలిగి లేడు.
యునైటెడ్ స్టేట్స్‌లో రాయబారి యూదుల రాజ్య ఏర్పాటులో చారిత్రాత్మక పాత్ర పోషించాల్సిన వ్యక్తి.
బెలారసియన్ గ్రామమైన స్టారీ గ్రోమికిలో జన్మించిన ఆండ్రీ ఆండ్రీవిచ్ గ్రోమికో, అకాడమీ ఆఫ్ సైన్సెస్ యొక్క ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్‌లో సీనియర్ పరిశోధకుడిగా ప్రారంభించారు మరియు మాస్కో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మున్సిపల్ కన్స్ట్రక్షన్ ఇంజనీర్స్‌లో రాజకీయ ఆర్థిక వ్యవస్థను బోధించారు.
39లో, పీపుల్స్ కమీషనరేట్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ కోసం సిబ్బందిని నియమించే సెంట్రల్ కమిటీ కమిషన్‌కు అతను పిలిపించబడ్డాడు. చాలా ఖాళీలు ఉన్నాయి. మాజీ ఉద్యోగులు, లిట్వినోవ్ యొక్క కార్యకర్తలు, ఖైదు చేయబడ్డారు లేదా తొలగించబడ్డారు.
ఈ కమిషన్‌కు కొత్త పీపుల్స్ కమీసర్ వ్యాచెస్లావ్ మిఖైలోవిచ్ మోలోటోవ్ మరియు సెంట్రల్ కమిటీ సెక్రటరీ జార్జి మాక్సిమిలియనోవిచ్ మాలెన్‌కోవ్ నాయకత్వం వహించారు. గ్రోమికో ప్రావిన్సులకు చెందిన పార్టీ వ్యక్తి మరియు ఇంగ్లీష్ చదవడం వారికి నచ్చింది. విదేశీ భాషా పరిజ్ఞానం చాలా అరుదు. గ్రోమికో తీసుకున్నారు. కానీ అతను ఇప్పటికీ ప్రతిఘటించాడు, విదేశీ వ్యవహారాల కోసం పీపుల్స్ కమీషనరేట్‌కు వెళ్లడానికి ఇష్టపడలేదు ...
పీపుల్స్ కమిషనరేట్ అతన్ని బాధ్యతాయుతమైన సహాయకుడిగా చేసింది - ఇది ప్రస్తుత సలహాదారు స్థాయికి అనుగుణంగా ఉంటుంది. కానీ కొద్దిరోజుల తర్వాత అతడికి అమెరికా శాఖ బాధ్యతలు అప్పగించారు. అత్యున్నత నియామకం అతన్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు. US డిపార్ట్‌మెంట్ ఇప్పుడు ఉన్నట్లుగా ప్రముఖమైనది కాదు; యూరోపియన్ విభాగాలు ప్రధానమైనవిగా పరిగణించబడ్డాయి. అయినప్పటికీ, గ్రోమికో చాలా అదృష్టవంతుడు. అణచివేత అతనికి లాంచింగ్ ప్యాడ్‌ను క్లియర్ చేసింది.
కొన్ని నెలల తరువాత, ఆండ్రీ ఆండ్రీవిచ్ స్టాలిన్‌కు పిలిపించబడ్డాడు, ఇది చాలా అరుదుగా జరిగింది. సర్వాధికారుల్లో కూడా కొందరికే సెక్రటరీ జనరల్ ను చూసే భాగ్యం కలిగింది. మోలోటోవ్ నాయకుడి కార్యాలయంలో ఉన్నాడు. అతను, వాస్తవానికి, ఈ ప్రదర్శనలను నిర్వహించాడు - అతను తనకు నచ్చిన కొత్త వ్యక్తిని స్టాలిన్‌కు చూపించాడు.
"కామ్రేడ్ గ్రోమికో, మేము మిమ్మల్ని అమెరికాలోని మా రాయబార కార్యాలయంలో సలహాదారుగా పని చేయడానికి పంపాలనుకుంటున్నాము" అని స్టాలిన్ చెప్పారు. — ఆంగ్ల భాషతో మీ సంబంధం ఏమిటి?
"నేను దానితో పోరాడుతున్నాను మరియు నేను దానిని క్రమంగా అధిగమిస్తున్నాను" అని భవిష్యత్ మంత్రి నివేదించారు, "నేర్చుకునే ప్రక్రియ కష్టంగా ఉన్నప్పటికీ, ముఖ్యంగా అవసరమైన సంభాషణ అభ్యాసం లేనప్పుడు."
నాయకుడు అతనికి విలువైన సలహా ఇచ్చాడు:
- మీరు అమెరికాకు వచ్చినప్పుడు, మీరు అప్పుడప్పుడు అమెరికన్ చర్చిలు మరియు కేథడ్రల్‌లకు వెళ్లి చర్చి పాస్టర్ల ప్రసంగాలు ఎందుకు వినరు? వారు స్పష్టంగా ఇంగ్లీష్ మాట్లాడతారు. మరియు వారి డిక్షన్ బాగుంది. రష్యన్ విప్లవకారులు విదేశాలలో ఉన్నప్పుడు, విదేశీ భాషపై వారి జ్ఞానాన్ని మెరుగుపరచడానికి ఈ పద్ధతిని ఆశ్రయించడం కారణం లేకుండా కాదు.
అక్టోబర్ 1939 లో, గ్రోమికో వాషింగ్టన్ వెళ్ళాడు, అక్కడ అతను ఆంగ్ల భాషను మాత్రమే కాకుండా, యునైటెడ్ స్టేట్స్ చరిత్ర, ఆర్థిక శాస్త్రం మరియు రాజకీయాలను కూడా శ్రద్ధగా అభ్యసించాడు. ఆండ్రీ ఆండ్రీవిచ్ సమయాన్ని వృథా చేయలేదు మరియు విదేశాలలో జీవితాన్ని ఆస్వాదించడానికి తనను తాను అనుమతించలేదు. ఇది అతను అత్యుత్తమ దౌత్యవేత్తగా మారడానికి మరియు అద్భుతమైన వృత్తిని సంపాదించడానికి సహాయపడింది. అయితే దీనికి అతని ప్రత్యేక అదృష్టం కూడా తోడవ్వాలి.
చాలా తరువాత, మోలోటోవ్ ఇలా అన్నాడు:
నేను Gromyko చాలు - చాలా యువ మరియు అనుభవం లేని దౌత్యవేత్త, కానీ నిజాయితీ. ఇది మమ్మల్ని నిరాశపరచదని మాకు తెలుసు ...
యునైటెడ్ స్టేట్స్లో కొత్త రాయబారి వయస్సు కేవలం ముప్పై నాలుగు సంవత్సరాలు. అతను లోతైన ప్రావిన్సులలో పెరిగిన వ్యక్తి, మార్క్సిజం-లెనినిజం యొక్క ఉపాధ్యాయుడు, అంటే పిడివాదవాది మరియు వృత్తిపరంగా లెక్చరర్. ఈ సిద్ధాంతాలలో కొన్ని అతనిలో శాశ్వతంగా నిలిచిపోయాయి, కొన్నింటిని అతను అధిగమించగలిగాడు. అయినప్పటికీ, ఆండ్రీ ఆండ్రీవిచ్ చాలా చిన్న వయస్సులో అమెరికాకు వచ్చాడు, చాలా చదివాడు మరియు శ్రద్ధగా చదువుకున్నాడు.
సెప్టెంబరు 23, 1943న, వాషింగ్టన్‌లోని పాలస్తీనా కోసం యూదు ఏజెన్సీ ప్రతినిధి నహుమ్ గోల్డ్‌మన్ కొత్త రాయబారిని కలవడానికి రాయబార కార్యాలయానికి వచ్చారు.
"సోవియట్ ప్రభుత్వం," ఆండ్రీ ఆండ్రీవిచ్ క్రమబద్ధీకరించిన దౌత్యపరమైన వ్యక్తీకరణలలో, "ఈ సమస్యలపై ఆసక్తి చూపుతుంది మరియు మీరు నా కోసం సమాచారాన్ని కలిగి ఉన్న ఏ సమయంలోనైనా మిమ్మల్ని చూడటానికి నేను చాలా సంతోషిస్తాను."
గ్రోమికోతో సంభాషణ నుండి, గోల్డ్‌మన్ ఈ క్రింది అభిప్రాయాన్ని పొందాడు: "కొత్త రాయబారి యవ్వన, ప్రశాంతమైన వ్యక్తి, చాలా జాగ్రత్తగా, కానీ అందమైనవాడు."
1944లో, ఆండ్రీ ఆండ్రీవిచ్ ఐక్యరాజ్యసమితి సృష్టించబడిన డంబార్టన్ ఓక్స్‌కు సోవియట్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించాడు. జూన్ 1945లో శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఒక సమావేశంలో, సోవియట్ యూనియన్ తరపున, అతను UN చార్టర్‌పై సంతకం చేశాడు. ఈ ప్రతీకాత్మక చర్య దౌత్య చరిత్రలో అతని స్థానాన్ని శాశ్వతంగా సుస్థిరం చేసింది.
ఐక్యరాజ్యసమితి ఏర్పడిన తరువాత, అరబ్ దేశాలు మధ్యప్రాచ్య వ్యవహారాలలో సోవియట్ యూనియన్ యొక్క స్థానంపై ఆసక్తిని చూపడం ప్రారంభించాయి.
అక్టోబర్ 11, 1944న, ఈజిప్టులోని సోవియట్ మిషన్ యొక్క రెండవ కార్యదర్శి, అబ్ద్రఖ్మాన్ ఫిస్లియాఖోవిచ్ సుల్తానోవ్, పాన్-అరబ్ కాంగ్రెస్ సమావేశానికి సంబంధించిన సమావేశంలో పాలస్తీనా అరబ్ ప్రతినిధితో సంభాషణ యొక్క రికార్డింగ్‌ను మాస్కోకు పంపారు, మూసా అల్-అలామీ .
ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్ యొక్క గ్రాడ్యుయేట్, అబ్ద్రఖ్మాన్ సుల్తానోవ్ సౌదీ అరేబియాలోని రాయబార కార్యాలయంలో ముప్పైల ప్రారంభంలో పనిచేశాడు, తరువాత రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్-కలోనియల్ ప్రాబ్లమ్స్ మరియు USSR యొక్క మ్యూజియం ఆఫ్ పీపుల్స్‌లో పనిచేశాడు. యుద్ధ సమయంలో, అతను మళ్లీ పీపుల్స్ కమిషనరేట్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్‌కు తీసుకెళ్లబడ్డాడు.
మూసా అల్-అలామి సోవియట్ దౌత్యవేత్తతో ఇలా అన్నారు: "శాంతి సమావేశంలో పాలస్తీనా సమస్యపై సోవియట్ యూనియన్ యొక్క స్థానంపై పాలస్తీనా అరబ్బులు గొప్ప ఆశలు కలిగి ఉన్నారు. సోవియట్ యూనియన్ ఈ విషయంలో ఆసక్తిగల పార్టీ కాదని, అరబ్ దేశాలలో సామ్రాజ్యవాద లక్ష్యాలను కలిగి లేదని మరియు జియోనిస్ట్ ఉద్యమం పట్ల ప్రతికూల వైఖరిని కలిగి ఉందని మాకు బాగా తెలుసు.
అరబ్ రాయబారి, వాస్తవానికి, మాస్కో యొక్క మానసిక స్థితిని తెలుసుకోలేకపోయారు, అక్కడ వారు అరబ్ వ్యతిరేక మరియు జియోనిస్ట్ అనుకూల స్థానాలను తీసుకున్నారు. దౌత్యవేత్తల ఆచరణాత్మక పనిలో ఇది గ్రహించబడింది.
నలభై నాలుగు నవంబర్ ఇరవై ఐదవ తేదీన, NKID యొక్క మిడిల్ ఈస్ట్ డిపార్ట్‌మెంట్ యొక్క కొత్త అధిపతి ఇవాన్ వాసిలీవిచ్ సామిలోవ్స్కీ మరియు ఈజిప్ట్ రాయబారి అలెక్సీ డిమిత్రివిచ్ షిబోరిన్ డిప్యూటీ పీపుల్స్ కమీషనర్ డెకనోజోవ్ కోసం ఒక గమనిక రాశారు: “మా వైఖరిపై పాన్-అరబ్ ఫెడరేషన్ మరియు పాలస్తీనాలో యూదు రాజ్యాన్ని సృష్టించడం.
వారు అరబ్ ప్రణాళికలను ప్రతికూలంగా అంచనా వేశారు: “ఏకీకరణ మరియు ఒకే పాన్-అరబ్ సమాఖ్య ఏర్పాటు కోసం అరబ్ ఆకాంక్షలు మధ్యప్రాచ్యంలో తమ ప్రభావాన్ని బలోపేతం చేయడానికి మరియు అడ్డంకిని సృష్టించడానికి వారి ప్రణాళికలను నెరవేర్చడానికి బ్రిటిష్ వారిచే ఆజ్యం పోసాయి మరియు మద్దతు ఇస్తున్నాయి. అక్కడ సోవియట్ యూనియన్ ప్రభావం ప్రవేశించడానికి వ్యతిరేకంగా.
దౌత్యవేత్తలు ఈ ఆకాంక్షలకు మద్దతు ఇవ్వవద్దని, బహిరంగంగా కూడా వ్యతిరేకించవద్దని సూచించారు. అరబ్ దేశాల నుండి ప్రతికూల ప్రతిచర్యను బహిరంగంగా రేకెత్తించకుండా, యూదు రాజ్య ఏర్పాటుకు అనుకూలంగా మాట్లాడాలని దౌత్యవేత్తలు కూడా సిఫారసు చేయలేదు.
డిపార్ట్‌మెంట్ అధిపతులు ఈ ప్రాంతంలో సోవియట్ దౌత్యం యొక్క పనులను పూర్తిగా సాంకేతిక అంశాలకు పరిమితం చేయాలని సిఫార్సు చేశారు:
"పాలస్తీనాలో మా ప్రధాన దృష్టి మొత్తం ఆస్తిని మాకు తిరిగి ఇచ్చే అంశంపై దృష్టి పెట్టాలి - మాజీ రష్యన్ ప్రభుత్వం, ఆధ్యాత్మిక మిషన్ మరియు పాలస్తీనా సమాజం."
 
అమెరికా మరియు ఇంగ్లండ్ మధ్య పోరాటంలో పాల్గొనండి
మాస్కోకు తిరిగి వచ్చిన తరువాత, మైస్కీ విదేశీ వ్యవహారాల డిప్యూటీ పీపుల్స్ కమీషనర్‌గా నియమితులయ్యారు. కానీ, లిట్వినోవ్ లాగా, నిర్దిష్టమైన బాధ్యతలు లేకుండా.
1944లో, ప్రపంచంలో యుద్ధానంతర పరిస్థితిని పీపుల్స్ కమీషనరేట్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ విశ్లేషించాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. అనేక కమీషన్లు ఏర్పడ్డాయి. వారికి డిప్యూటీ పీపుల్స్ కమీషనర్లు లిట్వినోవ్, లోజోవ్స్కీ మరియు మైస్కీ నాయకత్వం వహించారు. మేము ఉత్తమ నిపుణులను సేకరించి చాలా నెలలు పనిచేశాము.
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇదే విషయాన్ని ప్రతిపాదించారు: సోవియట్ యూనియన్ చుట్టూ భద్రతా బఫర్‌ను సృష్టించడం, జర్మనీని తటస్థీకరించడం, ఐరోపాలో సోవియట్ వ్యతిరేక ధోరణితో సైనిక కూటమిని సృష్టించడాన్ని నిరోధించడం, తూర్పు యూరోపియన్ దేశాలతో పరస్పర సహాయ ఒప్పందాలపై సంతకం చేయడం.
ఇవాన్ మైస్కీ పీపుల్స్ కమీసర్ మోలోటోవ్‌కు “భవిష్యత్ ప్రపంచం యొక్క కావాల్సిన పునాదులపై” పెద్ద నోట్‌ను అందజేసాడు (“మూలం”, 1995, నం. 4 చూడండి). మైస్కీ దేశానికి భద్రతా హామీలు మరియు సుదీర్ఘ కాలం శాంతిని సాధించాల్సిన అవసరం నుండి ముందుకు సాగారు. ఐరోపాను సోషలిస్టుగా మార్చడం ప్రధాన హామీ అని అతను కొనసాగించాడు, అయితే ఇది తక్కువ సమయంలో జరగదు. ప్రస్తుతానికి, పశ్చిమ దేశాలతో, ప్రధానంగా యునైటెడ్ స్టేట్స్ మరియు ఇంగ్లాండ్‌తో సత్సంబంధాలు కొనసాగించడం చాలా ముఖ్యం.
సలహా అంగీకరించలేదు.
పీపుల్స్ కమిషనరేట్ వద్ద, మైస్కీ ఆచరణాత్మక పని నుండి తొలగించబడింది. 1945 ప్రారంభంలో, అతను నాజీ ఆక్రమణదారుల వల్ల కలిగే నష్టాన్ని భర్తీ చేయడానికి ఒక కమిషన్‌కు నాయకత్వం వహించాడు. మరియు 1946 లో అతను విదేశాంగ మంత్రిత్వ శాఖ నుండి తొలగించబడ్డాడు. స్టాలిన్‌తో టెలిఫోన్ సంభాషణలో మైస్కీ విధి నిర్ణయించబడినప్పుడు కాబోయే విదేశీ వ్యవహారాల డిప్యూటీ మంత్రి వ్లాదిమిర్ సెమెనోవిచ్ సెమెనోవ్ మోలోటోవ్ కార్యాలయంలో ఉన్నారు. మోలోటోవ్ ఒక ప్రశ్న అడిగాడు:
- నేను ఎక్కడ ఉంచాలి?
మైస్కీ ఏమైనా రాస్తున్నారా అని స్టాలిన్ ప్రశ్నించారు. మోలోటోవ్ తన డిప్యూటీ బ్రిటిష్ కార్మిక ఉద్యమంపై రచనలు చేశారని గుర్తు చేసుకున్నారు. సమస్య పరిష్కరించబడింది. త్వరలో ఇవాన్ మిఖైలోవిచ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో పనిచేయడం ప్రారంభించాడు. పరిహారంగా, అతను విద్యావేత్తగా ఎన్నికయ్యాడు.
స్టాలిన్ మరణానికి కొంతకాలం ముందు, ఫిబ్రవరి 19, 1952 న, మైస్కీని అరెస్టు చేశారు. అతను బ్రిటీష్ ఇంటెలిజెన్స్‌తో సంబంధాలు కలిగి ఉన్నాడని మరియు పాశ్చాత్య నాయకులను సోవియట్ యూనియన్‌కు స్నేహితులుగా పరిగణించాడని ప్రత్యేకంగా ఆరోపణలు వచ్చాయి.
అతనిని అనుసరించి, అతని ఇటీవలి ముగ్గురు సబార్డినేట్‌లు, లండన్‌లోని సోవియట్ రాయబార కార్యాలయ మాజీ ఉద్యోగులు అరెస్టు చేయబడ్డారు, వారిలో ప్రసిద్ధ ప్రచారకర్త ఎర్నెస్ట్ హెన్రీ (అకా సెమియోన్ నికోలెవిచ్ రోస్టోవ్స్కీ, అకా లియోనిడ్ అర్కాడెవిచ్ ఖెంటోవ్, అద్భుతమైన ఆసక్తికరమైన జీవిత చరిత్ర కలిగిన వ్యక్తి, రచయిత ముప్పైలలోని రెండు ప్రసిద్ధ పుస్తకాలు - “ హిట్లర్ ఓవర్ యూరప్" మరియు "హిట్లర్ ఎగైనెస్ట్ ది USSR").
E. హెన్రీ ఫిబ్రవరి '54లో విడుదలైంది. స్టాలిన్ మరణం తరువాత, మైస్కీ, పరిశోధనాత్మక ఫైల్‌లో పేర్కొన్నట్లుగా, "తన సాక్ష్యాన్ని తిరస్కరించాడు, అది కల్పితమని ప్రకటించాడు." కానీ వారు ఇప్పటికీ అతన్ని వెళ్లనివ్వలేదు. మే 1955లో, మైస్కీని దేశద్రోహం అభియోగం మోపిన సుప్రీం కోర్టు సైనిక ప్యానెల్ విచారించింది.
జూలై '55లో అతను చివరకు విడుదలయ్యాడు మరియు అతను అకాడమీ ఆఫ్ సైన్సెస్ యొక్క ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిస్టరీకి తిరిగి వచ్చాడు. కానీ అసంబద్ధ ఆరోపణల చీకటి నీడ అతనిపై అలుముకుంది. 1957 ప్రారంభంలో, హిస్టరీ ఆఫ్ డిప్లొమసీ మరియు డిప్లొమాటిక్ డిక్షనరీ యొక్క కొత్త ఎడిషన్ సమస్య చర్చించబడింది. ఎడిటర్-ఇన్-చీఫ్ అవసరం. విద్యావేత్త మైస్కీ కంటే మెరుగైన అభ్యర్థిని ప్రతిపాదించడం కష్టం.
కానీ సెంట్రల్ కమిటీ ఫర్ ఐడియాలజీ కార్యదర్శి, డిమిత్రి ట్రోఫిమోవిచ్ షెపిలోవ్, సెంట్రల్ కమిటీ ప్రెసిడియం సభ్యులకు ఒక గమనికను పంపారు, దీనిలో అతను దీనిని అనుచితంగా పిలిచాడు, “మైస్కీ I.M. అతను ఇంగ్లండ్‌లో USSR రాయబారిగా ఉన్నప్పుడు అధికారిక పదవిని దుర్వినియోగం చేసినందుకు దోషిగా తేలింది మరియు దోషిగా నిర్ధారించబడింది; మైస్కీ తరువాత పునరావాసం పొందలేదు, కానీ ఒక ప్రైవేట్ క్షమాభిక్షగా మాత్రమే క్షమించబడింది.
ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ, యాభై ఏడు, కేంద్ర కమిటీ ప్రెసిడియం సమావేశంలో ఈ సమస్య చర్చించబడింది. కొత్త విదేశాంగ మంత్రి గ్రోమికో, మైస్కీని ఎడిటోరియల్ బోర్డులో చేర్చవద్దని కోరారు, చాలా తక్కువ అతన్ని ఎడిటర్-ఇన్-చీఫ్ చేయండి. ఆయన పార్టీ సభ్యుడు కూడా కాదు! మైస్కీ అరెస్టు తర్వాత బహిష్కరించబడ్డాడు మరియు తిరిగి నియమించబడలేదు.
వారు ఒక నిర్ణయం తీసుకున్నారు - సెంట్రల్ కమిటీ సెక్రటేరియట్ ఎడిటర్-ఇన్-చీఫ్‌ను ఎన్నుకోవాలి మరియు "కామ్రేడ్ ష్వెర్నిక్‌తో కలిసి, మైస్కీ పార్టీ అనుబంధ సమస్యను పరిగణించండి." మైస్కీ శిక్ష 1960లో మాత్రమే రద్దు చేయబడింది.
జూలై 27, 1945 న, లిట్వినోవ్ అధ్యక్షతన శాంతి ఒప్పందాల తయారీ మరియు యుద్ధానంతర వ్యవస్థ కోసం కమిషన్ తన పనిని పూర్తి చేసింది.
మాగ్జిమ్ మాక్సిమోవిచ్ యుద్ధం తర్వాత సంఘటనల గమనాన్ని అంచనా వేసేటప్పుడు చాలా తప్పుగా భావించాడు. ప్రధాన వైరుధ్యం ఆంగ్లో-అమెరికన్ సంబంధాలు అని మరియు సోవియట్ యూనియన్ యునైటెడ్ స్టేట్స్ యొక్క ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఇంగ్లాండ్‌తో పోరాడాలని అతను నమ్మాడు. నివేదిక "పాలస్తీనియన్ ప్రశ్న" అనే విభాగాన్ని కూడా కలిగి ఉంది, ఇది సమస్య యొక్క చరిత్రను నిష్పాక్షికంగా వివరించింది మరియు యూదులు మరియు అరబ్బుల ప్రయోజనాల యొక్క అసంబద్ధత గురించి మాట్లాడింది.
లిట్వినోవ్ యొక్క కమిషన్ నిరాశావాద తీర్మానం చేసింది: "యూదులు లేదా అరబ్బులు మరియు బహుశా ఇద్దరి హక్కులు మరియు కోరికలను ఉల్లంఘించకుండా పాలస్తీనా ప్రశ్న సంతృప్తికరంగా పరిష్కరించబడదు."
లిట్వినోవ్ నాయకత్వంలో పనిచేస్తున్న దౌత్యవేత్తలు "సమస్య యొక్క మరింత తీవ్రమైన పరిష్కారం వరకు పాలస్తీనా యొక్క సోవియట్ యూనియన్ తాత్కాలిక సంరక్షకత్వాన్ని మంజూరు చేయడానికి ఒక దరఖాస్తును తయారు చేయాలని" ప్రతిపాదించారు. అయితే బ్రిటీష్ వారు దీనికి అంగీకరించరని ముందుగానే తేలిపోయింది. సోవియట్ యూనియన్, యునైటెడ్ స్టేట్స్ మరియు ఇంగ్లాండ్ అనే మూడు రాష్ట్రాల సామూహిక సంరక్షకత్వంలో పాలస్తీనాను బదిలీ చేయడానికి - మరొక ఆలోచనను ముందుకు తీసుకురావాలని ప్రతిపాదించబడింది.
క్రెమ్లిన్‌లో మానసిక స్థితిని గ్రహించిన సోవియట్ దౌత్యవేత్తలు మధ్యప్రాచ్య వ్యవహారాల్లో మరింత చురుకుగా పాల్గొనాలని పట్టుబట్టడం ప్రారంభించారు. లెబనాన్‌లోని రాయబారి, డానియిల్ సెమియోనోవిచ్ సోలోడ్, పీపుల్స్ కమీషరిట్ సమీలోవ్స్కీ యొక్క మిడిల్ ఈస్ట్ విభాగం అధిపతికి నివేదించారు:
"యూరోప్‌లోని యూదులు ఆంగ్లో-అమెరికన్ ఆక్రమణ జోన్‌లోనే కాకుండా సోవియట్‌లో కూడా ఉన్నందున, ఈ సమస్యను పరిష్కరించడంలో మా భాగస్వామ్యాన్ని మేము కోరవచ్చు మరియు డిమాండ్ చేయవచ్చు.
అంతేకాకుండా, పాలస్తీనా బ్రిటీష్ ఇంపీరియల్ కమ్యూనికేషన్ మార్గాలపై మాత్రమే కాకుండా, మన స్వంత దేశంలోని వివిధ ఓడరేవులతో సోవియట్ సముద్ర కమ్యూనికేషన్ మార్గాలపై కూడా ఉంది.
1944 నుండి, డానియల్ మాల్ట్ లెబనాన్ మరియు పార్ట్ టైమ్ సిరియాకు రాయబారిగా ఉన్నారు. యాభై మొదటి సంవత్సరంలో, అతను మాస్కోకు తిరిగి వచ్చాడు మరియు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క సమీప మరియు మధ్యప్రాచ్య దేశాల విభాగానికి డిప్యూటీ హెడ్‌గా నియమించబడ్డాడు. యాభై మూడవ సంవత్సరంలో అతను ఈజిప్టుకు రాయబారిగా బయలుదేరాడు.
సోవియట్ మధ్యప్రాచ్య దౌత్యవేత్తలు పాలస్తీనా మరియు సాధారణంగా మధ్యప్రాచ్యాన్ని యునైటెడ్ స్టేట్స్ మరియు ఇంగ్లండ్ మధ్య ప్రయోజనాల సంఘర్షణ ప్రాంతంగా భావించారు. అంతేకాకుండా, అమెరికన్లు, యూదు రాజ్యం యొక్క ఆలోచన సహాయంతో బ్రిటిష్ వారిని బహిష్కరించాలని వారు విశ్వసించారు.
మోలోటోవ్ అంతర్-సామ్రాజ్యవాద వైరుధ్యాలను గట్టిగా విశ్వసించాడు మరియు వాదించాడు: "ఈ విధంగా మాత్రమే మనకు వ్యతిరేకంగా పోరాడుతున్న అమెరికాను బలహీనపరచగలము." 1947లో, "అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలన్నింటిలో సోషలిజం స్థాపనకు సంబంధించిన అంశం పరిపక్వం చెందింది" అని ఆయన తీవ్రంగా విశ్వసించారు.
స్టాలిన్ మరియు మోలోటోవ్ పిడివాదంలో కొట్టుకుపోయారనే వాస్తవంతో పాటు, మరొక ముఖ్యమైన అంశం కూడా ఉంది: వారు స్వయంగా వ్యక్తం చేసిన ఆలోచనలు అన్ని వైపుల నుండి వారికి తిరిగి వచ్చాయి.
రాయబార కార్యాలయాలు, ఇంటెలిజెన్స్ మరియు సెంట్రల్ కమిటీ యంత్రాంగం వారి స్వంత ఆలోచనలను అభివృద్ధి చేసిన కోడ్‌లు, ధృవపత్రాలు మరియు గమనికలతో వారిని ముంచెత్తాయి. ప్రపంచంలో జరుగుతున్నది తాము అనుకున్నది మాత్రమే ధృవీకరిస్తున్నదని వారు భావించకుండా ఉండలేరు. వాస్తవానికి, ఇది సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా వక్రీకరించడం మరియు సీనియర్ మేనేజ్‌మెంట్ అభిప్రాయానికి వాస్తవికతను సర్దుబాటు చేయడం.
1947 శరదృతువు నుండి, యునైటెడ్ స్టేట్స్‌లోని రాయబార కార్యాలయం మరియు ఇంటెలిజెన్స్ స్టేషన్ రెండూ అమెరికా యొక్క "ఆకర్షణ" మరియు "ప్రపంచ ప్రతిచర్య మరియు సోవియట్ వ్యతిరేక కార్యకలాపాల కేంద్రంగా" దాని రూపాంతరం గురించి స్టాలిన్ మరియు మోలోటోవ్‌లకు నివేదించాయి.
ఇంతలో, పాలస్తీనాలో పరిస్థితి తారుమారైంది.
అక్టోబర్ 1943లో, బ్రిటీష్ ప్రధాన మంత్రి చర్చిల్ వీజ్‌మన్‌తో ఇలా అన్నారు: “హిట్లర్ ఓడిపోయిన తర్వాత, యూదులు ఎక్కడి నుండి వచ్చారో వారి స్వంత రాష్ట్రాన్ని సృష్టించుకోవాలి. బాల్‌ఫోర్ దీన్ని నాకు ఇచ్చాడు మరియు నేను దానిని వదులుకోను."
ఒక సంవత్సరం తరువాత, కొత్త సమావేశంలో, చర్చిల్ వీజ్‌మాన్‌తో ఇలా అన్నాడు: “మీరు పాలస్తీనా మొత్తాన్ని పొందగలిగితే మంచిది. నెగెవ్ ఎడారిని యూదుల రాష్ట్రంలో చేర్చడానికి నేను మద్దతుదారుని.
కానీ యుద్ధానంతర ఎన్నికల్లో చర్చిల్ ఓడిపోయాడు. లండన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది.
పాలస్తీనా యూదులకు తమ సొంత రాష్ట్రం అవసరమని విదేశాంగ కార్యదర్శి ఎర్నెస్ట్ బెవిన్ విశ్వసించలేదు. అతని మొండితనం మరియు రాజీకి ఇష్టపడకపోవడం, ముఖ్యంగా యూరోపియన్ యూదు శరణార్థులు పాలస్తీనాలో ఆశ్రయం పొందేందుకు వీలు కల్పించడం, ఒక విచిత్రమైన రీతిలో ఇజ్రాయెల్ పుట్టుకకు సహాయపడింది.
ఏప్రిల్ 30, 1946 న, ఆంగ్లో-అమెరికన్ కమిషన్ యూరప్ నుండి పాలస్తీనాకు లక్ష మంది యూదు శరణార్థులను పునరావాసం చేయాలని ప్రతిపాదించింది. నిజమే, అక్కడ యూదు మరియు అరబ్ రాజ్యాన్ని సృష్టించడం గురించి మాట్లాడలేదు. పాలస్తీనా పరిపాలనను ఇంగ్లండ్‌ చేతుల్లోకి వదిలేయాలని భావించారు.
బ్రిటీష్ ప్రభుత్వం కమిషన్ ఫలితాలను తిరస్కరించింది.
జూలై నాల్గవ తేదీన, కొత్త అమెరికన్ ప్రెసిడెంట్ ట్రూమాన్ స్వయంగా బ్రిటీష్ వారి వైపు తిరిగి లక్ష మంది యూదులను పాలస్తీనాకు రావడానికి అనుమతించారు.
యూదు శరణార్థులను అంగీకరించడానికి ఇంగ్లండ్ అంగీకరించినట్లయితే, సమస్య యొక్క తీవ్రత తగ్గుతుంది మరియు అమెరికన్ రాజకీయ నాయకులు ఇతర విషయాలకు మారేవారు. కానీ బ్రిటీష్ వారు సమస్యను తీవ్రతరం చేశారు మరియు పాలస్తీనాతో వ్యవహరించడానికి ఇతర దేశాలను, ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ను బలవంతం చేశారు. బ్రిటీష్ వారి మొండితనం ఇజ్రాయెల్ సృష్టించడానికి సహాయపడింది.
మే 15, 1946న, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క మిడిల్ ఈస్ట్ డిపార్ట్‌మెంట్ దాని నాయకత్వం కోసం పాలస్తీనా సమస్యపై ఒక గమనికను సంకలనం చేసింది.
సోవియట్ దౌత్యవేత్తలు అమెరికన్లు మరియు బ్రిటీష్ వారు "యునైటెడ్ స్టేట్స్ మరియు ఇంగ్లండ్ పూర్తిగా పాలస్తీనాపై పట్టు సాధించే వరకు పాలస్తీనా సమస్యను పరిష్కరించడంలో ఇతర దేశాల జోక్యాన్ని నిరోధించడానికి" ప్రయత్నిస్తున్నారనే వాస్తవం నుండి ముందుకు సాగారు.
దౌత్యవేత్తలు సోవియట్ స్థితిని రూపొందించారు: ఆంగ్లో-అమెరికన్ కమీషన్ ఆసక్తిగల పార్టీలు లేకుండా ఈ సమస్యను చర్చించడానికి మరియు పరిష్కరించడానికి సమర్థంగా లేదు; పాలస్తీనా కోసం బ్రిటిష్ ఆదేశం తప్పనిసరిగా రద్దు చేయబడాలి - ఇది పాలస్తీనా ప్రశ్న యొక్క పరిష్కారంతో మాత్రమే జోక్యం చేసుకుంటుంది. బ్రిటిష్ దళాలు ఉపసంహరించుకోవాలి; పాలస్తీనాపై UN ట్రస్టీషిప్ ఏర్పాటు చేయాలి, ఇది స్వతంత్ర మరియు ప్రజాస్వామ్య పాలస్తీనా సృష్టికి పరిస్థితులను సిద్ధం చేస్తుంది.
డిప్యూటీ పీపుల్స్ కమీసర్ డెకనోజోవ్ మోలోటోవ్‌కు ఒక గమనికను పంపారు: “నా వంతుగా, ఈ ప్రతిపాదనలు సాధారణంగా ఆమోదయోగ్యమైనవని నేను నమ్ముతున్నాను. నేను మీ సూచనలను అడుగుతున్నాను."
డెకనోజోవ్, బెరియా యొక్క మద్దతును అనుభవిస్తూ, నమ్మకంగా ప్రవర్తించాడు, ఏదైనా సమస్యలను ధైర్యంగా పరిష్కరించాడు మరియు రాయబారులకు సూచనలు ఇచ్చాడు. డెకనోజోవ్ తన డియోసెస్‌లో జోక్యం చేసుకుంటున్నాడనే వాస్తవాన్ని మొదటి డిప్యూటీ మినిస్టర్ వైషిన్స్కీ ఇష్టపడలేదు, కానీ ఆండ్రీ యాన్యురేవిచ్ తన అసంతృప్తిని ఎప్పుడూ చూపించలేదు. అతను KGB విభాగానికి చెందిన ప్రజలందరిలాగే డెకనోజోవ్‌కు భయపడ్డాడు.
మోలోటోవ్ తెలియని సమస్యలపై నమ్మకం లేదు. అతను తన సహాయకుల వైపు తిరిగాడు: "tt. వైషిన్స్కీ, లోజోవ్స్కీ, డెకనోజోవ్. మనం చర్చించుకోవాలి."
పాలస్తీనా యూదులు సోవియట్ ప్రభుత్వం తనకు తానుగా ఒక స్థితిని రూపొందించుకోలేకపోయారు. మరియు ఏ వైపు తీసుకోవాలో అతనికి తెలియదు.
వాస్తవానికి, ప్రతిస్పందనగా సోవియట్ అనుకూల రేఖను అనుసరించే వారికి మాస్కో మద్దతు ఇవ్వాలని కోరుకుంది. కానీ ఇంగ్లండ్‌ను పాలస్తీనా విడిచి వెళ్లేలా చేయడమే ప్రధాన పని. పాలస్తీనా యూదులు బ్రిటీష్ వ్యతిరేకులు మరియు వాస్తవానికి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నందున, ఈ స్థానం సోవియట్ నాయకత్వాన్ని యూదుల రాజ్య ఏర్పాటును సమర్ధించటానికి ప్రేరేపించింది.
జూన్ 28, 1946 న, పాలస్తీనా కోసం యూదు ఏజెన్సీ యొక్క బోర్డు రాజకీయ విభాగం యొక్క అరబ్ విభాగం అధిపతి, ఎల్యాహు సాసన్ (ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ యొక్క మిడిల్ ఈస్ట్ డిపార్ట్‌మెంట్ యొక్క భవిష్యత్తు డైరెక్టర్ మరియు టర్కీకి రాయబారి) ఒక లేఖ పంపారు. జెరూసలేం నుండి వాషింగ్టన్‌లోని యూదు ఏజెన్సీ ప్రతినిధికి, ఎప్‌స్టీన్, సోవియట్ స్థానం గురించి తన వివరణతో:
"గ్రేట్ బ్రిటన్ తన స్వంత ప్రయోజనాలపై ఆధారపడి, కనీసం యునైటెడ్ స్టేట్స్ ప్రమేయం లేకుండా రష్యాను ప్రమేయం చేయకుండా, ఈ ప్రాంత సమస్యలను స్వయంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తోందనే వాస్తవాన్ని సోవియట్ అంగీకరించదు.
ట్రాన్స్‌జోర్డాన్ కోసం ఆదేశాన్ని రద్దు చేయడం, స్వతంత్ర రాజ్యంగా ప్రకటించడం మరియు ట్రాన్స్‌జోర్డాన్ మరియు ఇంగ్లాండ్ మధ్య సైనిక ఒప్పందంపై సంతకం చేయడం, తరువాతి వారిని మిలిటరీని నిర్వహించడానికి అనుమతించే సమయంలో దీని గురించి రష్యన్‌ల చికాకు స్పష్టంగా వ్యక్తమైంది. ట్రాన్స్‌జోర్డానియన్ భూభాగం మరియు దాని సరిహద్దులలో ఏ సంఖ్యలోనైనా యూనిట్లు.
ఈ ఒప్పందం ట్రాన్స్‌జోర్డాన్‌ను బ్రిటీష్ సైనిక స్థావరంగా మారుస్తుంది, మొత్తం అరబ్ ప్రాంతాన్ని నియంత్రిస్తుంది మరియు నిర్దిష్ట పరిస్థితులలో, రష్యా సరిహద్దులను చేరుకోవడానికి గ్రేట్ బ్రిటన్‌కు "స్ప్రింగ్‌బోర్డ్"గా పనిచేయగలదు.
కానీ, ఈ ఒప్పందం ముగియకుండా అడ్డుకోలేక రష్యా ఇప్పుడు పాలస్తీనా సమస్య పరిష్కారంలో పరోక్షంగా జోక్యం చేసుకుంటూ దానికి విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తోంది...”
పాలస్తీనాలో యూదులు మరియు అరబ్బులు, ఇరాక్‌లోని కుర్దులు మరియు షియాల చర్యలు, ఈజిప్ట్, లెబనాన్ మరియు సిరియాలో రాజకీయ వ్యతిరేకత - సోవియట్ యూనియన్ బ్రిటిష్ వారికి ఎలాంటి ప్రతిఘటనను ప్రోత్సహించింది. ఇంగ్లండ్ దానిని నిలబెట్టుకోలేనంత వరకు మాస్కో వేచి ఉంది మరియు రష్యా భాగస్వామ్యంతో అంతర్జాతీయ ఫోరమ్‌లో సమస్య చర్చకు తీసుకురాబడుతుంది. అప్పుడు సోవియట్ నాయకత్వం పాలస్తీనా సమస్య మరియు అరబ్ తూర్పు ఇతర సమస్యలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది.
"ఈ చిత్రం సత్యానికి చాలా దగ్గరగా ఉందని నాకు అనిపిస్తోంది," సాసన్ కొనసాగించాడు. - అలా అయితే, పాలస్తీనా సమస్యను భద్రతా మండలి లేదా UN జనరల్ అసెంబ్లీ చర్చకు తీసుకురావడానికి మనం అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. రష్యన్లు మనకు ప్రతికూలమైన స్థానాన్ని తీసుకుంటారని మేము భయపడకూడదు, కానీ దీనికి విరుద్ధంగా, USSR యొక్క స్థానం స్నేహపూర్వకంగా ఉంటుందని నమ్మడానికి తీవ్రమైన కారణాలు ఉన్నాయి.
వారు మా పట్ల సానుభూతి చూపడం లేదా అరబ్బులను ద్వేషించడం వల్ల కాదు, బ్రిటిష్ వారితో రాజకీయ స్కోర్‌లను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఆధారంగా. ఎవరైనా ఓడిపోతే, అది మొదటిది, అరబ్బులు మరియు గ్రేట్ బ్రిటన్.
సోవియట్ నాయకత్వంలో వారి పట్ల సానుభూతి యొక్క మొదటి ఆచరణాత్మక పరిణామాలను జియోనిస్టులు ఇప్పటికే అనుభవించారు.
యుద్ధం తరువాత, తాత్కాలిక పోలిష్ ప్రభుత్వం సోవియట్ ప్రభుత్వంతో "పోలిష్ మరియు యూదు జాతీయత వ్యక్తుల సోవియట్ పౌరసత్వం నుండి వైదొలిగే హక్కుపై మరియు పోలాండ్‌కు తరలింపుపై" ఒక ఒప్పందంపై సంతకం చేసింది. 39 శరదృతువులో దేశ విభజన తర్వాత సోవియట్ భూభాగంలో తమను తాము కనుగొన్న పోలిష్ పౌరులందరూ ఇప్పుడు ఇంటికి తిరిగి రావచ్చు.
చాలా మంది పోలిష్ యూదులు సోవియట్ యూనియన్‌లో ఉండకూడదని నిర్ణయించుకున్నారు, కానీ పోలాండ్‌కు వెళ్లారు. కానీ పోల్స్ తమతో ఏమాత్రం సంతోషంగా లేరని త్వరగా గ్రహించి, వారు పాలస్తీనాకు వెళ్లారు. వారిని ఎవరూ ఇబ్బంది పెట్టలేదు.
సెప్టెంబర్ 4, 1946న, USSR కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఫర్ రిపాట్రియేషన్ అఫైర్స్ డిప్యూటీ కమిషనర్ లెఫ్టినెంట్ జనరల్ గోలుబెవ్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క 3వ యూరోపియన్ విభాగం అధిపతి ఆండ్రీ ఆండ్రీవిచ్ స్మిర్నోవ్‌కు తెలియజేశారు:
"ఆస్ట్రియాలోని స్వదేశానికి పంపే ప్రతినిధి కల్నల్ స్టారోవ్ ప్రకారం, పాలస్తీనాకు వెళ్లే యూదుల రవాణా పోలాండ్ నుండి చెకోస్లోవేకియా భూభాగం మరియు ఆస్ట్రియాలోని సోవియట్ జోన్ గుండా ప్రారంభమైందని మీ సమాచారం కోసం నేను మీకు తెలియజేస్తున్నాను. మొత్తం 200,000 మంది యూదులు పాలస్తీనాకు వెళ్లాలి...
అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, రవాణాలు మ్యూనిచ్‌లోని అమెరికన్ జోన్ ఆఫ్ ఆక్యుపేషన్‌కు పంపబడతాయి, అక్కడ పాలస్తీనాకు వారి తదుపరి రవాణా కోసం ఒక సేకరణ పాయింట్ ఏర్పాటు చేయబడిందని ఆరోపించారు...”
ఆండ్రీ స్మిర్నోవ్ ఒక ప్రసిద్ధ దౌత్యవేత్త. అతను 1936 నుండి పీపుల్స్ కమిషనరేట్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్‌లో పనిచేశాడు, యుద్ధానికి ముందు అతను జర్మనీలోని రాయబార కార్యాలయానికి సలహాదారుగా ఉన్నాడు మరియు 1941 నుండి అతను ఇరాన్‌లో రాయబారిగా ఉన్నాడు, అక్కడ సోవియట్ దళాలు మోహరించబడ్డాయి. ప్రధాన పదవులు అతని ముందు ఉన్నాయి - అతను సెంట్రల్ కమిటీ ఉపకరణంలో పనిచేశాడు, జర్మనీ మరియు ఆస్ట్రియాకు రాయబారి మరియు విదేశీ వ్యవహారాల డిప్యూటీ మంత్రి.
లెఫ్టినెంట్ జనరల్ గోలుబెవ్ నుండి వచ్చిన గమనిక గురించి స్మిర్నోవ్ మంత్రిత్వ శాఖ నాయకత్వానికి తెలియజేశారు.
సూత్రప్రాయంగా, పరిస్థితి అసహ్యకరమైనది. ఇటీవలి సోవియట్ పౌరులు మొదటి అవకాశంలో దేశం నుండి పారిపోయారు. ఇది సోషలిజం ఖ్యాతిని దెబ్బతీసింది. కానీ స్టాలిన్ దానిని ప్రశాంతంగా తీసుకున్నాడు. ఇజ్రాయెల్‌కు వలసలను ఆపాలని ఆదేశించలేదు.
 
సోవియట్ యూనియన్ జియోనిస్టుల రక్షణకు వస్తుంది
ఏప్రిల్ ముప్పై నలభై ఆరు నాటి ఆంగ్లో-అమెరికన్ కమిషన్ ప్రతిపాదనలను అరబ్ దేశాలు నిర్ణయాత్మకంగా తిరస్కరించాయి.
జూలై ఇరవై-ఏడవ తేదీన, కొత్త నిపుణుల సంఘం ఒక భిన్నమైన ప్రణాళికను సమర్పించింది: పాలస్తీనాను నాలుగు ప్రాంతాలుగా విభజించడానికి, ఒక యూదు, ఒక అరబ్ మరియు రెండు నేరుగా ఇంగ్లండ్ చేత నిర్వహించబడుతుంది. ఇంగ్లీష్ హైకమిషనర్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ నాయకత్వంలో అన్ని ప్రాంతాలు ఒకే రాష్ట్రానికి తీసుకురాబడతాయి.
సోవియట్ దౌత్యవేత్తలు వెంటనే ఈ ఆలోచనను తిరస్కరించారు మరియు పాలస్తీనా యొక్క UN ట్రస్టీషిప్ ఆలోచనను మళ్లీ ప్రతిపాదించారు.
జియోనిస్టులు మరియు సోవియట్ నాయకత్వం మధ్య కొత్త కూటమికి అడ్డుగా నిలిచిన ఏకైక విషయం సోవియట్ యూనియన్‌లో యూదుల పరిస్థితి గురించి ప్రకటనలు. జియోనిస్ట్ ఉద్యమానికి చెందిన కొందరు నాయకులు సోవియట్ యూనియన్ లోపల ఉన్న పరిస్థితులకు కంటికి రెప్పలా చూసుకోవలసి ఉంటుందని నమ్మారు. మాస్కో మద్దతు మరింత ముఖ్యమైనది. మరికొందరు ద్వంద్వ ప్రమాణాల విధానంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
నవంబర్ 19, 1946న జరిగిన అమెరికన్ ఎమర్జెన్సీ జియోనిస్ట్ కౌన్సిల్ సమావేశంలో ప్రపంచ యూదు కాంగ్రెస్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జ్యూయిష్ రీసెర్చ్ డైరెక్టర్ జాకబ్ రాబిన్సన్ మాట్లాడారు:
"1941 నుండి, సోవియట్ యూనియన్‌తో మా సంబంధాలలో కొత్త కాలం ప్రారంభమైంది. మేము వారిని ప్రశంసించడం ప్రారంభించాము, మాకు బాగా తెలిసినప్పటికీ, చాలా భయంకరమైన విషయాలను నిశ్శబ్దంగా దాటవేసాము. యుద్ధం కొనసాగుతున్నప్పుడు దీనికి కారణాలు ఉన్నాయి. నాజీ జర్మనీపై విజయం మరింత ముఖ్యమైనది. కానీ చర్చిల్ యొక్క వ్యక్తీకరణ "ఇనుప తెర" సాహిత్యపరమైన అర్థాన్ని తీసుకుంటుంది. సోవియట్ యూనియన్‌లో ఏమి జరుగుతుందో యునైటెడ్ స్టేట్స్‌లోని యూదులకు తెలియదు. సోవియట్ యూనియన్‌లో యూదుల సమస్య పరిష్కరించబడిందని ఎందుకు నమ్ముతారు? యూదు వ్యతిరేకత నేడు అక్కడ గొప్ప ఫ్యాషన్‌లో ఉంది..."
మార్చి 5, 1946న, మాజీ ప్రధాన మంత్రి చర్చిల్ ఫుల్టన్‌లో తన ప్రసిద్ధ ప్రసంగం చేశారు. ఐరోపాను స్వేచ్ఛ ఉన్న దేశాలుగా, స్వేచ్ఛ లేని దేశాలుగా విభజించిన ఇనుప తెర గురించి ఆయన మాట్లాడారు. ఐరన్ కర్టెన్ గురించి చర్చిల్ చెప్పిన మాటలు ఖచ్చితమైన సూత్రం. యూరప్ విడిపోయింది.
కానీ వాస్తవానికి, చర్చిల్ మొదట "ఇనుప తెర" అనే భావనను ఒక సంవత్సరం ముందు, నలభై ఐదు మే పన్నెండవ తేదీన అధ్యక్షుడు ట్రూమాన్‌కు రాసిన లేఖలో ఉపయోగించాడు:
"వారి ముందు ఇనుప తెర పడిపోయింది. దీని వెనుక ఏమి జరుగుతుందో మాకు తెలియదు ”…
పాలస్తీనా యూదులు తమ లక్ష్యాన్ని సాధించారు. బ్రిటిష్ అధికారులు లొంగిపోయారు.
ఫిబ్రవరి 14, 1947న, విదేశాంగ కార్యదర్శి బెవిన్ బ్రిటీష్ ప్రతిపాదనలను అరబ్బులు తిరస్కరించిన కారణంగా పాలస్తీనా ప్రశ్నను UNకు సూచించాలని బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించారు. ఇది నిరాశ యొక్క సంజ్ఞ.
పాలస్తీనాను బ్రిటన్ తిరస్కరించడంతో సోవియట్ దౌత్యవేత్తలు సంతృప్తి చెందారు. వారు బ్రిటిష్ వారితో పోరాడిన యూదుల భూగర్భ పోరాట సమూహాల పట్ల చాలా సానుభూతితో ఉన్నారు.
లెబనాన్, సోలోడ్‌లోని సోవియట్ రాయబారి ఫిబ్రవరి 19, 1947న విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని మిడిల్ ఈస్ట్ డిపార్ట్‌మెంట్ హెడ్ సమీలోవ్‌స్కీకి ఇలా వ్రాశారు:
బ్రిటిష్ సైన్యం టెల్ అవీవ్‌లో నిర్వహించిన పూర్తి దాడులు మరియు పాలస్తీనాలోని అన్ని నగరాల్లో పాక్షిక దాడులతో పాటు, జెరూసలేం మరియు హైఫాలోని మొత్తం పొరుగు ప్రాంతాలను ముళ్ల కంచెలతో చుట్టుముట్టడంతో పాటు, యూదు ఉగ్రవాదులతో పోరాడే ఆటతో బ్రిటీష్ వారు చాలా దూరంగా ఉన్నారు. తీగ. ఇది చాలా ఫన్నీగా కనిపిస్తుంది, పాలస్తీనియన్లు ఈ కంచెతో కూడిన పొరుగు ప్రాంతాలను "బెవిన్ టౌన్స్" అని సరదాగా పిలుస్తారు.
ఇంగ్లండ్‌లో తీవ్రమైన చలికాలంతో పాటు దేశ చరిత్రలో అత్యంత తీవ్రమైన ఇంధన సంక్షోభం ఏర్పడింది. పరిశ్రమ ఆచరణాత్మకంగా ఆగిపోయింది, బ్రిటిష్ వారు నిర్విరామంగా గడ్డకట్టారు. బ్రిటిష్ ప్రభుత్వం, గతంలో కంటే, అరబ్ చమురు ఎగుమతి దేశాలతో సత్సంబంధాలను కోరుకుంది.
మార్చి 6, 1947న, విదేశాంగ మంత్రిత్వ శాఖ సలహాదారు బోరిస్ ఎఫిమోవిచ్ స్టెయిన్ మొదటి డిప్యూటీ మంత్రి వైషిన్స్కీకి పాలస్తీనా సమస్యపై ఒక గమనికను అందజేశారు:
"ఇప్పటి వరకు, USSR పాలస్తీనా సమస్యపై తన వైఖరిని రూపొందించలేదు. ఐక్యరాజ్యసమితి పాలస్తీనా సమస్యపై రాబోయే చర్చకు సంబంధించి, USSR యొక్క దృక్కోణం యొక్క అటువంటి సూత్రీకరణ అవసరం.
స్టెయిన్ తన ఇరవైల నుండి పీపుల్స్ కమిషనరేట్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్‌లో పనిచేశాడు. యుద్ధానికి ముందు, అతను ఫిన్లాండ్ మరియు ఇటలీకి ప్లీనిపోటెన్షియరీ రాయబారి. అప్పుడు అతను కేంద్ర కమిటీ ఆధ్వర్యంలోని హయ్యర్ డిప్లమాటిక్ స్కూల్ మరియు హయ్యర్ పార్టీ స్కూల్లో బోధించడానికి పంపబడ్డాడు. అతను తన ప్రవచనాన్ని సమర్థించాడు మరియు ప్రొఫెసర్ అయ్యాడు. యూదులు దౌత్యపరమైన పని నుండి క్రమంగా తొలగించబడ్డారు, అయితే ప్రస్తుతానికి, విదేశాంగ మంత్రిత్వ శాఖ స్టెయిన్‌ను సలహాదారుగా నిమగ్నం చేసింది.
పాలస్తీనా యొక్క ట్రస్టీషిప్ ఆలోచనను తిరస్కరించవలసి ఉంటుందని స్టెయిన్ నమ్మాడు:
"పాలస్తీనాపై ట్రస్టీషిప్‌ను స్థాపించే అవకాశం ఈ దేశ జనాభా (యూదులు మరియు అరబ్బులు ఇద్దరూ) పూర్తి స్వాతంత్ర్యం కోసం తగినంత పరిపక్వతతో ఉన్నందున ఎదుర్కొంటుంది. అరబ్బులు లేదా యూదులు ఏ విధమైన సంరక్షకత్వాన్ని అంగీకరించరు మరియు పూర్తి స్వాతంత్ర్యం కోరుకోరు.
చర్చ కోసం ఐక్యరాజ్యసమితికి పాలస్తీనా ప్రశ్నను గ్రేట్ బ్రిటన్ సమర్పించడం USSR పాలస్తీనా ప్రశ్నపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరచడమే కాకుండా, పాలస్తీనా విధిలో ప్రభావవంతంగా పాల్గొనడానికి మొదటి అవకాశాన్ని సూచిస్తుంది.
సోవియట్ యూనియన్ పాలస్తీనా యొక్క పూర్తి స్వాతంత్ర్యం కోసం డిమాండ్లకు మద్దతు ఇవ్వదు ... "
మార్చి 1947 లో, వ్లాదిమిర్ డెకనోజోవ్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి తొలగించబడ్డారు.
బలహీనమైన సెక్స్ పట్ల అతని అభిరుచి కారణంగా డెకనోజోవ్ కెరీర్ దెబ్బతింది. అతను కన్ను పడిన వారిలో ఒకడు కుంభకోణానికి కారణమయ్యాడని వారు అంటున్నారు. అతను విదేశాలలో సోవియట్ ఆస్తి యొక్క ప్రధాన డైరెక్టరేట్‌కు బదిలీ చేయబడ్డాడు (దీనికి మరొక బెరియా మిత్రుడు, మాజీ రాష్ట్ర భద్రత మంత్రి వెసెవోలోడ్ నికోలెవిచ్ మెర్కులోవ్ నాయకత్వం వహించారు). కానీ అతను కూడా అక్కడ ఉండలేదు. బ్రాడ్‌కాస్టింగ్ కమిటీ బోర్డ్ మెంబర్‌గా నియమింపబడటానికి అతను తగ్గించబడ్డాడు...
మధ్యప్రాచ్య వ్యవహారాలు మొదటి డిప్యూటీ మంత్రి వైషిన్స్కీకి బదిలీ చేయబడ్డాయి.
ముప్పైలలోని అపఖ్యాతి పాలైన మాస్కో ట్రయల్స్‌లో ఆండ్రీ యాన్యురేవిచ్ వైషిన్స్కీ మొదట న్యాయమూర్తిగా మరియు తరువాత ప్రాసిక్యూటర్‌గా చరిత్రలో నిలిచారు. కానీ వైషిన్స్కీ USSR యొక్క ప్రాసిక్యూటర్‌గా నాలుగు సంవత్సరాలు మాత్రమే ఉన్నారు మరియు అదే సంవత్సరాల్లో అతను విదేశాంగ మంత్రిగా పనిచేశాడు. మొత్తంగా, అతను ప్రాసిక్యూటర్ కార్యాలయంలో కంటే పద్నాలుగు సంవత్సరాలు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పనిచేశాడు.
తిరిగి 1939 వేసవిలో, అతను తన ప్రాసిక్యూటోరియల్ విధుల నుండి విముక్తి పొందాడు మరియు సాంస్కృతిక మరియు విద్యా వ్యవహారాలకు ప్రభుత్వ డిప్యూటీ హెడ్‌గా ఆమోదించబడ్డాడు. మరియు నలభైలలో అతను విదేశీ వ్యవహారాలకు డిప్యూటీ పీపుల్స్ కమిషనర్ అయ్యాడు.
మోలోటోవ్ మరియు వైషిన్స్కీ ఒకరినొకరు అసహ్యించుకున్నారు. ఇది స్టాలిన్‌కు సరిపోయింది. అతను నిలబడలేని డిప్యూటీతో మోలోటోవ్ బలవంతం చేయబడ్డాడు.
వ్యాచెస్లావ్ మిఖైలోవిచ్, ప్రతి అవకాశంలోనూ, ఆండ్రీ యాన్యురేవిచ్‌ను తిట్టాడు: "మీరు ప్రసంగాలు చేయాలి!"
కానీ వైషిన్స్కీ అతనిని తిరస్కరించాడు.
అతను దౌత్య రంగంలో అభివృద్ధి చెందాడు. అతను ప్రత్యేకంగా ఉక్కు-రంగు దౌత్య దుస్తులలో బహిరంగంగా కనిపించాడు. అతను అందంగా కనిపించాడు మరియు నిజమైన జనరల్ లాగా ఉన్నాడు.
వైషిన్స్కీ బహుశా స్టాలిన్ యొక్క అత్యంత విద్యావంతులైన సహాయకుడు, అతనికి యూరోపియన్ భాషలు తెలుసు - పోలిష్ మరియు ఫ్రెంచ్ అనర్గళంగా, జర్మన్ మరియు ఇంగ్లీష్ బాగా తెలుసు, మరియు ఆకర్షణీయంగా ఉండవలసిన విదేశీయులతో సరసముగా కమ్యూనికేట్ చేశాడు. ఆకర్షణ మరియు తెలివి లేకుండా కాదు, అతను కొంతమంది విదేశీ దౌత్యవేత్తలచే ఇష్టపడ్డాడు, కానీ ప్రధానంగా సోవియట్ జీవితం గురించి ఏమీ అర్థం చేసుకోని వారు.
ఏప్రిల్ 2, 1947న, బ్రిటీష్ ప్రభుత్వం UN సెక్రటరీ జనరల్‌ను జనరల్ అసెంబ్లీ తదుపరి సెషన్‌లో పాలస్తీనా సమస్యను ఎజెండాలో పెట్టాలని లేదా పాలస్తీనా సమస్యపై కమిషన్‌ను ఏర్పాటు చేయడానికి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరింది.
అరబ్ దేశాల ప్రభుత్వాలు - ఈజిప్ట్, ఇరాక్, సిరియా, లెబనాన్ మరియు సౌదీ అరేబియా - కౌంటర్ చొరవతో ముందుకు వచ్చాయి. ప్రత్యేక ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాలస్తీనాపై బ్రిటిష్ ఆదేశాన్ని ముగించి దాని స్వాతంత్ర్యాన్ని ప్రకటించే అంశాన్ని లేవనెత్తాలని వారు కోరారు.
ఏప్రిల్ 1947లో, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క మిడిల్ ఈస్ట్ డిపార్ట్‌మెంట్ సోవియట్ స్థానాన్ని అభివృద్ధి చేసింది. పాలస్తీనాలో బ్రిటిష్ ఆదేశాన్ని రద్దు చేయడం మరియు బ్రిటిష్ దళాల ఉపసంహరణ ప్రధాన అంశం. మిగిలినవి తక్కువ నిర్దిష్టంగా రూపొందించబడ్డాయి.
ఏప్రిల్ 28, 1947న న్యూయార్క్‌లో పాలస్తీనాపై UN ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది. పాలస్తీనా స్వాతంత్ర్యాన్ని తక్షణమే ప్రకటించాలన్న అరబ్ దేశాల ప్రతిపాదన తిరస్కరించబడింది.
బ్రిటిష్ రాజకీయ నాయకులు, వారు చెప్పినట్లు, చేతులు కడుక్కోవడం వలన, పాలస్తీనా యొక్క విధి యునైటెడ్ స్టేట్స్ మరియు సోవియట్ యూనియన్ అనే రెండు గొప్ప శక్తులపై ఆధారపడి ఉంది.
అమెరికా అధ్యక్షుడు ట్రూమాన్ ఏమీ చేయలేకపోయాడు. అతని పరిపాలనలోని ప్రభావవంతమైన వ్యక్తులు యూదు రాజ్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది ట్రూమాన్ యొక్క సొంత రాజకీయ భవిష్యత్తు చీకటి రంగులలో చిత్రీకరించబడిన క్షణం - ప్రజాభిప్రాయ సేకరణల ప్రకారం, అతను భవిష్యత్తులో జరిగే ఎన్నికలలో అనివార్యంగా ఓడిపోతాడు. అతని ప్రభావం అతని స్వంత పరిపాలనలో కూడా పడిపోయింది. అతనికి పాలస్తీనా యూదుల కోసం సమయం లేదు: UN ఏ నిర్ణయం తీసుకున్నా అది అలాగే ఉంటుంది.
మరో మాటలో చెప్పాలంటే, చివరి మాట స్టాలిన్‌తో మిగిలిపోయింది.
జియోనిస్టులను పూర్తిగా ఆశ్చర్యపరిచే విధంగా, సోవియట్ యూనియన్ వారి రక్షణకు వచ్చింది. మరి ఎలా! అతను కేవలం సానుభూతిని మాత్రమే వ్యక్తం చేయలేదు, కానీ పాలస్తీనాలో యూదు రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాడు.
ఈ మిషన్ ఆండ్రీ గ్రోమికోకు అప్పగించబడింది, ఏప్రిల్ 1946లో స్టాలిన్ వాషింగ్టన్‌లో రాయబారి పదవి నుండి విముక్తి పొందాడు మరియు UNకు శాశ్వత ప్రతినిధిగా ధృవీకరించబడ్డాడు మరియు అతని స్థితిని మెరుగుపరచడానికి, అతను విదేశీ వ్యవహారాల డిప్యూటీ మంత్రిగా నియమించబడ్డాడు. ఆ సమయంలో, స్టాలిన్‌కు రాయబారి పదవి కంటే UN ప్రతినిధి పదవి చాలా ముఖ్యమైనదిగా అనిపించింది.
ఆండ్రీ ఆండ్రీవిచ్ త్వరగా మరియు నైపుణ్యంగా మాస్కో సూచనలను నిర్వహించారు, అలసట తెలియదు, మరియు మోలోటోవ్ అతనిని తగినంతగా పొందలేకపోయాడు.
సోవియట్ దౌత్యవేత్తలందరిలో, అతను గ్రోమికోను వేరు చేశాడు. ఆండ్రీ ఆండ్రీవిచ్ వ్యాచెస్లావ్ మిఖైలోవిచ్ పాత్రను పోలి ఉండేవాడు మరియు అతని పాఠశాల ద్వారా కూడా వెళ్ళాడు, మోలోటోవ్ యొక్క దౌత్య శైలి - పొడి, కఠినమైన, లొంగని.
గ్రోమికో సాధారణంగా "లేదు" అని చెప్పే పనిలో ఉన్నాడు. ఈసారి, మాస్కో సూచనలను అనుసరించి, ఆండ్రీ ఆండ్రీవిచ్ తన మొండితనంతో "అవును" అన్నాడు! మరియు యూదు రాజ్యాన్ని సృష్టించే ఆలోచన వాస్తవికత యొక్క లక్షణాలను పొందింది.
మే పద్నాలుగో, 1947న, పాలస్తీనా ప్రశ్నపై జనరల్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో గ్రోమికో ప్రసంగించారు. పాలస్తీనాపై కమీషన్‌ను ఆమోదించడానికి - పూర్తిగా సాంకేతిక పాత్రను నిర్వర్తించాల్సిన సెషన్‌లో అతని ప్రసంగం మాత్రమే ముఖ్యమైన రాజకీయ ప్రకటన.
ఇంగ్లండ్ తన ఆదేశాన్ని నెరవేర్చడంలో విఫలమైందని చెప్పిన గ్రోమికో "యూదు ప్రజలలో గణనీయమైన భాగం యొక్క ఆకాంక్షలు పాలస్తీనా మరియు దాని భవిష్యత్తు రాష్ట్ర నిర్మాణంతో ముడిపడి ఉన్నాయి" అని చెప్పాడు.
పాలస్తీనాలో తమ సొంత రాష్ట్రాన్ని సృష్టించుకునే యూదుల హక్కును గ్రోమికో సమర్థించారు:
"యూదు ప్రజలు చివరి యుద్ధంలో అసాధారణమైన దురదృష్టాలు మరియు బాధలను ఎదుర్కొన్నారు. ఈ విపత్తులు మరియు బాధలు, అతిశయోక్తి లేకుండా, వర్ణనను ధిక్కరించాయి... ఫాసిస్ట్ ఉరితీసేవారి చేతిలో మరణించిన మొత్తం యూదుల సంఖ్య సుమారు ఆరు మిలియన్ల మంది అని అంచనా వేయబడింది. పశ్చిమ ఐరోపాలో దాదాపు ఒకటిన్నర మిలియన్ల యూదులు మాత్రమే యుద్ధం నుండి బయటపడ్డారు.
కానీ ఈ గణాంకాలు, ఫాసిస్ట్ దురాక్రమణదారుల నుండి యూదు ప్రజలు అనుభవించిన త్యాగాల గురించి ఒక ఆలోచనను ఇస్తూ, యుద్ధం తరువాత యూదు జనాభాలో పెద్ద సంఖ్యలో ప్రజలు తమను తాము కనుగొన్న క్లిష్ట పరిస్థితి గురించి ఒక ఆలోచన ఇవ్వలేదు.
యూరప్‌లో జీవించి ఉన్న యూదు జనాభాలో భారీ సంఖ్యలో తమ మాతృభూమి, ఆశ్రయం మరియు జీవనోపాధిని కోల్పోయారు. లక్షలాది మంది యూదులు ఐరోపాలోని వివిధ దేశాలలో జీవనోపాధి కోసం, ఆశ్రయం కోసం తిరుగుతున్నారు. వారిలో ఎక్కువ మంది నిర్వాసితుల శిబిరాల్లో ఉన్నారు మరియు అందరూ చాలా కష్టాలను అనుభవిస్తూనే ఉన్నారు...
ఇది అడగడానికి అనుమతించదగినది: జీవించి ఉన్న వందల వేల మంది యూదు జనాభాకు ఇంత క్లిష్ట పరిస్థితిని ఇచ్చిన ఐక్యరాజ్యసమితి, ఈ ప్రజల పరిస్థితిపై ఆసక్తి చూపకుండా, వారి మాతృభూమి నుండి మరియు వారి పొయ్యిల నుండి కత్తిరించబడుతుందా?.. ఇది సమయం. ఇలాంటి వారికి మాటల్లో కాదు చేతల్లో సహాయం చేయండి...
యూదు ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణను ఏ ఒక్క పాశ్చాత్య యూరోపియన్ రాష్ట్రం కూడా నిర్ధారించలేకపోయింది మరియు ఫాసిస్ట్ ఉరితీసేవారి హింస నుండి వారిని రక్షించలేకపోయింది, యూదులు తమ సొంత రాజ్యాన్ని సృష్టించాలనే కోరికను వివరిస్తుంది. దీనిని పరిగణనలోకి తీసుకోకపోవడం మరియు అలాంటి ఆకాంక్షలను గ్రహించే యూదు ప్రజల హక్కును తిరస్కరించడం అన్యాయం.
Gromyko సమస్యను పరిష్కరించడానికి నాలుగు ఎంపికలను జాబితా చేసింది: యూదులు మరియు అరబ్బులకు సమాన హక్కులతో ఒకే రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం సాధ్యమవుతుంది; పాలస్తీనాను రెండు రాష్ట్రాలుగా విభజించవచ్చు; యూదులు మైనారిటీగా ఉన్న అరబ్ రాజ్యాన్ని సృష్టించడం సాధ్యమవుతుంది మరియు అరబ్బులు మైనారిటీగా ఉన్న యూదు రాజ్యాన్ని సృష్టించడం సాధ్యమవుతుంది.
సోవియట్ ప్రతినిధి "స్వతంత్ర ద్వంద్వ ప్రజాస్వామ్య అరబ్-యూదు రాజ్య ఏర్పాటు"కు అనుకూలంగా మాట్లాడారు. అరబ్బులు మరియు యూదుల శాంతియుత సహజీవనాన్ని నిర్ధారించడం అసాధ్యం అయితే, రెండు స్వతంత్ర రాష్ట్రాలను సృష్టించడం అవసరం అని అతను వెంటనే పేర్కొన్నాడు.
గ్రోమికో ప్రసంగం జియోనిస్టులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అతను యూదు ప్రజల బాధల గురించి మాత్రమే మాట్లాడాడు, కానీ యూదులు వారి స్వంత రాష్ట్రానికి అర్హులు.
అరబ్బులు ఆశ్చర్యపోయారు. వారు మాస్కోను మధ్యప్రాచ్య వ్యవహారాలలో తీవ్రమైన ఆటగాడిగా పరిగణించలేదు; ఇంగ్లండ్ మరియు రష్యాలను ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంచడం వారికి సరిపోతుంది. ఇప్పుడు వారు రష్యా అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుందని వారు చూశారు.
మే 15, 1947న, అమెరికన్ జ్యూయిష్ కాన్ఫరెన్స్ యొక్క వాషింగ్టన్ కార్యాలయ కార్యదర్శి, D. వాల్, పాలస్తీనా కోసం యూదుల ఏజెన్సీ బోర్డు యొక్క అమెరికన్ విభాగం యొక్క ఛైర్మన్‌కు ఇలా వ్రాశారు:
"నేను సోవియట్ రాయబార కార్యాలయంతో మరియు న్యూయార్క్‌లోని సోవియట్ ప్రతినిధి బృందంతో ముఖ్యమైన పని చేసాను. వాషింగ్టన్‌లోని రాయబార కార్యాలయం UNకు తన ప్రతినిధి బృందానికి సాధ్యమయ్యే ఏదైనా సహాయం మరియు ప్రతిపాదనలను స్వీకరించడానికి తీవ్ర ఆసక్తిని వ్యక్తం చేసిందని నేను మీకు తప్పక తెలియజేయాలి...
రాయబార కార్యాలయంలో మరియు సోవియట్ ప్రతినిధి బృందంతో నేను జరిపిన అన్ని సంభాషణలలోనూ, యూదు ప్రజల ఆకాంక్షలను తిరస్కరించినట్లు నాకు అనిపించలేదు. నా మరియు, నేను ఆశిస్తున్నాను, మీ గొప్ప సంతృప్తికి, సోవియట్ ప్రతినిధి బృందం ఏదైనా గొప్ప శక్తి నుండి లెక్కించడానికి అలవాటుపడిన దానితో పోల్చితే అన్ని అంచనాలకు మించి మాకు మద్దతు ఇచ్చిందని నేను ఆశిస్తున్నాను...
పత్రికా నివేదికలకు విరుద్ధంగా, అరబ్ మరియు సోవియట్ ప్రతినిధుల మధ్య తీవ్రమైన వైరుధ్యాలు ఉన్నాయి. వాస్తవానికి, సోవియట్ ప్రతినిధి బృందం మరియు యూదుల ఏజెన్సీ యొక్క ఆకాంక్షలలో చాలా ఎక్కువ సారూప్యతలు ఉన్నాయి ...
పాలస్తీనా పట్ల సోవియట్ విధానం దాని స్వంత యూదుల పట్ల దాని విధానంతో పెరుగుతున్న వైరుధ్యానికి దారితీసింది. స్టాలిన్ పాలస్తీనా యూదులకు వారి స్వంత రాష్ట్రాన్ని ఇవ్వాలని అనుకున్నాడు, కానీ సోవియట్ దౌత్యవేత్తలకు అనుమతించబడిన వాటిని కూడా సోవియట్ యూదులను నిషేధించాడు - జియోనిస్టుల పట్ల సానుభూతి.
దేశంలో, జియోనిజానికి నైతిక మద్దతు కూడా తీవ్రమైన నేరంగా పరిగణించబడింది.
జియోనిజానికి అనుకూలంగా గ్రోమికో ప్రసంగం న్యూయార్క్‌లో చర్చిస్తున్న ఆ రోజుల్లో, మే ఇరవై ఏడు, 1947 న, ఉక్రెయిన్ రాష్ట్ర భద్రతా మంత్రి, లెఫ్టినెంట్ జనరల్ సెర్గీ రోమనోవిచ్ సావ్చెంకో, సెంట్రల్ కమిటీ మొదటి కార్యదర్శికి నివేదించారు. రిపబ్లిక్ కమ్యూనిస్ట్ పార్టీ:
"యూదు మేధావులలో, జియోనిస్ట్ అంశాలు వారి జాతీయవాద కార్యకలాపాలను గమనించదగ్గ రీతిలో తీవ్రతరం చేశాయి...
ఈ యూదు మేధావుల సర్కిల్‌లలో, USSR లో యూదుల జాతీయ ఉనికికి అవసరమైన పరిస్థితులను సృష్టించలేదని ఆరోపించిన ఆల్-యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీ (బోల్షెవిక్స్) మరియు సోవియట్ రాజ్య నాయకులపై సోవియట్ వ్యతిరేక అపవాదు పెరిగింది. దేశభక్తి యుద్ధం ముగిసిన తరువాత, యూదుల ప్రశ్న అని పిలవబడేది, వారి అభిప్రాయం ప్రకారం, తీవ్రమైన రూపాన్ని సంతరించుకుంది.
ఈ విషయంలో, స్వతంత్ర యూదు రాజ్యాన్ని సృష్టించడం మరియు యూదు యువత పాలస్తీనాకు వలస వెళ్లడం కోసం శుభాకాంక్షలు వ్యక్తమవుతున్నాయి ... "
ఆ సమయంలో, లాజర్ మొయిసెవిచ్ కగనోవిచ్ ఉక్రెయిన్ కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీకి మొదటి కార్యదర్శి. అతను తన యూదు మూలాలను ఎప్పుడూ వదులుకోలేదు మరియు మాస్కోలోని యూదు థియేటర్‌ను పోషించాడు. అయితే తన జీవితమంతా జియోనిస్టులతో పోరాడుతూనే ఉన్నానని మళ్లీ చెప్పడం మర్చిపోలేదు.
మే 15 న, UN జనరల్ అసెంబ్లీ నిర్ణయం ద్వారా, పాలస్తీనాలో పరిస్థితిని అధ్యయనం చేయడానికి మరియు సిఫార్సులు చేయడానికి పదకొండు రాష్ట్రాల ప్రతినిధుల నుండి ప్రత్యేక కమిషన్ సృష్టించబడింది.
మూడున్నర నెలల తర్వాత సెప్టెంబర్ 1న ప్రత్యేక కమిషన్ ఐరాసకు నివేదిక సమర్పించింది. కమీషన్ సభ్యులలో ఎక్కువ మంది రెండు స్వతంత్ర రాష్ట్రాలను సృష్టించడం మరియు జెరూసలేంను UN సంరక్షకత్వంలో బదిలీ చేయడం అవసరమని నిర్ధారణకు వచ్చారు.
మైనారిటీ (యుగోస్లేవియా, భారతదేశం మరియు ఇరాన్ ప్రతినిధులు) జెరూసలేంలో రాజధానితో యూదు మరియు అరబ్ రాష్ట్రాలతో కూడిన సమాఖ్య రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు:
"యూదులు ఈ భూమికి పాశ్చాత్య సామాజిక చైతన్యాన్ని మరియు శాస్త్రీయ పద్ధతులను తీసుకువస్తారు మరియు అరబ్బులు ఈ వ్యక్తిత్వానికి మరియు జీవితంపై స్పష్టమైన అవగాహనను జోడిస్తారు. పాలస్తీనా ఒకే భూమిగా మిగిలిపోతుంది, దీనిలో సెమిటిక్ ఆదర్శాలు మూర్తీభవించవచ్చు."
సెప్టెంబర్ 11, 1947 న, యునైటెడ్ స్టేట్స్‌లోని సోవియట్ రాయబార కార్యాలయం యొక్క మొదటి కార్యదర్శి, మిఖాయిల్ సెర్జీవిచ్ వావిలోవ్, వాషింగ్టన్, ఎప్స్టీన్‌లోని పాలస్తీనా కోసం యూదు ఏజెన్సీ ప్రతినిధిని అల్పాహారానికి ఆహ్వానించారు.
వావిలోవ్ మెటలర్జిస్ట్; 1939లో అతను లెనిన్‌గ్రాడ్‌లోని ఆల్-యూనియన్ అల్యూమినియం-మెగ్నీషియం రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో గ్రాడ్యుయేట్ స్కూల్ నుండి పట్టభద్రుడయ్యాడు మరియు పార్టీ రిక్రూట్‌మెంట్ ద్వారా పీపుల్స్ కమిషనరేట్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్‌కు పంపబడ్డాడు. అతను ఆఫ్ఘనిస్తాన్‌లో పనిచేశాడు, లాస్ ఏంజిల్స్‌లో వైస్ కాన్సల్ మరియు శాన్ ఫ్రాన్సిస్కోలో కాన్సుల్ జనరల్.
అల్పాహారం సమయంలో, పాలస్తీనా యొక్క విధిని నిర్ణయించిన UN ప్రత్యేక కమిషన్ యొక్క పని చర్చించబడింది. వావిలోవ్ ఎప్స్టీన్‌ను మాస్కోకు అత్యంత ఆసక్తి కలిగించే ప్రత్యక్ష ప్రశ్న అడిగారు:
— పాలస్తీనాలో భవిష్యత్ యూదు రాజ్యం మరియు సోవియట్ యూనియన్ మధ్య సంబంధాన్ని మీరు ఎలా చూస్తారు?
ఆయన బదులిచ్చారు:
-భౌగోళిక, ఆర్థిక మరియు రాజకీయ కారణాల దృష్ట్యా, సోవియట్ యూనియన్‌తో సంతృప్తికరమైన సంబంధాల స్థాపన అనేది యూదు రాజ్యం యొక్క మొదటి ఆందోళనగా ఉండాలి. సోవియట్ యూనియన్ పాలస్తీనాకు సాపేక్ష సామీప్యత మరియు పరస్పర ప్రయోజనకరమైన ఆర్థిక మార్పిడి యొక్క అవకాశాలు అనివార్యంగా యూదు రాజ్యం సోవియట్ యూనియన్‌తో స్నేహం మరియు పరస్పర అవగాహన సంబంధాలను ఏర్పరచుకోవడానికి ప్రయత్నించాలి. పాలస్తీనా యూదులకు రష్యన్ల పట్ల ఉన్న స్నేహ భావాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు...
సోవియట్ దౌత్యవేత్త వినడానికి ఆశించినది ఇదే.
ఇప్పుడు మేము విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క ఆర్కైవ్‌ల నుండి వర్గీకరించబడిన పత్రాలను కలిగి ఉన్నాము, దీనిలో సోవియట్ స్థానం దౌత్యపరమైన సందేహం లేకుండా పూర్తిగా స్పష్టంగా వ్యక్తీకరించబడింది.
ఏమి జరుగుతుందో దాని ప్రాముఖ్యత దృష్ట్యా, మొదటి డిప్యూటీ మంత్రి వైషిన్స్కీ న్యూయార్క్ వెళ్లారు. దీని గురించి గ్రోమికో సంతోషించలేదు. ఒకరినొకరు తట్టుకోలేకపోయారు. UNకు రాయబారి మరియు ప్రతినిధి పదవిని నిర్వహించి, గ్రోమికో సాపేక్ష స్వాతంత్ర్యానికి అలవాటు పడ్డాడు; అతను వైషిన్స్కీ యొక్క లార్డ్లీ మర్యాదతో కోపంగా ఉన్నాడు. గ్రోమికో యొక్క సహజమైన మందగమనం వల్ల ఆండ్రీ యాన్యురేవిచ్ విసుగు చెందాడు.
సెప్టెంబర్ 30, 1947న, విదేశాంగ మంత్రి మోలోటోవ్ వైషిన్స్కీకి కోడ్‌లో టెలిగ్రాఫ్ పంపారు:
"మీకు తెలిసిన గ్రోమికోకు ఆదేశం పాలస్తీనా సమస్యను పరిష్కరించడానికి మొదటి ఎంపికగా ద్వంద్వ రాజ్యాన్ని సృష్టించాలని ప్రతిపాదించినప్పుడు, మేము వ్యూహాత్మక కారణాల వల్ల దీన్ని చేశామని మీరు గుర్తుంచుకోవాలి.
యూదు రాజ్యాన్ని సృష్టించడంలో మేము చొరవ తీసుకోలేము, కానీ స్వతంత్ర యూదు రాజ్యంపై మా పేర్కొన్న ఆదేశం యొక్క రెండవ సంస్కరణ ద్వారా మా స్థానం మెరుగ్గా వ్యక్తీకరించబడింది.
సర్వే తర్వాత, కమిషన్‌లోని మెజారిటీ ప్రత్యేక యూదు రాజ్య ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నందున, మీరు ఈ మెజారిటీ అభిప్రాయానికి మద్దతు ఇవ్వాలి, ఇది ఈ సమస్యపై మా ప్రాథమిక స్థితికి అనుగుణంగా ఉంటుంది.
రసీదుని నిర్ధారించండి."
స్టాలిన్ వ్యక్తిగతంగా UN ప్రతినిధి బృందం కోసం ఆదేశాలను ఆమోదించారు. నాయకుడు, వ్యూహాత్మక కారణాల వల్ల, ఒకే అరబ్-యూదు రాజ్యం యొక్క ఆలోచనను వ్యక్తపరచమని గ్రోమికోను ఆదేశించాడు, కాని వాస్తవానికి అతను పాలస్తీనాలో ఇజ్రాయెల్‌ను మాత్రమే చూడాలనుకున్నాడు.
అక్టోబర్ 15, 1947 న, వైషిన్స్కీ న్యూయార్క్ నుండి మోలోటోవ్‌కు టెలిగ్రాఫ్ చేశాడు:
“పాలస్తీనాపై మా ప్రకటనను యూదులు చాలా అనుకూలంగా స్వీకరించారు. అరబ్బులు నిరాశ చెందారు, అయినప్పటికీ అత్యవసర సమావేశంలో గ్రోమికో ప్రసంగం తర్వాత మా స్థానాన్ని మార్చుకునే అవకాశం గురించి వారికి చాలా తక్కువ ఆశ ఉంది.
యూదులకు మద్దతు ఇవ్వడంపై దృష్టి స్పష్టంగా ఉంది. వైషిన్స్కీ మరియు గ్రోమికో వారి స్థానాన్ని జియోనిస్టులతో సమన్వయం చేసి వారికి అనుకూలంగా ఓటు వేయాలని ఆదేశించారు.
అక్టోబర్ 16 న, మోలోటోవ్ నాయకుడి నుండి కొత్త సూచనలతో న్యూయార్క్‌లోని వైషిన్స్కీకి టెలిగ్రాఫ్ చేశాడు:
"కొలంబియన్ ప్రతిపాదనకు అభ్యంతరం చెప్పడానికి మాకు ఎటువంటి కారణం కనిపించదు. రాజకీయ దృక్కోణంలో, ఈ ప్రతిపాదనను సమర్ధించడం మంచిది, ఎందుకంటే ఇది పాలస్తీనాకు లక్షా యాభై వేల మంది యూదుల వలస సమస్యకు పరిష్కారంతో పాటు, కష్టాల్లో ఉన్న యూరోపియన్ యూదుల సాధారణ సమస్యకు పరిష్కారాన్ని అందిస్తుంది.
అయితే, యూదుల అభిప్రాయాన్ని స్వయంగా తెలుసుకోవడం అవసరం. కొలంబియన్ ప్రతిపాదన వారికి సరిపోతుంటే, మీరు ఈ ప్రతిపాదనకు అభ్యంతరం చెప్పకూడదు.
దయచేసి భవిష్యత్తు గురించి నాకు తెలియజేయండి."
అక్టోబరు 26న, పాలస్తీనా కోసం యూదుల ఏజెన్సీ బోర్డు రాజకీయ విభాగం డైరెక్టర్, M. షెర్టోక్, సోవియట్ ఛార్జ్ డి'అఫైర్స్ సెమియోన్ కాన్స్టాంటినోవిచ్ త్సరాప్కిన్‌ను సందర్శించారు.
సెమియోన్ త్సారాప్‌కిన్ పీపుల్స్ కమిషనరేట్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్‌లో మూడు సంవత్సరాల పాటు అమెరికన్ విభాగానికి నాయకత్వం వహించారు, ఆపై రాయబార కార్యాలయానికి సలహాదారు-దూతగా వచ్చారు.
తెలివైన M. షెర్టోక్ ఇలా వ్రాశాడు:
"సంభాషణ సమయంలో, రష్యన్ వైపు సంసిద్ధతను వ్యక్తం చేయలేదు లేదా, ముఖ్యంగా, మా అభిప్రాయాన్ని అంగీకరిస్తామని వాగ్దానం చేయలేదు, కానీ అదే సమయంలో, మా స్థానంతో పరిచయం పొందడానికి మరియు దానిని అర్థం చేసుకోవాలనే కోరిక ప్రదర్శించబడింది. వారు మా నుండి సూచనల వంటి వాటిని స్వీకరించాలనుకుంటున్నట్లు సంభాషణ కొనసాగింది ... "
సోవియట్ దౌత్యవేత్తలకు జియోనిస్టుల అభిప్రాయం చాలా ముఖ్యమైనదని షెర్టోక్‌కు తెలియదు. ఈ మేరకు స్టాలిన్ ఆదేశించారు. నాయకుడు సెలవులో ఉన్నాడు. యుద్ధం తరువాత, స్టాలిన్ ప్రతి సంవత్సరం దక్షిణాన మూడు నుండి నాలుగు నెలలు గడిపాడు. అతను సాధారణంగా తన పుట్టినరోజు అయిన డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీన మాస్కోకు తిరిగి వస్తాడు.
కానీ సెలవులో కూడా, స్టాలిన్ ఐక్యరాజ్యసమితిలో ఏమి జరుగుతుందో నిశితంగా అనుసరించారు. ఎన్‌క్రిప్టెడ్ టెలిగ్రామ్‌లు అతనికి నిరంతర ప్రవాహంలో వచ్చాయి.
అక్టోబర్ 26 న, మోలోటోవ్ స్టాలిన్‌కు వివరణాత్మక గమనికను పంపాడు:
"పాలస్తీనా కమిటీ యొక్క మొదటి ఉపసంఘం ఏకగ్రీవంగా ఆమోదించబడిన సిఫార్సులు మరియు ప్రత్యేక కమిటీ యొక్క మెజారిటీ నివేదిక ఆధారంగా పరివర్తన కాలంలో పాలస్తీనా సంస్థ కోసం ఒక ప్రణాళికను అభివృద్ధి చేయడం ప్రారంభించిందని వైషిన్స్కీ నివేదించారు."
పాలస్తీనా పరిపాలన కోసం బ్రిటిష్ ఆదేశాన్ని రద్దు చేయడం, అక్కడి నుండి బ్రిటిష్ సైన్యాన్ని ఉపసంహరించుకోవడం, యూదు మరియు అరబ్ దేశాల సరిహద్దులను ఏర్పాటు చేయడం మరియు వాటిని ప్రకటించడం ఈ ప్రణాళికలో ఉన్నాయి.
మోలోటోవ్ అనుమతి కోసం నాయకుడి వైపు తిరిగాడు:
"పై నిబంధనలు ప్రాథమికంగా యూదు ఏజెన్సీ ప్రతినిధుల అభిప్రాయంతో సమానంగా ఉన్నాయని వైషిన్స్కీ అభిప్రాయపడ్డారు.
వైషిన్స్కీ ప్రతిపాదనలతో ఏకీభవించాలని నేను ప్రతిపాదిస్తున్నాను.
ఆర్కైవ్‌లలో భద్రపరచబడిన ఒక గమనిక ఇలా ఉంది:
“కామ్రేడ్ కామ్రేడ్ స్టాలిన్ అంగీకరించినట్లు పోస్క్రెబిషెవ్ HFలో నివేదించారు. పోడ్సెరోబ్."
అలెగ్జాండర్ నికోలెవిచ్ పోస్క్రెబిషెవ్ దాదాపు మూడు దశాబ్దాలుగా నాయకుడికి శాశ్వత సహాయకుడిగా ఉన్నారు.
బోరిస్ ఫెడోరోవిచ్ పోడ్ట్సెరోబ్ మోలోటోవ్ యొక్క సహాయకుడు, 1949 లో అతను విదేశాంగ మంత్రిత్వ శాఖ సెక్రటరీ జనరల్ అయ్యాడు మరియు 1952 లో అతను విదేశీ వ్యవహారాల డిప్యూటీ మంత్రి అయ్యాడు.
 
గ్రోమికో తన ప్రసిద్ధ ప్రసంగం చేస్తాడు
సోవియట్ యూనియన్ జియోనిస్టులకు ఎంత బహిరంగంగా మద్దతునిచ్చిందో, పాలస్తీనాలో యూదు రాజ్యాన్ని సృష్టించే ఆలోచనను అమెరికన్ పరిపాలన అంత నిర్విరామంగా ప్రతిఘటించింది.
వాషింగ్టన్‌లోని జియోనిస్టుల యొక్క అత్యంత ప్రభావవంతమైన ప్రత్యర్థులు ఇద్దరు వ్యక్తులు, వాస్తవానికి, యునైటెడ్ స్టేట్స్ యొక్క స్థానం ఆధారపడింది: విదేశాంగ కార్యదర్శి జార్జ్ మార్షల్ మరియు రక్షణ కార్యదర్శి జేమ్స్ ఫారెస్టల్. అరబ్ దేశాలు రష్యా వైపు మొగ్గు చూపుతాయని, అమెరికాకు మధ్యప్రాచ్య చమురు లేకుండా పోతుందని వారు భయపడ్డారు.
జార్జ్ కాట్లెట్ మార్షల్ తన జీవితమంతా సైనిక సేవలో గడిపాడు. పెర్ల్ నౌకాశ్రయంలోని అమెరికన్ నౌకాదళ స్థావరంపై జపాన్ దాడి తరువాత, అధ్యక్షుడు రూజ్‌వెల్ట్ అతనిని తన సైనిక సలహాదారుగా చేసాడు. 45లో ట్రూమాన్ జపాన్‌పై అణు బాంబును ఉపయోగించాలని మార్షల్ సిఫార్సు చేశాడు. మార్షల్‌కు ఆర్డర్ ఆఫ్ కమాండర్ సువోరోవ్‌ను ప్రదానం చేయాలని స్టాలిన్ ఆదేశించాడు మరియు రాయబారి గ్రోమికో అవార్డును అందించాడు.
యుద్ధం తరువాత, మార్షల్ రాజీనామా చేశాడు మరియు ట్రూమాన్ అతనిని విదేశాంగ కార్యదర్శిగా నియమించాడు. మార్షల్, ఒక యుద్ధ వీరుడు, యూరోపియన్ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ కోసం ప్రసిద్ధ ప్రణాళిక రచయిత.
మార్షల్ యొక్క ఆలోచనాపరుడు అతని మొదటి డిప్యూటీ మరియు భవిష్యత్ వారసుడు డీన్ అచెసన్. ఆయన గుణపాఠం, సిద్ధాంతాల నుంచి వైదొలగని వ్యక్తి. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో, అచెసన్ సోవియట్ యూనియన్‌తో సంబంధాలను మెరుగుపరచడానికి ప్రతిపాదకుడు. సోవియట్ యూనియన్‌తో అణుశక్తి రహస్యాలను పంచుకోవడానికి అతను ప్రతిపాదించాడు, లేకపోతే మాస్కో అమెరికా మరియు ఇంగ్లాండ్‌పై విశ్వాసాన్ని కోల్పోతుందని నమ్మాడు.
అయితే ఆ తర్వాత అచెసన్ తన స్థానాన్ని మార్చుకున్నాడు. సెప్టెంబరు 45 నుండి అతను రాజకీయ వ్యవహారాల అండర్ సెక్రటరీ ఆఫ్ స్టేట్. బోస్ఫరస్ జలసంధిపై నియంత్రణను సోవియట్ యూనియన్‌కు బదిలీ చేయమని టర్కీని బలవంతం చేయడానికి స్టాలిన్ చేసిన ప్రయత్నం అతన్ని ఎక్కువగా ప్రభావితం చేసింది.
అచెసన్ ప్రెసిడెంట్ ట్రూమాన్‌తో మాట్లాడాడు, స్టాలిన్‌కు వ్యతిరేకంగా యునైటెడ్ స్టేట్స్ కఠినమైన వైఖరిని తీసుకోవాలని అతనిని ఒప్పించాడు. అచెసన్ నియంత్రణ విధానానికి రూపశిల్పి అయ్యాడు. మార్షల్ తరచుగా వాషింగ్టన్ నుండి దూరంగా ఉండేవాడు మరియు అచెసన్ అమెరికన్ దౌత్యవేత్తల రోజువారీ పనిని నిర్వహించాడు. మధ్యప్రాచ్యంలో స్టాలిన్ స్థిరపడకుండా నిరోధించాల్సిన అవసరం గురించి అతను చమురు గురించి అంతగా ఆలోచించలేదు.
అరబ్ దేశాలతో సన్నిహిత సంబంధాల మద్దతుదారులు అమెరికన్ ఇంటెలిజెన్స్‌లో కూడా టోన్ సెట్ చేసారు.
విదేశాంగ శాఖ యొక్క ఇంటెలిజెన్స్ మరియు సమాచార కార్యాలయ అధిపతి సౌదీ అరేబియాలో ఇటీవలి రాయబారి విలియం ఎడ్డీ. అరబ్-అమెరికన్ ఆయిల్ కంపెనీ అరమ్‌కోలో రాజీనామా చేసిన తర్వాత అతను అత్యధిక వేతనంతో కూడిన కన్సల్టింగ్ పదవిని పొందాడని మీకు తెలిస్తే అరబ్ ప్రపంచం పట్ల అతని సానుభూతిని వివరించడం సులభం.
CIA యొక్క టాప్ మిడిల్ ఈస్ట్ నిపుణుడు కెర్మిట్ రూజ్‌వెల్ట్, దివంగత అధ్యక్షుడు థియోడర్ రూజ్‌వెల్ట్ మనవడు. ప్రభుత్వ సేవను విడిచిపెట్టిన తర్వాత, అతను గల్ఫ్ ఆయిల్ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్‌గా కూడా పనిచేశాడు.
మధ్యప్రాచ్యంలో సోవియట్ యూనియన్ యొక్క ఆకస్మిక ఆసక్తి మరియు జియోనిజంకు బహిరంగ మద్దతుతో అమెరికన్లు ఆశ్చర్యపోయారు.
నవంబర్ 2, 1947న, న్యూ యార్క్‌లోని పాలస్తీనా కార్యాలయానికి సంబంధించిన జ్యూయిష్ ఏజెన్సీ రాజకీయ సలహాదారు ఎల్. గెల్బర్, స్టేట్ డిపార్ట్‌మెంట్ యొక్క UN విభాగం డైరెక్టర్ డీన్ రస్క్‌తో సమావేశమయ్యారు.
"మిస్టర్ రస్క్ నన్ను సెక్రటరీ మార్షల్ హోటల్ గదిలోకి స్వీకరించారు" అని గెర్బెర్ నివేదికలో రాశాడు. - యుద్ధ సమయంలో, Mr. రస్క్ ఒక కల్నల్, మార్చి 1947 వరకు అతను రక్షణ కార్యదర్శికి రాజకీయ వ్యవహారాల కోసం పౌర సహాయకుడిగా పనిచేశాడు మరియు బహుశా, స్టేట్ డిపార్ట్‌మెంట్‌కు రాష్ట్ర కార్యదర్శి బదిలీ చేసిన కొత్త వ్యక్తులలో ఒకడు అయ్యాడు. అతని మాజీ ఆర్మీ సహోద్యోగులలో.
మిస్టర్ రస్క్ సాధారణ డిపార్ట్‌మెంట్ హెడ్ కాదని నమ్మడం లాజికల్‌గా ఉంటుంది. అతను నమ్మదగినవాడు మరియు జనరల్ మార్షల్ కోసం మాట్లాడతాడు. మరియు ఇది అలా అయితే, మిస్టర్ రస్క్ యొక్క క్రింది కొన్ని ప్రకటనలకు గొప్ప ప్రాముఖ్యత ఇవ్వాలి.
మన స్వంత ప్రయోజనం కోసం, రష్యాతో అనుబంధం యొక్క రూపాన్ని మనం తప్పక నివారించాలని ఆయన అభిప్రాయపడ్డారు. పాలస్తీనా విభజనకు అనుకూలంగా రష్యా చేసిన ప్రసంగం జియోనిస్టు అనుకూల రాజకీయాలలో కొత్తదనం వల్ల ఆశ్చర్యం కలిగిస్తుంది.
యూదుల స్థానభ్రంశం చెందిన వ్యక్తులు నల్ల సముద్రంలోని కాన్‌స్టాంటాలో గుమిగూడుతున్నారని మరియు రష్యన్ జోన్ నుండి పాలస్తీనాకు ప్రయాణిస్తున్నారని ఇప్పుడు తెర వెనుక చర్చ జరుగుతోంది. USSR యొక్క మానవీయ వైఖరి యొక్క వ్యక్తీకరణగా మనం ఈ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు, కానీ ఇతరులు దీనిని ఒక గొప్ప శక్తి యొక్క యుక్తిగా అర్థం చేసుకోవచ్చు, దీనిలో స్థానభ్రంశం చెందిన వ్యక్తులు బంటుల పాత్రను పోషిస్తారు మరియు దీని ఉద్దేశ్యం కారణం ఆంగ్లో-అమెరికన్ సమూహం కోసం ఆందోళన.
జియోనిస్ట్‌లు మరియు సోవియట్ యూనియన్‌ల మధ్య ఏదైనా ప్రత్యేక బంధం యునైటెడ్ స్టేట్స్ మరియు పాశ్చాత్య ప్రపంచంపై చూపే ప్రభావాన్ని నిశితంగా పరిశీలించాలని మిస్టర్ రస్క్ మాకు సలహా ఇచ్చారు."
పాలస్తీనా యూదుల పట్ల రష్యా మరింత సానుభూతి చూపిందని గెల్బర్ రస్క్‌ను ఎందుకు అడిగాడు. తన దృక్కోణంలో, మార్షల్ ప్రణాళికను టార్పెడో చేయడమే రష్యన్ల ప్రధాన పని అని రస్క్ బదులిచ్చారు, దీని కోసం వారు యూరప్ మరియు అమెరికాలోని యూదుల మద్దతును పొందాలనుకుంటున్నారు.
జాన్ కెన్నెడీ ఆధ్వర్యంలో గొప్ప కెరీర్‌ని సృష్టించి, స్టేట్ సెక్రటరీగా మారిన రస్క్ తప్పు.
కాబట్టి ఇజ్రాయెల్‌ను సృష్టించడానికి స్టాలిన్ తన శక్తి మేరకు ప్రతిదీ చేయడానికి కారణమేమిటి?
మాస్కోలో ఇజ్రాయెల్ యొక్క మొదటి రాయబారి మరియు తరువాత విదేశాంగ మంత్రి మరియు ప్రభుత్వ అధిపతి అయిన గోల్డా మీర్ ఇలా వ్రాశారు:
"సోవియట్‌లకు ప్రధాన విషయం మధ్యప్రాచ్యం నుండి ఇంగ్లాండ్‌ను బహిష్కరించడం అని ఇప్పుడు నాకు ఎటువంటి సందేహం లేదు. కానీ 1947 చివరలో, ఐక్యరాజ్యసమితిలో చర్చలు జరిగినప్పుడు, సోవియట్ కూటమి మాకు మద్దతు ఇచ్చినట్లు నాకు అనిపించింది, ఎందుకంటే రష్యన్లు తమ విజయానికి భయంకరమైన ధర చెల్లించారు మరియు అందువల్ల, బాధపడ్డ యూదులపై ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. నాజీల నుండి చాలా తీవ్రంగా, వారు తమ రాష్ట్రానికి అర్హులని అర్థం చేసుకున్నారు."
ఇరవయ్యవ శతాబ్దంలో మారణహోమానికి గురైన యూదుల విధిపై స్టాలిన్ ఆసక్తి కలిగి ఉన్నారా? ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సులభమైన మార్గం: అయితే కాదు. అతను ఇతర ప్రజల విధిపై ఆసక్తి చూపనట్లే.
స్టాలిన్ చాలా కాలం క్రితం తాను జార్జియన్ ప్రజలకు చెందినవాడినని భావించడం మానేశాడు. అతను రష్యన్ కావాలనుకున్నాడు, తనను తాను రష్యన్‌గా భావించాడు. మరియు చిన్న వాస్య స్టాలిన్ తన సోదరితో ఆశ్చర్యంగా ఇలా అన్నాడు: "మా నాన్న ఒకప్పుడు జార్జియన్ అని మీకు తెలుసా ..."
ప్రొఫెసర్ మరియు సాహిత్య విమర్శకుడు లియోనిడ్ ఇవనోవిచ్ టిమోఫీవ్, యుద్ధం అంతటా వివరణాత్మక డైరీలను ఉంచారు, ఇటీవల ప్రచురించారు, డిసెంబర్ పదమూడు నలభై నాలుగులో ఇలా వ్రాశారు: "చివరి ప్రశ్నాపత్రంలో స్టాలిన్ జాతీయత ప్రకారం అతను రష్యన్ అని సూచించాడని వారు చెప్పారు."
నిజానికి, స్టాలిన్ చాలా కాలంగా ప్రశ్నపత్రాలను పూరించలేదు. డ్యూటీలో, వారిని చూసిన కొద్దిమంది, గుడ్డ ముక్కలో మౌనంగా ఉన్నారు. కానీ వాళ్లు మాట్లాడుకోవడం విశేషం. జాతీయత అంశం ఆందోళన కలిగించింది.
అదే ప్రొఫెసర్ టిమోఫీవ్ తన డైరీలో ఇలా వ్రాశాడు:
“నిన్న Evnin ఉంది. నేను అతన్ని స్కూల్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉంచాలనుకున్నాను. మొదట అంతా బాగానే ఉంది, కానీ అతని జాతీయత గురించి తెలుసుకున్న తర్వాత, అతని అభ్యర్థిత్వం ఎటువంటి చర్చ లేకుండా మరియు వర్గీకరణపరంగా నిలిపివేయబడింది. ఆసక్తికరమైనది: అది తగ్గిపోయిందని నేను అనుకున్నాను ...
విశ్వవిద్యాలయంలో, ఇది ఎవ్నిన్‌తో సమానంగా ఉంటుంది: వారు గ్రాడ్యుయేట్ పాఠశాలలో యూదుల ప్రవేశాన్ని తిరస్కరించారు మరియు చాలా వ్యూహాత్మకంగా మొత్తం విశ్వవిద్యాలయం దాని గురించి మాట్లాడుతోంది ...
ఒక ఆసక్తికరమైన టచ్. ఎగోలిన్ [2] నాకు సెంట్రల్ కమిటీకి వ్యక్తులు ఉన్నారా అని అడిగారు. నేను షిరినాను అతనికి సిఫార్సు చేసాను, కానీ ఆమె యూదు కాబట్టి ఆమె సరిపోదని అతను చెప్పాడు. యూదుల పట్ల వ్యతిరేకత ఎంతగా పెరిగిపోయిందంటే, ఈస్టర్ రోజున యూదులు కత్తితో పొడిచి చంపిన బాలికపై మాస్కోలో పుకారు...
గోసిజ్‌దాట్‌లో, సేకరణలను కంపైల్ చేయడానికి ఎవరికి అప్పగించబడాలని వారు నన్ను అడిగారు, కానీ తప్పనిసరి షరతుతో: రష్యన్ రచయితలు మాత్రమే: వారు తమ పోస్ట్‌ల నుండి యూదులను చురుకుగా తొలగించి వారి స్థానంలో రష్యన్‌లతో భర్తీ చేస్తున్నారని వారు చెప్పారు...
యాంటీ-సెమిటిజం ఇంకా అభివృద్ధి చెందుతోంది: విశ్వవిద్యాలయాలలో యూదులకు రష్యన్ సాహిత్యంపై ఎటువంటి కోర్సులు ఇవ్వకూడదని సిఫార్సు చేయబడింది. మాకు రష్యన్ సాహిత్యాన్ని అధ్యయనం చేసే దురదృష్టం ఉన్న ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు తొలగింపు బెదిరింపులో ఉన్నారు...
పునరుద్ధరించబడిన లిటరరీ ఎన్‌సైక్లోపీడియాలో ఎవరు పని చేస్తారో చర్చించబడిన స్టేట్ పబ్లిషింగ్ హౌస్‌లో జరిగిన సమావేశంలో, “మన జాతీయత” వ్యక్తులను నామినేట్ చేయడం అవసరమని చాగిన్ అన్నారు...
విప్లవానికి ముందు, యూదు వ్యతిరేకత అధికారిక వాతావరణంలో ఖచ్చితంగా స్థానికీకరించబడింది, దాని చుట్టూ ప్రజల ఖండన వృత్తం ఉంది. ఇప్పుడు, దీనికి విరుద్ధంగా, అతను పై నుండి ఐక్య వాతావరణంలోకి వచ్చాడు మరియు షెడ్రిన్ చెప్పినట్లుగా, చర్చించడానికి కాదు, తన ఉన్నతాధికారుల ఆదేశాలను అర్థం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నాడు. అంటే, యూదులు కూడా ఈ విధానాన్ని సమర్ధించాలి మరియు అమలు చేయాలి.
ఇవన్నీ కొన్ని నెలల రికార్డులే! యుద్ధం తర్వాత, సెమిటిక్ వ్యతిరేక భావాలు మరింత విస్తృతంగా వ్యాపించాయి.
ఇజ్రాయెల్ యొక్క విధి న్యూయార్క్‌లో నిర్ణయించబడినప్పుడు మరియు జియోనిస్టులకు మద్దతు ఇవ్వమని స్టాలిన్ మోలోటోవ్, వైషిన్స్కీ మరియు గ్రోమికోలను ఆదేశించినప్పుడు, సోవియట్ యూనియన్‌లో సెమిటిజం పూర్తిగా పార్టీ మరియు రాష్ట్ర యంత్రాంగానికి పూర్తిగా ఆచరణాత్మక విధానంగా మారింది. మరియు ఇజ్రాయెల్ సృష్టి కోసం పోరాటం ఉపకరణం నుండి యూదుల ప్రక్షాళనతో కూడి ఉంది.
కానీ స్టాలిన్ ఇక్కడ ఎటువంటి వైరుధ్యాన్ని చూడలేదు.
పాలస్తీనాలో యూదు రాజ్యాన్ని ఏర్పాటు చేయడంలో చురుగ్గా పాల్గొనడం అనేది బ్రిటీష్ వారికి చికాకు కలిగించడానికి మరియు మధ్యప్రాచ్యంలో వారి ప్రభావాన్ని తగ్గించడానికి ఒక మార్గం మాత్రమే కాదు, అయినప్పటికీ ఇది ఆహ్లాదకరంగా ఉంది.
సోవియట్ యూనియన్ యుద్ధం నుండి విజయం సాధించింది, మరియు ఇందులో ప్రాదేశిక సముపార్జనలు మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ప్రభావం విస్తరించడం కూడా ఉంది.
"నా పని మాతృభూమి సరిహద్దులను విస్తరించడం. మరియు స్టాలిన్ మరియు నేను ఈ పనిని బాగా ఎదుర్కొన్నట్లు అనిపిస్తుంది, ”అని మోలోటోవ్ స్మగ్లీగా గుర్తుచేసుకున్నాడు.
మాగ్జిమ్ లిట్వినోవ్ 1946 వేసవిలో ఒక అమెరికన్ జర్నలిస్టుతో ఇలా అన్నాడు:
సరిహద్దులను విస్తరించడం ఆధారంగా రష్యా తన మునుపటి భద్రతా భావనకు తిరిగి వచ్చింది. మీరు ఎంత ఎక్కువ భూభాగాన్ని కలిగి ఉంటే, మీ భద్రత అంత బలంగా ఉంటుంది. పశ్చిమ దేశాలు సోవియట్ డిమాండ్లకు లొంగిపోతే, కొంత సమయం తరువాత పశ్చిమ దేశాలు కొత్త డిమాండ్ల పరంపరను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఎహ్రెన్‌బర్గ్ ప్రకారం, మాగ్జిమ్ మాక్సిమోవిచ్ స్టాలిన్ గురించి సంయమనంతో మాట్లాడాడు, అతని తెలివితేటలను మెచ్చుకున్నాడు మరియు విదేశాంగ విధానం గురించి మాట్లాడి ఒక్కసారి మాత్రమే నిట్టూర్చాడు: “అతనికి పశ్చిమ దేశాలు తెలియవు.. మన ప్రత్యర్థులు చాలా మంది షాలు లేదా షేక్‌లు అయితే, అతను వారిని అధిగమిస్తాడు. ...”
అదే సమయంలో, కేంద్ర కమిటీ కార్యదర్శి ఎ.ఎ. కుజ్నెత్సోవ్ చెప్పారు:
"మేము మనల్ని మనం రక్షించుకుంటున్నాము, కానీ యుద్ధ ఫలితాల ఆధారంగా, మేము చాలా బలమైన శక్తిగా మారినప్పుడు, ప్రతిచోటా మన స్వంత స్వతంత్ర, క్రియాశీల విదేశాంగ విధానాన్ని అనుసరించాలని సూచన ఉంది. మరియు రాయబారులకు అటువంటి సూచనలు ఇవ్వబడ్డాయి, వారు గ్రోవ్లింగ్‌లో పాల్గొనకూడదు, కానీ మరింత ధైర్యంగా ప్రవర్తించాలి.
సెంట్రల్ కమిటీ సభ్యుడు మరియు సోవిన్‌ఫార్మ్‌బ్యూరో అధిపతి S.A. లోజోవ్స్కీ సైన్య ప్రచారకులను ప్రేరేపించాడు:
"కొట్టడం అనేది స్పృహను నిర్ణయిస్తుంది - మరియు మనం మన ముఖాలను కొట్టడం చాలా మందిలో అంతర్గతీకరించబడింది మరియు సోవియట్ యూనియన్ అధికారాన్ని సూచిస్తుందని మరియు శక్తి ఎల్లప్పుడూ గౌరవించబడుతుందని వారు ఊహించడం ప్రారంభిస్తారు; వారు ఇష్టపడతారా లేదా అనేది మరొక ప్రశ్న, కానీ వారు ఎల్లప్పుడూ దానిని గౌరవిస్తారు.
యుద్ధం తరువాత, స్టాలిన్ తాను ఇంతకుముందు శ్రద్ధ చూపని ప్రాంతాలపై ఆసక్తి కనబరిచాడు. ఆఫ్రికాలోని ఇటాలియన్ కాలనీల విధి గురించి చర్చించినప్పుడు, మోలోటోవ్, అమెరికన్లతో ఒక సమావేశంలో, వారిలో ఒకరైన ట్రిపోలిటానియా, ప్రస్తుత లిబియాపై సంరక్షక హక్కును సోవియట్ యూనియన్‌కు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.
మోలోటోవ్ గుర్తుచేసుకున్నాడు:
"స్టాలిన్ ఇలా అన్నాడు: "రండి, ప్రెస్ చేయండి!" ఈ ప్రాంతాన్ని మాకు కేటాయించేలా ప్రశ్నను లేవనెత్తమని నాకు సూచించబడింది. అక్కడ నివసించే వారిని వదిలేయండి, కానీ మా నియంత్రణలో ఉండండి.
అమెరికన్లు అంగీకరించలేదు మరియు స్టాలిన్ లిబియా లేకుండా పోయింది. అప్పుడు మోలోటోవ్ చమత్కరించాడు:
"మీరు ఇటాలియన్ కాలనీలలో ఒకదానిని మాకు అప్పగించకూడదనుకుంటే, మేము బెల్జియన్ కాంగోతో సంతృప్తి చెందుతాము."
కాంగోలో యురేనియం నిల్వలు నిరూపితమయ్యాయి. మొదటి అణు బాంబు ఇప్పటికే పేలింది మరియు యురేనియం బంగారం కంటే విలువైనదిగా మారింది.
స్టాలిన్ నల్ల సముద్రం జలసంధిపై నియంత్రణ సాధించాలని కోరుకున్నాడు మరియు ఇరాన్ మరియు చైనీస్ జిన్జియాంగ్ భూభాగంలో సోవియట్ రిపబ్లిక్ సృష్టించడానికి ప్రయత్నించాడు. అతను ఫిన్లాండ్ మరియు చైనాలో సోవియట్ నావికా స్థావరాలను స్థాపించాడు. నాయకుడు పాలస్తీనాలో ఇలాంటిదేనని లెక్కించాడు. మీరు అక్కడ సోషలిస్ట్ రిపబ్లిక్ సృష్టించకపోతే, కనీసం నమ్మకమైన మిత్రుడు మరియు సైనిక స్థావరాలను పొందండి.
నాజీ జర్మనీ ఓటమి తరువాత, తూర్పు ఐరోపా సోవియట్ నియంత్రణలోకి వచ్చిన తరువాత, ప్రతిదీ సాధ్యమే అనిపించింది. పోలాండ్, చెకోస్లోవేకియా లేదా బల్గేరియాలోని కొత్త ప్రభుత్వాలు మాస్కో నుండి వచ్చిన సూచనలకు పూర్తిగా అనుగుణంగా పనిచేస్తే, భవిష్యత్ యూదు రాజ్య నాయకుల నుండి అదే ప్రవర్తనను ఎందుకు లెక్కించకూడదు?
అమెరికన్ దౌత్యవేత్తలు మరియు ఇంటెలిజెన్స్ అధికారులు భయపడినట్లుగా స్టాలిన్ మధ్యప్రాచ్యంలోని వ్యవహారాల్లో జోక్యం చేసుకోగలడా మరియు ఇజ్రాయెల్ భూభాగానికి తన దళాలను బదిలీ చేయగలడా?
ఇక్కడ ఒక పొరుగు ప్రాంతం నుండి ఒక ఉదాహరణ.
"స్టాలిన్ దాదాపు యుగోస్లేవియాపై దాడికి సిద్ధమవుతున్నాడు" అని క్రుష్చెవ్ చెప్పారు. - ఒడెస్సా నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు రహస్యంగా బాల్కన్‌లకు పంపబడుతున్నారని ఉక్రెయిన్ రాష్ట్ర భద్రతా మంత్రి నాకు ఒకసారి నివేదించినట్లు నాకు గుర్తుంది. వారు ఏదో ఓడ ద్వారా పంపబడ్డారు, బహుశా బల్గేరియాకు.
వారి నిష్క్రమణను నిర్వహించడంలో పాల్గొన్న వ్యక్తులు సైనిక నిర్మాణాలు ఏర్పడ్డాయని నాకు నివేదించారు మరియు వారు పౌర దుస్తులలో బయలుదేరినప్పటికీ, వారి సూట్‌కేసులలో సైనిక యూనిఫారాలు మరియు ఆయుధాలు ఉన్నాయి.
యుగోస్లేవియాపై ఒక రకమైన దాడికి సిద్ధమవుతున్నట్లు నాకు సమాచారం అందింది. ఎందుకు జరగలేదో చెప్పలేను. అంతేకాకుండా, స్టాలిన్ నుండి నేను దీని గురించి అస్సలు వినలేదు, కాని అతని వీలునామా కార్యనిర్వాహకులు నాకు నివేదించారు, వారు ఓడలలో ఆ వ్యక్తులను పంపడం మరియు బోర్డింగ్‌ను నిర్వహిస్తున్నారు. వారు దూకుడు మానసిక స్థితిలో ఉన్నారు: "వారు మాది వారికి ఇస్తారు!" వారు ఇప్పటికే వెళ్లిపోతున్నారు మరియు త్వరలో నటించడం ప్రారంభిస్తారు.
ఏమి జరుగుతుందో వారి మాటలలో విచారం లేదు.
ఇజ్రాయెల్ యుగోస్లేవియా కంటే సోవియట్ సరిహద్దుల నుండి దూరంగా ఉంది. సోవియట్ నౌకాదళం మరియు విమానయానం మధ్యప్రాచ్యంలో వేగవంతమైన ల్యాండింగ్ ఆపరేషన్‌కు మద్దతు ఇవ్వలేదు. దాని కోసం సిద్ధం చేయడం అవసరం, మొదటగా సిద్ధం చేయడం, మాట్లాడటానికి, స్వీకరించే పార్టీ.
మే 30, 1947న, ప్రభుత్వ ఉత్తర్వు మంత్రిమండలి (కమిటీ నం. 4) క్రింద సమాచార కమిటీని ఏర్పాటు చేసింది, ఇది రాజకీయ, సైనిక మరియు శాస్త్రీయ మరియు సాంకేతిక మేధస్సును నిర్వహించవలసి ఉంది. ఈ కమిటీకి పార్ట్ టైమ్ - విదేశాంగ మంత్రి వ్యాచెస్లావ్ మోలోటోవ్ నాయకత్వం వహించారు.
పాలస్తీనాలో ఏం జరుగుతోందన్న నమ్మకమైన సమాచారాన్ని దేశ నాయకత్వానికి అందించే బాధ్యతను ఇంటెలిజెన్స్‌కు అప్పగించారు. రాజకీయ మేధస్సు యొక్క మధ్యప్రాచ్య దిశకు నాయకత్వం వహించిన కల్నల్ ఆండ్రీ మకరోవిచ్ ఒట్రోష్చెంకోకు ఇది అప్పగించబడింది. యుద్ధానికి ముందు, అతను టెహ్రాన్‌లో నివసించాడు. 38లో అరెస్టయ్యాడు. అతను అదృష్టవంతుడు; యెజోవ్‌ను బెరియా పీపుల్స్ కమీషనర్ ఆఫ్ ఇంటర్నల్ అఫైర్స్‌గా మార్చారు. కొంతమంది విడుదల చేయబడ్డారు, వారిలో ఒట్రోష్చెంకో. అతను ర్యాంకులకు తిరిగి వచ్చాడు మరియు యుద్ధ సమయంలో మళ్లీ టెహ్రాన్‌కు పంపబడ్డాడు.
చట్టవిరుద్ధమైన ఇంటెలిజెన్స్ విభాగం అధిపతి కొరోట్కోవ్‌కు మరొక పని ఇవ్వబడింది - పాలస్తీనాకు బయలుదేరే యూదులలో ఏజెంట్లను నియమించడం.
సమాచార కమిటీ యొక్క మొదటి నివాసి ఇజ్రాయెల్‌కు పంపబడ్డాడు, వ్లాదిమిర్ ఇవనోవిచ్ వెర్టిపోరోఖ్, చాలా పొడవుగా, గంభీరంగా, మీసంతో. అతని కెరీర్‌లో ప్రదర్శన ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది, ఇది జనరల్ ర్యాంక్‌తో ముగిసింది. 1953లో, అతని చురుకైన రూపాన్ని ఇష్టపడిన బెరియా, ఖచ్చితంగా ఈ కారణంగానే వెర్టిపోరోఖ్‌ను తూర్పు ఇంటెలిజెన్స్ విభాగానికి అధిపతిగా నియమించాడు.
మాస్కో కెమికల్-టెక్నలాజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మీట్ ఇండస్ట్రీ యొక్క గ్రాడ్యుయేట్, వెర్టిపోరోఖ్ వెంటనే NKVD ఉపకరణంలో ముగించారు. ఈ సేవ ఫార్ ఈస్ట్‌లో ప్రారంభమైంది - అతను ఫిషింగ్ పరిశ్రమ సంస్థల కోసం కార్యాచరణ భద్రతా సేవలలో నిమగ్నమై ఉన్నాడు. 1942 లో, అతను ఇరాన్‌కు, మషాద్ నగరానికి, సోవియట్ దళాలచే ఆక్రమించబడిన జోన్‌కు పంపబడ్డాడు.
వెర్టిపోరోఖ్ 1948 చివరిలో ఇజ్రాయెల్‌కు వచ్చాడు, అక్కడ అతను ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. హిబ్రూ లేదా అరబిక్ మాట్లాడని ఇంటెలిజెన్స్ అధికారులు రష్యా నుండి ప్రజలను మాత్రమే సంప్రదించగలరు; ఇది వారి కార్యాచరణ సామర్థ్యాలను నిష్పాక్షికంగా పరిమితం చేసింది. నిజమే, పనిని సులభతరం చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి - యువ రాష్ట్రంలో వారు రహస్యాలను తీవ్రంగా పరిగణించలేదు, చాలా బహిరంగంగా మరియు బహిరంగంగా చెప్పబడింది మరియు జరిగింది.
పావెల్ అనటోలివిచ్ సుడోప్లాటోవ్ యొక్క జ్ఞాపకాలు ఇంటెలిజెన్స్ “మా ఏజెంట్లను రొమేనియా ద్వారా పాలస్తీనాకు పంపడానికి సూచనలను అందుకుంది. వారు పాలస్తీనాలో చట్టవిరుద్ధమైన ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్‌ను సృష్టించాలని భావించారు, అది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాట మరియు విధ్వంసక కార్యకలాపాలలో ఉపయోగించబడుతుంది. 1946 నుండి, లెఫ్టినెంట్ జనరల్ సుడోప్లాటోవ్ రాష్ట్ర భద్రతా మంత్రిత్వ శాఖలో "DR" విభాగానికి నాయకత్వం వహిస్తున్నారు - టెర్రర్ మరియు విధ్వంసక సేవ.
ఈ ఆపరేషన్ కోసం అతను ముగ్గురు అధికారులను కేటాయించినట్లు సుడోప్లాటోవ్ రాశాడు: గార్బుజ్, సెమెనోవ్ (అసలు పేరు అలెగ్జాండర్ టౌబ్మాన్) మరియు కొలెస్నికోవ్.
"సెమియోనోవ్ మరియు కోలెస్నికోవ్," సుడోప్లాటోవ్ నొక్కిచెప్పారు, "హైఫాలో స్థిరపడ్డారు మరియు రెండు ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్‌లను సృష్టించారు, కానీ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా విధ్వంసంలో పాల్గొనలేదు. కొలెస్నికోవ్ జర్మన్ల నుండి రొమేనియా నుండి పాలస్తీనాకు స్వాధీనం చేసుకున్న చిన్న ఆయుధాలు మరియు యాంటీ ట్యాంక్ క్షిపణుల పంపిణీని నిర్వహించగలిగాడు. గార్బుజ్ రొమేనియాలో ఉండి, భవిష్యత్తులో ఇజ్రాయెల్‌కు పునరావాసం కోసం అభ్యర్థులను ఎంపిక చేసుకున్నాడు.
సుడోప్లాటోవ్ ప్రజలు నిర్దిష్ట కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నారు - యుద్ధ సమయంలో పాశ్చాత్య దేశాలపై తీవ్రవాదం మరియు విధ్వంసం కోసం కార్యాచరణ సామర్థ్యాలను సిద్ధం చేయడం. వారు పాలస్తీనా యూదులకు సహాయం చేశారా అనేది తెలియదు. ఈ విషయంపై సోవియట్ పత్రాలు వర్గీకరించబడలేదు. ఇజ్రాయెల్ మెటీరియల్‌లో దీని గురించి ఎటువంటి సూచన లేదు, అయినప్పటికీ సోవియట్ ఇంటెలిజెన్స్ సేవలు ఏదైనా పనిలో పాల్గొన్నట్లయితే, ఇజ్రాయెల్ దానిని దశాబ్దాలలో ఇష్టపూర్వకంగా బహిరంగపరిచేది.
పావెల్ అనటోలివిచ్ సుడోప్లాటోవ్ యొక్క జ్ఞాపకాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి, అవి సాహస నవలలాగా చదువుతాయి, కానీ వాటిని పూర్తిగా నమ్మదగిన మూలంగా పరిగణించడం అసాధ్యం.
అతను పేర్కొన్న, జోసెఫ్ మిఖైలోవిచ్ గార్బుజ్, రిటైర్డ్ కల్నల్, '52 చివరలో రాష్ట్ర భద్రత నుండి తొలగించబడ్డాడు, ఆగస్టు రెండు వేల మరియు నాలుగులో మరణించాడు.
ట్రోత్స్కీ యొక్క నమ్మకమైన మద్దతుదారులలో ఒకరైన జర్మన్ కమ్యూనిస్ట్ రుడాల్ఫ్ క్లెమెంట్ హత్యను నిర్వహించిన వ్యక్తిగా టౌబ్మాన్ గూఢచార సేవల చరిత్రలో నిలిచిపోయాడు. 1938లో, మాస్కో నుండి వచ్చిన సూచనల మేరకు, ట్రోత్స్కీచే సృష్టించబడిన ఫోర్త్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక సమావేశం సందర్భంగా, టౌబ్మాన్ క్లెమెంట్‌ను సురక్షితమైన ఇంటికి రప్పించాడు, అక్కడ అతను కత్తితో పొడిచి చంపబడ్డాడు. మృతదేహాన్ని సీన్‌లోకి విసిరారు. పోలీసులు మృతదేహాన్ని కనుగొని, గుర్తించడానికి ముందు, టౌబ్మాన్ అప్పటికే మాస్కోకు తిరిగి వచ్చాడు. అతని చివరి పేరు మార్చబడింది మరియు అతను సెమియోనోవ్ పేరుతో రాష్ట్ర భద్రతలో కొనసాగాడు.
బెస్సరాబియాలో జన్మించిన కల్నల్ యూరి ఆంటోనోవిచ్ కొలెస్నికోవ్ (కొన్ని మూలాలు అతని అసలు పేరును జోనా టోయివోవిచ్ గోల్డ్‌స్టెయిన్‌గా పేర్కొన్నాయి), యుద్ధ సమయంలో శత్రు శ్రేణుల వెనుక సుమారు మూడు సంవత్సరాలు గడిపాడు, నిఘా మరియు విధ్వంసక నిర్లిప్తతకు నాయకత్వం వహించాడు. రాష్ట్ర భద్రతా సంస్థలను విడిచిపెట్టిన తరువాత, అతను సాహిత్య పనిని చేపట్టాడు మరియు సోవియట్ పబ్లిక్ యొక్క యాంటీ-జియోనిస్ట్ కమిటీతో కలిసి పనిచేశాడు. యుద్ధ సమయంలో అతను సోవియట్ యూనియన్ యొక్క హీరో బిరుదుకు రెండుసార్లు నామినేట్ అయ్యాడు, కానీ తొంభై ఆరులో మాత్రమే కోల్స్నికోవ్ రష్యా యొక్క హీరో యొక్క గోల్డ్ స్టార్‌ను పొందాడు. కోలెస్నికోవ్ రొమేనియా మరియు పాలస్తీనాలో తన పని గురించి మాట్లాడటానికి నిరాకరించాడు, రహస్యంగా అతను జ్ఞాపకాలను వ్రాస్తున్నాడని చెప్పాడు - "అంతా ఉంటుంది."
వాస్తవానికి, సోవియట్ ఇంటెలిజెన్స్ అధికారులు పాలస్తీనాకు వెళ్లి అక్కడ వివిధ సోవియట్ సంస్థల కవర్ కింద పనిచేశారు. కానీ, స్పష్టంగా, వారు సమాచారాన్ని పొందడం మరియు ఏజెంట్లను నియమించుకోవడం వంటి సంప్రదాయ పాత్రకు తమను తాము పరిమితం చేసుకున్నారు.
వామపక్ష పాలస్తీనా యూదులు, తూర్పు ఐరోపా నుండి వలస వచ్చినవారు, సోవియట్ ప్రతినిధులతో ఇష్టపూర్వకంగా సంప్రదింపులు జరిపారు, ఏవైనా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు మరియు వారికి తెలిసిన ప్రతిదాన్ని చెప్పారు. వారు దానిని హృదయపూర్వకంగా మరియు ఆనందంతో చేసారు.
సోవియట్ ఇంటెలిజెన్స్ అధికారులు సైన్యంపై చాలా ఆసక్తిని కలిగి ఉన్నారు. వారు భూగర్భ సైనిక సంస్థ హగానా నాయకత్వంపై ఆసక్తి కలిగి ఉన్నారు, ఇది తరువాత ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్‌గా రూపాంతరం చెందింది మరియు పాల్మాచ్ (ప్లుగోట్‌మహాట్స్‌కు చిన్నది - షాక్ కంపెనీలు). ఇవి రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జర్మన్లు మరియు వారి మిత్రులతో పోరాడటానికి సృష్టించబడిన పోరాట యూనిట్లు. యూదు సైనికులు సోవియట్ యూనియన్ పట్ల సానుభూతి చూపారు మరియు సోవియట్ ప్రజలతో సమాచారాన్ని రహస్యంగా పరిగణించినప్పటికీ, వారితో పంచుకోవడం సిగ్గుచేటని భావించలేదు.
సమాచార వనరుల సమృద్ధి స్టేషన్ సిబ్బందిలో ఒక మోసపూరిత అధికార భావాన్ని సృష్టించింది. వారు ఇజ్రాయెల్‌ను రహస్యంగా నియంత్రించగలరని మరియు దాని ద్వారా అమెరికన్ యూదు సమాజాన్ని ప్రభావితం చేయగలరని వారు విశ్వసించారు. ఇవి భ్రమలు; సోవియట్ ప్రజలు ఇజ్రాయెల్ రాజకీయ వ్యవస్థను అర్థం చేసుకోలేదు. ఇది రాడికల్ సైనిక పురుషులు కాదు, కానీ దేశాన్ని నడిపించిన మరియు ఇజ్రాయెల్ యొక్క గమనాన్ని నిర్ణయించిన మితవాద రాజకీయ నాయకులు. అధికారంలో ఉన్న రాజకీయ నాయకులలో సోవియట్ ఏజెంట్లు లేరు.
నవంబర్ 26, 1947న, UN జనరల్ అసెంబ్లీ పాలస్తీనా సమస్యపై చర్చను ప్రారంభించింది.
అదే రోజు ప్రారంభంలో, అధ్యక్షుడు ట్రూమాన్ మరియు ముఖ్య మంత్రులు CIA బ్రీఫ్ అందుకున్నారు. పాలస్తీనా గందరగోళంలో ఉందని, ఇందులో "సోవియట్‌లు తమ స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి ఏదైనా అవకాశం కోసం చూస్తున్నాయని" పేర్కొంది.
ఒకవైపు యూదు రాజ్యం ఆవిర్భావం అమెరికాకు అవసరమైన చమురును కోల్పోయే అవకాశం ఉందని అమెరికన్ ఇంటెలిజెన్స్ తన ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
డిఫెన్స్ సెక్రటరీ ఫారెస్టల్ డెమొక్రాటిక్ పార్టీ ఛైర్మన్‌తో సమావేశమయ్యారు, అతనికి ఒక రహస్య CIA మెమోని చూపించి, అధ్యక్షుడు ట్రూమాన్‌ను ప్రభావితం చేయమని, అరబ్బులు మాత్రమే కాదు, మొత్తం ముస్లిం ప్రపంచం అమెరికాకు వ్యతిరేకంగా లేచిపోతుందని అతనికి వివరించమని అడిగారు.
కానీ పాలస్తీనా యూదులకు తమ సొంత రాష్ట్రంపై ఆశ బలపడింది.
జనరల్ అసెంబ్లీ సెషన్‌లో, గ్రోమికో యూదులకు వారి స్వంత రాష్ట్రానికి ఉన్న హక్కును రక్షించడానికి తన ప్రసిద్ధ ప్రసంగం చేసాడు, ఇది మునుపటి కంటే చాలా బలంగా మరియు హేతుబద్ధంగా ఉంది. ప్రసంగం ప్రధానంగా మాస్కోలో వ్రాయబడింది; గ్రోమికో దానికి కొత్త రంగులను జోడించాడు.
పాలస్తీనా యొక్క భవిష్యత్తు సమస్యను పరిష్కరించడానికి రెండు ఎంపికలు ఉన్నాయని ఆండ్రీ ఆండ్రీవిచ్ చెప్పారు. మొదటిది ఒకే అరబ్-యూదు రాజ్యాన్ని సృష్టించడం. అరబ్బులు మరియు యూదులు కలిసి జీవించలేరని చెప్పినందున ఈ ఎంపిక అవాస్తవమైతే, పాలస్తీనా తప్పనిసరిగా రెండు స్వతంత్ర ప్రజాస్వామ్య రాజ్యాలుగా విభజించబడాలి - అరబ్ మరియు యూదు.
ప్రస్తుతం ఒకే రాష్ట్ర ఏర్పాటు అసాధ్యమని తేలిపోయింది. కాబట్టి, రెండవ ఎంపిక మిగిలి ఉంది. దీనిపై అరబ్ దేశాలు మాత్రమే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
పాలస్తీనాలో యూదుల స్వంత రాష్ట్రానికి ఉన్న హక్కులను గ్రోమికో కంటే మెరుగైన ఎవరూ నిరూపించలేదు:
పాలస్తీనా విభజన చారిత్రక అన్యాయమని అరబ్ దేశాల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. కానీ యూదు ప్రజలు సుదీర్ఘ చారిత్రక కాలంలో పాలస్తీనాతో అనుబంధం కలిగి ఉన్నందున మేము ఈ దృక్కోణంతో ఏకీభవించలేము. అంతేకాకుండా, గత ప్రపంచ యుద్ధం ఫలితంగా యూదు ప్రజలు తమను తాము కనుగొన్న పరిస్థితిని మనం చూడలేము. హిట్లర్ యొక్క జర్మనీ విధించిన యుద్ధం ఫలితంగా, యూదులు ఇతర ప్రజల కంటే ఎక్కువగా బాధపడ్డారని ఇప్పుడు కూడా గుర్తుచేసుకోవాలి. పశ్చిమ ఐరోపాలో నాజీల యొక్క ఏకపక్షం మరియు హింస నుండి యూదు ప్రజల ప్రయోజనాలను తగినంతగా రక్షించగల ఒక్క రాష్ట్రం కూడా లేదని మీకు తెలుసు.
సోవియట్ యూనియన్ యొక్క ఈ వైఖరిపై అరబ్ ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రోమికో వారికి ఇలా సమాధానమిచ్చాడు: "మా లోతైన నమ్మకంలో, పాలస్తీనాను రెండు స్వతంత్ర రాష్ట్రాలుగా విభజించడం యూదుల ప్రాథమిక ప్రయోజనాలకు మాత్రమే కాకుండా, అరబ్బులకు కూడా అనుగుణంగా ఉంటుంది."
గ్రోమికో ప్రకారం, పాలస్తీనా విభజన "గొప్ప చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది":
"అటువంటి నిర్ణయం యూదు ప్రజల న్యాయబద్ధమైన డిమాండ్లను తీరుస్తుంది, మీకు తెలిసినట్లుగా, వందల వేల మంది ప్రతినిధులు ఇప్పటికీ నిరాశ్రయులు, వారి స్వంత ఇళ్ళు లేకుండా, కొన్ని పాశ్చాత్య యూరోపియన్ భూభాగాల్లోని ప్రత్యేక శిబిరాల్లో తాత్కాలిక ఆశ్రయం మాత్రమే పొందారు. రాష్ట్రాలు."
అరబ్బులు మరియు యూదులు ఒక ఒప్పందానికి వస్తేనే పాలస్తీనా నుండి వైదొలగడానికి మరియు రెండు-రాష్ట్రాల పరిష్కారానికి షరతులను అందించడానికి సిద్ధంగా ఉన్నామని గ్రోమికో బ్రిటిష్ ప్రభుత్వంపై దాడి చేశాడు: “ఈ సెషన్‌లో పాలస్తీనా ప్రశ్నపై చర్చ అరబ్బులు మరియు యూదులు అని చూపిస్తుంది. ఒక ఒప్పందాన్ని చేరుకోలేరు. అందువల్ల, అటువంటి షరతులను ముందుకు తీసుకురావడం సాధారణ అసెంబ్లీ సంబంధిత నిర్ణయం తీసుకోకముందే అతన్ని సమాధి చేయడంతో సమానం.
గ్రోమికో తప్పనిసరిగా బ్రిటిష్ అధికారులకు వ్యతిరేకంగా యూదుల భూగర్భ సమూహాల సాయుధ పోరాటానికి మద్దతు ఇచ్చాడు: “పాలస్తీనాలో ప్రస్తుత క్రమాన్ని యూదులు మరియు అరబ్బులు ఇద్దరూ అసహ్యించుకుంటారు. ఈ ఆదేశాల పట్ల యూదుల వైఖరి ఏంటో మీకందరికీ తెలుసు.”
పాలస్తీనా విధిని నిర్ణయించే హక్కు ఐక్యరాజ్యసమితికి లేదని పట్టుబట్టిన అరబ్ ప్రతినిధులకు గ్రోమికో కూడా ప్రతిస్పందించారు:
"మొత్తం ఐక్యరాజ్యసమితి వలె జనరల్ అసెంబ్లీ, ఈ సమస్యను పరిగణలోకి తీసుకునే హక్కును కలిగి ఉండటమే కాకుండా, పాలస్తీనాలో ప్రస్తుత పరిస్థితిని బట్టి, తగిన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. సోవియట్ ప్రతినిధి బృందం అభిప్రాయం ప్రకారం, తాత్కాలిక కమిషన్ తయారుచేసిన పాలస్తీనా ప్రశ్నను పరిష్కరించడానికి ప్రణాళిక, దాని ప్రకారం అమలు చేయడానికి చర్యలు ఆచరణాత్మకంగా అమలు చేయడం భద్రతా మండలితో ఉంటుంది, ఇది నిర్వహణ మరియు ప్రయోజనాలకు పూర్తిగా అనుగుణంగా ఉంటుంది. అంతర్జాతీయ శాంతిని బలోపేతం చేయడం మరియు రాష్ట్రాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం. అందుకే సోవియట్ ప్రతినిధి బృందం పాలస్తీనా విభజన సిఫార్సుకు మద్దతు ఇస్తుంది.
గ్రోమికో ప్రసంగం ఇజ్రాయెల్ యొక్క విధికి నిర్ణయాత్మకమైనది. దీనిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదు వార్తాపత్రికలు ప్రచురించాయి. ఇది అమెరికన్లను కూడా ప్రభావితం చేసింది. అధ్యక్షుడు ట్రూమాన్ తుది నిర్ణయం తీసుకున్నారు. స్టాలిన్ యూదులకు వారి స్వంత రాష్ట్రాన్ని ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు కాబట్టి, యునైటెడ్ స్టేట్స్ ప్రతిఘటించడం మూర్ఖత్వమే!
అమెరికా అధ్యక్షుడు వైజ్‌మన్‌తో రహస్యంగా సమావేశమయ్యారు. ప్రపంచ జియోనిస్ట్ సంస్థ అధిపతిని ట్రూమాన్ ప్రశంసించారు:
"వీజ్మాన్ ఒక అద్భుతమైన వ్యక్తి, నేను కలుసుకున్న అత్యంత తెలివైన వ్యక్తులలో ఒకరు, నిజమైన నాయకుడు, ఒక రకమైన వ్యక్తి..."
అధ్యక్షుడు తన సిబ్బందికి సంబంధించిన వాటి గురించి నేరుగా మాట్లాడాడు - సోవియట్ యూనియన్ యూదు రాజ్యాన్ని ఈ ప్రాంతంలోకి చొరబడటానికి ఉపయోగిస్తోంది.
"అది జరగదు," వైజ్మాన్ బదులిచ్చారు. "సోవియట్‌లు తమ ఆలోచనలను వ్యాప్తి చేయడానికి యూదుల వలసలను ఉపయోగించాలనుకుంటే, వారు దీన్ని చాలా కాలం క్రితం చేసి ఉండవచ్చు. కానీ కమ్యూనిజం నుండి పారిపోతున్న ప్రజలు మా వద్దకు వస్తారు. సంపన్న రైతులు మరియు నైపుణ్యం కలిగిన కార్మికులు కమ్యూనిజంలో అసాధ్యమైన ఉన్నత జీవన ప్రమాణాల కోసం ప్రయత్నిస్తారు. సమాజంలోని నిరక్షరాస్యులు మరియు పేద వర్గాల్లో మాత్రమే కమ్యూనిజం వ్యాప్తి చెందుతుంది.
ట్రూమాన్, అమెరికన్ పరిపాలనలో విరుద్ధమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ, పాలస్తీనా విభజనకు అంగీకరించారు. అంతేకాకుండా, పాలస్తీనా విభజనకు లాటిన్ అమెరికా దేశాలు ఓటు వేయాలని లేదా మానుకోవాలని విదేశాంగ శాఖను డిమాండ్ చేశారు.
తన స్వంత దౌత్యవేత్తలు అతనితో ఏకీభవించలేదని మరియు అతని లైన్‌ను బహిష్కరిస్తున్నారని రాష్ట్రపతికి తెలుసు. ట్రూమాన్ పట్టుదలతో ఉన్నాడు. అతను ప్రతిరోజూ స్టేట్ డిపార్ట్‌మెంట్‌కు ఫోన్ చేసి, తన సూచనలు ఎలా అమలు అవుతున్నాయని అడిగాడు.
అయితే లాటిన్ అమెరికా దేశాల ఓట్లను గతంలో లాటిన్ అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ సెక్రటరీగా పనిచేసిన నెల్సన్ రాక్ ఫెల్లర్ దక్కించుకున్నారని అంటున్నారు. రాక్‌ఫెల్లర్ స్థానిక నియంతలందరికీ మద్దతు ఇచ్చినందున ట్రూమాన్ అతనిని తొలగించాడు.
పాలస్తీనా యూదులకు సహాయం చేయాలని రాక్‌ఫెల్లర్ అకస్మాత్తుగా ఎందుకు నిర్ణయించుకున్నాడు? అతను నాజీ జర్మనీతో రహస్య వ్యాపారం చేశాడని కొందరు అపరాధభావంతో చెప్పారు. మరికొందరు రాక్‌ఫెల్లర్ బహిర్గతం గురించి భయపడుతున్నారని మరియు జియోనిస్ట్ ఉద్యమ నాయకులు ఈ సమస్యను ఎప్పటికీ లేవనెత్తవద్దని వాగ్దానం చేశారని పేర్కొన్నారు.
ఒక మార్గం లేదా మరొకటి, మూడు రోజుల్లో రాక్‌ఫెల్లర్ లాటిన్ అమెరికాలో తనకు తెలిసిన ప్రతి ఒక్కరినీ పిలిచాడు. మరియు అతను ప్రతి దేశంలో నిర్ణయాలు తీసుకునే ప్రతి ఒక్కరికి తెలుసు. స్పష్టంగా అతను చాలా ఒప్పించాడు.
ఫలితంగా, "నో" ఓటు వేయబోతున్న బ్రెజిల్ మరియు హైతీలు "అవును" అని ఓటు వేశాయి. నికరాగ్వా, బొలీవియా మరియు ఈక్వెడార్‌కు దూరంగా ఉండాలని భావించిన దేశాలు కూడా అనుకూలంగా ఓటు వేశాయి. పాలస్తీనా విభజనపై అభ్యంతరం వ్యక్తం చేసిన అర్జెంటీనా, కొలంబియా, ఎల్ సాల్వడార్ ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.
UN జనరల్ అసెంబ్లీ రిజల్యూషన్ నం. 181 - "బ్రిటీష్ మాండేట్ ఆఫ్ పాలస్తీనా భూభాగంలో రెండు స్వతంత్ర రాష్ట్రాల ఏర్పాటుపై" - నవంబర్ 1947, ఇరవై తొమ్మిదో తేదీ శనివారం ఆమోదించబడింది.
యూదులు రెండు రాష్ట్రాల ఏర్పాటుకు అనుకూలంగా మూడింట రెండు వంతుల ఓట్లను సేకరించాల్సిన అవసరం ఉంది.
స్టాలిన్‌కు ఐక్యరాజ్యసమితిలో ఒకటి కాదు, ఐదు ఓట్లు ఉన్నందున అతని స్థానం మరింత ముఖ్యమైనది.
ఐక్యరాజ్యసమితి ఏర్పాటు గురించి చర్చించబడినప్పుడు, స్టాలిన్ అన్ని సోవియట్ రిపబ్లిక్లను భవిష్యత్ UNలోకి తీసుకురావడానికి ప్రయత్నించాడు మరియు తద్వారా అక్కడ తన స్థానాన్ని బలోపేతం చేశాడు.
ఈ మేరకు, జనవరి నలభై నాలుగులో, సెంట్రల్ కమిటీ యొక్క సర్వసభ్య సమావేశంలో, చట్టం “యూనియన్ రిపబ్లిక్లకు విదేశీ సంబంధాల రంగంలో అధికారాలను మంజూరు చేయడం మరియు ఈ విషయంలో, పీపుల్స్ కమిషనరేట్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ -యూనియన్ వన్ ఇన్ ఎ యూనియన్-రిపబ్లికన్ పీపుల్స్ కమిషనరేట్” ఆమోదించబడింది.
ఫిబ్రవరిలో, రాజ్యాంగం మార్చబడింది మరియు యూనియన్ రిపబ్లిక్లు ఇతర రాష్ట్రాలతో సంబంధాలు పెట్టుకోవడానికి, వారితో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి మరియు రాయబార కార్యాలయాలు మరియు కాన్సులేట్లను కూడా మార్పిడి చేసుకునే హక్కును పొందాయి.
ఆగష్టు 28, 1944న, అమెరికన్ మరియు బ్రిటీష్ దౌత్యవేత్తలతో జరిగిన సమావేశంలో, యునైటెడ్ స్టేట్స్‌లోని రాయబారి గ్రోమికో "అన్ని మిత్రరాజ్యాల సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్‌లు సంస్థలో అసలు పాల్గొనేవారిలో ఉండాలి" అని పేర్కొన్నాడు.
బ్రిటిష్ మరియు అమెరికన్లు ఆశ్చర్యపోయారు. అధ్యక్షుడు రూజ్‌వెల్ట్ ప్రతిస్పందిస్తూ, ఈ సందర్భంలో మొత్తం నలభై-ఎనిమిది అమెరికన్ రాష్ట్రాలను UNలో చేర్చుకోవడం అవసరం. కానీ వాషింగ్టన్ ఈ విభేదాలను దాచడానికి ప్రయత్నించింది. ఈ అంశంపై వివాదం బహిరంగంగా మారుతుందని మరియు మిత్రరాజ్యాల మధ్య అసమ్మతి ఉందని జర్మనీ నిర్ణయిస్తుందని అమెరికన్లు ఆందోళన చెందారు మరియు ఇది యుద్ధాన్ని పొడిగిస్తుంది.
రూజ్‌వెల్ట్ సెప్టెంబరు 1న స్టాలిన్‌కు వ్యక్తిగత లేఖ రాశారు, ఈ డిమాండ్ UN ఆవిర్భావానికి హాని కలిగిస్తుందని పేర్కొంది. సోవియట్ యూనియన్‌కు ఇది ప్రాథమికంగా ముఖ్యమైన సమస్య అని స్టాలిన్ రూజ్‌వెల్ట్‌కు బదులిచ్చారు, ప్రత్యేకించి ఉదాహరణకు, ఉక్రెయిన్ మరియు బెలారస్ "జనాభా పరంగా మరియు వాటి రాజకీయ ప్రాముఖ్యత కొన్ని రాష్ట్రాలను మించిపోయింది."
అమెరికన్లు మొదట్లో స్టాలిన్ ప్రతిపాదనను "మోజుకనుగుణమైన సంజ్ఞ లేదా చెడ్డ జోక్"గా భావించారు. వాస్తవానికి, ఇది అవాంఛనీయ దౌత్యం యొక్క శైలి: ఎందుకు ప్రయత్నించకూడదు మరియు అది విజయవంతమైతే ఏమి చేయాలి? మరియు ఇది పాక్షికంగా విజయవంతమైంది.
ఫిబ్రవరి 1945లో, చర్చిల్ మరియు రూజ్‌వెల్ట్ యాల్టా చేరుకున్నారు. యుద్ధానంతర ప్రపంచ క్రమం గురించి చర్చించారు. మోలోటోవ్ రాజీ సూత్రాన్ని ప్రతిపాదించాడు. మాస్కో మొత్తం పదహారు రిపబ్లిక్‌లను అంగీకరించాలనే ఆవశ్యకతను ఉపసంహరించుకుంది, అయితే మూడింటిని అంగీకరించమని అడుగుతుంది: ఉక్రెయిన్, బెలారస్ మరియు లిథువేనియా. చెత్త దృష్టాంతంలో, రెండు. క్రిమియా కాన్ఫరెన్స్ యొక్క రహస్య ప్రోటోకాల్‌లో, యునైటెడ్ స్టేట్స్ మరియు గ్రేట్ బ్రిటన్ భవిష్యత్ ప్రపంచ సంస్థలో ఉక్రెయిన్ మరియు బెలారస్ ప్రవేశానికి మద్దతు ఇవ్వడానికి అంగీకరించాయి.
ఈ రహస్య ఒప్పందం గురించి ప్రపంచానికి తెలియదు. రూజ్‌వెల్ట్ మరియు చర్చిల్ ఇప్పటికీ వారి స్వంత అధీనంలో ఉన్నవారిని మరియు వారి దేశాల ప్రజలను ఒప్పించవలసి వచ్చింది.
కానీ స్టాలిన్ మరియు మోలోటోవ్ 1945 వసంతకాలంలో బెలారస్ మరియు ఉక్రెయిన్ నుండి ప్రతినిధులను శాన్ ఫ్రాన్సిస్కోకు వ్యవస్థాపక సమావేశానికి పంపాలని ఆదేశించారు. అమెరికన్లు దీనిని ఊహించలేదు మరియు నిరోధించడానికి ప్రయత్నించారు. సంస్థను స్థాపించిన తర్వాత రెండు రిపబ్లిక్‌లను UNలో చేర్చుకోవచ్చని వారు చెప్పారు.
కానీ గ్రోమికో, మాస్కో నుండి వచ్చిన సూచనలను పాటిస్తూ, కఠినమైన స్థానం తీసుకున్నాడు. ఆయన పాల్గొనకుండా ఉంటే సదస్సు ఆగిపోయేది. బెదిరింపులు మరియు అల్టిమేటంలు పనిచేశాయి. ఏప్రిల్ 27, 1945న, ఉక్రెయిన్ మరియు బెలారస్‌లను ఐక్యరాజ్యసమితి యొక్క అసలు సభ్యత్వంలోకి చేర్చాలని నిర్ణయం తీసుకోబడింది.
అందువల్ల, స్టాలిన్‌కు UN లో ఒక ఓటు లేదు, కానీ మూడు - సోవియట్ యూనియన్, ఉక్రెయిన్ మరియు బెలారస్. అదనంగా, చెకోస్లోవేకియా మరియు పోలాండ్ మాస్కో ఆదేశించినట్లుగా ఓటు వేసింది. స్టాలిన్ ఐదు ఓట్లు నిర్ణయాత్మకమయ్యాయి. స్టాలిన్ వ్యతిరేకంగా ఓటు వేసి ఉంటే, ఇజ్రాయెల్ కనిపించదు. ముప్పై-మూడు దేశాలు "పక్షంగా" మరియు పదమూడు "వ్యతిరేకంగా" ఓటు వేశాయి. ఇంగ్లండ్‌తో సహా పలు దేశాలు గైర్హాజరయ్యాయి.
నిర్ణయం తీసుకున్నారు.
"ఇజ్రాయెల్ సృష్టిలో ఫ్రాన్స్ అధికారికంగా పాల్గొననప్పటికీ, ఆమె దాని ఆవిర్భావాన్ని హృదయపూర్వకంగా ఆమోదించింది" అని జనరల్ చార్లెస్ డి గల్లె వ్రాశాడు. పంతొమ్మిది శతాబ్దాల క్రితం వారికి చెందిన అద్భుతమైన చరిత్రతో గుర్తించబడిన మరియు యూదు ప్రజలను సేకరించి, వారిపై తమను తాము పరిపాలించే హక్కును కల్పించే పని యొక్క గొప్పతనం నన్ను ఆకర్షించలేదు.
మానవ దృక్కోణం నుండి, ఈ ప్రజలు తమ స్వంత జాతీయ గృహాన్ని పొందడం సరైనదని నేను భావించాను మరియు యూదు ప్రజలు శతాబ్దాలుగా అనుభవించిన బాధలన్నింటికీ ఒక రకమైన పరిహారాన్ని నేను చూశాను, వాటిలో చెత్త హిట్లర్ యొక్క జర్మనీ చేపట్టిన నిర్మూలనలు ... "
లక్షలాది మంది పాలస్తీనా యూదులు ఆనందంతో విలవిల్లాడిపోయి ఉత్సాహంతో వీధుల్లోకి వచ్చారు.
మరుసటి రోజు, నవంబర్ ముప్పై, UN నిర్ణయంతో ఆగ్రహించిన అరబ్బులలో పాలస్తీనాలో అశాంతి మొదలైంది. యూదులు ప్రతిచోటా దాడి చేయబడ్డారు మరియు ఏడుగురు మరణించారు.
పాలస్తీనాను స్వాధీనం చేసుకునేందుకు సిరియాలో అరబ్ లిబరేషన్ ఆర్మీని ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఫిబ్రవరి 1948లో, అరబ్ దళాలు పాలస్తీనా అంతటా యూదులను హింసించాయి. వారు తీవ్రంగా ప్రతిఘటిస్తున్న యూదుల స్థావరాలను పట్టుకుని నాశనం చేయలేకపోయారు, కానీ వారి మధ్య సంబంధాలు నాశనమయ్యాయి. జ్యూయిష్ రెస్క్యూ బృందాలు ముట్టడి చేయబడిన స్థావరాలలోకి ప్రవేశించలేకపోయాయి.
హింసను ఆపడానికి బ్రిటిష్ వారు ఏమీ చేయలేదు. పాలస్తీనాను విభజించాలనే మూర్ఖపు ఆలోచనను ఐక్యరాజ్యసమితి అంగీకరించడం ఫలించలేదని వారు ప్రపంచానికి నిరూపించాలనుకున్నట్లుగా ఉంది. కానీ వసంతకాలం ప్రారంభంతో, యూదుల ఆత్మరక్షణ యూనిట్లు మరింత తీవ్రంగా పోరాడటం ప్రారంభించాయి మరియు అరబ్ సైన్యాలపై పైచేయి సాధించాయి.
డిసెంబర్ 4, 1947న, గ్రోమికో కృతజ్ఞతా పత్రాన్ని అందుకున్నాడు:
“యూదు రాజ్య స్థాపనకు మద్దతుగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానానికి మద్దతు ఇచ్చినందుకు పాలస్తీనా కోసం యూదుల ఏజెన్సీ యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్‌ల ప్రభుత్వానికి తన ప్రగాఢ కృతజ్ఞతలు తెలియజేస్తోంది.
పాలస్తీనా కోసం యూదుల ఏజెన్సీ యొక్క అమెరికన్ సెక్షన్ చైర్మన్ అబ్బా హిల్లెల్ సిల్వర్, నిష్కపటంగా మీకు చెందినందుకు నాకు గౌరవం ఉంది.
ఈ సిఫార్సును ఆమోదించడం యూదు ప్రజల చరిత్రలో ఒక మలుపు తిరిగింది. జాతీయ నివాసం లేకుండా రెండు వేల సంవత్సరాల తరువాత, యూదులకు ఇప్పుడు దేశాల కుటుంబంలో చేరడానికి మరియు అంతర్జాతీయ జీవితానికి వారి గణనీయమైన సహకారం అందించే అవకాశం ఇవ్వబడింది...
యూదు ప్రజలు మీ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలుపుతారు, ఈ జనరల్ అసెంబ్లీ సెషన్‌లో జాతీయ విముక్తిని సాధించడంలో వారికి సహాయపడింది.
మీరు ఈ లేఖలోని విషయాలను మీ ప్రభుత్వానికి పంపితే మేము చాలా కృతజ్ఞులమై ఉంటాము.
 
యూదులకు ఆయుధాలు
సోవియట్ వైఖరికి అరబ్ దేశాలు చాలా కోపంగా ఉన్నాయి. "జియోనిజం - బ్రిటిష్ మరియు అమెరికన్ సామ్రాజ్యవాదం యొక్క ఏజెంట్లు"కి వ్యతిరేకంగా పోరాడటానికి అలవాటు పడిన అరబ్ కమ్యూనిస్ట్ పార్టీలు సోవియట్ స్థానం గుర్తించలేని విధంగా మారడం చూసి నష్టపోయారు.
నవంబర్ 5, 1947న, ఇరాక్‌లో USSR యొక్క ఛార్జ్ డి'ఎఫైర్స్ A.F. సుల్తానోవ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ యొక్క మిడిల్ ఈస్ట్ విభాగానికి ఇలా వ్రాశాడు: "జియోనిస్ట్ రాజ్యాన్ని సృష్టించే ప్రాజెక్టుకు సోవియట్ యూనియన్ అంగీకరించదని అరబ్ వర్గాలు విశ్వసించాయి ..."
పర్యవసానాల గురించి సుల్తానోవ్ మంత్రిత్వ శాఖను హెచ్చరించాడు: అటువంటి పరిస్థితిలో, "అరబ్ లీగ్, టర్కీ, ఇరాన్ మరియు పాకిస్తాన్ దేశాల నుండి సోవియట్ వ్యతిరేక ముస్లిం కూటమిని కలపడం" బ్రిటిష్ వారికి సులభంగా ఉంటుంది.
మాస్కోలో, ఈజిప్టు రాయబారి బిందారీ పాషా ఉప విదేశాంగ మంత్రి గుసేవ్‌ను (ఇంగ్లండ్‌లో మాజీ రాయబారి) చూడవలసిందిగా కోరారు.
ఈజిప్టు దౌత్యవేత్త తాను "సోవియట్ యూనియన్ యొక్క స్నేహితుడిగా" వచ్చానని మరియు సోవియట్ ప్రతినిధి పాలస్తీనా విభజనకు ఓటు వేసినందుకు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు. ఈజిప్టు రాయబారి ప్రకారం, బ్రిటీష్ దళాల ఉపసంహరణ మరియు ఆదేశం యొక్క పరిసమాప్తి కోసం ఓటు వేయడం అవసరం మరియు "పాలస్తీనా భవిష్యత్తు యొక్క ప్రశ్న జనాభాకు వదిలివేయాలి." సోవియట్ యూనియన్ స్థానం ఈజిప్టులో సోవియట్ వ్యతిరేక సెంటిమెంట్ పెరగడానికి దారితీసిందని బిందారీ పాషా పేర్కొన్నారు.
ఈజిప్టు దౌత్యవేత్త యొక్క డిమార్చ్ గుర్తించబడలేదు. అరబ్ దేశాల స్పందనపై స్టాలిన్ ఆసక్తి చూపలేదు. అతను వాటిని పరిగణనలోకి తీసుకోలేదు.
ఈజిప్టును కింగ్ ఫరూక్, జోర్డాన్ రాజు అబ్దుల్లా మరియు ఇరాక్‌ను కింగ్ ఫైసల్ పాలించారు. వారందరూ గ్రేట్ బ్రిటన్ యొక్క నమ్మకమైన సామంతులు. మధ్యప్రాచ్యంలో, స్టాలిన్ బ్రిటిష్ వారికి శత్రుత్వంపై మాత్రమే ఆధారపడవచ్చు. అప్పటి పాలస్తీనా యూదుల కంటే బ్రిటీష్ వారిని ఎవరు ఎక్కువగా ద్వేషించారు?
డిసెంబర్ 18, 1947న, USAలోని USSR యొక్క ఛార్జ్ డి'ఎఫైర్స్ సెర్గీ త్సరాప్కిన్ పాలస్తీనా కోసం యూదుల ఏజెన్సీ ప్రతినిధి ఎప్స్టీన్‌తో సంభాషణను రికార్డ్ చేశారు.
అతను మధ్యప్రాచ్యంలోని పరిస్థితి గురించి సోవియట్ దౌత్యవేత్తకు తెలియజేయడానికి వచ్చాడు మరియు జెరూసలేం నుండి అందుకున్న రహస్య నివేదికను అతనికి ఇచ్చాడు. ఎప్స్టీన్ సోవియట్ దౌత్యవేత్తతో చాలా స్పష్టంగా ఉన్నాడు, అతన్ని మిత్రుడిగా చూశాడు.
"ఇప్పుడు వారు ఆయుధాలు పొందడం గురించి ఆందోళన చెందుతున్నారని ఎప్స్టీన్ చెప్పారు" అని త్రాప్కిన్ మాస్కోకు తెలియజేశాడు. "నిజమే, వారు పాలస్తీనాలో వారి స్వంత కర్మాగారాలను కలిగి ఉన్నారు, అక్కడ వారు గ్రెనేడ్లు మరియు మోర్టార్లను ఉత్పత్తి చేయగలరు, కానీ ఇవన్నీ ఇప్పటికీ హస్తకళ పద్ధతిలో జరుగుతాయి మరియు ఇప్పుడు వారు ప్రధానంగా యునైటెడ్ స్టేట్స్ నుండి, అలాగే కొన్ని యూరోపియన్ దేశాల నుండి మరియు ఇతర దేశాల నుండి అక్రమంగా ఆయుధాలను రవాణా చేస్తున్నారు. ఒక లాటిన్ అమెరికా దేశం." .
యూదు రాజ్యం, స్విట్జర్లాండ్ యొక్క ఉదాహరణను అనుసరించి, విదేశాంగ విధానంలో తటస్థతకు కట్టుబడి ఉంటుందని ఎప్స్టీన్ చెప్పారు:
ప్రధానంగా USA మరియు USSR యొక్క స్థానం ఫలితంగా యూదు రాజ్యం ఉద్భవించింది. USAలో ఐదు మిలియన్ల యూదులు, USSRలో మూడు మిలియన్ల మంది ఉన్నారు. కొత్త యూదు రాజ్యం ఏదైనా నిర్దిష్ట దేశం వైపు దృష్టి సారించడం ఇష్టం లేదు, కాబట్టి అత్యంత సరైన విదేశాంగ విధానం కోర్సు తటస్థంగా మరియు UN వైపు ధోరణిగా ఉంటుంది.
వాస్తవానికి, యూదుల రాష్ట్రం యునైటెడ్ స్టేట్స్‌పై ఆర్థికంగా ఎక్కువగా ఆధారపడుతుందని ఎప్స్టీన్ పేర్కొన్నాడు, ఎందుకంటే ప్రస్తుతం అక్కడ మాత్రమే వారు తమ కోసం ఆయుధాలు, పరికరాలు మరియు ఇతర సామాగ్రిని కొనుగోలు చేయగలరు.
అదే సమయంలో, యూదులపై ఇప్పటికే ఆరోపణలు వచ్చినందున, ఆయుధాలు మరియు సామగ్రిని సరఫరా చేయాలనే అభ్యర్థనతో యుఎస్ఎస్ఆర్ వైపు మొగ్గు చూపడం లేదని ఎప్స్టీన్ పేర్కొన్నాడు. సోవియట్ యూనియన్ ప్రభుత్వంతో రహస్య ఒప్పందాలు.
ఇంతలో, అరబ్ దేశాలు ఐక్యరాజ్యసమితి నిర్ణయం అమలులోకి రావడానికి అనుమతించవని మరియు పాలస్తీనా యూదులను నాశనం చేయడానికి ప్రయత్నిస్తాయని స్పష్టమైంది. అరబ్ పాలకులు తమ ఉద్దేశాలను దాచుకోలేదు.
డిసెంబరు 23, 1947న, లెబనాన్‌లోని సోవియట్ రాయబారి సోలోడ్ ఆ దేశ ప్రధాన మంత్రి రియాడ్ సోల్చ్‌తో సంభాషణను రికార్డ్ చేశారు:
పాలస్తీనా విభజనకు, అందులో యూదు రాజ్య ఏర్పాటుకు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని, విభజనను అన్ని విధాలా ప్రతిఘటించాలని, ఎంతకాలం అయినా అన్ని విధాలా పోరాడాలని అరబ్ దేశాలు చివరకు అంగీకరించాయని సోల్ చెప్పారు. సాగుతుంది.
సిరియా అధ్యక్షుడు షుక్రీ అల్-క్వాత్లీ నాతో ఇప్పటికే మాట్లాడిన మాటలను అతను పునరావృతం చేశాడు, అవసరమైతే, అరబ్బులు పాలస్తీనాను రెండు వందల సంవత్సరాలు కాపాడుకోవడానికి పోరాడుతారు, క్రూసేడ్స్ సమయంలో జరిగినట్లుగా ...
అరబ్ దేశాలు పాలస్తీనా విభజన మరియు యూదు రాజ్య ఏర్పాటుకు అంగీకరించవు, ఎందుకంటే విభజన అంటే పాలస్తీనాలోని అరబ్ భాగాన్ని ట్రాన్స్‌జోర్డాన్‌లో వాస్తవంగా విలీనం చేయడం. పర్యవసానంగా, ఇది కింగ్ అబ్దుల్లా మరియు అతని వెనుక ఉన్న వారి స్థానాన్ని బలోపేతం చేస్తుంది.
ఈ విధంగా, పాలస్తీనా విభజనకు వ్యతిరేకంగా అరబ్ దేశాల పోరాటానికి నాంది పలికినది మరియు ప్రధాన ప్రేరణ సిరియా అని రియాద్ సోల్ పరోక్షంగా ధృవీకరించారు.
ఐక్యరాజ్యసమితి తనంతట తానుగా పట్టుబట్టి పాలస్తీనా విభజన నిర్ణయాన్ని అమలు చేయగలదా అన్నది పాలస్తీనా యూదులను ఆందోళనకు గురి చేసింది. మరియు అక్కడ భద్రతను నిర్ధారించే సామర్థ్యం UN కు ఉందా?
డిసెంబరు 1947 చివరి రోజులలో, పాలస్తీనా కోసం యూదు ఏజెన్సీ బోర్డు రాజకీయ విభాగం డైరెక్టర్, M. షెర్టోక్, UN డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఆర్కాడీ అలెక్సాండ్రోవిచ్ సోబోలెవ్‌కు సలహా మరియు వివరణ కోసం వచ్చారు. బాధ్యతల పంపిణీ ప్రకారం, UN సెక్రటేరియట్‌లోని సోబోలెవ్ రాజకీయ వ్యవహారాలు మరియు భద్రతా మండలి వ్యవహారాల విభాగానికి నాయకత్వం వహించారు.
పాలస్తీనాకు అంతర్జాతీయ బలగాలను పంపే అవకాశం ఉందని, బ్రిటీష్ వెళ్లిన తర్వాత అక్కడి భద్రతను నిర్ధారించే బాధ్యతను తీసుకుంటామని షెర్టోక్ అడిగారు.
సోబోలెవ్ UN యొక్క బలం మరియు సంకల్పాన్ని ప్రదర్శించే విషయమైతే, యునైటెడ్ స్టేట్స్ మధ్యధరా ప్రాంతంలో ఫ్లీట్ మరియు వైమానిక దళాన్ని కలిగి ఉంది మరియు సోవియట్ యూనియన్ రెండు వైమానిక స్క్వాడ్రన్‌లను చాలా త్వరగా అక్కడికి తరలించగలదని వివరించారు. మీకు పోరాట కార్యకలాపాలను నిర్వహించగల సామర్థ్యం ఉన్న గ్రౌండ్ యూనిట్లు అవసరమైతే, దీనికి కనీసం ఒక నెల పడుతుంది.
కానీ పాలస్తీనా యూదులు తమను తాము రక్షించుకోలేకపోతే వారు ఒక నెల కూడా ఉండరని అర్థం చేసుకున్నారు.
ఐక్యరాజ్యసమితి నిర్ణయాన్ని ఉల్లంఘించి, పాలస్తీనా అరబ్బులకు సైనిక సహాయం అందించే దేశాలపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చని షెర్టోక్ ప్రశ్నించారు.
"మేము దౌత్యపరమైన చర్యలు తీసుకుంటాము," సోబోలెవ్ వివరించారు. "అటువంటి చర్యలను ఆపడానికి మరియు ఆంక్షలను కూడా బెదిరించాలని భద్రతా మండలి ఈ దేశాలకు పిలుపునిస్తుంది. కానీ అటువంటి దశల యొక్క ఆచరణాత్మక ఆకృతిపై నిర్ణయం వారి చర్యల స్థాయి తెలిసిన తర్వాత మాత్రమే తీసుకోబడుతుంది. ఇది నెమ్మదిగా జరిగే ప్రక్రియ అని మీరు అర్థం చేసుకోవాలి.
బహుశా మొదటిసారిగా, నిజమైన చర్య అవసరమయ్యే విషయాలలో UN యొక్క శక్తిహీనత స్పష్టమైంది. పాలస్తీనా యూదులు తమపై మాత్రమే ఆధారపడగలరని గ్రహించారు. అంతర్జాతీయ సమాజం వారిని రక్షించదు. UN ఉపకరణం అవసరమైన తీర్మానాన్ని సిద్ధం చేసేలోపు వారు చనిపోతారు.
డిసెంబర్ 30, 1947న, USSR ప్రభుత్వం గౌరవార్థం యూదు రచయితలు, కళాకారులు మరియు శాస్త్రవేత్తల అమెరికన్ కమిటీ నిర్వహించిన విందులో గ్రోమికో ప్రసంగించారు.
Gromyko తప్పనిసరిగా జనరల్ అసెంబ్లీలో తన ప్రసంగాన్ని పునరావృతం చేస్తూ, జోడించారు:
“పరిస్థితుల్లో పాలస్తీనాను విభజించాలనే నిర్ణయమే సాధ్యమైన మరియు ఆచరణాత్మకంగా సాధ్యమయ్యే పరిష్కారం. పాలస్తీనాలో అరబ్బులు మరియు యూదుల మధ్య సంబంధాలు చాలా క్షీణించాయి, వారు నేరుగా మరియు బహిరంగంగా చెప్పినట్లుగా వారు ఒకే రాష్ట్రంలో జీవించడానికి ఇష్టపడరు.
నిజమే, అరబ్బులు ఒకే అరబ్-యూదు రాజ్యాన్ని సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారని జనరల్ అసెంబ్లీలో మేము ప్రకటనలు విన్నాము, అయితే యూదు జనాభా మైనారిటీలో ఉంటుందని మరియు అందువల్ల, అటువంటి కొత్త రాష్ట్రంలో నిర్ణయాత్మక శక్తి ఒక జాతీయత - అరబ్బులు. ఏది ఏమైనప్పటికీ, పాలస్తీనాలో నివసించే ఇరువురికి సమాన హక్కులను కల్పించడాన్ని మినహాయించి, సమస్యకు అటువంటి పరిష్కారం దాని భవిష్యత్తుకు సంబంధించిన సమస్యకు సరైన పరిష్కారాన్ని అందించలేదని అర్థం చేసుకోవడం కష్టం కాదు, ఎందుకంటే ఇది అన్నింటిలో మొదటిది, అరబ్బులు మరియు యూదుల మధ్య సంబంధాల పరిష్కారానికి దారి తీస్తుంది. అంతేకాకుండా, ఇది ఈ ప్రజల మధ్య సంబంధాలలో కొత్త ఘర్షణ మరియు సంక్లిష్టతలకు మూలంగా ఉంటుంది ...
గ్రోమికో మళ్లీ ధృవీకరించారు:
"యూదు ప్రజలు తమ సొంత రాష్ట్రాన్ని సృష్టించుకోవాలనే చట్టబద్ధమైన ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకోకపోవడం చాలా అన్యాయం. రెండవ ప్రపంచ యుద్ధంలో యూదులు అనుభవించిన ప్రతిదాన్ని పరిగణనలోకి తీసుకుంటే, యూదులకు అలాంటి రాజ్యాన్ని కలిగి ఉండే హక్కును నిరాకరించడం సమర్థించడం అసాధ్యం. అరబ్ జనాభా వలె యూదు జనాభా కూడా పాలస్తీనాలో లోతైన చారిత్రక మూలాలను కలిగి ఉన్నందున, ఈ పరిష్కారం చారిత్రక సమర్థనను కూడా కనుగొంటుంది.
నవంబర్ ఇరవై తొమ్మిదో సాధారణ అసెంబ్లీ తీర్మానానికి అనుగుణంగా, పాలస్తీనాపై UN కమిషన్ ఏర్పడింది. ఇందులో బొలీవియా, డెన్మార్క్, పనామా, ఫిలిప్పీన్స్ మరియు చెకోస్లోవేకియా ప్రతినిధులు ఉన్నారు. బ్రిటీష్ దళాల ఉపసంహరణ సమయంలో యూదులు మరియు అరబ్బులు పరిపాలనా యంత్రాంగాన్ని రూపొందించడంలో సహాయపడటం కమిషన్ యొక్క పని.
జనవరి 5, 1948 న, విదేశాంగ మంత్రిత్వ శాఖ యొక్క మిడిల్ ఈస్ట్ విభాగం అధిపతులు డిప్యూటీ మినిస్టర్ వలేరియన్ అలెక్సాండ్రోవిచ్ జోరిన్‌కు ఈజిప్టు రాయబారి మాస్కోలో సంభాషణలు జరుపుతున్నట్లు నివేదించారు, "సోవియట్ ప్రభుత్వం తన స్థానంలో స్థిరంగా ఉందో లేదో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పాలస్తీనా సమస్యపై మరియు అరబ్ దేశాలలోని అన్ని ప్రగతిశీల మరియు ముఖ్యంగా కమ్యూనిస్ట్ సంస్థలను నాశనం చేస్తామని బెదిరించడం ద్వారా ఈ సమస్యపై USSR నుండి రాయితీలను అరబ్ దేశాలు చర్చించడం సాధ్యమేనా.
ఒత్తిడి ప్రభావం చూపలేదు. స్టాలిన్ యూదు రాజ్యాన్ని సృష్టించాలని నిశ్చయించుకున్నాడు.
అరబ్ దేశాలు త్వరగా బెదిరింపుల నుండి సోవియట్ వ్యతిరేక చర్యలకు మారాయి.
నవంబర్ 30, 1947న, పాలస్తీనా విభజనపై UN నిర్ణయానికి వ్యతిరేకంగా డమాస్కస్‌లో అధికారులు నిర్వహించిన ప్రదర్శన జరిగింది. సిరియన్లు సోవియట్ యూనియన్‌తో సిరియన్ సొసైటీ ఫర్ కల్చరల్ రిలేషన్స్ ప్రాంగణంపై దాడి చేసి మాస్కో నుండి పంపిన ప్రదర్శనను ధ్వంసం చేశారు.
చాలా ఆలస్యం తర్వాత, సిరియన్ అధికారులు అయిష్టంగానే ఘటనపై దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు.
లెబనాన్ మరియు సిరియాలోని సోవియట్ రాయబారి సోలోడ్, సిరియా ప్రధాన మంత్రి మరియు విదేశాంగ మంత్రి జమీల్ మర్దామ్ బేతో సంభాషణ తర్వాత, మాస్కోకు నివేదించారు, "సిరియా విదేశాంగ మంత్రిని నమ్మడానికి ఎటువంటి కారణం లేదు" విచారణ "ఏదైనా ఫలితాలను ఇస్తుంది, ఎందుకంటే సొసైటీ ఆవరణలో దాడికి సంబంధించిన ఆందోళన అతని స్వంత వ్యక్తులచే నిర్వహించబడింది."
చెకోస్లోవేకియా అరబ్ ప్రభుత్వాలకు ఆయుధాలను విక్రయిస్తోందని యూదు ఏజెన్సీ నాయకులు సోవియట్ దౌత్యవేత్తలకు ఫిర్యాదు చేశారు. ప్రేగ్ నాయకులు యుద్ధం తర్వాత తమకు లభించిన జర్మన్ సైనిక సామగ్రిని విక్రయించడం ద్వారా డబ్బు సంపాదించారు. దాని స్వంత సైనిక పరిశ్రమ కూడా పని చేయడం ప్రారంభించింది.
సోవియట్ దౌత్యవేత్తలు చెకోస్లోవేకియా యొక్క ఈ విధానాన్ని తప్పుగా భావించారు.
జనవరి 22, 1948 న, ఉప విదేశాంగ మంత్రి జోరిన్ మంత్రి మోలోటోవ్‌కు ఒక గమనికను పంపారు:
"చెకోస్లోవేకియాలోని USSR ఛార్జ్ డి'అఫైర్స్ ప్రకారం, కామ్రేడ్ బోడ్రోవ్, చెకోస్లోవాక్ ప్రభుత్వం సిరియన్ ప్రభుత్వానికి ఆయుధాలను (మోర్టార్లు, గనులు, గుళికలు) విక్రయించింది.
అదే సమయంలో, చెక్‌లు పాలస్తీనాలోని యూదు ఏజెన్సీకి ఆయుధాలను విక్రయించడానికి నిరాకరించారు, ఇది నవంబర్ 1947లో ఈ అభ్యర్థన చేసింది...
పాలస్తీనా సమస్యపై మేము తీసుకున్న వైఖరిని పరిగణనలోకి తీసుకుంటే, ప్రస్తుత పరిస్థితుల్లో చెకోస్లోవాక్ ప్రభుత్వం అరబ్బులకు ఆయుధాలను విక్రయించడంపై గాట్వాల్డ్ దృష్టిని ఆకర్షించడానికి కామ్రేడ్ బోడ్రోవ్‌కు సూచించడం సాధ్యమవుతుందని నేను భావిస్తున్నాను. పాలస్తీనాలో పరిస్థితి ప్రతిరోజూ మరింత దిగజారుతున్నప్పుడు, సోవియట్ యూనియన్ మరియు కొత్త ప్రజాస్వామ్య దేశాలకు వ్యతిరేకంగా బ్రిటిష్-అమెరికన్లు ఉపయోగించుకోవచ్చు.
ప్రేగ్‌కు సంబంధిత టెలిగ్రామ్ యొక్క చిత్తుప్రతి జతచేయబడింది.
జోరిన్ ఇటీవల చెకోస్లోవేకియాకు రాయబారిగా ఉన్నారు మరియు దేశంలోని పరిస్థితి గురించి మంచి ఆలోచన కలిగి ఉన్నారు.
క్లెమెంట్ గాట్వాల్డ్ చెకోస్లోవేకియా ప్రభుత్వానికి నాయకత్వం వహించాడు; 1948లో అతను దేశానికి అధ్యక్షుడయ్యాడు.
మిఖాయిల్ ఫెడోరోవిచ్ బోడ్రోవ్ చెకోస్లోవేకియాలోని రాయబార కార్యాలయానికి సలహాదారుగా ఉన్నారు, తర్వాత బల్గేరియాకు రాయబారిగా ఉన్నారు మరియు 1958లో అతను ఇజ్రాయెల్‌కు రాయబారి అయ్యాడు.
జనవరి ఇరవై-ఏడవ తేదీన, మోలోటోవ్ ఒక నోట్‌పై ఇలా వ్రాశాడు: "మానుకోండి."
అక్రమ ఆయుధాల బదిలీల వంటి సున్నితమైన సమస్యలు సాధారణ దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించబడలేదు.
జనవరి 1948 చివరిలో, UN వద్ద సోవియట్ ప్రాతినిధ్యం మాస్కోకు నివేదించింది, "బ్రిటీష్ దళాలను అక్కడి నుండి ఉపసంహరించుకున్న తర్వాత పాలస్తీనాను స్వాధీనం చేసుకోవడానికి లండన్ ప్రభుత్వం అరబ్ దేశాలలో తన ఏజెంట్లను సిద్ధం చేస్తోంది. అందుకే జాతీయ మరియు మతపరమైన శత్రుత్వాన్ని కృత్రిమంగా ప్రేరేపించి, సైనిక ఘర్షణలు నిర్వహించి ప్రోత్సహించబడుతున్నాయి.”
సోవియట్ దౌత్యవేత్తల ప్రకారం, ఇంగ్లాండ్ తన సైనిక స్థావరాలను తన భూభాగంలో ఉంచడానికి పాలస్తీనా మొత్తాన్ని ట్రాన్స్‌జోర్డాన్‌కు బదిలీ చేయాలని కోరుకుంది. అలా జరగనివ్వకూడదని స్టాలిన్ డిమాండ్ చేశారు. బ్రిటీష్ స్థావరాలను తిరస్కరించే యూదుల రాజ్యాన్ని వీలైనంత త్వరగా సృష్టించడం ఖచ్చితమైన పరిష్కారం.
జనవరి 26, 1948న, పాలస్తీనాలోకి సైనిక సామాగ్రి దిగుమతిపై అమెరికా ఆంక్షలు విధించడం యూదులకు దెబ్బ అని ఎప్స్టీన్ న్యూయార్క్‌లోని త్సారాప్‌కిన్‌కి ఫిర్యాదు చేశాడు. అరబ్బులు ఇరాక్ మరియు ట్రాన్స్‌జోర్డాన్ ద్వారా ఇంగ్లాండ్ నుండి ఆయుధాలను కొనుగోలు చేస్తారు. మరియు పాలస్తీనా యూదులకు ఆయుధాలు కొనడానికి ఎవరూ లేరు.
"విదేశాంగ శాఖలో సాధారణంగా బలమైన అరబ్ అనుకూల మరియు యూదు వ్యతిరేక భావాలు ఉన్నాయని పరిగణనలోకి తీసుకోవాలి," ఎప్స్టీన్ అన్నాడు. అదనంగా, విదేశాంగ శాఖ అరబ్ దేశాలలో రాయితీలు మరియు ఇతర ప్రయోజనాలను కలిగి ఉన్న అమెరికన్ చమురు గుత్తాధిపత్యం నుండి బలమైన ఒత్తిడిని ఎదుర్కొంటుంది.
సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్షల్, సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ ఫారెస్టల్ మరియు కొత్తగా రూపొందించిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్, రియర్ అడ్మిరల్ రోస్కో హిల్లెన్‌కౌటర్, పాలస్తీనా యూదులకు ఆయుధాలను సరఫరా చేయడానికి ఇష్టపడలేదు. జియోనిస్ట్ నాయకులు చాలా కమ్యూనిస్టులకు అనుకూలమని, అందువల్ల ఇజ్రాయెల్ యొక్క భవిష్యత్తు నాయకులను, ముఖ్యంగా సోషలిజం పట్ల నిబద్ధతకు పేరుగాంచిన బెన్-గురియన్‌ను విశ్వసించలేమని వారు చెప్పారు.
జూలై 1947లో, యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ జాతీయ భద్రతా చట్టాన్ని ఆమోదించింది, ఇది జాతీయ భద్రతా మండలి, ఏకీకృత డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ మరియు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీని సృష్టించింది.
సెనేట్ సమ్మతితో CIA డైరెక్టర్‌ని నియమించినట్లు చట్టం పేర్కొంది. వారు క్రియాశీల సైనిక సేవలో ఉన్న అధికారి లేదా పౌరుడు కావచ్చు.
యాభై-మూడవ సంవత్సరంలో, డిప్యూటీ డైరెక్టర్ స్థానానికి సంబంధించి చట్టానికి సవరణ ఆమోదించబడింది. రెండు పోస్టులకు సైనిక సిబ్బందిని నియమించడాన్ని నిషేధిస్తూ ఒక నియమం ఏర్పాటు చేయబడింది. CIA డైరెక్టర్ పౌరుడు అయితే, ఒక సైనిక వ్యక్తి అతని డిప్యూటీగా ఎంపిక చేయబడ్డాడు మరియు దీనికి విరుద్ధంగా.
చట్టం CIAకి "పోలీస్, సబ్‌పోనా మరియు చట్ట అమలు అధికారాలు మరియు అంతర్గత భద్రతా విధులు" ఇవ్వకుండా నిషేధించింది. మరో మాటలో చెప్పాలంటే, CIA యొక్క పని విదేశీ ఇంటెలిజెన్స్‌లో పాల్గొనడం మరియు విదేశాలలో పని చేయడం. అమెరికన్ భూభాగంలో కార్యాచరణ పని విదేశీ లక్ష్యాలకు వ్యతిరేకంగా మాత్రమే.
రియర్ అడ్మిరల్ రోస్కో హిల్లెన్‌కోయిటర్ CIA డైరెక్టర్ అయ్యాడు మరియు బ్రిగేడియర్ జనరల్ ఎడ్విన్ రైట్ అతని డిప్యూటీ అయ్యాడు.
మధ్యప్రాచ్యంలో సోవియట్ దళాలు కనిపించే అవకాశం గురించి అమెరికన్ ఇంటెలిజెన్స్ అధికారులు చాలా ఆందోళన చెందారు, ఈ ప్రాంతంలో విప్లవానికి సన్నాహాలు జరుగుతాయని నమ్ముతారు. బహుశా పాలస్తీనా యూదు నాయకుల కమ్యూనిస్ట్ భావాలకు సంబంధించిన సూచనలు కేవలం కవర్ మాత్రమే.
అడ్మిరల్ హిల్లెన్‌కోయిటర్ పసిఫిక్ ఫ్లీట్ యొక్క ఇంటెలిజెన్స్ విభాగంలో యుద్ధ సమయంలో పనిచేశాడు మరియు CIAకి నియమించబడటానికి ముందు పారిస్‌లో నావికాదళ అటాచ్‌గా ఉన్నాడు. ఇంటెలిజెన్స్ అధికారిగా, అతను మార్క్స్, లెనిన్ మరియు స్టాలిన్ రచనలతో పరిచయం పొందడం తన కర్తవ్యంగా భావించాడు మరియు మార్క్సిజం-లెనినిజం యొక్క క్లాసిక్ నుండి కోట్‌ను ప్రదర్శించే అవకాశాన్ని కోల్పోలేదు.
జేమ్స్ విన్సెంట్ ఫారెస్టాల్ యుద్ధానికి ముందు వ్యాపారంలో చాలా విజయవంతమయ్యాడు, అతను మధ్యప్రాచ్య చమురు ఉత్పత్తిలో పెద్ద ఆసక్తులు కలిగి ఉన్నాడు, కాబట్టి అతను అరబ్బులతో సన్నిహిత సహకారానికి బలమైన మద్దతుదారు. యూదు రాజ్య ఆవిర్భావం అతనికి ఏమాత్రం సరిపోలేదు. 1940లో, అతను ప్రెసిడెంట్ రూజ్‌వెల్ట్‌కి ప్రత్యేక సహాయకుడు అయ్యాడు, అప్పటి నౌకాదళ డిప్యూటీ సెక్రటరీ. చమురు ఉత్పత్తి చేసే దేశాలతో వైరం అసాధ్యమని ఫారెస్టాల్ నిరంతరం వాదించాడు, ఎందుకంటే అవి లేకుండా అమెరికా ఉనికిలో లేదు. మరియు అమెరికన్లు ఏదో ఒకవిధంగా యూదు రాజ్యం లేకుండా నిర్వహిస్తారు ...
ట్రూమాన్ తన రక్షణ కార్యదర్శి క్రమంగా వాస్తవికతతో సంబంధాన్ని కోల్పోతున్నట్లు గమనించలేదు. ఇది ఫారెస్టాల్ ఆత్మహత్యతో ముగిసింది. కానీ అతను కిటికీలో నుండి దూకే వరకు, యునైటెడ్ స్టేట్స్ యొక్క సైనిక విధానాన్ని క్రమంగా వెర్రివాడైన ఒక ఉన్మాది నిర్ణయించాడు. అతను తన ఇంటెలిజెన్స్ అధికారుల ఎరలో పడిపోయాడు, అతను మంత్రికి నివేదించాడు, "స్వేచ్ఛా ప్రపంచం ఆధారపడిన చమురు ఉత్పత్తి చేసే దేశాలతో సహా మధ్యప్రాచ్య దేశాలలో కమ్యూనిస్ట్ ఏజెంట్లు తమ కార్యకలాపాలను పెంచుకుంటున్నారు."
మిడిల్ ఈస్టర్న్ చమురు అన్నింటికంటే ముఖ్యమైనదని మరియు సాయుధ దళాలకు చమురును అందించడం అమెరికన్ విదేశాంగ విధానం యొక్క పని అని ఫారెస్టల్ వాదించారు.
"నలభై మిలియన్ల అరబ్బులు నాలుగు లక్షల మంది యూదులను సముద్రంలోకి నెట్టివేస్తారని మీకు అర్థం కాలేదు," మంత్రి తన సంభాషణకర్తలను ఒప్పించాడు. అంతే. చమురు గురించి ఆలోచించడం మంచిది - మనం చమురు వైపు ఉండాలి.
ఫారెస్టల్ సెమిటిక్ వ్యతిరేక వాతావరణంలో పెరిగింది. అతను వ్యాపారంలో ఉన్నప్పుడు, పెద్ద కంపెనీలు మరియు న్యాయ సంస్థలు యూదులను నియమించుకోలేదు. ఈ ఆలోచనలతో ప్రజాసేవకు వచ్చాడు. అతను నేతృత్వంలోని నౌకాదళ మంత్రిత్వ శాఖలో, యూదు నావికులు పురోగతికి అవకాశం లేదు.
అతని భావాలు కలిగిన వ్యక్తులలో సంపన్న చమురు కంపెనీ అధికారులు మాత్రమే కాకుండా, విదేశాంగ శాఖ అధిపతులు - అచెసన్ మరియు మధ్యప్రాచ్య వ్యవహారాలకు బాధ్యత వహించే సిబ్బంది కూడా ఉన్నారు.
విదేశాంగ కార్యదర్శి మార్షల్ వారితో కలిశారు. యూదులు మరియు అరబ్బుల మధ్య యుద్ధం ఐరోపా ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించాలనే తన గొప్ప ప్రణాళికను నిర్వీర్యం చేస్తుందని అతను భయపడ్డాడు. ఐరోపా తన చమురులో ఎనభై శాతం మధ్యప్రాచ్యం నుండి పొందింది. యుద్ధం సరఫరాలకు అంతరాయం కలిగించవచ్చు. చమురు లేకుండా, మార్షల్ ప్రణాళిక సాధ్యం కాదు.
ఆయిల్ బ్లాక్‌మెయిల్ భయం చాలా దూరమైంది. అవును, సౌదీ రాజు ఇబ్న్ సౌద్ అమెరికన్ చమురు కార్మికులతో ఇలా అన్నాడు: “కొన్ని పరిస్థితులలో, నేను మీ కంపెనీలపై ఆంక్షలు విధించాల్సి రావచ్చు. నా స్వంత ఇష్టానుసారం కాదు, అరబ్ ప్రజాభిప్రాయ ఒత్తిడిని నేను అడ్డుకోలేను కాబట్టి.
ఇరాన్ వంటి ఇతర ఉత్పత్తిదారులు ఉత్పత్తిని పెంచినట్లయితే వాస్తవానికి సౌదీ చమురు లేకుండా వారు సులభంగా చేయగలరని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరియు రాజు స్పష్టంగా బ్లఫ్ చేస్తున్నాడు. అరమ్‌కో నుండి అతను అందుకున్న డబ్బు అతని ఏకైక ఆదాయ వనరు, మరియు యునైటెడ్ స్టేట్స్ మద్దతు సౌదీ అరేబియా స్వాతంత్ర్యానికి ఏకైక హామీ.
ఇరాక్ మరియు జోర్డాన్ రాజులు, హషీమిట్ రాజవంశం నుండి వచ్చిన, అతను పడగొట్టిన హుస్సేన్ పిల్లలు, ఇబ్న్ సౌద్‌ను ద్వేషించారు. అమెరికా ఆదరణ కోల్పోయి ఉంటే, హాషెమిట్‌లు అతనిని పడగొట్టేవారు ... అందుకే, రాజు, అతను బ్రిటిష్ మరియు అమెరికన్లను ద్వేషించినప్పటికీ, వారికి అన్ని విధాలుగా మర్యాదలు చేశాడు. జనవరి 1948లో, ఆయనను ప్రముఖ బ్రిటిష్ రాజకీయ నాయకుడు, కాబోయే ప్రధానమంత్రి ఆంథోనీ ఈడెన్ సందర్శించారు. రాజు అతనికి ముత్యాలు పొదిగిన బంగారు కత్తెరలోని ఖడ్గాన్ని బహుకరించాడు. ఈడెన్ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, కస్టమ్స్ అధికారులకు ఇంత ఖరీదైన బహుమతిని ఏమి చేయాలో తెలియదు, కానీ ఇప్పటికీ ఈడెన్ ఖడ్గాన్ని డ్యూటీ ఫ్రీగా పరిచయం చేయడానికి అనుమతించాడు - విదేశీ రాష్ట్ర అధిపతి నుండి బహుమతిగా.
ప్రభావవంతమైన రాజకీయ నాయకులు మరియు ప్రభుత్వ అధికారులు ట్రూమాన్‌ను రెండు-రాష్ట్రాల పాలస్తీనాను సృష్టించేందుకు ఎటువంటి ఆచరణాత్మక చర్యలు తీసుకోవద్దని కోరారు: ఆలోచన దానంతటదే చనిపోతుంది.
వైజ్‌మాన్‌తో కలవడానికి ట్రూమాన్ చాలా కాలం పాటు నిరాకరించాడు. మార్చి 19 న, అతను చివరకు అంగీకరించాడు - చివరిసారిగా రహస్యంగా. సంభాషణ అనధికారికంగా మరియు చాలా భావోద్వేగంగా ఉంది. UN నిర్ణయాన్ని అమలు చేస్తానని ట్రూమాన్ వాగ్దానం చేశాడు.
అదే రోజు, భద్రతా మండలిలోని అమెరికన్ ప్రతినిధి వారెన్ ఆస్టిన్ తన అధ్యక్షుడిని సమర్థవంతంగా సవాలు చేశారు. పాలస్తీనా విభజన పరిష్కారం ఆచరణ సాధ్యం కాదని, అందుకే అమెరికా తన విధానాన్ని మార్చుకుంటోందన్నారు. ముందుగా, మనం పాలస్తీనాలో అంతర్జాతీయ పాలనను ప్రవేశపెట్టాలి, క్రమాన్ని పునరుద్ధరించాలి, ఆపై ఏదైనా నిర్ణయించుకోవాలి...
మరుసటి రోజు ఉదయం వార్తాపత్రికల నుండి దీని గురించి తెలుసుకున్న ట్రూమాన్ ఆశ్చర్యపోయాడు. అతను క్యాలెండర్లో ఇలా వ్రాశాడు:
“విదేశాంగ శాఖ నా విధానాన్ని సవరించిందని తేలింది. మరియు నేను వార్తాపత్రికల నుండి దాని గురించి తెలుసుకున్నాను! ఏంటి ఈ నరకం? ఇప్పుడు నమ్మలేని అబద్దాల పాత్రలో కనిపించాను. విదేశాంగ శాఖలో నా గొంతు కోయాలని కోరుకునే వ్యక్తులు ఎప్పుడూ ఉన్నారు. చివరకు విజయం సాధించారు..."
ఈ క్లిష్టమైన సమయంలో, స్టాలిన్ మళ్లీ జియోనిస్టుల సహాయానికి వచ్చాడు.
ఏప్రిల్ 9, 1948 న, విదేశాంగ మంత్రి మోలోటోవ్ స్టాలిన్‌కు ఒక గమనిక పంపారు:
"నేను జనరల్ అసెంబ్లీ సెషన్ కోసం కామ్రేడ్ గ్రోమికో యొక్క డ్రాఫ్ట్ ఆదేశాన్ని ఆమోదం కోసం అందజేస్తున్నాను."
పాలస్తీనా సమస్యపై గ్రోమికో తీసుకోవలసిన వైఖరి ఇది:
“పాలస్తీనా విభజనపై నవంబర్ 29, 1947 నాటి జనరల్ అసెంబ్లీ తీర్మానాన్ని సమర్థించడానికి...
పాలస్తీనా ట్రస్టీషిప్ కోసం అమెరికా ప్రతిపాదనను విమర్శించడానికి..."
మోలోటోవ్ ప్రతిపాదనను స్టాలిన్ ఆమోదించారు. యూదు రాజ్యం ఇంకా కనిపించాలని నాయకుడు గట్టిగా డిమాండ్ చేశాడు.
అమెరికన్ రాజకీయ నాయకుల జియోనిస్ట్ వ్యతిరేక చర్యలు భవిష్యత్ యూదు రాజ్యాన్ని పాశ్చాత్య వ్యతిరేక ఆటలో ఉపయోగించాలనే సోవియట్ నాయకుల కోరికను మాత్రమే బలపరిచాయి.
సోవియట్ దౌత్యవేత్తలు జియోనిస్టులతో చేతులు కలిపి పోరాడారు. న్యూయార్క్‌లో, పాలస్తీనాపై UN ట్రస్టీషిప్‌ను స్థాపించే ప్రతిపాదనను త్రాప్‌కిన్ తిరస్కరించారు: “యూదు ప్రజల ఉన్నత స్థాయి సాంస్కృతిక, సామాజిక, రాజకీయ మరియు ఆర్థిక అభివృద్ధిని ఎవరూ వివాదం చేయలేరు. అలాంటి వారిని ఆదరించడం సాధ్యం కాదు. ఈ ప్రజలకు వారి స్వతంత్ర రాజ్యానికి ప్రతి హక్కు ఉంది.
ఏప్రిల్ 20, 1948న, గ్రోమికో UN జనరల్ అసెంబ్లీ యొక్క రెండవ ప్రత్యేక సెషన్ యొక్క మొదటి కమిటీ సమావేశంలో మాట్లాడారు.
సోవియట్ ప్రతినిధి యునైటెడ్ స్టేట్స్ చమురుతో నిమగ్నమై ఉన్నందుకు మరియు దేశాల విధితో కాకుండా నిందించారు.
పాలస్తీనా యొక్క ట్రస్టీషిప్‌ను స్థాపించాలనే యునైటెడ్ స్టేట్స్ ప్రతిపాదనను గ్రోమికో తీవ్రంగా వ్యతిరేకించాడు మరియు పునరావృతం చేశాడు: "పాలస్తీనాను విభజించాలనే నిర్ణయం సరైన నిర్ణయమని సోవియట్ యూనియన్ ప్రతినిధి బృందం విశ్వసిస్తుంది మరియు దానిని అమలు చేయడానికి ఐక్యరాజ్యసమితి సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలి."
 
రెండవ భాగం.
హనీమూన్ మరియు పూర్తి బ్రేకప్
 
ఏప్రిల్ 13, 1948న, మిడిల్ ఈస్ట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ తన ఉన్నతాధికారుల కోసం "దేశాన్ని విభజించాలనే UN నిర్ణయం తర్వాత పాలస్తీనాలో పరిస్థితిపై" ఒక సర్టిఫికేట్‌ను సంకలనం చేసింది.
సోవియట్ దౌత్యవేత్తలు అరబ్బుల నుండి తమను తాము రక్షించుకోవడానికి బలవంతంగా తమను తాము ఆయుధాలుగా చేసుకోవలసి వచ్చిన యూదుల గురించి చాలా సానుభూతితో రాశారు. అరబ్బుల గురించి చాలా భిన్నంగా చెప్పబడింది:
"ప్రధాన అరబ్ భూస్వామ్య-బూర్జువా సంస్థలు - అరబ్ హయ్యర్ కమిటీ మరియు అరబ్ బ్యూరో, బ్రిటిష్ వారిచే ప్రేరణ పొందబడ్డాయి - యూదు రాజ్యాన్ని మరియు పాలస్తీనా విభజనను వ్యతిరేకించాయి...
యూదులకు వ్యతిరేకంగా సాయుధ నిరసనలు డిసెంబరు 1947లో నూతన శక్తితో ప్రారంభమై నేటికీ కొనసాగుతున్నాయి. ప్రపంచం నలుమూలల నుండి దేశద్రోహులు మరియు క్విస్లింగ్‌లు పాలస్తీనాకు తరలి రావడం ప్రారంభించారు మరియు అరబ్బుల పక్షాన పోరాటంలో పాల్గొన్నారు, వారిలో అండర్స్ ఒట్టు, జర్మనీలోని స్థానభ్రంశం చెందిన వ్యక్తుల శిబిరాల నుండి బోస్నియన్ ముస్లింలు, శిబిరాల నుండి తప్పించుకున్న జర్మన్ యుద్ధ ఖైదీలు. ఈజిప్ట్, ఫ్రాంకో స్పెయిన్ నుండి "వాలంటీర్లు".
అరబ్ లీగ్ యొక్క దేశాలు, లీగ్ కౌన్సిల్ యొక్క నిర్ణయాలను నెరవేర్చి, పాలస్తీనాకు సాయుధ అరబ్ డిటాచ్మెంట్లను పంపుతాయి. మొదటి నిర్లిప్తత జనవరి 9, 1948 న సిరియా నుండి పాలస్తీనాకు చొచ్చుకుపోయింది. ఇందులో సిరియన్, ఇరాకీ మరియు లెబనీస్ వాలంటీర్లు ఉన్నారు, వారు రెండు యూదుల స్థావరాలపై దాడి చేసి, సిరియాకు తిరిగి వెళ్ళవలసి వచ్చింది...
జనవరి నుండి మార్చి 1948 వరకు, అనేక మంది అరబ్బులు పాలస్తీనా సరిహద్దును దాటారు, కార్లలో ప్రయాణించారు మరియు మోర్టార్లు మరియు ఆటోమేటిక్ రైఫిల్స్‌తో ఆయుధాలు కలిగి ఉన్నారు... అరబ్బులు అరబ్ దేశాల నుండి ఆయుధాలను అందుకుంటారు, వీటిని ఇంగ్లాండ్ సరఫరా చేస్తుంది ...
ట్రాన్స్‌జోర్డానియన్ అరబ్ లెజియన్ అనేది పాలస్తీనాలోని దళం, దీనితో మే 15న బ్రిటిష్ ఆదేశం ముగిసిన తర్వాత దేశాన్ని స్వాధీనం చేసుకోవాలని అబ్దల్లా భావిస్తున్నాడు...
అరబ్ నగరమైన జాఫా మరియు యూదుల నగరం టెల్ అవీవ్ సరిహద్దులో నాలుగు నెలలుగా నిరంతర వీధి యుద్ధాలు, స్నిపర్ కాల్పులు మరియు పరస్పర దాడులు జరుగుతున్నాయి. బలమైన సాయుధ భద్రత ఉన్న పరిస్థితుల్లో మాత్రమే రోడ్లపై ట్రాఫిక్ జరుగుతుంది. జెరూసలేం మరియు టెల్ అవీవ్ మధ్య యూదుల కాన్వాయ్ కార్లపై దాడి చేసి దోచుకున్నారు. దక్షిణ నెగెవ్ ఎడారిలో చెల్లాచెదురుగా ఉన్న యూదుల స్థావరాలపై అరబ్బులు క్రమబద్ధమైన దాడిని నిర్వహిస్తున్నారు...
అరబ్బులు ఇటీవల దేశవ్యాప్తంగా చెల్లాచెదురుగా ఉన్న యూదు కాలనీలకు వ్యతిరేకంగా క్రమబద్ధమైన మరియు ప్రణాళికాబద్ధమైన కార్యకలాపాలకు వెళ్లారు. దేశం యొక్క దక్షిణాన, నెగెవ్‌లో మరియు ఉత్తరాన, గెలీలీలో ఉన్న కాలనీలు తీరప్రాంతంలోని ప్రధాన యూదుల జనాభా నుండి కత్తిరించబడ్డాయి మరియు వారి రక్షణ, ఇంకా ఎక్కువగా, వాటి మధ్య కమ్యూనికేషన్ల ఏర్పాటు. , సెమీ లీగల్ యూదు మిలీషియాకు దాదాపు అసాధ్యమైన పని.
అదనంగా, యూదులు ప్రజల నుండి బయటి సహాయాన్ని కోల్పోతారు మరియు చంపబడిన మరియు గాయపడినవారిలో భారీ నష్టాలను అనుభవిస్తారు, ఇది ఈ చిన్న (కేవలం 640 వేల మంది) సంఘం యొక్క ప్రతిఘటనపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది.
అనేక దశాబ్దాలుగా, సోవియట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ యొక్క ఈ పత్రాలు రహస్యంగా ఉంచబడ్డాయి మరియు ఏడు తాళాల వెనుక ఉంచబడ్డాయి. ఇజ్రాయెల్‌ను శత్రువుగా పరిగణించడం ప్రారంభించినప్పుడు, మాస్కోలో తరువాత అంగీకరించబడిన అరబ్-ఇజ్రాయెల్ వివాదం యొక్క సంస్కరణకు వారు విరుద్ధంగా ఉన్నారు.
మిడిల్ ఈస్ట్ మ్యాప్‌లో యూదుల రాజ్యం కనిపించదని పొరుగున ఉన్న అరబ్ పాలకులు నిశ్చయించుకున్నారు. అదే సమయంలో, పాలస్తీనా అరబ్బుల కోసం ఒక రాజ్యాన్ని సృష్టించే ఉద్దేశ్యం వారికి పూర్తిగా లేదు, దీని విధి వారికి అస్సలు ఆసక్తి చూపలేదు. ట్రాన్స్‌జోర్డాన్ మరియు ఈజిప్ట్ పాలస్తీనాను విభజించడానికి ఉద్దేశించబడ్డాయి. జోర్డాన్ రాజు అబ్దల్లా చాలా పెద్ద భాగాన్ని పట్టుకోలేడని ఈజిప్షియన్లు ఆందోళన చెందారు.
ఏప్రిల్ ముప్పైన, లెబనాన్ మరియు సిరియాకు సోవియట్ రాయబారి డి. సోలోడ్ లెబనీస్ విదేశాంగ మంత్రి హమీద్ ఫ్రాంజియర్‌తో సంభాషణ గురించి మాస్కోకు తెలియజేశారు. ఫ్రాంజియర్ వంశం లెబనాన్‌లో అత్యంత ప్రభావవంతమైన వాటిలో ఒకటి. పాలస్తీనాను ఆక్రమించుకోవాలనే ట్రాన్స్‌జోర్డాన్ రాజు అబ్దుల్లా ప్రతిపాదనకు అరబ్ దేశాలు అంగీకరించాయని మంత్రి రాయబారికి తెలియజేశారు.
మాల్ట్ ఇలా వ్రాశాడు, "మేము మొత్తం పాలస్తీనా గురించి మాట్లాడుతున్నామా లేదా దాని అరబ్ భాగం గురించి మాట్లాడుతున్నామా, పాలస్తీనాలోని అరబ్ భాగం అరబ్‌గా ఉంటుంది, కాబట్టి దానిని ఆక్రమించాల్సిన అవసరం లేదు, మేము అన్నింటి గురించి మాట్లాడుతున్నాము పాలస్తీనాకు చెందిన...
ట్రాన్స్‌జోర్డాన్ UN సభ్యుడు కాదని ఫ్రాంజియర్ వివరించాడు, అందువల్ల ఈ సంస్థకు సంబంధించి ఎటువంటి బాధ్యతలకు కట్టుబడి ఉండదు ... "
రాజు అబ్దుల్లా తన ఆధీనంలో ఉన్న సిరియా, లెబనాన్, ట్రాన్స్‌జోర్డాన్ మరియు పాలస్తీనాలతో కూడిన "గ్రేటర్ సిరియా" ఏర్పాటును ప్రతిపాదించాడు. రాజు అరబ్ ప్రజలలో బాగా ప్రాచుర్యం పొందాడు, ఇది పొరుగు దేశాల పాలకుల ద్వేషాన్ని రేకెత్తించింది, వారు తమ సింహాసనాలను కోల్పోతారనే భయంతో ఉన్నారు.
అరబ్ పాలకులు తమ సైన్యాన్ని పంపడానికి పాలస్తీనా కోసం బ్రిటిష్ ఆదేశం ముగిసే వరకు వేచి ఉన్నారు. ఈ సమయంలో, పాలస్తీనా యూదుల నిర్మూలన ఈ ప్రయోజనం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన సైన్యాలకు అప్పగించబడింది.
అరబ్ లిబరేషన్ ఆర్మీకి సిరియన్ ఫౌజీ అల్-కౌచి నాయకత్వం వహించాడు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో, అతను వెర్మాచ్ట్‌లోని అరబ్ యూనిట్లకు నాయకత్వం వహించాడు. జర్మన్లు అతన్ని మేజర్‌గా ప్రమోట్ చేశారు. నాజీ జర్మనీ ఓటమి తరువాత, ఫౌజీ శిక్ష నుండి తప్పించుకొని మధ్యప్రాచ్యానికి పారిపోయి తన పూర్వపు ఉద్యోగం - యూదుల నిర్మూలన.
అనేక మంది జర్మన్ యుద్ధ నేరస్థులు కూడా మధ్యప్రాచ్యానికి పారిపోయారు. జర్మన్లు ఇక్కడ నిజంగా ఇష్టపడలేదు; వారు మరింత నాగరికమైన లాటిన్ అమెరికాను ఇష్టపడతారు. కానీ వారికి అరబ్ దేశాలలో మంచి ఆదరణ లభించింది, వారు బ్రిటిష్ వారికి ఇవ్వబడలేదు, వారి ప్రత్యేకతలో వారికి పని కల్పించారు.
స్లోవేకియా మరియు గ్రీస్ నుండి యూదులను బహిష్కరించడంలో పాల్గొన్న గెస్టపో సభ్యుడు అలోయిస్ బ్రన్నర్ "రెండవ ఐచ్మాన్" అని పిలువబడ్డాడు. అతను సిరియాలో ఆశ్రయం పొందాడని భావిస్తున్నారు. వారు అతనిని ట్రాక్ చేసి అతను నివసించిన ఇంటిని కనుగొన్నారు. డమాస్కస్‌లో అందుకున్న ప్యాకేజీని తెరిచేటప్పుడు అతను తన చేతిపై మూడు వేళ్లను కోల్పోయాడు, స్పష్టంగా మొసాద్ నుండి. అలాంటి వ్యక్తి తమకు తెలియదని సిరియా అధికారులు స్పందించారు.
సోవియట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ యొక్క పత్రాలలో పేర్కొన్న బోస్నియన్ ముస్లింలు SS వాలంటీర్ విభాగానికి చెందిన మాజీ సైనికులు, దీనిని జెరూసలేం గ్రాండ్ ముఫ్తీ అమీన్ అల్-హుస్సేనీ సహాయంతో జర్మన్లు ఏర్పరచారు. 41 శరదృతువులో, జర్మన్లు అతనిని బెర్లిన్కు తీసుకువచ్చారు. అతన్ని హిట్లర్ అందుకున్నాడు, ఆ తర్వాత రీచ్‌స్ఫూరర్ SS హిమ్లెర్ అందుకున్నాడు. ముఫ్తీ మొత్తం యుద్ధాన్ని బెర్లిన్‌లో గడిపారు, యూదులను అవిశ్రాంతంగా నిర్మూలించమని జర్మన్‌లకు పిలుపునిచ్చారు. యుద్ధం తరువాత, అతను నాజీలు లేకుండా తన అభిమాన పనిని కొనసాగించడానికి మధ్యప్రాచ్యానికి తిరిగి వచ్చాడు.
సోవియట్ దౌత్యవేత్తలచే వ్రాయబడిన "అండర్స్ ఒట్టు", సుదీర్ఘమైన మరియు సంక్లిష్టమైన చరిత్ర కలిగిన మాజీ పోలిష్ సైన్యం యొక్క సైనికులు.
సోవియట్ యూనియన్‌పై నాజీ జర్మనీ దాడి తరువాత, మాస్కో పోల్స్ పట్ల తన వైఖరిని మార్చుకుంది, వారు మళ్లీ మిత్రదేశాలుగా మారారు. 41 వేసవిలో, ప్రవాసంలో ఉన్న పోలిష్ ప్రభుత్వంతో ఒప్పందం ద్వారా, జనరల్ వ్లాడిస్లా ఆండర్స్ ఆధ్వర్యంలో సోవియట్ యూనియన్ భూభాగంలో పోలిష్ సైన్యం ఏర్పడింది. కానీ అండర్స్ సైన్యం రెడ్ ఆర్మీతో కలిసి పోరాడటానికి ఇష్టపడలేదు, ఇది ఇటీవల వారిని అణిచివేసింది. పోలిష్ ప్రభుత్వం ఆమెను మధ్యప్రాచ్యానికి తీసుకువచ్చింది.
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత, అండర్స్ సైనికులు తమ స్వదేశానికి తిరిగి రావడానికి ఇష్టపడలేదు, అక్కడ కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చారు మరియు ఇతర సైన్యాల్లో కిరాయి సైనికులుగా నియమించబడ్డారు.
పాలస్తీనా విభజనపై UN నిర్ణయం తర్వాత, ఈజిప్టు యువ అధికారి గమాల్ అబ్ద్-అల్ నాసర్ కూడా గ్రాండ్ ముఫ్తీకి వచ్చారు. "యుద్ధంలో కమాండ్ చేయడానికి మరియు వాలంటీర్లకు శిక్షణ ఇవ్వడానికి మీకు అధికారులు కావాలి," అని నాసర్ చెప్పాడు. చాలా మంది ఈజిప్టు సైన్యం అధికారులు ఇష్టపూర్వకంగా మీ సైన్యంలో చేరతారు. అవి ఏ సమయంలోనైనా మీ వద్ద ఉంటాయి."
కల్నల్ అహ్మద్ అబ్ద్ అల్ అజీజ్ నేతృత్వంలోని ఫిరంగి జెరూసలేంకు దక్షిణాన ఉన్న యూదుల నివాసాలపై కాల్పులు జరిపింది. మరో ఈజిప్టు అధికారి, ఎయిర్ ఫోర్స్ లెఫ్టినెంట్ కల్నల్ హసన్ ఇబ్రహీం, రివల్యూషనరీ కౌన్సిల్‌లో కాబోయే సభ్యుడు మరియు నాజర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి డమాస్కస్‌కు బయలుదేరారు. అతను మాజీ వెహర్మాచ్ట్ అధికారి ఫౌజీ అల్-కౌక్చి వద్దకు వచ్చి ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించాడు. ఈజిప్టు విమానాలు పాలస్తీనా యూదులపై దాడి చేసి సిరియన్ ఎయిర్‌ఫీల్డ్‌లలో దిగాలని అంగీకరించారు.
 
ఎయిర్ బ్రిడ్జ్ చెకోస్లోవేకియా - పాలస్తీనా
డిసెంబరు 5, 1947న, పాలస్తీనాలో రెండు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి UN జనరల్ అసెంబ్లీ ఓటు వేసిన కొన్ని రోజుల తర్వాత, యునైటెడ్ స్టేట్స్ మధ్యప్రాచ్యంలో ఆయుధాల అమ్మకాలను నిషేధించింది. US-యేతర సైనిక దళాలలో పనిచేయడానికి ఉద్దేశించిన వ్యక్తులకు పాస్‌పోర్ట్‌లను జారీ చేయబోమని విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇది కూడా ఇజ్రాయెల్‌కు సహాయం చేయాలనుకునే అమెరికన్ యూదులను లక్ష్యంగా చేసుకుంది.
బ్రిటిష్ ఇంటెలిజెన్స్ సేవలు తెలిసిన జియోనిస్టులపై నిఘా ఉంచాయి. ఇజ్రాయెల్‌కు సహాయం చేస్తున్న అమెరికన్ల గురించి బ్రిటిష్ ఇంటెలిజెన్స్ FBIకి నివేదించింది. బ్రిటిష్ వారి అభ్యర్థన మేరకు, అమెరికన్ కౌంటర్ ఇంటెలిజెన్స్ వారిని అదుపులోకి తీసుకుంది.
గోల్డా మీర్ ఎక్కడ కనిపించినా, ఇజ్రాయెల్‌కు సహాయం చేయమని అమెరికన్ యూదులను పిలిచి, ఆమెతో పాటు ప్రతిచోటా FBI ఏజెంట్లు ఉన్నారు. ఆమె చాలా డబ్బును సేకరించింది - యాభై మిలియన్ డాలర్లు, ఇప్పటికీ ఉనికిలో లేని ఇజ్రాయెల్ సైన్యాన్ని ఆయుధంగా ఉపయోగించబోతున్నాయి.
కానీ బ్రిటిష్ మరియు అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు పాలస్తీనా యూదుల కోసం ఉద్దేశించిన ఆయుధాల కొనుగోలులో జోక్యం చేసుకున్నాయి.
ఆయుధ నిషేధంలో చేరడానికి ఇంగ్లాండ్ నిరాకరించింది, అరబ్ దేశాలతో పెద్ద ఒప్పందాలను విచ్ఛిన్నం చేయలేమని పేర్కొంది. కాబట్టి అరబ్ ప్రపంచం భారీ పరిమాణంలో ఆయుధాలను పొందడం కొనసాగించింది.
పాలస్తీనా యూదులు సోవియట్ ప్రతినిధులను ఆశ్రయించారు. ఫిబ్రవరి 5, 1948న, భవిష్యత్ ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి మోషే షెర్టోక్ గ్రోమికోతో మాట్లాడారు. అరబ్బులకు చెకోస్లోవాక్ ఆయుధాలను విక్రయించడాన్ని ఆపడానికి మరియు రెండవది, పాలస్తీనా యూదులకు ఆయుధాలను విక్రయించడానికి నిరాకరించిన యుగోస్లేవియాను ప్రభావితం చేయడానికి సోవియట్ నాయకత్వం జోక్యం చేసుకోవాలని అతను కోరాడు.
ఆ సమయానికి, స్టాలిన్ అప్పటికే పాలస్తీనా యూదులను ఆయుధాలు చేయమని ఆదేశించాడు, తద్వారా వారు తమ సొంత రాష్ట్రాన్ని సృష్టించుకోవచ్చు. అందువల్ల, గ్రోమికో, దౌత్యం లేకుండా, యూదులకు ఆయుధాలు విక్రయించబడితే వాటిని అన్‌లోడ్ చేసే అవకాశం ఉందా అని బిజీగా అడిగాడు.
షెర్టోక్ వెంటనే బెన్-గురియన్‌కు టెలిగ్రాఫ్ పంపాడు, యూదులు అన్‌లోడ్ చేస్తున్నారని గ్రోమికోకు గట్టిగా చెప్పగలరా? సానుకూల స్పందన లభించింది.
చెకోస్లోవేకియా నాయకులు సాంప్రదాయకంగా పాలస్తీనా యూదుల పట్ల సానుభూతితో ఉన్నారు. దేశ తొలి అధ్యక్షుడు టోమస్ మసరిక్ జియోనిస్టులకు గట్టి మద్దతు ఇచ్చారు. అతను \ వాడు చెప్పాడు:
"రాష్ట్రాలు పెద్దమనుషుల్లా ప్రవర్తిస్తాయని ఆశించలేము."
కానీ టోమస్ మసారిక్ స్వయంగా తప్పుపట్టకుండా ప్రవర్తించడానికి ప్రయత్నించాడు. అతని కుమారుడు జాన్ మసరిక్ యుద్ధం తర్వాత ప్రేగ్‌లో విదేశాంగ మంత్రి అయ్యాడు. అతను యూదు శరణార్థులను పాలస్తీనాకు పంపడంలో సహాయం చేశాడు. మార్చి 10, 1948 న, మసరిక్ వింత పరిస్థితులలో మరణించాడు - అతను తన సర్వీస్ అపార్ట్మెంట్ యొక్క కిటికీలో నుండి పడిపోయి మరణించాడు.
అధికారిక సంస్కరణ ఆత్మహత్య, మానసిక అసమ్మతి మరియు ఒకరి సమస్యలను ఎదుర్కోవడంలో అసమర్థత.
చెకోస్లోవేకియాలో మరియు పాశ్చాత్య దేశాలలో, సోవియట్ రాష్ట్ర భద్రతా అధికారులు మంత్రిని కిటికీలోంచి విసిరివేశారని, వారు ప్రేగ్‌లో ఉన్నతాధికారులలా ప్రవర్తించారని మరియు చెకోస్లోవేకియా రాజకీయ నాయకులను అదుపులో ఉంచారని చెప్పారు.
మసరిక్ జూనియర్ మాస్కోతో సన్నిహిత సహకారం కోసం హృదయపూర్వకంగా ప్రయత్నించాడు. కానీ అతను దేశంలో అధికారం చేపట్టిన చెకోస్లోవాక్ కమ్యూనిస్టులతో జోక్యం చేసుకున్నాడు. అతని అంతర్జాతీయ ప్రతిష్ట మరియు పెద్ద పేరు కారణంగా అతనిని తొలగించడం కష్టం. అతని తండ్రి టోమస్ మసరిక్, చెకోస్లోవాక్ రిపబ్లిక్ స్థాపకుడు, నోబెల్ శాంతి బహుమతి అభ్యర్థులలో కూడా ఒకరు.
జర్మన్ దళాల నుండి దేశం విముక్తి పొందిన తరువాత, మాజీ నాయకులు చెకోస్లోవేకియాకు తిరిగి వచ్చారు - ఇతర తూర్పు యూరోపియన్ దేశాల వలె కాకుండా: అధ్యక్షుడు ఎడ్వర్డ్ బెనెస్ మరియు విదేశాంగ మంత్రి జాన్ మసరిక్.
బెనెస్ మరియు మసరిక్ పాశ్చాత్య శక్తులు మరియు సోవియట్ యూనియన్ రెండింటితో కలిసి ఉండగలిగారు. కమ్యూనిస్ట్ గాట్వాల్డ్ నేతృత్వంలో ప్రేగ్‌లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. క్రెమ్లిన్ వైపు బహుళ-పార్టీ ప్రజాస్వామ్యం ఉండవచ్చని అనిపించింది. అయితే ఇది ఎంతో కాలం కొనసాగలేదు.
ఐరోపాను పునర్నిర్మించడానికి అమెరికన్లు ప్రతిపాదించిన మార్షల్ ప్రణాళికలో పాల్గొనాలని చెకోస్లోవేకియా ప్రభుత్వం నిర్ణయించింది. కానీ చెక్‌లు సోవియట్ యూనియన్‌తో స్నేహానికి విలువనిస్తే, వారు మార్షల్ ప్రణాళికను విడిచిపెట్టాలని స్టాలిన్ మసరిక్‌కు వివరించాడు. ప్రేగ్ పాటించింది.
స్టాలిన్‌కు బెనెస్ లేదా మసారిక్ అవసరం లేదు. అదనంగా, చెకోస్లోవేకియాలో కమ్యూనిస్ట్ పార్టీ మద్దతును కోల్పోతోంది. మాస్కోలో పరిస్థితిని సరిదిద్దాలని నిర్ణయించారు.
అవకాశం అందిపుచ్చుకుంది.
కమ్యూనిస్ట్-కాని మంత్రులు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు ముఖ్యంగా మాస్కో నుండి కమ్యూనిస్టులు మరియు సలహాదారులచే నియంత్రించబడే రాష్ట్ర భద్రతా విభాగం యొక్క కార్యకలాపాలను చర్చించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర భద్రతా సంస్థల కార్యకలాపాలపై కమ్యూనిస్టులు ఎవరికీ నివేదిక ఇవ్వకూడదన్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 20, 1948న కమ్యూనిస్టుయేతర మంత్రులు రాజీనామా చేశారు. గాట్వాల్డ్ - ప్రజాస్వామ్య దేశంలో ఆచారంగా - కొత్త ఎన్నికలు నిర్వహించవలసి వస్తుందని వారు విశ్వసించారు. అమాయకత్వం!
కమ్యూనిస్టులు తమ మద్దతుదారులను వీధుల్లోకి తీసుకెళ్లి కార్మికుల మిలీషియాను ఏర్పాటు చేయడం ప్రారంభించారు. గోట్వాల్డ్ పూర్తిగా కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు.
అధ్యక్షుడు బెనెస్ ప్రతిఘటించారు. గాట్వాల్డ్ కార్మికుల మిలీషియాను పెంచుతామని మరియు సోవియట్ ట్యాంకులను ఆహ్వానిస్తామని బెదిరించారు. ఫిబ్రవరి 27న బెనెస్ లొంగిపోయాడు. దేశంలో అధికారం అంతా కమ్యూనిస్టులకే దక్కింది. ఇది ఒక తిరుగుబాటు.
మార్చి 10న, విదేశాంగ మంత్రి జాన్ మసారిక్ తన అపార్ట్‌మెంట్ కిటికీల కింద శవమై కనిపించారు.
సోవియట్ యూనియన్ చెకోస్లోవేకియాను గెలుచుకుంది, అయితే ఆ యుద్ధంలో ఎన్ని త్యాగాలు చేసినప్పటికీ ఓడిపోవాల్సిన ప్రచ్ఛన్న యుద్ధం జరిగింది.
ప్రేగ్‌లో జరిగిన తిరుగుబాటు ఇతర దేశాలలో ఇలాంటిదేదో జరుగుతుందనే భయాలను సృష్టించింది. అమెరికన్ ప్రెసిడెంట్ ట్రూమాన్ కోసం, ఇది ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం పురోగతికి ఒక ఉదాహరణ. రెండు నెలల తరువాత, ఏప్రిల్ 1948లో, యూరోపియన్ దేశాలు బ్రస్సెల్స్ ఒప్పందంలో ఐక్యమయ్యాయి, ప్రజాస్వామ్య ప్రభుత్వాలను పడగొట్టే ప్రయత్నాలను నిరోధించే లక్ష్యంతో ఒక రక్షణాత్మక కూటమి.
ప్రేగ్‌లోని సంఘటనలకు ప్రతిస్పందనగా NATOను శక్తివంతమైన సైనిక కూటమిగా సృష్టించడం, యునైటెడ్ స్టేట్స్ ద్వారా సైనిక వ్యయం పెరగడం మరియు పశ్చిమ జర్మనీని పునర్నిర్మించడం. ఇవన్నీ సోవియట్ యూనియన్ ప్రతీకార చర్యలను తీసుకోవలసి వచ్చింది, ఇది సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థపై మోయలేని భారాన్ని మోపింది...
చెకోస్లోవేకియా సాంప్రదాయకంగా సోవియట్ ఆయుధాలను నేరుగా బదిలీ చేయడానికి అధిక రాజకీయాల కారణాల వల్ల నిషేధించబడిన వారికి ఆయుధాలను విక్రయించింది.
1947 నుండి, చెకోస్లోవేకియా గ్రీకు పక్షపాతాలకు ఆయుధాలను సరఫరా చేసింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత గ్రీస్‌లో అంతర్యుద్ధం మొదలైంది. దేశంలో విప్లవాత్మక పరిస్థితిని సృష్టిస్తారని, కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వస్తుందనే ఆశతో స్టాలిన్ గ్రీకు పక్షపాతులకు మద్దతు ఇచ్చాడు. జనరల్ మార్కోస్ వాఫియాడిస్ నేతృత్వంలోని పక్షపాతవాదులు సృష్టించిన తాత్కాలిక ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని గుర్తించే అవకాశాన్ని కూడా అతను చర్చించాడు. కానీ, అదృష్టవశాత్తూ, నేను దీన్ని చేయడానికి ధైర్యం చేయలేదు ...
వివరించిన కొన్ని సంవత్సరాల తరువాత, డిసెంబర్ 1958లో, ప్రేగ్ మాస్కోను సలహా కోసం అడిగారు: ఫిడేల్ కాస్ట్రో నేతృత్వంలోని తెలియని క్యూబా పక్షపాతాలు తమకు ఆయుధాలను ఫ్రంట్ కోస్టా రికన్ కంపెనీ ద్వారా విక్రయించమని అడుగుతున్నారు.
అనుమతి ఇవ్వబడింది: అయినప్పటికీ, స్వాధీనం చేసుకున్న జర్మన్ ఆయుధాల అవశేషాలు మరియు చెక్‌లు తయారు చేసినవి మాత్రమే విక్రయించబడ్డాయి.
ఒక సంవత్సరం తర్వాత, సెప్టెంబరు '59లో, పోలాండ్ కొత్త క్యూబా అధికారులు, స్విట్జర్లాండ్‌లోని పోలిష్ రాయబారి ద్వారా మరింత తీవ్రమైన ఆయుధాలను విక్రయించమని కోరుతున్నారని మాస్కోకు తెలియజేశారు. దీన్ని చేయడానికి, వారు నియంత్రించే ఆస్ట్రియన్ కంపెనీని ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నారు.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు CPSU సెంట్రల్ కమిటీ యొక్క అంతర్జాతీయ విభాగం దీనికి వ్యతిరేకంగా ఉన్నాయి: ఈ ఫిడెల్ కాస్ట్రో ఎవరు మరియు అతని కారణంగా అమెరికన్లకు ఎందుకు కోపం వచ్చింది? కానీ క్రుష్చెవ్ ఆయుధాలను పంపమని ఆదేశించాడు. క్యూబాలో పక్షపాతాల విజయం తనకు కొత్త అవకాశాలను తెరిచిందని అతను భావించాడు...
చెకోస్లోవేకియా యొక్క కొత్త విదేశీ వ్యవహారాల మంత్రి, వ్లాడో క్లెమెంటిస్ కూడా ఇజ్రాయెల్ మద్దతుదారు. పాలస్తీనాకు సైనిక సామాగ్రిని అంతర్జాతీయ విభాగం అధిపతి మరియు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చెకోస్లోవేకియా యొక్క సెంట్రల్ కమిటీ కార్యదర్శి, గతంలో మాస్కోలో నివసించిన మరియు కామింటర్న్‌లో ప్రెస్ డిపార్ట్‌మెంట్‌కు నాయకత్వం వహించిన బెడ్‌రిచ్ జెమిండర్ మరియు బెడ్రిచ్ రైట్‌సిన్ కూడా నిర్వహించారు. మాస్కోలో వలస వచ్చిన వ్యక్తి మరియు జనరల్ స్వోబోడా యొక్క చెకోస్లోవాక్ కార్ప్స్‌లో పనిచేశాడు. రైట్సిన్ ప్రారంభంలో జనరల్ స్టాఫ్ యొక్క కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగానికి నాయకత్వం వహించాడు, తరువాత అతను జాతీయ రక్షణ శాఖకు ఉప మంత్రిగా నియమించబడ్డాడు.
1952లో, ముగ్గురూ సెమిటిక్ వ్యతిరేక "స్లాన్స్కీ వ్యవహారం" (వ్లాడో క్లెమెంటిస్ ఒక యూదుడు కాదు, అతను "పలచన") బాధితులయ్యారు.
చెకోస్లోవాక్ ఎయిర్‌ఫీల్డ్‌లలో ఒకటి ఇజ్రాయెల్‌లకు ఆయుధాలు మరియు సామగ్రిని పంపడానికి కేటాయించబడింది. చెకోస్లోవేకియా ద్వారా, ఇజ్రాయెల్ ఫిరంగి మరియు మోర్టార్లను మరియు జర్మన్ మెస్సర్స్మిట్ ఫైటర్లను పొందింది. ఇవి ఎక్కువగా జర్మన్ స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, ఇది పాలస్తీనా యూదులకు ఆయుధాలను ఎవరు సరఫరా చేశారనే ప్రశ్నను తొలగించారు.
లెబనాన్‌లోని అమెరికన్ మిలిటరీ అటాచ్, మేజర్ స్టీఫెన్ మీడ్, బెకా వ్యాలీలోని ఒక చిన్న ఎయిర్‌ఫీల్డ్‌లో రాత్రి కొన్ని విమానాలు ల్యాండ్ అవుతున్నాయని వాషింగ్టన్‌కు నివేదించారు. విమానాలు పాలస్తీనాలోని యూదు సైనిక విభాగాలకు ఆయుధాలను అందజేస్తున్నాయని అమెరికన్ అటాచ్ కనుగొన్నారు.
సోవియట్ ప్రభుత్వం యొక్క స్పష్టమైన సమ్మతితో చెకోస్లోవాక్ సైన్యం యూదుల రాజ్యానికి స్వచ్ఛంద సేవకులను రిక్రూట్ చేస్తోందని ప్రేగ్‌లోని అమెరికన్ మిలిటరీ అటాచ్ తన ఉన్నతాధికారులకు తెలియజేశాడు.
CIA డైరెక్టర్ అడ్మిరల్ హిల్లెన్‌కోయిటర్ ప్రెసిడెంట్ ట్రూమాన్‌కు చెకోస్లోవేకియా నుండి మరియు అమెరికన్ విమానాల ద్వారా మధ్యప్రాచ్యానికి అక్రమంగా ఆయుధాలు చేరవేస్తున్నారని నివేదించారు.
విదేశాంగ కార్యదర్శి మార్షల్ ప్రేగ్‌లోని అమెరికన్ రాయబారికి తెలియజేసారు, అతను చెకోస్లోవాక్ అధికారులకు అధికారిక నిరసనను తెలియజేయాలని అనుకున్నాడు. నిరసన ఎక్కడికీ దారితీయదని రాయబారి సందేహంగా తన యజమానికి సమాధానమిచ్చాడు. ప్రేగ్‌కు కరెన్సీ చాలా అవసరం, మరియు ఆయుధాల అమ్మకం చెక్‌లకు మంచి డబ్బు తెస్తుంది.
మాజీ సైనిక పైలట్లు మరియు రెండవ ప్రపంచ యుద్ధం అనుభవజ్ఞులు చెకోస్లోవేకియా-పాలస్తీనా మార్గంలో ప్రయాణించారు. ఎక్కువ మంది అమెరికన్లు. అప్పుడు వారు తమ ప్రాణాలను పణంగా పెట్టడానికి కారణమైన వాటిని వివరించారు:
పి “మేము రెండున్నర వేల కిలోమీటర్లు ప్రయాణించవలసి వచ్చింది, మరియు ట్యాంకుల్లో ఇంధనం రెండు వేలు. ఒక అదనపు ట్యాంక్ వేలాడదీయబడింది, ఇది సామర్థ్యానికి లోడ్ చేయబడిన వాహనాన్ని చాలా భారీగా చేసింది. మీరు ఎగిరిపోయారు, ఒక విషయం ఖచ్చితంగా తెలుసుకుని - మీరు ఎగురుతున్న చోట మాత్రమే మీరు దిగవచ్చు. గ్రీస్‌లో దిగితే విమానాన్ని, సరుకును జప్తు చేస్తారు. మీరు ఏదైనా అరబ్ దేశంలో కూర్చుంటే, వారు మిమ్మల్ని చంపుతారు. కానీ మీరు ఇజ్రాయెల్‌లో దిగినప్పుడు, పేలవంగా దుస్తులు ధరించిన మరియు షేవ్ చేయని వ్యక్తులు మీకు స్వాగతం పలుకుతారు, వారు వెంటనే మీ విమానాన్ని అన్‌లోడ్ చేయడం ప్రారంభిస్తారు. వారి వద్ద ఆయుధాలు లేవు, కానీ మనుగడ కోసం అవి అవసరం. రాత్రిపూట హోటల్‌లో, చాలా చెడ్డగా కనిపించే ఈ వ్యక్తులు ఎవరిని పోలి ఉంటారో మీకు గుర్తుంది - కాన్సంట్రేషన్ క్యాంపులకు పంపబడిన యూదులు. కానీ ఇవి తమను తాము చంపుకోవడానికి అనుమతించవు. వారికి సహాయం కావాలి. అందువల్ల, ప్రతి ఫ్లైట్ మీ చివరిది అని మీరు అర్థం చేసుకున్నప్పటికీ, ఉదయం మీరు మళ్లీ ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నారు.
చెకోస్లోవేకియాలోని యునైటెడ్ స్టేట్స్ ఎంబసీ పాలస్తీనాకు అక్రమ ఆయుధాల రవాణాకు పాల్పడిన వారి అమెరికన్ పౌరసత్వాన్ని రద్దు చేస్తామని బెదిరించింది.
వారు 1940లో ఆమోదించిన చట్టాన్ని ఉల్లంఘించారు, అది US పౌరులు "యునైటెడ్ స్టేట్స్ చట్టాల ద్వారా అధికారం పొందకపోతే" విదేశీ దేశాల సాయుధ దళాలలో పనిచేయడాన్ని నిషేధించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే రెండు వేల డాలర్ల వరకు జరిమానా లేదా మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. ఆగష్టు 7, 1947న, స్టేట్ డిపార్ట్‌మెంట్ ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది, విదేశీ దేశం యొక్క సాయుధ దళాలలో చేరిన అమెరికన్ పౌరులు "తమ సేవా వ్యవధి కోసం వారి US పౌరసత్వాన్ని కోల్పోతారు" మరియు వారి పాస్‌పోర్ట్ రద్దు చేయబడతారు.
ప్రేగ్‌లోని అమెరికన్ మిలిటరీ అటాచ్, విమానం మరియు సిబ్బంది వెంటనే తమ స్వదేశానికి తిరిగి రాకపోతే, ఇంటర్‌సెప్టర్ ఫైటర్లచే కాల్చివేయబడతారని ఈ విమానాల సిబ్బందిని డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ హెచ్చరించాలని సూచించారు. ఈ ప్రతిపాదన వాషింగ్టన్‌లో తిరస్కరించబడింది.
చెకోస్లోవేకియా నుండి ఆయుధాల రవాణా గణనీయంగా పెరిగిందని CIA డైరెక్టర్ ప్రెసిడెంట్ ట్రూమాన్‌కు నివేదించారు: "పాలస్తీనాలోకి యుద్ధ సామాగ్రి యొక్క రహస్య విమానంలో నిమగ్నమై ఉన్న విస్తృతమైన భూగర్భ సంస్థకు చెకోస్లోవేకియా కార్యకలాపాల యొక్క ప్రధాన స్థావరంగా మారింది."
యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వం చెకోస్లోవేకియా ప్రభుత్వానికి అధికారిక నిరసనను పంపింది మరియు మధ్యప్రాచ్యానికి అక్రమ ఆయుధాల రవాణా గురించి ఐక్యరాజ్యసమితికి తెలియజేసింది. ఈ అక్రమ వ్యాపారంలో నిమగ్నమైన అమెరికన్లు తమ యుఎస్ పాస్‌పోర్ట్‌లను తప్పనిసరిగా అప్పగించాలని విదేశాంగ శాఖ తెలిపింది.
ఈ నోట్‌లో పేర్కొన్న అమెరికన్లందరూ దేశం విడిచి వెళ్లిపోయి చాలా కాలం అవుతుందని చెకోస్లోవాక్ ప్రభుత్వం స్పందించింది. కానీ ఆయుధాల బదిలీ ఇప్పుడు బ్రాటిస్లావా సమీపంలోని ఒక చిన్న ఎయిర్‌ఫీల్డ్ నుండి జరుగుతోందని అమెరికన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ త్వరగా కనుగొంది. ఈ ఎయిర్‌ఫీల్డ్‌లో, సోవియట్ మరియు చెకోస్లోవాక్ బోధకులు ఇజ్రాయెల్‌లకు ఎలా ప్రయాణించాలో నేర్పించారు. పాలస్తీనా నుండి తిరిగి వస్తుండగా, పైలట్లు చెకోస్లోవాక్ పిల్లలకు నారింజలను స్వాధీనం చేసుకున్నారు.
ఇజ్రాయెల్ సైన్యం పాత బ్రిటీష్ స్పిట్‌ఫైర్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది మరియు జర్మన్ మీ-109 యుద్ధ విమానాలను తక్కువ ధరకు స్వాధీనం చేసుకుంది. బ్ర్నో ప్రాంతంలో వాటిని ముక్కలుగా చేసి ఇజ్రాయెల్‌కు పంపారు.
వాలంటీర్ పైలట్లు చెకోస్లోవేకియాకు అక్రమంగా వచ్చారు. సెస్కే బుడెజోవిస్‌లోని ఎయిర్‌ఫీల్డ్‌లో, వారు పైలట్ చేయాల్సిన విమానాలతో పరిచయం పొందారు మరియు ఇజ్రాయెల్‌కు వెళ్లారు.
భవిష్యత్ ఇజ్రాయెల్ పైలట్‌లు మాత్రమే చెకోస్లోవేకియా భూభాగంలో శిక్షణ పొందారు. అక్కడ, Ceske Budejovice లో, ట్యాంక్ సిబ్బంది మరియు పారాట్రూపర్లు శిక్షణ పొందారు. ఇజ్రాయెల్ రక్షణ దళాలకు చెందిన ఒకటిన్నర వేల మంది పదాతిదళ సిబ్బంది ఒలోమౌక్‌లో, మరో రెండు వేల మంది మికులోవ్‌లో శిక్షణ పొందారు. వారు మొదట "బ్రిగేడ్ పేరు పెట్టబడిన ఒక యూనిట్‌ను ఏర్పాటు చేశారు. గాట్వాల్డ్, ”బ్రిగేడ్ ఇటలీ ద్వారా పాలస్తీనాకు బదిలీ చేయబడింది. వైల్కే స్ట్రెబ్నేలో వైద్య సిబ్బంది శిక్షణ పొందారు. రేడియో ఆపరేటర్లు మరియు టెలిగ్రాఫ్ ఆపరేటర్లు - లిబెరెక్‌లో. ఎలక్ట్రోమెకానిక్స్ - పార్డుబిస్‌లో. సోవియట్ బోధకులు యువ ఇజ్రాయిలీలకు రాజకీయ అంశాలపై ఉపన్యాసాలు ఇచ్చారు.
చెకోస్లోవేకియాలో సైనిక పరికరాల కొనుగోలు, ప్రత్యేకించి, బ్రిటిష్ సైన్యంలోని మెషిన్ గన్ స్క్వాడ్ యొక్క ఇటీవలి సార్జెంట్ మరియు కమాండర్, ఇజ్రాయెల్ తాల్, కాబోయే జనరల్ మరియు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ యొక్క కమాండర్.
వైమానిక దళం యొక్క భవిష్యత్తు కమాండర్, జనరల్ మొర్డెచాయ్ హోడ్, చెకోస్లోవేకియాలో ఎగురుతున్నట్లు కూడా అధ్యయనం చేశాడు. అతని తాత ఒకసారి రష్యా నుండి పాలస్తీనాకు వెళ్ళాడు. ఆరు రోజుల యుద్ధంలో, దాని పైలట్లు ఈజిప్టు విమానాలను ఎయిర్‌ఫీల్డ్‌లలోనే ధ్వంసం చేశారు.
"ఎవరికి తెలుసు," గోల్డా మీర్ గుర్తుచేసుకున్నాడు, "మేము చెకోస్లోవేకియాలో కొనుగోలు చేయగలిగిన ఆయుధాలు మరియు మందుగుండు సామాగ్రిని మరియు యుగోస్లేవియా మరియు ఇతర బాల్కన్ దేశాల ద్వారా యుద్ధం ప్రారంభమైన ఆ చీకటి రోజులలో రవాణా చేయగలిగాము లేకుంటే మేము జీవించి ఉండేవాళ్ళం. సంవత్సరం నలభై ఎనిమిది జూన్‌లో పరిస్థితి మారిందా?
యుద్ధం యొక్క మొదటి ఆరు వారాలలో, తూర్పు ఐరోపా నుండి హగానా కొనుగోలు చేయగలిగిన షెల్లు, మెషిన్ గన్లు మరియు బుల్లెట్లపై మేము ఎక్కువగా ఆధారపడ్డాము - అమెరికా కూడా మధ్యప్రాచ్యంలో ఆయుధ నిషేధాన్ని ప్రకటించింది ...
సోవియట్ యూనియన్ తరువాత మాకు వ్యతిరేకంగా చాలా హింసాత్మకంగా మారినప్పటికీ, ఇజ్రాయెల్‌ను సోవియట్ గుర్తించడం మాకు చాలా ముఖ్యమైనది. దీని అర్థం రెండవ ప్రపంచ యుద్ధం తరువాత మొదటిసారిగా, రెండు గొప్ప శక్తులు యూదు రాజ్యానికి మద్దతు ఇచ్చే అంశంపై ఒక ఒప్పందానికి వచ్చాయి మరియు మేము ప్రాణాంతకమైన ప్రమాదంలో ఉన్నప్పటికీ, కనీసం మనం ఒంటరిగా లేమని మాకు తెలుసు.
ఈ స్పృహ నుండి - మరియు తీవ్రమైన ఆవశ్యకత నుండి - మేము దానిని ఆకర్షించాము, భౌతికంగా కాకపోయినా, విజయానికి దారితీసిన నైతిక బలం.
చెకోస్లోవేకియా నుండి ఆయుధాలు సమయానికి వచ్చాయి. మార్చి 29, 1948న, పాలస్తీనియన్ యూదులు మొదటి నాలుగు స్వాధీనం చేసుకున్న మెస్సర్‌స్మిట్ Bf-109 యుద్ధ విమానాలను విప్పి, సమీకరించారు.
ఈ రోజున, ట్యాంకులతో సహా ఈజిప్షియన్ సైనిక స్తంభం టెల్ అవీవ్ నుండి కొన్ని పదుల కిలోమీటర్ల దూరంలో ఉంది. నగరాన్ని ఖాళీ చేయించడం గురించి వారు మాట్లాడటం ప్రారంభించారు. టెల్ అవీవ్ పోయినట్లయితే, కేసు పోతుంది. బెన్-గురియన్‌కు నగరాన్ని కవర్ చేయగల సామర్థ్యం ఉన్న దళాలు లేవు. అతను తన వద్ద ఉన్నదంతా పంపాడు - ఈ నాలుగు విమానాలు. ఒకడు యుద్ధం నుండి తిరిగి వచ్చాడు. కానీ యూదులకు విమానయానం ఉందని చూసినప్పుడు, ఈజిప్షియన్లు ఆగిపోయారు. రక్షణ లేకుండా ఉన్న నగరాన్ని స్వాధీనం చేసుకోవడానికి వారు ధైర్యం చేయలేదు.
చెకోస్లోవేకియా పాలస్తీనా యూదులకు ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిని అందించింది. మరియు యూదు సైనికుల మనోబలం చాలా ఎక్కువగా ఉంది. వారు గెలవవచ్చు లేదా చనిపోవచ్చు అని వారికి తెలుసు. వారు వెనక్కి వెళ్లడానికి లేదా పరిగెత్తడానికి ఎక్కడా లేదు.
ఆయుధాలు పొందిన తరువాత, యూదుల సైనిక నిర్మాణాలు అరబ్బులను తిప్పికొట్టాయి. గ్రాండ్ ముఫ్తీ ప్రయత్నాల ద్వారా సృష్టించబడిన అరబ్ లిబరేషన్ ఆర్మీ ఓడిపోయింది; యూదుల ఆత్మరక్షణ విభాగాలు వ్యూహాత్మకంగా ముఖ్యమైన హైఫా మరియు జాఫా నగరాలను ఆక్రమించాయి.
పాశ్చాత్య శక్తులు UN భద్రతా మండలిలో "సముద్రం మరియు భూమి ద్వారా పాలస్తీనాలోకి ఆయుధాల చొచ్చుకుపోవటంపై" ముసాయిదా ప్రకటనను సిద్ధం చేశాయి. ఈ ప్రకటన యూదులు మరియు యూదుల వలసలకు వ్యతిరేకంగా ఉంది.
సోవియట్ ప్రతినిధి గ్రోమికో, మాస్కోను సంప్రదించలేకపోయాడు, వెంటనే నిరసన తెలిపాడు. వాస్తవం తర్వాత సమ్మతి కోరింది. పొలిట్‌బ్యూరో తన లైన్‌ను ఆమోదించిందని మోలోటోవ్ టెలిగ్రామ్ చేశాడు.
కానీ మాస్కోలో వారు డెకోరమ్ నిర్వహించబడేలా చూసుకున్నారు.
ఇజ్రాయెల్ ఏర్పడిన తరువాత, మే 22, 1948న, విదేశాంగ మంత్రి షెర్టోక్ యునైటెడ్ స్టేట్స్‌కు ఇజ్రాయెల్ ప్రత్యేక ప్రతినిధి ఎలిజా ఎప్‌స్టీన్‌కు టెలిగ్రాఫ్ పంపారు: వారు యుద్ధ-బాంబర్ విమానాలు, యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ మరియు యాంటీ ట్యాంక్ ఆర్టిలరీలను అత్యవసరంగా పంపగలరా అని విదేశాంగ శాఖను అడగండి. ఇజ్రాయెల్?
అమెరికన్ సమాధానం, వాస్తవానికి, ప్రతికూలంగా ఉంది.
షెర్టోక్ తన ప్రతినిధికి సూచించాడు:
"అలాగే, అదే సహాయానికి సంబంధించి మాస్కోను అత్యవసరంగా సంప్రదించమని అభ్యర్థనతో వెంటనే సోవియట్ రాయబార కార్యాలయాన్ని సంప్రదించండి."
మాస్కోలో, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క మిడిల్ ఈస్ట్ డిపార్ట్‌మెంట్ ఇవాన్ నికోలెవిచ్ బకులిన్ నేతృత్వంలో ఉంది. అతను మోలోటోవ్ డ్రాఫ్ట్ దౌత్యవేత్త. అతను '39లో పీపుల్స్ కమీషనరేట్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్‌కు తీసుకెళ్లబడ్డాడు; యుద్ధ సమయంలో అతను NKID యొక్క సిబ్బంది విభాగానికి అధిపతిగా ఉన్నాడు, తర్వాత అతను ఆఫ్ఘనిస్తాన్‌కు రాయబారిగా బయలుదేరాడు.
జూన్ 5న, బకులిన్, పార్టీ లైన్‌ను అనుసరించి, అతని సూపర్‌వైజర్, డిప్యూటీ మంత్రి వలేరియన్ జోరిన్‌కు నివేదించారు:
"ఇజ్రాయెల్ ప్రభుత్వానికి సహాయం అందించడానికి ఇజ్రాయెల్ రాష్ట్ర ప్రతినిధుల నుండి వచ్చిన అభ్యర్థనల గురించి కామ్రేడ్ గ్రోమికో యొక్క సందేశానికి సంబంధించి, నేను దానిని సాధ్యమేనని భావిస్తాను:
1. చెక్‌లు మరియు యుగోస్లావ్‌లకు, ప్రాగ్ మరియు బెల్‌గ్రేడ్‌లోని మా రాయబారుల ద్వారా విశ్వాసంతో, పాలస్తీనాకు ఫిరంగి మరియు విమానాలను కొనుగోలు చేయడం మరియు పంపడంలో ఇజ్రాయెల్ రాష్ట్ర ప్రతినిధులకు సహాయం చేయడం యొక్క అభిలాష గురించి స్పష్టంగా తెలియజేయండి, అరబ్ దేశాలకు ఆయుధాల దిగుమతిని నిషేధించాలని భద్రతా మండలి నిర్ణయం తీసుకున్నప్పటికీ, తరువాతి వారికి ట్రాన్స్‌జోర్డాన్, ఇరాక్ మరియు ఈజిప్ట్‌లోని బ్రిటిష్ గిడ్డంగులు మరియు స్థావరాల నుండి అవసరమైన పరిమాణంలో ఆయుధాలను స్వీకరించడానికి ప్రతి అవకాశం ఉంది.
2. USSR నుండి విమానాల కొనుగోలుపై చర్చలు జరిపే ఉద్దేశ్యంతో USSRకి వెళ్లడానికి చెకోస్లోవేకియా నుండి ఇజ్రాయెల్ ప్రభుత్వ ప్రతినిధులకు అనుమతులు జారీ చేయకుండా ఉండండి, ఎందుకంటే అటువంటి చర్చలు ఇజ్రాయెల్ మిషన్ ద్వారా నిర్వహించబడతాయి, దీని సంస్థ అంగీకరించబడింది. సోవియట్ ప్రభుత్వం ద్వారా."
జోరిన్ దౌత్యపరమైన అధీనుడిని సరిదిద్దాడు:
“మేము అంత నిర్లక్ష్యంగా వ్యవహరించలేము. అన్నింటికంటే, మేము పాలస్తీనాలో కాల్పుల విరమణకు ఓటు వేసాము. మాకు వ్యతిరేకంగా ఉపయోగించబడే చర్యలు తీసుకోవడం మానుకోవాలి."
ఆయుధాల సరఫరా కొనసాగింది, కానీ రహస్యంగా, మూడవ పార్టీల ద్వారా, సోవియట్ యూనియన్ ఐక్యరాజ్యసమితి యొక్క నిర్ణయాలను ఉల్లంఘించిందని ఆరోపించబడలేదు.
 
ఈజిప్టు సైన్యం ఇజ్రాయెల్‌పై దాడి చేసింది
కాన్సులేట్ ఉన్న జెరూసలేంలోని అమెరికన్ దౌత్యవేత్తలు త్వరలో యుద్ధం ప్రారంభమవుతుందని చూశారు. అమెరికన్లు ఎలక్ట్రిక్ జనరేటర్లను కొనుగోలు చేశారు మరియు గ్యాసోలిన్ మరియు త్రాగునీటిని నిల్వ చేసుకున్నారు.
మార్చిలో, అరబ్ ఉగ్రవాదులు ఒక అమెరికన్ దౌత్యవేత్త కారును స్వాధీనం చేసుకున్నారు. కానీ దౌత్యవేత్తతో ఉన్న అరబ్ అనువాదకుడు కిడ్నాపర్లను విడిచిపెట్టమని ఒప్పించాడు. కాన్సుల్ జనరల్ కారులోని అరబ్ డ్రైవర్ కూడా ఉగ్రవాది అని తేలింది. అతను పేలుడు పదార్థాలతో కారును ప్యాక్ చేసి, అమెరికా జెండా ఎగురవేయడంతో యూదు ఏజెన్సీ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలోకి వెళ్లాడు. డ్రైవర్ పారిపోవడంతో కారు పేలి పలువురు మృతి చెందారు.
కొన్ని రోజుల తర్వాత, గుర్తు తెలియని వ్యక్తులు అమెరికన్ కాన్సులేట్ చీఫ్ ఎన్‌క్రిప్షన్ ఆఫీసర్ జార్జ్ పారోను కిడ్నాప్ చేశారు. పేలుడు తయారీ గురించి తనకు తెలిసినదంతా చెప్పాలని డిమాండ్ చేస్తూ రోజుల తరబడి విచారించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
ఈ కథనం అమెరికా దౌత్యం పట్ల పాలస్తీనా యూదుల వైఖరిని మెరుగుపరచలేదు.
అధ్యక్షుడు ట్రూమాన్ తన మధ్యప్రాచ్య విధానం యొక్క విధ్వంసంతో విసుగు చెందాడు. అతను విదేశాంగ శాఖలో పాలస్తీనా వ్యవహారాలకు బాధ్యత వహించే అధికారిని తొలగించి, అతని స్థానంలో జియోనిస్ట్ సానుభూతిపరుడిని నియమించాడు.
మే 12న, పాలస్తీనాలో బ్రిటిష్ ఆదేశం ముగియడానికి కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండగా, ట్రూమాన్ తన చివరి సమావేశాన్ని వైట్ హౌస్‌లో నిర్వహించారు.
అతని సలహాదారు, క్లార్క్ క్లిఫోర్డ్, యూదు రాజ్యాన్ని ప్రకటించిన వెంటనే దానిని గుర్తించాలనే ఉద్దేశ్యాన్ని అధ్యక్షునికి వినిపించారు. క్లిఫోర్డ్ మాట్లాడుతున్నప్పుడు, సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్షల్ ముఖం ఊదా రంగులోకి మారింది.
అధ్యక్షుడిని చూస్తూ మార్షల్ ఇలా అన్నాడు:
"మీరు ఇలా చేస్తే, నవంబర్ ఎన్నికలలో నేను మీకు వ్యతిరేకంగా ఓటు వేస్తాను."
ట్రూమాన్ వైట్ హౌస్‌లో ఇలాంటివి ఎప్పుడూ వినలేదు. స్టేట్ డిపార్ట్‌మెంట్‌లో అధికారులను ఎంతగానైనా మార్చవచ్చు, కానీ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తులలో ఒకరితో ఎన్నికల ముందు వైరం పెట్టడం విపత్తు.
ట్రూమాన్ దాని గురించి ఆలోచిస్తానని మరియు తనను ఒంటరిగా వదిలివేయమని ప్రతి ఒక్కరినీ కోరాడు. వాస్తవానికి, అధ్యక్షుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు - మార్షల్ యొక్క వ్యతిరేకత ఎంత ప్రమాదకరమైనది అయినప్పటికీ, ఎన్నికల ముందు తన రిపబ్లికన్ ప్రత్యర్థులను పాలస్తీనా యూదులను వారి స్వంత రాష్ట్రాన్ని సృష్టించకుండా నిరోధించే దుష్టునిగా చిత్రీకరించడానికి అతను అనుమతించడు.
రాష్ట్ర కార్యదర్శి మార్షల్ తాను చేయగలిగినదంతా చేశాడు. మరుసటి రోజు, మే పదమూడవ తేదీ, అతను పాలస్తీనాలో పరిస్థితిపై విస్తృతమైన నివేదికను తన ముగింపుతో రాష్ట్రపతికి అందించాడు: "యూదుల రాజ్యం శత్రు అరబ్ ప్రపంచంతో ఎక్కువ కాలం మనుగడ సాగించదు."
యూదు రాజ్యం అరబ్ సైన్యాలచే దాడి చేయబడితే, యునైటెడ్ స్టేట్స్ సహాయాన్ని లెక్కించకూడదని భవిష్యత్ ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి షెర్టోక్‌ను మార్షల్ తీవ్రంగా హెచ్చరించాడు. పాలస్తీనా యూదులు తమ రాజ్యాన్ని ప్రకటించుకోవడానికి తొందరపడవద్దని, తమను తాము నిర్మూలించే ప్రమాదానికి గురికావద్దని ఆయన సూచించారు.
టెల్ అవీవ్‌కు తిరిగివచ్చి, షెర్టోక్ బెన్-గురియన్‌కు అమెరికన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మాటలను తెలియజేసాడు మరియు బహుశా అలాంటి పరిస్థితిలో, యూదు రాజ్య ప్రకటనను వాయిదా వేయాలని సంకోచంగా పేర్కొన్నాడు.
కానీ బెన్-గురియన్ యూదులు ఈ క్షణం కోసం రెండు వేల సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారని నమ్మాడు-ఓపిక లేకపోవడంతో ఎవరూ వారిని నిందించలేరు. కానీ ఇప్పుడు సమయం వృధా చేయడం మూర్ఖత్వం.
శుక్రవారం, మే పద్నాలుగో తేదీ, మే 1948, మధ్యాహ్నం నాలుగు గంటలకు, టెల్ అవీవ్‌లోని రోత్‌స్‌చైల్డ్ బౌలేవార్డ్‌లోని మ్యూజియం భవనంలో ఇజ్రాయెల్ రాష్ట్రం ప్రకటించబడింది.
బెన్-గురియన్ స్వాతంత్ర్య ప్రకటనను చదివాడు, ఇది ఇలా పేర్కొంది:
“బలవంతంగా తమ మాతృభూమి నుండి బహిష్కరించబడిన, యూదు ప్రజలు దానికి విశ్వాసపాత్రంగా ఉండిపోయారు... ఈ చారిత్రక సంబంధం యొక్క స్పృహతో నిండిన యూదులు తరతరాలుగా తమ ప్రాచీన మాతృభూమిలో తమను తాము పునఃస్థాపించుకోవడానికి ప్రయత్నించారు. ఇటీవలి దశాబ్దాలు వారి స్వదేశానికి భారీగా తిరిగి రావడం ద్వారా గుర్తించబడింది. ఈ ప్రజలు దాని రక్షకులుగా మారారు, వారి శ్రమతో ఎడారి వికసించింది, వారు పురాతన భాషను పునరుద్ధరించారు, నగరాలు మరియు పట్టణాలను నిర్మించారు, డైనమిక్ అభివృద్ధి చెందుతున్న సమాజాన్ని సృష్టించారు ... ఈ ప్రాతిపదికన, మేము, యూదు జనాభా ప్రతినిధులు, గడువు రోజున బ్రిటీష్ ఆదేశం ప్రకారం, మా సహజ మరియు చారిత్రక హక్కు ద్వారా మరియు UN జనరల్ అసెంబ్లీ యొక్క ప్రాతిపదికన తీర్మానం ఆధారంగా, మేము యూదు రాజ్యాన్ని - ఇజ్రాయెల్ రాష్ట్రం యొక్క సృష్టిని ప్రకటిస్తాము ...
బెన్-గురియన్ వెంటనే పాలస్తీనా అరబ్బులు మరియు అరబ్ దేశాలను ఉద్దేశించి ప్రసంగించారు:
“ఇజ్రాయెల్ రాష్ట్రంలో నివసిస్తున్న అరబ్ ప్రజల కుమారులు శాంతిని కాపాడాలని మరియు సంపూర్ణ పౌర సమానత్వం ఆధారంగా రాష్ట్ర నిర్మాణంలో పాలుపంచుకోవాలని మేము పిలుపునిస్తున్నాము... అన్ని పొరుగు రాష్ట్రాలు మరియు వారి ప్రజలకు శాంతి హస్తాన్ని విస్తరించడం, యూదు ప్రజలకు సహకరించమని మేము వారిని పిలుస్తాము...
జాతీయ కౌన్సిల్ సభ్యులు స్వాతంత్ర్య ప్రకటనపై సంతకం చేసి జాతీయ గీతం హతిక్వా:
గుండెలో మంట ఆరిపోయే వరకు
మా యూదుల తిరుగుబాటు ఆత్మ,
మేము తూర్పు వైపుకు వెళ్తాము,
జియాన్ వైపు చూస్తున్నారు.
మన ఆశను మరచిపోవద్దు,
రెండు వేల సంవత్సరాలుగా మనలో మనం మోస్తున్నది.
మనం మళ్లీ స్వేచ్ఛా ప్రజలమవుతాం
మా స్వదేశంలో,
సీయోను దేశంలో, జెరూసలేం.
మొత్తం ప్రక్రియ పదిహేను నిమిషాలు పట్టింది.
పునరాలోచనలో, పొరుగు అరబ్ దేశాలు వెంటనే యూదు రాజ్యాన్ని గొంతు పిసికి చంపాలని నిర్ణయించుకోకపోతే మధ్యప్రాచ్య చరిత్ర భిన్నంగా మారేదని ఎవరూ చెప్పలేరు. అరబ్ పాలకులు తక్కువ స్వార్థం ప్రదర్శించి, ఏ విధంగానూ బెదిరించని ఇజ్రాయెల్ రూపాన్ని ప్రశాంతంగా పలకరించి, పాలస్తీనా అరబ్బులు తమ సొంత రాజ్యాన్ని సృష్టించుకోవడానికి అనుమతిస్తే ఎన్ని యుద్ధాలు మరియు బాధితులను నివారించవచ్చు.
కానీ ఇరవయ్యవ శతాబ్దంలో, అరబ్ పాలకులు అన్ని ప్రతిపాదనలకు "లేదు" అని సమాధానం ఇచ్చారు - మరియు వారికి హాని కలిగించేలా వ్యవహరించారు.
1919లో లార్డ్ బాల్ఫోర్ ప్రకటనపై వారు అభ్యంతరం వ్యక్తం చేయకుంటే, పాలస్తీనాలోని చిన్న యూదు జనాభా కొద్దిపాటి స్వయంప్రతిపత్తిని మాత్రమే పొంది ఉండేది. లెబనాన్‌లోని మెరోనైట్ క్రైస్తవుల వలె అరబ్ రాష్ట్రంలో మైనారిటీగా ఉండటంతో యూదులు సంతృప్తి చెందాలి.
రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు, అరబ్బులు ఒక చిన్న యూదు రాజ్యాన్ని మరియు ఇజ్రాయెల్‌లోని పాలస్తీనాలో ఒక పెద్ద అరబ్‌ను సృష్టించాలనే బ్రిటిష్ ప్రతిపాదనకు అంగీకరించినట్లయితే, ఇది కొన్ని చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పూర్తిగా కనిపించకుండా ఉండేది.
1947లో, పాలస్తీనా యూదులు చాలా చిన్న భూభాగంలో ఒక రాష్ట్రాన్ని సృష్టించే మరియు పాలస్తీనా మొత్తానికి నిస్సహాయ పోరాటాన్ని కొనసాగించే నిజమైన అవకాశం మధ్య ఎంచుకోవలసి వచ్చింది. చర్చలు స్వల్పకాలికం, మరియు ఇజ్రాయెల్ రాజకీయ పటంలో కనిపించింది. మతోన్మాదానికి గురికాని సహేతుకమైన వ్యక్తులు వేరే ఎంపిక చేసుకోలేరు.
పాలస్తీనా అరబ్బులు, ఐక్యరాజ్యసమితి తమకు కేటాయించిన భూభాగంలో తమ స్వంత రాష్ట్రాన్ని సృష్టించే అవకాశాన్ని మరియు పాలస్తీనా మొత్తాన్ని జయించాలనే పోరాటం మధ్య ఎంచుకున్నారు.
పాలస్తీనియన్లు చాలా సంవత్సరాలుగా దేని కోసం ప్రయత్నిస్తున్నారు, దాని కోసం వారు చాలా మంది జీవితాలను నాశనం చేశారు - వారి స్వంత మరియు ఇతరుల జీవితాలను - 1948 మేలో పాలస్తీనా రాష్ట్రం కనిపించవచ్చు. మరియు వారిని అడ్డుకున్నది యూదులు కాదు; కొత్తగా పుట్టిన ఇజ్రాయెల్ ఐక్యరాజ్యసమితి నిర్ణయం ద్వారా నిర్దేశించిన దానికంటే మించి ఒక్క అదనపు చదరపు మీటరు భూమిని కూడా క్లెయిమ్ చేయలేదు. కానీ అరబ్ దేశాలు పాలస్తీనా అరబ్బులు తమ సొంత రాష్ట్రాన్ని సృష్టించుకోవడానికి అనుమతించలేదు. ఇది కూడా చర్చించబడలేదు, అరబ్ రాజ్యాన్ని ప్రకటించడానికి ఏమీ చేయలేదు. అలా మధ్యప్రాచ్యంలో విషాదం మొదలైంది.
ఇజ్రాయెల్ కనిపించిన కొన్ని గంటల తర్వాత, ఈజిప్టు సైన్యం పాలస్తీనా సరిహద్దులను దాటి అక్కడ క్రమాన్ని పునరుద్ధరించిందని ఈజిప్టు విదేశాంగ మంత్రి UN భద్రతా మండలి అధ్యక్షుడికి తెలియజేశారు. శనివారం ఉదయం అరబ్ విమానాలు టెల్ అవీవ్ పవర్ ప్లాంట్ మరియు విమానాశ్రయంపై బాంబు దాడి చేశాయి. 44 మంది పౌరులు చనిపోయారు.
సులభమైన విజయాన్ని ఆశించిన అరబ్ సైన్యాలు తీవ్ర ప్రతిఘటనకు దిగాయి. ఈజిప్టు దళాలు ఫల్లూజా ప్రాంతంలో దక్షిణ ముందు భాగంలో చుట్టుముట్టబడ్డాయి. నెలన్నర పాటు, ఈజిప్షియన్లు చుట్టుముట్టకుండా తప్పించుకోలేకపోయారు. ఈజిప్టు అధికారులు వెంటనే నేరస్థుల కోసం వెతకడం ప్రారంభించారు మరియు వారు ద్రోహం చేయబడ్డారని నిర్ధారణకు వచ్చారు: వారు ఉపయోగించలేని ఆయుధాలతో యుద్ధానికి పంపబడ్డారు మరియు తగినంత మందుగుండు సామగ్రిని సరఫరా చేయలేదు.
దేశానికి కాబోయే అధ్యక్షుడు గమాల్ అబ్ద్-అల్ నాసర్ ఈజిప్టు సైన్యంలో భాగంగా పోరాడారు.
"నేను కందకాలలో గడిపిన రోజులు నాకు గుర్తున్నాయి" అని నాజర్ తరువాత రాశాడు. "నేను తరచుగా అనుకున్నాను: ఇక్కడ మేము ఈ మట్టి రంధ్రంలో కూర్చున్నాము, శత్రువులు చుట్టుముట్టారు." వారు మమ్మల్ని ఎలా మోసం చేశారు, మేము సిద్ధంగా లేని యుద్ధానికి మమ్మల్ని లాగారు! మన విధితో ఎంత ప్రతిష్టాత్మకంగా, డబ్బు గుంజడం మరియు కుట్రలు ఆడుతున్నాయి! వారి వల్లనే మనం ఇక్కడ నిరాయుధులుగా, నిప్పుల కింద పడి ఉన్నాము.
మేము పాలస్తీనాలో పోరాడాము, కానీ మా ఆత్మలు ఈజిప్టులో ఉన్నాయి. పాలస్తీనాలో ఇప్పుడు జరుగుతున్నది ఈజిప్టులో జరుగుతున్న దానికి ఒక చిన్న కాపీ మాత్రమే. మన మాతృభూమి కూడా అదే కష్టాలను అనుభవిస్తోంది మరియు దాని శత్రువులచే నాశనం చేయబడింది. ఆమె కూడా మోసపోయింది మరియు ఎటువంటి తయారీ లేకుండా పోరాడవలసి వచ్చింది.
ఈజిప్టు సైన్యాన్ని పాలస్తీనాకు పంపిన ఈ రహస్య శత్రువులు ఎవరో మిస్టరీగా మిగిలిపోయింది...
యూదు పోరాట దళాలు ఈజిప్టు సైన్యం యొక్క పురోగతిని తిప్పికొట్టగా, ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిగా నియమితులైన షెర్టోక్, తాత్కాలిక ప్రభుత్వం తరపున మే 15న సోవియట్ విదేశాంగ మంత్రి మోలోటోవ్‌కు టెలిగ్రామ్ పంపారు:
"పాలస్తీనాలోని యూదు సంస్థల యొక్క ఎన్నుకోబడిన ప్రతినిధుల సభ్యులతో కూడిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జ్యూయిష్ స్టేట్, నిన్న మే 14, బ్రిటీష్ ముగింపు తరువాత సమావేశమైందని మీకు తెలియజేయడానికి మరియు మీ ప్రభుత్వానికి తెలియజేయమని కోరడానికి నాకు గౌరవం ఉంది. ఆదేశం మరియు నవంబర్ 29, 1947 నాటి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం ఆధారంగా, అతను పాలస్తీనాలో స్వతంత్ర యూదు రాజ్యాన్ని ఏర్పాటు చేయడాన్ని ప్రకటించాడు, దీనిని ఇజ్రాయెల్ రాష్ట్రం అని పిలుస్తారు...
నేషనల్ కౌన్సిల్ ఇజ్రాయెల్ రాష్ట్రంలోని అరబ్ నివాసితులను శాంతి మార్గానికి తిరిగి రావాలని మరియు దాని అభివృద్ధిలో పూర్తి మరియు సమాన పౌరసత్వం మరియు తాత్కాలిక మరియు శాశ్వత పాలక సంస్థలలో తగిన ప్రాతినిధ్యం ద్వారా తమ పాత్రను పోషించాలని పిలుపునిచ్చింది. కౌన్సిల్ అన్ని పొరుగు రాష్ట్రాలు మరియు వారి ప్రజలకు శాంతిని ప్రతిపాదించింది...
ఇజ్రాయెల్ యొక్క తాత్కాలిక ప్రభుత్వం తరపున, నేను సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ యూనియన్ ప్రభుత్వం ద్వారా ఇజ్రాయెల్ రాష్ట్రం మరియు దాని తాత్కాలిక ప్రభుత్వానికి అధికారిక గుర్తింపును అభ్యర్థిస్తున్నాను...
ప్రపంచవ్యాప్తంగా యూదులు పంచుకుంటున్న పాలస్తీనాలోని యూదు ప్రజల పట్ల లోతైన కృతజ్ఞత మరియు అవగాహన భావాలను వ్యక్తీకరించడానికి నేను ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటాను, స్వతంత్ర సార్వభౌమాధికారం ఏర్పడటానికి మద్దతుగా USSR ప్రతినిధి బృందం UNకు తీసుకున్న బలమైన స్థానం కోసం. పాలస్తీనాలో యూదు రాజ్యం; అన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఆమె ఈ ఆలోచన యొక్క స్థిరమైన ప్రచారం కోసం; యూరోప్‌లోని యూదు ప్రజలు నాజీ హింసకులకు గురవుతున్నందుకు మరియు పాలస్తీనాలోని యూదులు సార్వభౌమాధికారం మరియు స్వాతంత్ర్యానికి అర్హమైన దేశం అనే సూత్రానికి ఆమె మద్దతునిచ్చినందుకు ఆమె నిజమైన సానుభూతిని వ్యక్తం చేసింది."
యూదు రాజ్యాన్ని గుర్తించాలనే నిర్ణయం స్టాలిన్ చేత చేయబడింది. మే 18న, మోలోటోవ్ షెర్టోక్‌కి టెలిగ్రామ్‌తో ప్రతిస్పందించాడు:
"సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ యూనియన్ ప్రభుత్వం ఇజ్రాయెల్ రాష్ట్రాన్ని మరియు దాని తాత్కాలిక ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించాలని నిర్ణయించిందని నేను మీకు తెలియజేస్తున్నాను..."
ప్రెసిడెంట్ ట్రూమాన్ నిర్ణయించినట్లుగా యునైటెడ్ స్టేట్స్ ఇజ్రాయెల్‌ను మొదటిసారిగా గుర్తించింది. యూదు రాజ్యాన్ని ప్రకటించిన పది నిమిషాల తర్వాత ఇది అక్షరాలా జరిగింది. అప్పటికే వాషింగ్టన్‌లో అర్ధరాత్రి అయింది. కానీ అమెరికన్లు ఇజ్రాయెల్ "వాస్తవానికి" గుర్తించారు, ఇది తక్కువ స్థాయి దౌత్య సంబంధాలను సూచిస్తుంది. "డి జ్యూర్" యునైటెడ్ స్టేట్స్ ఇజ్రాయెల్‌ను జనవరి ముప్పై ఒకటి నలభై తొమ్మిదిలో మాత్రమే గుర్తించింది. అమెరికన్లు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు ఎందుకంటే CIA వామపక్షాల విజయం మరియు సోవియట్ అనుకూల ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది.
యూదు రాజ్యం యొక్క త్వరిత గుర్తింపు అమెరికన్ దౌత్యవేత్తలకు ఖరీదైనది. కొన్ని రోజుల తర్వాత, నేవల్ అటాచ్‌లో కాన్సులేట్ గార్డు మరియు రేడియో ఆపరేటర్‌ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. మే 20న, ఒక స్నిపర్ కాన్సుల్ మరియు వైస్-కాన్సుల్‌పై కాల్చాడు, కానీ తప్పిపోయాడు. కేవలం పది నిమిషాల తర్వాత, ఒక స్నిపర్ కాన్సులేట్ భవనం వెనుక ఉన్న సందులో కాన్సుల్ జనరల్ థామస్ వాసన్‌ను కాల్చి చంపాడు.
వాసన్ UN యుద్ధ విరమణ కమిషన్ సమావేశం నుండి తిరిగి వస్తున్నాడు. అతను బుల్లెట్ ప్రూఫ్ చొక్కా ధరించాడు, కానీ బుల్లెట్ అతని భుజానికి తగిలి బుల్లెట్ ప్రూఫ్ చొక్కా అతని ఛాతీలోకి దూసుకుపోయింది. అతన్ని ఆసుపత్రికి తరలించారు, మరుసటి రోజు అతను మరణించాడు.
పాలస్తీనా యూదుల పట్ల అమెరికన్ బ్యూరోక్రసీ వైఖరి మెరుగుపడలేదు.
"పాలస్తీనాలో యూరోపియన్ల ప్రదర్శన," విదేశాంగ కార్యదర్శి రాబర్ట్ లోవెట్ డిఫెన్స్ సెక్రటరీ ఫారెస్టల్‌కు ఇలా వ్రాశాడు, "సోవియట్ యూనియన్‌కు ఈ వ్యూహాత్మకంగా ముఖ్యమైన ప్రాంతంలోకి చొచ్చుకుపోయే ఏకైక అవకాశాన్ని అందిస్తుంది. ఇజ్రాయెల్‌లోని మా మిలిటరీ అటాచ్‌లు సోవియట్ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఆదేశించబడాలి; వారు సోవియట్ వ్యూహాలను ప్రతి వివరంగా తెలుసుకోవాలి.
ఇజ్రాయెల్‌లో అమెరికా సైన్యం సంయమనంతో వ్యవహరించింది. ఎయిర్ అటాచ్, కల్నల్ ఆర్చిబాల్డ్, తన స్వంత విమానాన్ని కలిగి ఉన్నాడు, విమానం ఏర్పాటు చేసిన కోర్సు నుండి వైదొలిగితే, కాల్పులు జరపబడతాయని హెచ్చరించారు. ఇజ్రాయెల్‌లు జోక్ చేయలేదు: మార్చి 1949లో, ఆర్కిబాల్డ్ విమానంపై కాల్పులు జరిపారు. దిగి దిగవలసి వచ్చింది.
అమెరికన్ మిలిటరీ అటాచ్‌లు, వృత్తిపరంగా గూఢచార అధికారులు, వారి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు:
"ఇజ్రాయెల్, సోవియట్ యూనియన్ మరియు దాని అనేక ఉపగ్రహాలు మినహా దాదాపు అన్ని దేశాల సాయుధ దళాల సంస్థపై యునైటెడ్ స్టేట్స్ డేటాను పొందింది.
చిహ్నాలు, దాని సైన్యం యొక్క చిహ్నాలు లేదా ప్రధాన సైనిక విభాగాల స్థానం గురించి సాధారణ సమాచారం గురించి సమాచారాన్ని అందించమని చేసిన అభ్యర్థన వంటి చిన్న సేవను కూడా ఇజ్రాయెల్ మాకు నిరాకరించింది.
అమెరికా దౌత్యవేత్తలు మరియు గూఢచార అధికారులు పాలస్తీనాలోకి సోవియట్ సైనిక చొరబాటు గురించి సమాచారాన్ని అందించవలసి ఉంటుంది. ఇజ్రాయెల్ ప్రకటన వెలువడిన వెంటనే, యూదులకు సహాయం చేయడానికి సోవియట్ సైన్యం యొక్క ఎనిమిది వేల మంది మాజీ సైనికులు మరియు అధికారులు వచ్చినట్లు స్టేట్ డిపార్ట్‌మెంట్ సమాచారం అందుకుంది.
జెరూసలేంలోని అమెరికన్ కాన్సుల్ జనరల్, థామస్ వాసన్, ఫిగర్‌ను ధృవీకరించే పనిలో ఉన్నారు, వాషింగ్టన్‌కు కేబుల్ ఇచ్చారు: "ఇవి పుకార్లు, కబుర్లు, స్వచ్ఛమైన అర్ధంలేనివి."
సోవియట్ యూనియన్ యూదుల రాజ్యాన్ని పూర్తిగా గుర్తించిన మొదటి వ్యక్తి, "డి జ్యూర్," కాబట్టి సోవియట్ రాయబారి ఇజ్రాయెల్‌లో ప్రత్యేక గౌరవంతో స్వాగతం పలికారు.
అమెరికన్ ఎంబసీ సోవియట్ దౌత్యవేత్తల రాక గురించి ఒక వివరణాత్మక నివేదికను వాషింగ్టన్‌కు పంపింది, ఆలస్యమైనప్పటికీ, సోవియట్ రాయబారిని అభినందించడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారని నిరాశతో పేర్కొంది. అమెరికన్లను ఓదార్చిన ఏకైక విషయం ఏమిటంటే, హోటల్‌లో అలసిపోయిన వెయిట్రెస్‌ల అసంతృప్తి, ఉదయం మూడు గంటలకు సోవియట్ దౌత్యవేత్తలు పూర్తి ఐదు-కోర్సుల భోజనాన్ని డిమాండ్ చేశారు.
 
"USSR మరియు ఇజ్రాయెల్ మధ్య స్నేహం చిరకాలం జీవించండి!"
మే పదహారవ తేదీన, యువ మాస్కో ఫ్రంట్-లైన్ కవి డేవిడ్ సమోయిలోవ్ తన డైరీలో ఇలా వ్రాశాడు:
"ఇజ్రాయెల్ రాష్ట్రం ఉద్భవించింది. ఇది దాని స్వంత గొప్పతనాన్ని కలిగి ఉంది, మిగిలిన మానవాళి సానుభూతి పొందే అవకాశం లేదు. రక్తం యొక్క స్వరం నాలో మాట్లాడుతుందా? ఎక్కడో తన పెదవులతో బబ్లింగ్ చేస్తున్నాడు...
ఈ రాష్ట్రం మనుగడలో ఉంటే, బహుశా మనం మరికొంత గౌరవించబడతాము, కానీ మనం వేల సంవత్సరాలుగా మూలాలుగా ఉన్న ప్రతిచోటా విదేశీయులుగా పరిగణించబడతాము.
మే 20న కొత్త డైరీ ఎంట్రీ కనిపించింది:
''ఇజ్రాయెల్ అద్భుతంగా పోరాడుతోంది. కానీ లోకంలోని ఉదాసీనతతో కొద్దిమంది వ్యక్తులు ఏమి చేయగలరు!
ఈ ఉల్లాసమైన మరియు మొండి తెగ లేకుండా మన గ్రహం ఎంత బోరింగ్‌గా మారుతుందో ఎవరికీ అర్థం కాలేదు.
మే ముప్పైన, యూదు వ్యతిరేక ఫాసిస్ట్ కమిటీ ఇజ్రాయెల్ యొక్క మొదటి అధ్యక్షుడు వీజ్‌మాన్‌కు శుభాకాంక్షలు పంపింది (వారు చాలా కాలం పాటు టెక్స్ట్‌పై పనిచేశారు, దీనిని గతంలో సెంట్రల్ కమిటీ చదివి ఆమోదించింది), ఇది ప్రత్యేకంగా చెప్పింది. :
"సంపన్నమైన మరియు బాధాకరమైన చరిత్రలో మొట్టమొదటిసారిగా, యూదు ప్రజలు తమ హక్కులు మరియు ప్రయోజనాలకు నిజమైన రక్షకుడిని కలిగి ఉన్నారు - సోవియట్ యూనియన్, అన్ని ప్రజల స్నేహితుడు మరియు రక్షకుడు."
చాలా మంది సోవియట్ యూదులు ఇజ్రాయెల్‌తో సంఘీభావం వ్యక్తం చేశారు మరియు యువ రాజ్యానికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటీవల భుజం పట్టీలను తొలగించిన యూదు అధికారులు మరియు యుద్ధ అనుభవజ్ఞులు ఇజ్రాయెల్‌కు సహాయం చేయడానికి పాలస్తీనాకు వెళ్లడానికి తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు.
సోవియట్ యూనియన్ ట్యాంకర్ యొక్క రెండుసార్లు హీరో డేవిడ్ అబ్రమోవిచ్ డ్రాగన్స్కీ ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి దానిని పాలస్తీనాకు బదిలీ చేయాలని ప్రతిపాదించాడు. "ఇజ్రాయెల్ యొక్క దూకుడు విధానాలను మరియు అంతర్జాతీయ జియోనిజం యొక్క నేరాలను బహిర్గతం చేసే" పనితో కాలక్రమేణా వృద్ధ కల్నల్ జనరల్ డ్రాగన్స్కీ సోవియట్ ప్రజల యాంటీ-జియోనిస్ట్ కమిటీకి నాయకత్వం వహిస్తారని యువ యుద్ధ వీరుడు ఊహించలేదు. .
యూదుల ముందు వరుస సైనికులు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. సోవియట్ యూనియన్ ప్రజలలో సైనిక అలంకరణల సంఖ్య పరంగా, యూదులు మూడవ స్థానంలో ఉన్నారు - రష్యన్లు మరియు ఉక్రేనియన్ల తరువాత. అంతేకాకుండా, సోవియట్ యూదులు సోవియట్ నాయకత్వం ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తుందని హృదయపూర్వకంగా విశ్వసించారు, కాబట్టి వారు సోవియట్ అధికారిక విధానానికి అనుగుణంగా వ్యవహరించారు.
ఇజ్రాయెల్ ప్రకటనకు ముందే, ఏప్రిల్ 1948 మధ్యలో, వైబోర్గ్ నుండి న్యాయవాది E.G. యుద్ధ సమయంలో రెడ్ ఆర్మీ యొక్క ఇంజనీర్-కెప్టెన్ లెంబర్గ్, ఉత్తర్వులు జారీ చేసి, ఉప విదేశాంగ మంత్రి వైషిన్స్కీకి ఒక లేఖ పంపారు: "USSR యూదుల యొక్క ముఖ్యమైన క్యాడర్‌ను పాలస్తీనాకు పంపవలసిన అవసరంపై."
ఈ పత్రం మంత్రిత్వ శాఖ యొక్క ఆర్కైవ్‌లలో భద్రపరచబడింది.
మాజీ ఆర్డర్-బేరింగ్ అధికారి ఒక సంవత్సరంలో యాభై వేల మంది సోవియట్ యూదులను పాలస్తీనాకు బదిలీ చేయాలని ప్రతిపాదించారు, వారు "ముందు పాలస్తీనా సెక్టార్‌లో సోవియట్ యూనియన్‌ను రక్షించడానికి సిద్ధంగా ఉండాలి."
వైషిన్స్కీ ఈ నివేదికను విదేశాంగ మంత్రిత్వ శాఖ సలహాదారు బోరిస్ ఎఫిమోవిచ్ స్టెయిన్, హిస్టారికల్ సైన్సెస్ డాక్టర్, ఇటలీలోని మాజీ ప్లీనిపోటెన్షియరీ ప్రతినిధికి పంపారు. మూడు రోజుల తరువాత, అతను వైషిన్స్కీ సచివాలయానికి ప్రతికూల ముగింపును సమర్పించాడు.
అనుభవజ్ఞుడైన స్టెయిన్, మధ్యప్రాచ్యంలో యూదు పాలస్తీనా యొక్క అతితక్కువ వాటా ఇంగ్లాండ్ మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్యప్రాచ్య దేశాలను సోవియట్ వ్యతిరేక స్ప్రింగ్‌బోర్డ్‌గా మార్చకుండా నిరోధించదని రాశాడు. అదనంగా, స్టెయిన్ నమ్మాడు, వర్గ స్వభావం కారణంగా, జియోనిస్టులు సోవియట్ యూనియన్‌కు మద్దతు ఇవ్వరు, కానీ యునైటెడ్ స్టేట్స్.
వర్గ పోరాటం గురించి ఆలోచించని సోవియట్ యూదులు, ఇజ్రాయెల్ సృష్టి నుండి ప్రేరణ పొందారు మరియు దానికి సహాయం చేయాలని హృదయపూర్వకంగా కోరుకున్నారు. వారు దాని గురించి స్పష్టంగా మాట్లాడారు మరియు వ్రాసారు.
చాలా అనుభవజ్ఞులైన కార్యనిర్వాహకులు మాత్రమే ఏదో తప్పు జరిగిందని అనుమానించారు. మే 18, 1948న, యూదు వ్యతిరేక ఫాసిస్ట్ కమిటీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ గ్రిగరీ మార్కోవిచ్ ఖీఫెట్స్ ఆల్-యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ బోల్షెవిక్స్ యొక్క సెంట్రల్ కమిటీకి నివేదించడానికి త్వరితగతిన వచ్చారు:
"పాలస్తీనాలోని సంఘటనలకు సంబంధించి, యూదు వ్యతిరేక ఫాసిస్ట్ కమిటీని టెలిఫోన్ ద్వారా సంప్రదించారు మరియు వ్యక్తిగతంగా, "దూకుడు మరియు ఫాసిస్టులకు వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొనడానికి" స్వచ్ఛంద సేవకులుగా పాలస్తీనాకు పంపడానికి దరఖాస్తులు స్వీకరించబడ్డాయి.
ఆయుధాల మంత్రిత్వ శాఖ ఉద్యోగులు మరియు సోవియట్ ఆర్మీ అధికారుల నుండి ప్రకటనలు ఉన్నాయి. దరఖాస్తుదారులు బ్రిటీష్ దురాక్రమణదారుడిపై పోరాటంలో యూదు ప్రజలకు సహాయం చేయాలనే కోరికతో వారి అభ్యర్థనలను ప్రేరేపిస్తారు... ఆయుధాల కొనుగోలు కోసం నిధుల సేకరణను నిర్వహించడం గురించి JAC కూడా ప్రకటనలను అందుకుంది.
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ నష్టాల్లో ఉన్నారు మరియు కేంద్ర కమిటీ నుండి సూచనలను కోరారు.
ఖీఫెట్జ్ ఇరవై రెండవ సంవత్సరం నుండి రాష్ట్ర భద్రతా సంస్థలలో పనిచేశారు. అతను శాన్ ఫ్రాన్సిస్కోలోని విదేశీ ఇంటెలిజెన్స్ స్టేషన్‌లో యుద్ధం అంతా పనిచేశాడు. 1947లో, అతను మాస్కోకు తిరిగి వచ్చాడు మరియు యూదు వ్యతిరేక ఫాసిస్ట్ కమిటీకి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా నియమించబడ్డాడు, ప్రతిదీ స్టేట్ సెక్యూరిటీ మినిస్ట్రీకి నివేదించమని సూచించాడు.
"సోవియట్ దేశభక్తిని" ధృవీకరిస్తారని మరియు పాలస్తీనాకు వలస ఆలోచనలను వ్యతిరేకిస్తారని JAC కార్యకర్తలు వెంటనే గ్రహించారు: ఇజ్రాయెల్ ఇతర దేశాల నుండి వచ్చిన యూదుల కోసం, సోషలిస్ట్ మాతృభూమిని కోల్పోయిన యూదుల కోసం ఉద్దేశించబడింది.
ఖీఫెట్జ్ ఫాసిస్ట్ వ్యతిరేక కమిటీకి వచ్చిన యూదుల జాబితాలను సంకలనం చేశాడు మరియు అరబ్ ప్రతిచర్యలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ పక్షాన పోరాడటానికి పాలస్తీనాకు స్వచ్ఛంద సేవకులుగా పంపమని కోరాడు. "చర్యలు తీసుకోవడం" కోసం అతను జాబితాలను రాష్ట్ర భద్రతా మంత్రిత్వ శాఖకు అందజేశారు.
ఈ విజిలెన్స్ 1951లో హీఫెట్జ్‌ను అరెస్టు నుండి రక్షించలేదు. కానీ కనీసం మాజీ భద్రతా అధికారి ప్రాణాలను రక్షించారు. అతను యూదు వ్యతిరేక ఫాసిస్ట్ కమిటీ యొక్క ఇతర కార్యకర్తలతో పాటు కాల్చి చంపబడలేదు, కానీ ఇరవై ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది ...
మే 24, 1948 న, సోలమన్ మిఖోల్స్ జ్ఞాపకార్థం సాయంత్రం మాస్కోలో జరిగింది.
స్టేట్ యూదు థియేటర్ యొక్క కళాత్మక దర్శకుడు మరియు యూదు వ్యతిరేక ఫాసిస్ట్ కమిటీ ఛైర్మన్ యొక్క విషాద మరణం యొక్క పరిస్థితులు ఆ సమయంలో తెలియవు. స్టాలిన్ రహస్య ఆదేశాల మేరకే అతడిని భద్రతా అధికారులు హత్య చేశారనేది తర్వాతే తేలుతుంది. మిన్స్క్‌లో ఉన్న మిఖోల్స్ మరియు అతని సహచరుడిని ట్రక్కు ఢీకొట్టిందని వారు హిట్ అండ్ రన్ నిర్వహించారు. కానీ ప్రదర్శన క్రూరంగా ఉంది, వారు దానిని నమ్మలేదు. మిఖోల్స్ హత్యకు గురయ్యాడని పుకార్లు వచ్చాయి. అయితే పై నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో గౌరవప్రదంగా సమాధి చేశారు.
ప్రసిద్ధ రచయిత ఇలియా గ్రిగోరివిచ్ ఎరెన్‌బర్గ్ మాట్లాడారు:
- ఈ సాయంత్రం, గొప్ప నటుడు మరియు గొప్ప వ్యక్తి సోలమన్ మిఖైలోవిచ్ మిఖోల్స్ జ్ఞాపకార్థం అంకితం చేయబడింది, నేను మీకు మరోసారి గుర్తు చేయాలనుకుంటున్నాను - ఒక అమర దాహం: ఇవి చాలాకాలంగా న్యాయం గురించి కలలు కన్న ప్రజల పొడి పెదవులు. stuffy ghettos లో, సత్యాన్ని వెతుకుతున్నాడు, ఇతరుల కోసం పాడాడు మరియు ఇతరుల కోసం తిరుగుబాటు చేశాడు.
ఇప్పుడు, గొప్ప సోవియట్ విషాదకారుడు సోలమన్ మిఖోల్స్‌ను మనం గుర్తుచేసుకున్నప్పుడు, బాంబులు మరియు గుండ్లు ఎక్కడో దూరంగా పేలుతున్నాయి: యువ రాజ్యానికి చెందిన యూదులు తమ నగరాలు మరియు గ్రామాలను ఆంగ్ల కిరాయి సైనికుల నుండి రక్షించుకుంటున్నారు. న్యాయం మరోసారి దురాశతో ఢీకొంటుంది. చమురు కారణంగా ప్రజల రక్తం చిందుతోంది. నేను జియోనిజం యొక్క ఆలోచనలను ఎప్పుడూ పంచుకోలేదు, కానీ ఇప్పుడు మనం ఆలోచనల గురించి కాదు, జీవించే వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాము.
జెరూసలేం యొక్క పాత త్రైమాసికంలో, ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్న సమాధిలో, గొప్ప సోవియట్ పౌరుడు, గొప్ప కళాకారుడు, గొప్ప వ్యక్తి యొక్క చిత్రం ప్రజలను వీరోచిత చర్యలకు ప్రేరేపిస్తుందని నేను నమ్ముతున్నాను ...
యూదు రాజ్యాన్ని గొంతు నొక్కడానికి ప్రయత్నిస్తున్న అరబ్ ప్రతిచర్యలను సోవియట్ ప్రెస్ ఖండించింది.
ఎహ్రెన్‌బర్గ్ తన ప్రసంగం చేస్తున్నప్పుడు, మంత్రి షెర్టోక్ మోలోటోవ్ సహోద్యోగిని అడిగాడు, ఇజ్రాయెల్ "తక్షణమే మాస్కోలో ఒక రాయబారి లేదా ఛార్జ్ డి'అఫైర్స్ మరియు కాన్సుల్ జనరల్‌తో కూడిన తన మిషన్‌ను స్థాపించాలని మరియు అదే సమయంలో టెల్ అవీవ్ సోవియట్ మిషన్‌లో స్థాపించబడుతుందని అతను అంగీకరించాడా అని అడిగాడు. అదే ర్యాంక్."
మరుసటి రోజు, స్టాలిన్ సమాధానం యొక్క వచనాన్ని ఆమోదించిన తర్వాత, మోలోటోవ్ టెల్ అవీవ్‌కు టెలిగ్రాఫ్ ఒప్పందాన్ని పంపాడు.
పావెల్ ఇవనోవిచ్ ఎర్షోవ్ ఇజ్రాయెల్‌కు మొదటి రాయబారిగా నియమితులయ్యారు. తూర్పులో పనిచేసిన అనుభవం ఉంది. 1944 నుండి అతను టర్కీలోని సోవియట్ రాయబార కార్యాలయంలో సలహాదారుగా పనిచేశాడు.
మరియు UN వద్ద, సోవియట్ దౌత్యవేత్తలు అరబ్ దేశాలు మరియు ఇంగ్లాండ్‌పై పోరాడుతూనే ఉన్నారు, వారు "ఇజ్రాయెల్ యొక్క సార్వభౌమ హక్కులను" తగ్గించడానికి ప్రయత్నించారు మరియు సాధ్యమైన ప్రతి విధంగా యూదు రాజ్యాన్ని సమర్థించారు.
భద్రతా మండలి సమావేశంలో, సోవియట్ ప్రతినిధి విదేశీ సాయుధ నిర్మాణాల పాలస్తీనా భూభాగం నుండి తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు, అంటే యూదు రాజ్యాన్ని మొగ్గలోనే నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్న అరబ్ సైన్యాలు.
యునైటెడ్ నేషన్స్ పాలస్తీనాకు మూడు వందల మంది సైనిక పరిశీలకులను పంపింది, వీరు అరబ్బులు జెరూసలేంలో సంధిని నిరంతరం ఉల్లంఘించడాన్ని నమోదు చేశారు.
ఇజ్రాయెల్‌కు ఆచరణాత్మక సహాయం అందించిన ఏకైక మిత్రదేశం సోవియట్ యూనియన్. ఇజ్రాయెల్ నాయకులు క్లిష్ట పరిస్థితిలో అతనిని ఆశ్రయించారు.
జూన్ 9, 1948న, మంత్రి షెర్టోక్ యునైటెడ్ స్టేట్స్‌లోని తన ప్రతినిధి ఎప్స్టీన్‌కు టెలిగ్రాఫ్ పంపారు:
"దయచేసి ఆయుధాలు మరియు ఆహారాన్ని కొనుగోలు చేసే సమస్యను చర్చించడానికి మాస్కోను సందర్శించే ప్రత్యేక మిషన్ అవకాశం కోసం మీ అభీష్టానుసారం, న్యూయార్క్ లేదా వాషింగ్టన్‌లో USSR ప్రతినిధులను సంప్రదించండి. దీని ప్రాథమిక కూర్పు నమీర్, బెన్-అరోన్, పెర్ల్సన్.
ప్రత్యేక మిషన్ నిష్క్రమణపై నిర్ణయం కోసం వేచి ఉంది. అంగీకరించినట్లయితే, పైన పేర్కొన్న వ్యక్తులు ప్రేగ్ లేదా వార్సాకు వచ్చిన తర్వాత వీసాల కోసం దరఖాస్తు చేస్తారు.
విషయం అత్యంత అత్యవసరం. టెలిగ్రాఫ్ ఎగ్జిక్యూషన్, గోల్డా మేయర్సన్‌కు తెలియజేయండి.
జూన్ 16న, షెర్టోక్ ఎప్స్టీన్‌కి ఒక తీరని టెలిగ్రామ్ పంపాడు:
“ఇంధనానికి సంబంధించిన క్లిష్టమైన పరిస్థితి కారణంగా, గ్యాసోలిన్ కొనుగోలుపై చర్చలు జరపడానికి మేము రొమేనియాకు ప్రత్యేక దూతను పంపుతున్నాము. సంధి సమయంలో ట్యాంకర్ రావాలి. ఈ విషయంలో, రొమేనియన్ ప్రభుత్వానికి మా విజ్ఞప్తికి సోవియట్ మద్దతు కోసం అడగండి.
జూన్ 23న, విదేశాంగ మంత్రి షెర్టోక్ ఎప్స్టీన్‌ను టెలిగ్రామ్ ద్వారా గ్రోమికోతో కలవమని మరియు “విమానం మరియు ఇతర భారీ ఆయుధాలను సంధి ముగిసిన తర్వాత డెలివరీ చేయడంతో పాటు (ఇది జరిగితే) ఎలా విక్రయించాలో చర్చించాలని కోరారు. సంధి నిబంధనలు విదేశాలలో ఆయుధాల కొనుగోలును నిషేధించవని సూచించండి.
ఇంతలో, గ్రోమికో యునైటెడ్ స్టేట్స్‌లో తన పనిని పూర్తి చేసి ఇంటికి తిరిగి రావడానికి సిద్ధమవుతున్నాడు.
తొమ్మిదేళ్లు విదేశాల్లో పనిచేశాడు. ఇప్పుడు మోలోటోవ్ అతనిని సమీపంలో, మాస్కోలో ఉంచాలని కోరుకున్నాడు మరియు అతనిని మరొక మొదటి డిప్యూటీ మంత్రిగా నియమించాడు. మోలోటోవ్ గ్రోమికోను ఆదరించాడు మరియు వైషిన్స్కీ తన వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రత్యర్థిని బహిరంగంగా ఇష్టపడలేదు, అతను కూడా పావు శతాబ్దం చిన్నవాడు.
ఆండ్రీ ఆండ్రీవిచ్ చాలా కాలం పాటు మాస్కోకు హాజరుకాలేదు, సంక్లిష్టమైన బ్యూరోక్రాటిక్ కుట్రలు, ఖండనలు మరియు స్నూపింగ్‌లలో అనుభవం పొందలేదు. అతని పేరు వైషిన్స్కీ ఈ ప్రపంచంలో నీటిలో ఉన్న చేపలా భావించాడు.
గ్రోమికో స్థానంలో యాకోవ్ అలెక్సాండ్రోవిచ్ మాలిక్ UNకు శాశ్వత ప్రతినిధిగా ఉన్నారు.
మాలిక్ ఉప విదేశాంగ మంత్రిగా కూడా పదోన్నతి పొందారు. మాలిక్ వయస్సు కేవలం నలభై సంవత్సరాలు, అంత ఉన్నత స్థాయి దౌత్యవేత్తకు వయస్సు లేదు. అతను మొత్తం యుద్ధాన్ని జపాన్‌లో గడిపాడు. 45 వసంతకాలంలో అమెరికన్ బాంబు దాడి ఫలితంగా టోక్యో కాలిపోవడాన్ని చూసిన మిత్రరాజ్యాల శక్తుల ఏకైక రాయబారి అతను. హిరోషిమా మరియు నాగసాకి అణు బాంబు దాడుల నుండి బయటపడింది.
జూలై 23, 1948న, UNలోని ఇజ్రాయెల్ ప్రతినిధి అబ్బా ఎబాన్ విదేశాంగ మంత్రి షెర్టోక్‌కు టెలిగ్రాఫ్ పంపారు:
“ఈ రోజు నేను మాలిక్‌తో నా మొదటి సుదీర్ఘమైన, చాలా స్నేహపూర్వక సంభాషణ చేసాను. అతను మన సైనిక విజయాలను అంచనా వేసాడు మరియు అరబ్ పాలనలపై వైఫల్యాల ప్రభావాన్ని చర్చించాడు. అతను UNలో సభ్యుడిగా మారడానికి మా దరఖాస్తును ఆమోదించాడు, కానీ జాగ్రత్తగా సిద్ధం కావాలని మాకు సలహా ఇచ్చాడు మరియు ప్రతిదీ అమెరికన్ మద్దతు స్థాయిపై ఆధారపడి ఉంటుందని నమ్ముతాడు. త్వరలో గోల్డా మేయర్సన్ మిషన్ స్థాపన కోసం ఆశిస్తున్నాను.
అరబ్ సైన్యాల ఓటమిని మాస్కోలో ఇంగ్లండ్ ఓటమిగా పరిగణించారు మరియు వారు దాని గురించి చాలా సంతోషించారు; మధ్యప్రాచ్యం అంతటా ఇంగ్లండ్ స్థానం బలహీనపడిందని విశ్వసించారు.
ఎబాన్ దక్షిణాఫ్రికాలో జన్మించాడు మరియు లండన్‌లో చదువుకున్నాడు. భాషా సామర్థ్యాలతో ఉదారంగా బహుమతి పొందిన అతను శాస్త్రీయ భాషలను మాత్రమే నేర్చుకున్నాడు - ప్రాచీన గ్రీకు మరియు లాటిన్, కానీ అనేక మధ్యప్రాచ్య భాషలు - అరబిక్, ఫార్సీ, హిబ్రూ మరియు అరామిక్. ఇరవై మూడు సంవత్సరాల వయస్సులో అతను కేంబ్రిడ్జ్‌లో ఓరియంటల్ భాషలను బోధించడానికి నియమించబడ్డాడు.
రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో అతను బ్రిటిష్ సైన్యంలో చేరాడు. అతను కైరోలో పనిచేశాడు, అక్కడ అతను తన కాబోయే భార్యను కలుసుకున్నాడు. మరియు ఆమె సోదరి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ యొక్క కాబోయే చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ చైమ్ హెర్జోగ్‌ను వివాహం చేసుకుంది.
1942లో, ప్రత్యేక దళాల కోసం యూదు స్వచ్ఛంద సేవకులను ఎంపిక చేసేందుకు కమాండ్ మేజర్ ఎబాన్‌ను జెరూసలేంకు పంపింది. 1947 లో, అతని దౌత్య కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి; అతను జనరల్ అసెంబ్లీ సమావేశానికి యూదు ఏజెన్సీ ప్రతినిధి బృందంలో చేర్చబడ్డాడు. మే '48లో, అతను UNలో తన మొదటి ప్రసంగం చేసాడు - యునైటెడ్ స్టేట్స్కు వ్యతిరేకంగా. పాలస్తీనా విభజనపై అభ్యంతరం వ్యక్తం చేసిన అమెరికా ప్రతినిధుల వాదనలను ఆయన తోసిపుచ్చారు.
ఇంగ్లిష్‌పై ఆయనకున్న అద్భుతమైన పరిజ్ఞానం వల్లనే కాకుండా UNలో నైపుణ్యం కలిగిన వక్తగా గుర్తింపు పొందారు. ఎలా ఒప్పించాలో అతనికి తెలుసు. ఇజ్రాయెల్ ఖండించడంతో ముగిసిన ఉగ్రవాదులపై ప్రతీకార భద్రతా మండలిలో చర్చ తర్వాత, ఎబాన్ జెరూసలేంకు వెళ్లాడు. అతను ఇజ్రాయెల్ మిలిటరీ చర్యతో ఆగ్రహానికి గురయ్యాడు మరియు తన కోపాన్ని అదుపులో ఉంచుకోకుండా, బెన్-గురియన్‌ను ఈ ఆపరేషన్ ఎందుకు నిర్వహించారని అడిగాడు.
"నాకు కూడా దీని గురించి సందేహాలు ఉన్నాయి," అని జిత్తులమారి ప్రధాని బదులిచ్చారు, "నేను భద్రతా మండలిలో మీ ప్రసంగాన్ని చదివినప్పుడు, ఇది అవసరమని నేను నమ్ముతున్నాను."
ఆగష్టు 12న, ఎబాన్ షెర్టోక్‌కి ఒక లేఖ పంపారు, మాలిక్‌తో కొత్త సంభాషణను నివేదించారు:
“ఇజ్రాయెల్ సైనిక ప్రయత్నాలకు తన ప్రగాఢమైన అభిమానాన్ని వ్యక్తం చేశాడు... ఇలాంటి ఓటమిని ఎవరూ ఊహించలేదు.
ఇజ్రాయెల్ రాజ్యాన్ని సృష్టించడం అనేది తిరుగులేని వాస్తవం అని ఇప్పుడు అన్ని ప్రతినిధుల మధ్య ఒక సాధారణ అభిప్రాయం ఉందని మిస్టర్ మాలిక్ నాకు చెప్పారు...
సోవియట్ పక్షం సరైన విశ్లేషణ చేసి సరైన నిర్ణయం తీసుకుందని, ఆ తర్వాత డివిడెండ్లు అందుకోవాలని ఆశిస్తున్నట్లు నాకు స్పష్టమైంది. రష్యా యొక్క దయగల స్థానం ఫలితంగా తూర్పు యూరోపియన్ మరియు బాల్కన్ దేశాల నుండి సహాయం అందుతున్న వాస్తవాన్ని మేము అంచనా వేయాలని ఆయన సూచించారు...
సోవియట్ పక్షం యూదు రాజ్యానికి మద్దతు ఇవ్వాలనే దాని నిర్ణయాన్ని మధ్యప్రాచ్యంలో తాను నిర్దేశించుకున్న లక్ష్యాల సందర్భంలో విజయవంతమైన సమర్థనగా భావిస్తుంది.
ఆగష్టు 14 న, ఇజ్రాయెల్‌లోని యుఎస్‌ఎస్‌ఆర్ మిషన్ యొక్క రెండవ కార్యదర్శి, ఆల్-యూనియన్ సొసైటీ ఫర్ కల్చరల్ రిలేషన్స్ విత్ ఫారిన్ కంట్రీస్ కమిషనర్ మిట్రోఫాన్ పెట్రోవిచ్ ఫెడోరిన్, ఇజ్రాయెల్‌తో స్నేహపూర్వక సంబంధాల లీగ్ సమావేశానికి హాజరయ్యారు. సోవియట్ మిషన్ రాక.
ఫెడోరిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ లాంగ్వేజెస్ నుండి '41లో పట్టభద్రుడయ్యాడు మరియు ఇరాన్‌లోని సోవియట్ రాయబార కార్యాలయంలో దౌత్య కొరియర్‌గా పనిచేశాడు. 1943లో అతను ఈజిప్టులోని సోవియట్ మిషన్‌కు ట్రైనీగా పంపబడ్డాడు. 1948లో మమ్మల్ని ఇజ్రాయెల్‌కు పంపించారు.
టెల్ అవీవ్‌లోని అతిపెద్ద సినిమాల్లో ఒకటైన “ఎస్టర్” భవనంలో సుమారు రెండు వేల మంది ప్రజలు గుమిగూడారు మరియు అన్ని ప్రదర్శనల ప్రసారాన్ని వినడానికి దాదాపు వెయ్యి మంది ప్రజలు వీధిలో గుమిగూడారు. ప్రిసిడియం టేబుల్ పైన వారు స్టాలిన్ యొక్క పెద్ద చిత్రపటాన్ని మరియు “ఇజ్రాయెల్ మరియు యుఎస్ఎస్ఆర్ మధ్య స్నేహం చిరకాలం జీవించండి!” అనే నినాదాన్ని వేలాడదీశారు.
సోవియట్ యూనియన్ మరియు సోవియట్ ప్రతినిధుల ప్రస్తావనతో, ముఖ్యంగా గ్రోమికో, హాలు చప్పట్లతో పేలింది.
వర్కింగ్ యూత్ కోయిర్ యూదుల గీతం, ఆ తర్వాత సోవియట్ యూనియన్ గీతం పాడింది. హాల్ మొత్తం అప్పటికే "ఇంటర్నేషనల్" పాడుతోంది. అప్పుడు గాయక బృందం మరిన్ని సోవియట్ పాటలను ప్రదర్శించింది - “మార్చ్ ఆఫ్ ది ఆర్టిలరీమెన్”, “సాంగ్ ఆఫ్ బుడియోన్నీ”.
 
కామ్రేడ్ స్టాలిన్ ఎహ్రెన్‌బర్గ్‌కు ఆదేశాలు...
సెప్టెంబరు 7న, మోలోటోవ్ చాలా దయతో సోవియట్ యూనియన్‌కు ఇజ్రాయెల్ యొక్క మొదటి రాయబారి గోల్డా మేయర్‌సన్‌ను స్వీకరించాడు. ఆమె కైవ్‌లో విప్లవానికి ముందు జన్మించింది, ఆమె తాత ముప్పై సంవత్సరాలు జారిస్ట్ సైన్యంలో పనిచేశారు, ఆమె తండ్రి వడ్రంగి. కుటుంబం బిచ్చగాడిగా మారింది, ఎనిమిది మంది పిల్లలలో ఐదుగురు చిన్న వయస్సులోనే మరణించారు.
ఆమె జీవితాంతం సంతోషకరమైన జ్ఞాపకాలు ఆమెతో పాటు ఉన్నాయి:
“మాపై పడబోతున్న హింసాత్మక సంఘటనల గురించిన సంభాషణలు నాకు స్పష్టంగా గుర్తున్నాయి. అయితే, హత్యాకాండ అంటే ఏమిటో నాకు అప్పుడు తెలియదు, కానీ మేము యూదులమని మరియు కత్తులు మరియు కర్రలతో ఒక గుంపు నగరం చుట్టూ తిరుగుతున్న వాస్తవంతో దీనికి ఏదైనా సంబంధం ఉందని నాకు ముందే తెలుసు. అరుస్తూ: "క్రీస్తు సిలువ వేయబడ్డాడు." !"
ఆమెను చిన్నతనంలో అమెరికాకు తీసుకెళ్లారు, కాబట్టి ఆమెకు రష్యన్ మాట్లాడలేదు. ఆమె భర్త మారిస్ మేయర్సన్, రష్యా నుండి వలస వచ్చిన వ్యక్తి కూడా. అతని రాజకీయ దృక్పథంలో అతను సోషలిస్ట్ మరియు జియోనిజం యొక్క వ్యతిరేకి. కానీ తన భార్య కోసం, అతను పాలస్తీనాకు వెళ్లడానికి అంగీకరించాడు. మారిస్ క్యాషియర్‌గా పనిచేశాడు మరియు గోల్డా యొక్క స్వభావం, శక్తి మరియు సంకల్పం ఆమెను రాజకీయాల్లోకి నడిపించింది.
తను స్త్రీ అని గుర్తు చేయడం ఆమెకు నచ్చలేదు. ఒక విలేకరి ఆమెను అడిగాడు:
- ఒక మహిళ ప్రధాని కావడం ఎలా ఉంటుంది?
ఆమె బదులిచ్చింది:
- నాకు తెలియదు, నేను ఎన్నడూ పురుష ప్రధానిని కాను.
ఆమె ప్రదర్శన ఇజ్రాయెల్‌ను వ్యక్తీకరించింది. ఆమె ఎప్పుడూ ముదురు రంగు దుస్తులను ధరించేది - ఒక దుస్తులు లేదా జాకెట్, రుచిగల పిన్, చిన్న గడియారం, నికోటిన్‌తో తడిసిన వేళ్లు (ఆమె ఫిల్టర్ లేకుండా బలమైన సిగరెట్లు తాగింది), పురుష గడ్డం మరియు గంభీరమైన రూపం, కొన్నిసార్లు వెచ్చని చిరునవ్వుతో మృదువుగా ఉంటుంది.
మాస్కోకు ఆమె రాకను అంగీకరించే ముందు, వైషిన్స్కీ రాష్ట్ర భద్రతా మంత్రి కల్నల్ జనరల్ విక్టర్ సెమెనోవిచ్ అబాకుమోవ్‌కు ఒక అభ్యర్థన పంపారు: "USSR లో ఆమె ప్రవేశానికి ఏమైనా అడ్డంకులు ఉన్నాయా." భద్రతా అధికారులు అభ్యంతరం చెప్పలేదు.
ఇజ్రాయెల్ నాయకులందరూ తమ ఇంటిపేర్లను హీబ్రూలోకి మార్చుకున్నారు, చివరిదానికి ప్రాధాన్యతనిస్తూ రెండు అక్షరాలతో కూడిన కొత్త పేర్లను తీసుకున్నారు. ఇది ఒక ప్రతీకాత్మక చర్య, బైబిల్ పేర్లకు తిరిగి రావడం. జియోనిస్టులు ప్రవాస జీవితాన్ని మరచిపోవాలనుకున్నారు. గోల్డా మేయర్సన్ త్వరలో గోల్డా మెయిర్ అయ్యాడు మరియు మంత్రి మోషే షెర్టోక్ షారెట్ అయ్యాడు. కాబోయే ప్రధాని మరియు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత షిమోన్ పెర్స్కీ పెరెస్‌గా మారిపోయారు.
పాలస్తీనాలో పరిస్థితి గురించి వ్యాచెస్లావ్ మిఖైలోవిచ్ రాయబారిని అడిగారు. ఇతర విషయాలతోపాటు గోల్డా మీర్ ఇలా అన్నాడు: "యుద్ధం ఫలితంగా, ఇజ్రాయెల్ రాష్ట్ర ప్రభుత్వం సరిహద్దుల సమస్యను మరింత విజయవంతంగా రక్షించుకోవడానికి బహుశా వాటిని లేవనెత్తవలసి ఉంటుందని నిర్ధారణకు వచ్చింది. సరిహద్దులు నవంబర్ ఇరవై తొమ్మిదవ తీర్మానంలో అందించబడ్డాయి.
మరో మాటలో చెప్పాలంటే, UN నిర్వచించిన సరిహద్దులు అవాస్తవంగా మారాయని, ఇజ్రాయెల్ రక్షణ కోసం తన భూభాగాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. ఈ పదాలు మోలోటోవ్ నుండి ఎటువంటి అభ్యంతరాలను లేవనెత్తలేదు. అతని సహాయకుడు మరియు అనువాదకుడు ఒలేగ్ ట్రోయానోవ్స్కీ (యునైటెడ్ స్టేట్స్‌లోని మొదటి రాయబారి కుమారుడు) సోవియట్ విదేశాంగ మంత్రి యొక్క తప్పించుకునే మాటలను రికార్డ్ చేశారు: “ఇజ్రాయెల్ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్య గురించి ఆలోచించవలసి ఉంటుంది. అయినప్పటికీ, అతను, మోలోటోవ్, ఇజ్రాయెల్ రాష్ట్రం మంచి ప్రారంభంతో ఉందని మరియు బలమైన రాష్ట్రాన్ని సృష్టించడానికి ఆధారాన్ని కలిగి ఉందని భావిస్తున్నాడు.
గోల్డా మీర్ అద్భుతంగా ఆత్మవిశ్వాసం కలిగిన మహిళ. ఆమె సరైనదనే విశ్వాసం ఆమెను విడిచిపెట్టలేదు. మరియు ఇతరులలో ఆ విశ్వాసాన్ని కలిగించే సామర్థ్యం ఆమెకు ఉంది. ఆమె బహుశా ఇజ్రాయెల్ యొక్క అత్యంత ప్రభావవంతమైన దౌత్యవేత్త.
సెప్టెంబర్ 13న, ఇజ్రాయెల్ మిషన్‌కు మిలటరీ అటాచ్, కల్నల్ జోహన్ రాట్నర్, సాయుధ దళాల మంత్రిత్వ శాఖను సందర్శించారు మరియు మేజర్ జనరల్ ఆఫ్ ఆర్టిలరీ I.Mతో బాహ్య సంబంధాల విభాగంలో మాట్లాడారు. సారేవ్ మరియు అతని డిప్యూటీ.
ఒడెస్సాలో జన్మించిన రాట్నర్, మాస్కో డివిజన్‌లోని 3వ సమారా గ్రెనేడియర్ రెజిమెంట్‌లో ప్రైవేట్‌గా - జారిస్ట్ సైన్యంలో సేవ చేయగలిగాడు. విప్లవం తరువాత అతను రెడ్ ఆర్మీ ర్యాంకుల్లో పోరాడాడు. ఇరవై మూడవ సంవత్సరంలో, అతను పాలస్తీనాకు వెళ్లి, వాస్తుశిల్పం బోధించాడు. అతను హగానా వ్యవస్థాపకులలో ఒకడు, మరియు స్వాతంత్ర్య యుద్ధం సందర్భంగా అతను భవిష్యత్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ యొక్క జనరల్ స్టాఫ్ యొక్క ప్రణాళిక విభాగానికి నాయకత్వం వహించాడు.
మంత్రిత్వ శాఖ ప్రతినిధులకు కల్నల్ రాట్నర్ పలు ప్రశ్నలు సంధించారు. మొదట, ఇజ్రాయెల్‌లో వారు సైనిక విద్యా సంస్థల కోసం సోవియట్ సాహిత్యాన్ని స్వీకరించాలనుకుంటున్నారు. రెండవది, ఇజ్రాయెల్‌లు తమ అధికారులను సోవియట్ విద్యాసంస్థలలో చదువుకోవడానికి పంపాలనుకుంటున్నారు.
జనరల్ సరేవ్ సమాధానమిస్తూ, అటువంటి సమస్యలను మంత్రిత్వ శాఖ నిర్ణయించదు, ప్రభుత్వం నిర్ణయిస్తుంది. కాబట్టి రాయబారి గోల్డా మేయర్సన్ వారిని విదేశాంగ మంత్రిత్వ శాఖ ముందు తీసుకురావాలి లేదా ఇజ్రాయెల్ ప్రభుత్వం అధికారికంగా టెల్ అవీవ్‌లోని సోవియట్ దళాన్ని సంప్రదించవచ్చు.
సెప్టెంబరు 14న, గోల్డా మీర్ తన ప్రధాన భాగస్వామి, మిడిల్ ఈస్ట్‌కు బాధ్యత వహిస్తున్న డిప్యూటీ విదేశాంగ మంత్రి జోరిన్‌ను సందర్శించారు.
ఆమె వెంటనే రెండు దేశాల మధ్య సంబంధాలలో చాలా సున్నితమైన అంశం గురించి మాట్లాడటం ప్రారంభించింది.
"మేయర్సన్," జోరిన్ సంభాషణ తర్వాత ఇలా వ్రాశాడు, "యూదుల సమస్యను ఇజ్రాయెల్ రాష్ట్రానికి విస్తృతంగా ఇమ్మిగ్రేషన్ చేయడం ద్వారా మాత్రమే యూదుల సమస్య సమూలంగా పరిష్కరించబడుతుంది.
చాలా మంది యూదులు పాలస్తీనాకు వెళ్లరు, కానీ ఇతర దేశాలలో నివసించడం కొనసాగిస్తున్నందున, ఇమ్మిగ్రేషన్ మాత్రమే నా అభిప్రాయం ప్రకారం, ఈ సమస్యను పరిష్కరించదని నేను ఈ విషయంలో గుర్తించాను. USSR లో, ఒక సోషలిస్ట్ రాజ్యంలో, జాతీయ అణచివేత మరియు యూదుల అసమాన స్థానం శాశ్వతంగా ముగిసిందని నేను జోడించాను.
మేయర్సన్ ఈ అంశంపై తదుపరి ప్రకటనలకు దూరంగా ఉన్నారు."
మరియు ఆగస్టు 17న ఇజ్రాయెల్‌లో, సోవియట్ రాయబారి పావెల్ ఇవనోవిచ్ ఎర్షోవ్ తన ఆధారాలను ఇజ్రాయెల్ ప్రధాని బెన్-గురియన్‌కు సమర్పించారు. ఎర్షోవ్ బస చేసిన హోటల్ వద్ద, సోవియట్ రాయబారిని హృదయపూర్వకంగా పలకరించే ప్రజలు వీధుల్లో ఉన్నారు.
నలభై మంది సైనికులతో కూడిన గార్డ్ ఆఫ్ హానర్ ప్రధాని ఇంటి వద్ద క్యూ కట్టారు. ఆర్కెస్ట్రా సోవియట్ యూనియన్ మరియు హతిక్వా జాతీయ గీతాన్ని ప్రదర్శించింది.
సర్టిఫికేట్‌లను సమర్పించిన తర్వాత, బెన్-గురియన్ ఎర్షోవ్‌తో ఇలా అన్నారు: “ఇజ్రాయెల్ ప్రజలు సోవియట్ యూనియన్‌కు UNలో నైతిక మద్దతు ఇచ్చినందుకు రుణపడి ఉన్నారు. ఇజ్రాయెల్ రాష్ట్రం ఇప్పుడు బలంగా మారింది, దాని ప్రజలు మరియు ముఖ్యంగా యువత వారు తమ రాష్ట్రం మరియు వారి ఆలోచన కోసం పోరాడుతున్నారని తెలుసు, మరియు నేను చెప్పాలి, ఎలా పోరాడాలో వారికి తెలుసు, ఇది యుద్ధాలలో నిరూపించబడింది. సైన్యం చెకోస్లోవేకియా మరియు యుగోస్లేవియా నుండి గణనీయమైన మొత్తంలో ఆయుధాలను పొందింది, ఫిరంగిదళాలతో సహా, ఇది యుద్ధం ప్రారంభంలో పూర్తిగా లేదు.
యుద్ధం ఇప్పుడే ముగిసిన ఇజ్రాయెల్‌లో జీవితం అంత సులభం కాదు. సోవియట్ దౌత్యవేత్తలు కూడా తమ ప్రత్యేక స్థానం ఉన్నప్పటికీ దీనిని భావించారు.
సెప్టెంబరులో, ఎర్షోవ్ ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ వాల్టర్ ఈటాన్ వద్దకు వచ్చి, మిషన్ భవనం మరియు ఉద్యోగుల కోసం నివాస అపార్ట్‌మెంట్లు సిద్ధంగా లేవని ఫిర్యాదు చేశాడు. తిండికి ఇబ్బందులు ఎదురయ్యాయి. దౌత్యవేత్తలకు ఆహార కార్డులు ఇవ్వలేదు. ఫలితంగా, ఉదయం హోటల్‌లో సోవియట్ రాయబారికి రెండవ కప్పు కాఫీ నిరాకరించబడింది.
సోవియట్ యూనియన్ ఇజ్రాయెల్ పరిస్థితిని తగ్గించడానికి ప్రయత్నించింది మరియు పాలస్తీనా నుండి అరబ్ దళాలను తొలగించాలని డిమాండ్ చేసింది.
ఆగస్టు 26న, UN జనరల్ అసెంబ్లీలో సోవియట్ ప్రతినిధి బృందం కోసం ఉప విదేశాంగ మంత్రి గ్రోమికో ముసాయిదా ఆదేశాలపై సంతకం చేశారు. పాలస్తీనా ప్రశ్న చర్చించబడినప్పుడు, గ్రోమికో ఈ క్రింది ప్రతిపాదనను రూపొందించాలని ఆదేశించారు: “పాలస్తీనాలోని యూదు మరియు అరబ్ దేశాల భూభాగం నుండి తక్షణమే ఉపసంహరించుకోవాల్సిన అవసరాన్ని జనరల్ అసెంబ్లీ గుర్తిస్తుంది, దీని సృష్టి నవంబర్ 29, 1947 నాటి జనరల్ అసెంబ్లీ యొక్క నిర్ణయం, అన్ని విదేశీ దళాలు మరియు విదేశీ సైనిక సిబ్బంది. సిబ్బంది మరియు పాలస్తీనాలో శత్రుత్వం పునఃప్రారంభించకుండా నిరోధించడానికి తగిన చర్యలు తీసుకోవాలని భద్రతా మండలిని అభ్యర్థించారు."
యూదు రాజ్యాన్ని నాశనం చేయాలనే ఆశను కోల్పోని అరబ్ నిర్మాణాల పాలస్తీనా నుండి ఉపసంహరణ గురించి చర్చ జరిగింది.
సెప్టెంబరు 17న, ఆల్-యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ బోల్షెవిక్స్ సెంట్రల్ కమిటీ పొలిట్‌బ్యూరో ఈ ఆదేశాలను ఆమోదించింది. సోవియట్ యూనియన్ పూర్తిగా ఇజ్రాయెల్‌కు మద్దతునిస్తూనే ఉంది.
గోల్డా మెయిర్, పొలిట్‌బ్యూరో ఏమి నిర్ణయించుకుందో తెలియదు. అదే రోజు, సెప్టెంబరు 17వ తేదీన, ఆమె విదేశాంగ శాఖలోని మరో డిప్యూటీ మంత్రి ఎఫ్. గుసేవ్‌ను సందర్శించారు. జనరల్ అసెంబ్లీ యొక్క రాబోయే సెషన్‌లో సోవియట్ ప్రతినిధి బృందం మునుపటిలాగే ఇజ్రాయెల్‌కు అనుకూలమైన స్థానాన్ని తీసుకుంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
"ఇజ్రాయెల్ రాష్ట్రం గురించి సోవియట్ యూనియన్ యొక్క స్థానం ఐక్యరాజ్యసమితిలో బాగా తెలుసు" అని గుసేవ్ బదులిచ్చారు. ఇజ్రాయెల్ యొక్క యువ రాజ్యం భరించే ఇబ్బందులను మన దేశం అర్థం చేసుకుంది మరియు ఈ ఇబ్బందులను అధిగమించగలదని మేము విశ్వసించగలము.
మరియు పాలస్తీనాలోనే, అదే రోజు, సెప్టెంబర్ పదిహేడవ తేదీన, పాలస్తీనాలోని UN మధ్యవర్తి, కౌంట్ ఫోల్కే బెర్నాడోట్ చంపబడ్డాడు. అతను, UN అబ్జర్వర్ గ్రూప్ అధిపతి, ఫ్రెంచ్ కల్నల్ A. సెరోట్‌తో కలిసి జెరూసలేంలోని తటస్థ జోన్ సరిహద్దును దాటినప్పుడు అతను కాల్చబడ్డాడు. బెర్నాడోట్ కారు రోడ్డుపై అడ్డంకి ముందు బలవంతంగా ఆగింది. హంతకుల ఆచూకీ లభించలేదు. ఇజ్రాయెల్ రాడికల్స్ అనుమానించబడ్డారు.
బెర్నాడోట్‌పై హత్యాయత్నానికి సంబంధించిన కేసును పరిశీలించడానికి తాత్కాలిక US విదేశాంగ కార్యదర్శి రాబర్ట్ లోవెట్ వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. హత్య జరిగిన రోజున, జెరూసలేం మరియు హైఫాలోని చెక్ కాన్సులేట్‌లు ఈ కేసులో ప్రమేయం ఉన్న ఇజ్రాయెల్ మిలిటెంట్ల కోసం ముప్పై వీసాలను ప్రాసెస్ చేయడానికి అర్ధరాత్రి వరకు తెరిచి ఉన్నాయని జెరూసలేం నుండి అమెరికన్ దౌత్యవేత్తలు నివేదించారు. మరుసటి రోజు తీవ్రవాదులు ప్రేగ్‌కు వెళ్లారు. చెకోస్లోవేకియాలోని అమెరికన్ ఎయిర్ అటాచ్ ఇజ్రాయెల్ నుండి వచ్చే అన్ని విమానాల ప్రయాణీకుల జాబితాలను తనిఖీ చేయడానికి వాషింగ్టన్ నుండి సూచనలను అందుకుంది. ఈ హత్య సోవియట్ మరియు చెకోస్లోవాక్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ చేత నిర్వహించబడిందని అమెరికన్లు భావించారు.
బెర్నాడోట్ మరణించిన రెండు రోజుల తర్వాత, అమెరికన్ మిలిటరీ అటాచ్ మేజర్ నికోలస్ ఆండ్రోనోవిచ్ జెరూసలేం స్పోర్ట్స్ క్లబ్‌లో కూర్చున్నాడు. తదుపరి టేబుల్ వద్ద, ఇజ్రాయెల్‌ల బృందం ఇటీవల జరిగిన హత్యాయత్నం గురించి చర్చిస్తోంది. మరియు మేజర్ విన్నాడు:
- తదుపరి వరుసలో అమెరికన్ కాన్సుల్ ఉన్నారు. అతను త్వరలో పొందుతాడు.
కాన్సుల్ జనరల్ జేమ్స్ మెక్‌డొనాల్డ్ బెదిరింపును తీవ్రంగా పరిగణించారు మరియు విన్న సంభాషణను వాషింగ్టన్‌కు నివేదించారు. జెరూసలేం కాన్సులేట్‌లో మెరైన్‌ల సంఖ్యను పదమూడు నుండి ఇరవై ఏడుకి పెంచాలని డిఫెన్స్ డిపార్ట్‌మెంట్ డిపార్ట్‌మెంట్ సిఫార్సు చేసింది. అయితే మెరైన్లు కాన్సులేట్ అధికారులను ఎస్కార్ట్ చేస్తున్నప్పుడు కూడా వీధిలో తుపాకులు మోసుకెళ్లడాన్ని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది.
మాస్కో మ్యాగజైన్ "నోవో వ్రేమ్యా"లో ఒక కథనం కనిపించింది, ఇది బెర్నాడోట్ హత్యకు బ్రిటిష్ వారిని ఆరోపించింది.
కౌంట్ ఫోల్క్ బెర్నాడోట్ పేలవమైన కీర్తిని కలిగి ఉన్నాడు. యుద్ధ సంవత్సరాల్లో అతను స్వీడిష్ రెడ్ క్రాస్ సొసైటీకి నాయకత్వం వహించాడు. అతను నాజీలతో చాలా సన్నిహితంగా పనిచేస్తున్నాడని ఆరోపించారు. జర్మన్ గూఢచార సేవలు రెడ్‌క్రాస్‌ను విస్తృతంగా ఉపయోగించుకున్నాయి మరియు యుద్ధం తర్వాత, రెడ్‌క్రాస్ పత్రాలతో చాలా మంది నాజీలు ఓడిపోయిన రీచ్ నుండి జారిపోయారు.
పాలస్తీనా విభజనపై ఐక్యరాజ్యసమితి తీర్మానం వైఫల్యంగా బెర్నాడోట్ భావించారు. అతను తన స్వంత ఆలోచనను కలిగి ఉన్నాడు - ట్రాన్స్‌జోర్డాన్ మరియు పాలస్తీనా యొక్క ఏకీకృత రాష్ట్రాన్ని సృష్టించడం. అరబ్ రాష్ట్రం ట్రాన్స్‌జోర్డాన్ (పాలస్తీనా అరబ్ భూభాగంతో సహా) మరియు యూదుల రాష్ట్రమైన ఇజ్రాయెల్‌ను ఏకం చేయడం మరింత ఆచరణాత్మకమని బెర్నాడోట్ నమ్మాడు. అతని ఆలోచనను అమలు చేయడం అంటే ఇజ్రాయెల్, అది కనిపించిన వెంటనే, ప్రపంచ రాజకీయ పటం నుండి అదృశ్యమవుతుంది.
పాలస్తీనా యూదులు మరియు స్టాలిన్ దీనిని వ్యతిరేకించారు.
జనరల్ అసెంబ్లీ యొక్క మొదటి కమిటీలో బెర్నాడోట్ యొక్క ప్రతిపాదనల చర్చకు సంబంధించి సోవియట్ ప్రతినిధి బృందం యొక్క ముసాయిదా ఆదేశాలను మోలోటోవ్ స్టాలిన్‌కు నివేదించారు.
మోలోటోవ్ మరియు వైషిన్స్కీ పాలస్తీనాలో బలగాలను నిర్వీర్యం చేయాలనే బెర్నాడోట్ ఆలోచనను మరియు ప్రాదేశిక పునర్విభజన కోసం అతని ప్రతిపాదనలను తిరస్కరించాలని ప్రతిపాదించారు, ఇది ఇజ్రాయెల్ నుండి నాలుగు వంతుల భూభాగాన్ని తీసుకొని ట్రాన్స్‌జోర్డాన్‌కు బదిలీ చేస్తుంది.
స్టాలిన్ అంగీకరించారు.
మాస్కో నుండి సూచనలను అందుకున్న తరువాత, భద్రతా మండలిలోని ఉక్రెయిన్ ప్రతినిధి బెర్నాడోట్ యొక్క ప్రణాళికను తిరస్కరించారు, ఇజ్రాయెల్ను నాశనం చేయడమే ప్రణాళిక యొక్క ఉద్దేశ్యం అని చెప్పారు.
సోవియట్ దౌత్యవేత్తలు నవంబర్ ఇరవై తొమ్మిది, 1947 నాటి జనరల్ అసెంబ్లీ తీర్మానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. పాలస్తీనాలో సరిహద్దులను పునర్నిర్మించడం మరియు అరబ్బులకు కొన్ని భూభాగాలను బదిలీ చేయడంపై కూడా వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. అరబ్ శరణార్థుల సమస్య విషయానికొస్తే, సోవియట్ దౌత్యం సాధారణంగా పెద్దగా ఆసక్తిని కలిగి ఉండదు.
సోవియట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ "ఈ సమస్య సంబంధిత పక్షాల మధ్య, అంటే ఇజ్రాయెల్ ప్రభుత్వం మరియు పాలస్తీనాలోని అరబ్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య ప్రత్యక్ష చర్చల ద్వారా పరిష్కరించబడుతుంది" అని ప్రతిపాదించింది. అందువల్ల, సోవియట్ దౌత్యం ఇజ్రాయెల్‌కు చాలా అనుకూలమైన స్థానాన్ని తీసుకుంది, ఇది పాలస్తీనా అరబ్బుల తిరిగి రావడాన్ని అస్సలు కోరుకోలేదు, వారిని యూదు రాజ్యానికి శత్రువులుగా పరిగణించి, వారు ఐదవ కాలమ్ అవుతారని భయపడుతున్నారు.
1948 చివరలో, భద్రతా మండలిలో సోవియట్ ఉక్రెయిన్ ప్రతినిధి డిమిత్రి జఖారోవిచ్ మాన్యుల్స్కీ మరొక ఆలోచనను వినిపించారు: పాలస్తీనా నుండి సోవియట్ మధ్య ఆసియాకు పారిపోయిన అరబ్బులను పునరావాసం చేయడానికి ...
సోవియట్ నాయకులు ఏమి జరిగిందో భయంకరమైనది ఏమీ చూడలేదు. అరబ్ దేశాల నుండి వచ్చిన యూదులు (సుమారు తొమ్మిది లక్షల మంది ప్రజలు!) తమ ఇళ్లను మరియు అన్ని ఆస్తులను విడిచిపెట్టి, వారి ఇళ్ల నుండి పారిపోవాల్సి వచ్చింది. అర మిలియన్ మంది ఇజ్రాయెల్‌లో స్థిరపడ్డారు, అక్కడ వారు కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఇజ్రాయెల్‌లో ఉండడానికి ఇష్టపడని అరబ్బులు పొరుగున ఉన్న అరబ్ దేశాలలో స్థిరపడాలని సోవియట్ దౌత్యవేత్తలు విశ్వసించారు. ఇటువంటి జనాభా మార్పిడి సోవియట్ నాయకులకు అసాధారణంగా అనిపించలేదు.
రెండవ ప్రపంచ యుద్ధం ముగింపులో, సెప్టెంబరు 1944లో, పోల్స్ వోల్హినియా మరియు గలీసియాను విడిచిపెడతారని మరియు ఉక్రేనియన్లు బైస్జాడీ మరియు చెల్మ్ ప్రాంతాన్ని విడిచిపెడతారని వార్సాలోని కొత్త ప్రభుత్వంతో స్టాలిన్ అంగీకరించారు. మరో మాటలో చెప్పాలంటే, అన్ని పోల్స్ పోలాండ్‌లో నివసిస్తాయి మరియు ఉక్రేనియన్లందరూ ఉక్రెయిన్‌లో నివసిస్తారు.
నేషనల్ లిబరేషన్ యొక్క పోలిష్ కమిటీ "పోలాండ్ యొక్క కొత్త భూభాగాల నుండి ఉక్రేనియన్ జనాభాను మరియు ఉక్రేనియన్ SSR భూభాగం నుండి పోలిష్ జనాభాను తిరిగి రప్పించడం"పై ఒక ఒప్పందంపై సంతకం చేసింది.
తమ చారిత్రక మాతృభూమికి స్వచ్ఛందంగా వెళ్లేందుకు అంగీకరించిన పోలిష్ ఉక్రేనియన్లకు పోలాండ్‌లో రుణాలు మాఫీ చేస్తామని మరియు ఉక్రెయిన్‌లో ల్యాండ్ ప్లాట్‌ల కేటాయింపు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ మార్చి 1945 మొదటి నాటికి, ఈ ఆఫర్‌ను లక్ష మంది కంటే తక్కువ మంది ఉపయోగించుకున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఇబ్బంది పడ్డారు. అప్పుడు వారు బలాన్ని ఉపయోగించారు. పోలిష్ పోలీసులు మరియు ఆర్మీ యూనిట్లు గ్రామాలను చుట్టుముట్టాయి, రైతులు సిద్ధంగా ఉండటానికి చాలా గంటలు సమయం ఇచ్చారు, ఆపై వారిని రైల్వేకు నడిపారు మరియు వ్యాగన్లలోకి ఎక్కించారు. పాటించడం ఇష్టం లేని వారిని కొట్టారు.
స్టాలిన్ దృష్టిలో, ఇది చాలా సహేతుకమైన ఆపరేషన్. మరియు అదే పనిని మధ్యప్రాచ్యంలో ఎందుకు చేయలేదో అతనికి అర్థం కాలేదు? కానీ స్టాలిన్ ఇజ్రాయెల్‌లో సోవియట్ యూదుల నిజాయితీ ఆసక్తిని ఇష్టపడలేదు, యూదు రాజ్యానికి సహాయం చేయడానికి వారి సుముఖత.
అదే సమయంలో, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ ఎడ్గార్ హూవర్ ప్రెసిడెంట్ ట్రూమాన్‌కు ప్రత్యేక సందేశం పంపడం హాస్యాస్పదంగా ఉంది:
"రష్యన్లు దాదాపు రెండు లక్షల మంది కమ్యూనిస్ట్ ఆలోచనలు ఉన్న యూదులను పాలస్తీనాకు పంపడానికి సిద్ధం చేస్తున్నారని అతని విశ్వసనీయ సమాచారం కోసం తెలిసిన ఒక మూలం మాకు చెప్పింది."
హూవర్ జియోనిస్టులందరినీ కమ్యూనిస్టులుగా పరిగణించాడు. స్టాలిన్ భిన్నమైన దృక్కోణాన్ని కలిగి ఉన్నాడు మరియు సోవియట్ యూదులకు పార్టీ విధానాలను వివరించమని ఆదేశించాడు.
సెప్టెంబర్ 18 న, స్టాలిన్ దక్షిణాన విహారయాత్ర చేస్తున్నప్పుడు, అతను సెంట్రల్ కమిటీ కార్యదర్శి మాలెంకోవ్ నుండి ఒక గమనికను అందుకున్నాడు, అతను నాయకుడు లేనప్పుడు, పొలిట్‌బ్యూరోలో సీనియర్‌గా ఉన్నాడు:
“కామ్రేడ్ స్టాలిన్‌కి.
బయలుదేరే ముందు, మీరు ఇజ్రాయెల్ గురించి ఒక కథనాన్ని సిద్ధం చేయమని సూచనలు ఇచ్చారు. మాస్కోలో ఎహ్రెన్‌బర్గ్ లేకపోవడంతో విషయం కొంత ఆలస్యం అయింది. మరుసటి రోజు ఎహ్రెన్‌బర్గ్ వచ్చారు. కగనోవిచ్, పోస్పెలోవ్ మరియు ఇలిచెవ్ మరియు నేను అతనితో మాట్లాడాము. ఎహ్రెన్‌బర్గ్ కథనాన్ని వ్రాయడానికి అంగీకరించారు మరియు అనేక సంతకాలతో ప్రచురించబడిన కథనానికి వ్యతిరేకంగా మాట్లాడారు.
నేను మీకు I. ఎహ్రెన్‌బర్గ్ "ఒక లేఖ గురించి" కథనాన్ని పంపుతున్నాను. మీ నుండి ఇతర సూచనలు లేకుంటే, మేము ఈ కథనాన్ని మంగళవారం, సెప్టెంబర్ 21, ప్రావ్దా వార్తాపత్రికలో ప్రచురించాలనుకుంటున్నాము.
ఎహ్రెన్‌బర్గ్‌ పట్ల స్టాలిన్‌కు విచిత్రమైన వైఖరి ఉంది.
ఒక రోజు, స్టాలిన్ రైటర్స్ యూనియన్ అధిపతి అలెగ్జాండర్ అలెగ్జాండ్రోవిచ్ ఫదీవ్‌ను పిలిచాడు:
- వినండి, కామ్రేడ్ ఫదీవ్, మీరు మాకు సహాయం చేయాలి. శత్రువులపై పోరాటంలో రాష్ట్రానికి నిజంగా సహాయం చేయడానికి మీరు ఏమీ చేయడం లేదు. మేము మీకు "USSR యొక్క యూనియన్ ఆఫ్ రైటర్స్ సెక్రటరీ జనరల్" అనే హై-ప్రొఫైల్ బిరుదును ప్రదానం చేసాము, కానీ మీరు ప్రధాన అంతర్జాతీయ గూఢచారుల చుట్టూ ఉన్నారని మీకు తెలియదు.
-ఈ గూఢచారులు ఎవరు?
స్టాలిన్ ఆ చిరునవ్వుల్లో ఒకదాన్ని నవ్వాడు, అది కొంతమందిని మూర్ఛపోయేలా చేసింది మరియు ఫదీవ్‌కు తెలిసినట్లుగా, అది బాగా లేదు.
- మీరు ఈ గూఢచారులను తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్నప్పుడు నేను వారి పేర్లను మీకు ఎందుకు చెప్పాలి? కానీ మీరు అంత బలహీనమైన వ్యక్తి అయితే, కామ్రేడ్ ఫదీవ్, ఏ దిశలో చూడాలో మరియు మీరు మాకు ఏమి సహాయం చేయాలో నేను మీకు చెప్తాను. ఇలియా ఎరెన్‌బర్గ్ అంతర్జాతీయ గూఢచారి అని మీకు బాగా తెలుసు. ఎందుకు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు దీని గురించి ఎందుకు మౌనంగా ఉన్నారు? మాకు ఒక్క సిగ్నల్ కూడా ఎందుకు ఇవ్వలేదు..?
1949 ప్రారంభంలో, రాష్ట్ర భద్రతా మంత్రి అబాకుమోవ్ యూదు వ్యతిరేక ఫాసిస్ట్ కమిటీ కేసులో అరెస్టు చేయవలసిన వ్యక్తుల జాబితాను స్టాలిన్‌కు అందించారు. ఎహ్రెన్‌బర్గ్ కూడా అక్కడ జాబితా చేయబడింది.
"ఇంటెలిజెన్స్ డేటా ప్రకారం, 1938లో స్పెయిన్‌లో ఉన్నప్పుడు, ఎహ్రెన్‌బర్గ్, ఫ్రెంచ్ రచయిత, ట్రోత్స్కీయిస్ట్ ఆండ్రీ మల్రాక్స్‌తో సంభాషణలో, కామ్రేడ్ స్టాలిన్‌పై శత్రు దాడులు చేసాడు... 1940లో 1947. భద్రతా చర్యల ఫలితంగా, CPSU (b) మరియు సోవియట్ రాష్ట్ర విధానాలకు వ్యతిరేకంగా ఎహ్రెన్‌బర్గ్ యొక్క సోవియట్ వ్యతిరేక ప్రకటనలు నమోదు చేయబడ్డాయి.
జాబితాను పరిశీలిస్తే, స్టాలిన్ విచారకరంగా ఉన్నవారి పేర్ల పక్కన ఒక టిక్ మరియు “Ar”, అంటే “అరెస్ట్” అనే రెండు అక్షరాలను ఉంచాడు. ఎహ్రెన్‌బర్గ్ పేరు పక్కన స్టాలిన్ క్వశ్చన్ మార్క్ లాంటిది పెట్టారు. సమీపంలోని పోస్క్రెబిషెవ్ ఇలా వ్రాశాడు: "కామ్రేడ్ అబాకుమోవ్‌కు సందేశం పంపబడింది." దీని అర్థం ఎహ్రెన్‌బర్గ్‌ను తాకలేమని.
బహుశా స్టాలిన్ ఇలియా గ్రిగోరివిచ్‌ను చాలాగొప్ప ప్రచారకర్తగా పరిగణించాడు. మరియు నాయకుడికి ఇజ్రాయెల్ గురించి దేశం మరియు ప్రపంచం కోసం అధికారికంగా మాట్లాడగల వ్యక్తి అవసరమైనప్పుడు, ఎహ్రెన్‌బర్గ్ అలాంటి వ్యక్తిగా మారాడు. ఇలియా గ్రిగోరివిచ్‌కి స్టాలిన్ వినాలనుకున్న దాన్ని ఎలా సూత్రీకరించాలో తెలుసు.
మాలెంకోవ్ కాగితంపై నాయకుడి కార్యదర్శులలో ఒకరు చేసిన గమనిక ఉంది: "కామ్రేడ్ స్టాలిన్ అంగీకరిస్తాడు."
ప్రవ్దాలో కథనం ప్రచురితమైంది. ఎహ్రెన్‌బర్గ్ యాదృచ్ఛికంగా మాట్లాడలేదని గ్రహించిన సోవియట్ ప్రజలు మాత్రమే కాకుండా, విదేశీ దౌత్యవేత్తలు కూడా దీనిని జాగ్రత్తగా చదివారు.
కాబట్టి, స్టాలిన్ తన పెదవుల ద్వారా ఏమి చెప్పాలనుకున్నాడు?
ప్రశ్న ఒకటి: ఇజ్రాయెల్‌తో ఎలా వ్యవహరించాలి?
"ఈ ప్రశ్నకు క్లుప్తంగా సమాధానం ఇవ్వవచ్చు," అని ఎహ్రెన్‌బర్గ్ వ్రాశాడు: "సోవియట్ ప్రభుత్వం కొత్త రాజ్యాన్ని గుర్తించిన మొదటి వ్యక్తి, దురాక్రమణదారులపై శక్తివంతంగా నిరసన వ్యక్తం చేసింది మరియు ఇజ్రాయెల్ సైన్యం తన భూమిని బ్రిటీష్ అధికారుల నేతృత్వంలోని అరబ్ దళాల నుండి రక్షించినప్పుడు, అందరూ సోవియట్ ప్రజల సానుభూతి మనస్తాపం చెందింది, నేరస్థుల వైపు కాదు.
ప్రశ్న రెండు: ఇజ్రాయెల్ ఆవిర్భావం యూదుల ప్రశ్నకు పరిష్కారం చూపుతుందా?
"నేను రెండవ ప్రశ్నకు ప్రతికూలంగా సమాధానం ఇవ్వాలి ...
బ్రిటీష్ కిరాయి సైనికుల దాడులను తిప్పికొట్టినప్పుడు ఇజ్రాయెల్ యోధుల ధైర్యాన్ని నేను మెచ్చుకున్నాను, కాని “యూదుల ప్రశ్న” యొక్క పరిష్కారం పాలస్తీనాలో సైనిక విజయంపై ఆధారపడి లేదని, పెట్టుబడిదారీ విధానంపై సోషలిజం విజయంపై ఆధారపడి ఉందని నాకు తెలుసు.
ఒక సోషలిస్ట్ సమాజంలోని పౌరుడు ఇజ్రాయెల్ రాష్ట్ర ప్రజలతో సహా ఏ బూర్జువా దేశ ప్రజలను అయినా చీకటి అడవి నుండి ఇంకా తప్పించుకోని ప్రయాణీకులుగా చూస్తాడు ... అన్ని దేశాల యూదు కార్మికుల విధి దానితో సంబంధం లేదు. ఇజ్రాయెల్ రాష్ట్రం యొక్క విధి, కానీ పురోగతి యొక్క విధితో, సోషలిజం యొక్క విధితో ...
సోవియట్ యూదులు మధ్యప్రాచ్యం వైపు చూడరు, వారు భవిష్యత్తు వైపు చూస్తారు. మరియు ఇజ్రాయెల్ రాష్ట్ర శ్రామిక ప్రజలు, జియోనిస్టుల ఆధ్యాత్మికతకు దూరంగా, న్యాయం కోరుతూ, ఇప్పుడు ఉత్తరం వైపు చూస్తున్నారని నేను భావిస్తున్నాను - మానవాళి కంటే మెరుగైన భవిష్యత్తు వైపు కదులుతున్న సోవియట్ యూనియన్ వైపు.
ఇజ్రాయెల్ దౌత్యవేత్తలు కథనాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నారు.
సెప్టెంబర్ 24న, గోల్డా మీర్ విదేశాంగ మంత్రి షెర్టోక్‌కి ఒక టెలిగ్రామ్ పంపారు:
"ఎహ్రెన్‌బర్గ్ యొక్క వ్యాసం ఇజ్రాయెల్ కోసం మరియు జియోనిజానికి వ్యతిరేకంగా ఉంది: అతను USSR నుండి స్వదేశానికి రావాలనే ఆలోచనను తిరస్కరించాడు ..."
చెకోస్లోవాక్ రాయబార కార్యాలయంలో జరిగిన రిసెప్షన్‌లో, ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం యొక్క సలహాదారు మొర్దెచాయ్ నమీర్‌తో మాట్లాడుతూ, ఇజ్రాయెల్ దౌత్యవేత్తలకు పూర్తిగా అర్థం కాని వాటిని వివరించడానికి ఎహ్రెన్‌బర్గ్ ప్రయత్నించాడు: ఇజ్రాయెల్ సోవియట్ యూదులను వలస వెళ్ళమని ఒప్పించకూడదు, ఎందుకంటే ఇది అధికారుల నుండి తీవ్ర వ్యతిరేకతను కలిగిస్తుంది మరియు ఇది అందరికీ చెడుగా ఉంటుంది.
ఇజ్రాయెల్ దౌత్యవేత్తలు ఎహ్రెన్‌బర్గ్‌ను అర్థం చేసుకోలేదు, ఎందుకంటే అధికారులు వారితో మరియు మాస్కోలో వారు ప్రాతినిధ్యం వహించిన రాష్ట్రానికి చాలా అనుకూలంగా వ్యవహరించారు. అనుమతించని ఏకైక విషయం సోవియట్ యూదులతో ప్రత్యేక సంబంధాలను ఏర్పరచుకోవడం.
కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కింద మతపరమైన వ్యవహారాల కౌన్సిల్ నుండి విదేశాంగ మంత్రిత్వ శాఖకు లేఖ వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ రాయబార కార్యాలయ ఉద్యోగులు మరియు మాస్కో కోరల్ సినాగోగ్ మరియు దాని సందర్శకుల మధ్య కమ్యూనికేషన్‌ను పరిమితం చేయాలని మోలోటోవ్ ఆదేశించారు. చెకిస్ట్‌లు ఈ విభాగంలో పనిచేశారు; సోవియట్ పౌరులతో ఇజ్రాయెల్‌ల పరిచయాల గురించి వారు లుబియాంకాపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
అక్టోబర్ 6న, మిలిటరీ అటాచ్ కల్నల్ రాట్నర్ ప్రధాన మంత్రి మరియు రక్షణ మంత్రి బెన్-గురియన్‌కి ఒక టెలిగ్రామ్ పంపారు:
“ఈ రోజు నేను ఆర్మీ జనరల్ ఆంటోనోవ్‌తో గంటన్నర సేపు మాట్లాడాను, అతను ప్రస్తుతం వాసిలెవ్స్కీ స్థానంలో ఉన్నాడు.
మిలిటరీ అటాచ్‌ల స్థాయికి ఈ రకమైన సంభాషణ పూర్తిగా అసాధారణమైనది; ఇతర దేశాలలోని నా సహోద్యోగులకు దీని గురించి ఏమీ చెప్పవద్దని నన్ను అడిగారు. కాబట్టి, పూర్తి గోప్యత అవసరం.
మేము పోరాట గమనం గురించి, అరబ్ సంకీర్ణ సైన్యాల గురించి, ముఖ్యంగా ఇరాక్, మధ్యప్రాచ్యంలోని జాతీయ మైనారిటీల గురించి, మన దళాల స్వభావం, వారి ఆదేశం మరియు ఆయుధాల గురించి, శత్రుత్వాలను తిరిగి ప్రారంభించే అవకాశాల గురించి, ప్రాముఖ్యత గురించి మాట్లాడాము. నెగెవ్ మరియు జెరూసలేం. వారు మాకు చేసిన సహాయం గురించి ప్రశ్న తలెత్తింది.
కింది అంశాలు చర్చించబడ్డాయి: ఎ) కమాండ్ సిబ్బందికి శిక్షణ (స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక కోర్సులు), బి) జర్మన్ ట్రోఫీల నుండి ఆయుధాల సరఫరా, సి) పంపే పద్ధతులు - గాలి లేదా సముద్రం ద్వారా.
ప్రోటోకాల్ ప్రకారం, మేము ఇప్పుడు ఈ సమస్యలను సోవియట్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు చర్చకు సమర్పించాలి, అది నిర్ణయం తీసుకుంటుంది. దీని కోసం ఎదురుచూస్తూ, ఈ మూలం నుండి మాకు ఎలాంటి ఆయుధాలు మరియు ఏ పరిమాణంలో అవసరమో రాబోయే రోజుల్లో మీరు మాకు తెలియజేయాలి.
ఆర్మీ జనరల్ అలెక్సీ ఇన్నోకెనివిచ్ ఆంటోనోవ్ జనరల్ స్టాఫ్ యొక్క మొదటి డిప్యూటీ చీఫ్‌గా పనిచేశాడు మరియు గొప్ప దేశభక్తి యుద్ధంలో స్టాలిన్ నుండి ప్రత్యేక అధికారాన్ని పొందాడు. విదేశీ మిలిటరీ అటాచ్‌తో అతని సంభాషణ ఒక అసాధారణ సంఘటన. మధ్యప్రాచ్యంలో స్టాలిన్ తన పంథాను కొనసాగించడాన్ని ఇది సూచించింది. సోవియట్ యూదులు ఇజ్రాయెల్‌కు వెళ్లరు, కానీ యూదు రాజ్యం పాశ్చాత్య సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాటంలో సైనిక సహాయాన్ని అందుకుంటుంది.
నవంబర్ 8 న, బెన్-గురియన్ మాస్కోలోని ఇజ్రాయెల్ మిలిటరీ అటాచ్‌కు సోవియట్ యూనియన్ నుండి స్వీకరించాలనుకుంటున్న ఆయుధాల సుదీర్ఘ జాబితాను పంపాడు: T-34 ట్యాంకులు, షెల్‌లతో ఫిరంగి, ఫైటర్లు మరియు బాంబర్లు విడి భాగాలు, చమురు మరియు మందుగుండు సామగ్రి.
జాబితాను జనరల్ ఆంటోనోవ్‌కు జనరల్ స్టాఫ్‌కు ప్రసారం చేయడం అసాధ్యం అని తేలింది. అలెక్సీ ఇన్నోకెన్టీవిచ్ అకస్మాత్తుగా ట్రాన్స్‌కాకేసియన్ మిలిటరీ డిస్ట్రిక్ట్ యొక్క మొదటి డిప్యూటీ కమాండర్‌గా నియమించబడ్డాడు.
జనరల్ అసెంబ్లీ సెషన్ నుండి పారిస్ నుండి తిరిగి వచ్చిన ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి షెర్టోక్ తన ప్రభుత్వానికి నివేదించారు:
“ఈస్టర్న్ బ్లాక్ మా వెనుక దృఢంగా నిలుస్తుంది... సోవియట్ యూనియన్ మా వెనుక గట్టిగా నిలుస్తుంది. వారి స్థానం మారిందని దేశంలో వ్యాపిస్తున్న పుకార్లన్నింటికీ ఎటువంటి ఆధారం లేదు... రష్యా వైపు నుండి వైషిన్స్కీ మరియు మాలిక్ మా మొదటి సమావేశంలో పాల్గొన్నారు ... నెగెవ్ మాకు ఎందుకు అంత ముఖ్యమైనదో నేను వివరించాను. వైషిన్స్కీ మాలిక్ వైపు తిరిగి ఇలా అన్నాడు: "వారు చెప్పింది నిజమే."
మాలిక్ చిరునామా లక్షణం - అతను నన్ను సంబోధించలేదు, కానీ మాలిక్‌తో, ఈ అంశంపై వారికి వాదన ఉందని నేను నిర్ధారించాను. నవంబర్ 29 తీర్మానంపై మాలిక్ ఖచ్చితంగా నిలబడ్డాడు.
అప్పుడు వైషిన్స్కీ ఇలా అన్నాడు: "వారు ప్రతిదానిలో సరైనవారు ..."
చాలా సమస్యలపై మాకు USSRతో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. రష్యన్లు ప్రతి వివరంగా మన స్థానాన్ని ఊహించాలనుకుంటున్నారు ...
భద్రతా మండలిలో, రష్యన్లు మన మిత్రదేశాలుగా మాత్రమే కాకుండా, మన దూతలుగా పని చేస్తారు. వారు ఏ పనినైనా తీసుకుంటారు... రష్యా మరియు దాని మిత్రదేశాలకు ఆరు ఓట్లు ఉన్నాయి. ముందుగా ఇది మైనారిటీ. తీర్మానం నుండి అసహ్యకరమైన అంశాన్ని (బెర్నాడోట్ క్లాజ్) తొలగించడంలో విఫలమైనందుకు మాలిక్ క్షమాపణలు చెప్పారు. ఇది చాలా ముఖ్యమైన విషయం కాదని నేను అతనికి చెప్పాను, అతను మాకు తీవ్రంగా సహాయం చేసాడు మరియు ప్రతిదీ సాధించలేము ... "
నవంబర్ 9 న, గోల్డా మీర్ మోలోటోవ్‌తో జరిగిన సంభాషణపై మిషన్ యొక్క నివేదికను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ వాల్టర్ ఈటాన్‌కు పంపారు:
"గోల్డా, నమీర్, రాట్నర్ మరియు వారి కుటుంబాలు కవాతులో ఉన్నారు, ఇది అద్భుతమైన శక్తి ప్రదర్శన, మరియు సాయంత్రం వారు మోలోటోవ్ ఇంటిలో ప్రత్యేక వెచ్చదనాన్ని అనుభవించారు. మోలోటోవ్ మాట్లాడిన మాస్కో కౌన్సిల్ యొక్క పండుగ సమావేశంలో గోల్డా కూడా సాయంత్రం ఉన్నారు.
ఈ పాయింట్ నుండి - ప్రచురణ కోసం కాదు.
మోలోటోవ్ గోల్డాకు ఒక గ్లాసు వోడ్కా అందించాడు. ఆమె కవాతును ప్రశంసిస్తూ ఇలా చెప్పింది:
"పరేడ్‌లో ఉన్న కొన్ని ఆయుధాలు మా వద్ద ఉంటే."
మోలోటోవ్ పేర్కొన్నాడు:
- మీరు వాటిని కలిగి ఉంటారు. మేము కూడా చిన్నగా ప్రారంభించాము.
సినాగోగ్‌కు మా సందర్శనలను ప్రశంసించిన మోలోటోవ్ భార్యతో యిడ్డిష్‌లో సుదీర్ఘమైన భావోద్వేగ సంభాషణ. ఆమె అభ్యర్థన మేరకు, గోల్డా మీర్ కుమార్తె సారా మరియు నమీర్ కుమార్తె జాయెల్ సమర్పించబడ్డారు. ఆమె తల్లి మరియు సోదరి వంటి వారితో మాట్లాడింది మరియు ముగించింది:
"మీతో అంతా బాగానే ఉంటుంది, అప్పుడు అది యూదులందరికీ మంచిది."
సోవియట్ గీతం యొక్క వచన రచయిత కవి మిఖల్కోవ్ మరియు ఇతరులతో మహిళా ఫాసిస్ట్ వ్యతిరేక కమిటీ అధిపతి పోపోవాతో సంభాషణలు. నేను ఎహ్రెన్‌బర్గ్‌ని రెండుసార్లు కలిశాను, కానీ అతను సంభాషణకు దూరంగా ఉన్నాడు. కవాతులో, ఆంటోనోవ్ డిప్యూటీ స్లావిన్ మాట్లాడిన ఏకైక మిలిటరీ అటాచ్ రాట్నర్.
ఆయుధాలను విక్రయించాలనే అభ్యర్థన ద్వారా సంబంధం యొక్క స్థాయి రుజువు చేయబడింది. ఒక్క అదనపు మాట కూడా మాట్లాడని మోలోటోవ్ వాగ్దానం చాలా విలువైనది.
నవంబర్ 24 న, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క సమీప మరియు మధ్యప్రాచ్య దేశాల విభాగం అధిపతి ఇవాన్ నికోలెవిచ్ బకులిన్ తన క్యూరేటర్ వలేరియన్ జోరిన్‌కు నివేదించారు:
“నవంబర్ 11. నాతో జరిగిన సంభాషణలో, మాస్కోలోని ఇజ్రాయెల్ స్టేట్ రాయబారి గోల్డా మేయర్సన్ మరియు మిషన్ యొక్క మిలిటరీ అటాచ్, రాట్నర్, ఇజ్రాయెల్ రాష్ట్రానికి సహాయం చేయమని సోవియట్ ప్రభుత్వానికి ఇజ్రాయెల్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనను నివేదించారు. ఇజ్రాయెల్ సైన్యానికి అవసరమైన భారీ ఆయుధాలు మరియు ఇతర పరికరాలతో.
మిలిటరీ అటాచ్ కల్నల్ రాట్నర్ మాట్లాడుతూ, ఇజ్రాయెల్ సైన్యం యొక్క ప్రాథమిక అవసరాలు ఫిరంగి, ట్యాంకులు మరియు విమానాలు మరియు ఆయుధాల కోసం ఇజ్రాయెల్ ప్రభుత్వం చేసిన అభ్యర్థన భారీ ఆయుధాలు మరియు ఇతర పరికరాల రకాలను నిర్దేశించింది.
నేను ఇజ్రాయెల్ ప్రభుత్వం యొక్క అభ్యర్థనను మంత్రిత్వ శాఖ నాయకత్వం దృష్టికి తీసుకువెళతానని బదులిచ్చాను.
బకులిన్ ఈ విధంగా సమాధానం ఇవ్వాలని సూచించారు:
"ఇజ్రాయెల్ రాష్ట్రం యొక్క విధికి శ్రద్ధగల మరియు స్వతంత్ర మరియు స్వతంత్ర ఉనికికి దాని హక్కులను రక్షించే సోవియట్ ప్రభుత్వం, అయితే పాలస్తీనాలో శత్రుత్వాన్ని ముగించడానికి మరియు UN సభ్యులను సరఫరా చేయకుండా నిషేధించడానికి భద్రతా మండలి నిర్ణయంతో విభేదించడానికి ఇష్టపడదు. పాలస్తీనాలో పోరాడుతున్న దేశాల సైన్యాలకు ఆయుధాలు.
మే 29, 1948 నాటి UN భద్రతా మండలి తీర్మానం నెం. 50 పాలస్తీనాలో వివాదంలో పాల్గొన్న అన్ని రాష్ట్రాలపై ఆయుధ నిషేధాన్ని విధించింది.
జోరిన్, దానిని చదివిన తరువాత, ఇలా వ్రాశాడు: “t. బకులిన్. కామ్రేడ్ మోలోటోవ్‌ను ఉద్దేశించి నాకు ఒక గమనిక ఇవ్వండి.
స్టాలిన్ నేరుగా ఆయుధాలను ఇవ్వడానికి ఇష్టపడలేదు, కాబట్టి అధికారిక, విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం, ఇజ్రాయెల్ ప్రతినిధులు తిరస్కరించబడ్డారు. ఆయుధాలు థర్డ్ పార్టీల ద్వారా వచ్చాయి.
డిసెంబర్ 2 న, ఉప విదేశాంగ మంత్రి వైషిన్స్కీ పారిస్‌లో ఉన్నారు. లెబనాన్ ప్రధాని రియాద్ బే సోల్ ఆయనను చూడాలని కోరారు. లెబనీస్ ఒక సంభాషణలో నమ్మకంగా ఇలా అన్నాడు:
- పాలస్తీనాలో స్వతంత్ర యూదు రాజ్యం ఉండదు.
"ఇజ్రాయెల్ రాష్ట్రం ఇప్పటికే ఉనికిలో ఉంది, మరియు దాని ప్రయోజనాలను కాపాడుకునే హక్కు ఉంది" అని వైషిన్స్కీ విరుచుకుపడ్డాడు.
 
ఫాసిస్ట్ వ్యతిరేక కమిటీ మూసివేయబడింది
నవంబర్ 20, 1948 న, స్టాలిన్ బ్యూరో ఆఫ్ మినిస్టర్స్ యొక్క రహస్య నిర్ణయంపై సంతకం చేశారు: “యూదుల ఫాసిస్ట్ వ్యతిరేక కమిటీని తక్షణమే రద్దు చేయాలి, ఈ కమిటీ యొక్క ప్రెస్ అవయవాలను మూసివేయాలి, కమిటీ వ్యవహారాలను తీసివేయాలి, మరియు ప్రస్తుతానికి ఎవరినీ అరెస్టు చేయకూడదు.
మరుసటి రోజు, రాష్ట్ర భద్రతా మంత్రిత్వ శాఖ ఉద్యోగులు కమిటీ ప్రాంగణాన్ని శోధించారు, అన్ని డాక్యుమెంటేషన్లను తీసివేసి, భవనాన్ని మూసివేశారు.
డిసెంబరు 10న, సోవియట్ యూనియన్‌లో ఇజ్రాయెల్ ఛార్జ్ డి'అఫైర్స్, మొర్దెచాయ్ నమీర్, ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ యొక్క తూర్పు యూరోపియన్ విభాగం డైరెక్టర్, Sh. ఫ్రైడ్‌మాన్‌కు టెలిగ్రాఫ్ పంపారు:
“యూదు వ్యతిరేక ఫాసిస్ట్ కమిటీ గుర్తు తొలగించబడింది. సంస్థ మూసివేయబడిందని మేము నమ్ముతున్నాము."
అయితే, దీని తరువాత కూడా, విదేశాంగ మంత్రి షెర్టోక్ వైషిన్స్కీ మరియు త్సరాప్కిన్‌లతో సుదీర్ఘ సంభాషణలు జరిపి, ఇజ్రాయెల్‌కు యూదుల వలసల ప్రాముఖ్యతను వారికి నిరూపించడానికి అవకాశం లభించింది.
వైషిన్స్కీ, వాస్తవానికి, ఈ దృక్కోణంతో ఏకీభవించలేదు, కానీ చాలా స్నేహపూర్వకంగా ఉన్నాడు, ద్వైపాక్షిక సంబంధాల సమస్యలను పరిశోధించాడు, వాటిని చర్చించి పరిష్కరిస్తానని వాగ్దానం చేశాడు. ఐక్యరాజ్యసమితిలో సోవియట్ యూనియన్ మరియు ఇజ్రాయెల్ సంయుక్తంగా తమ లక్ష్యాన్ని ఎలా సాధించగలిగాయో ఆయన మాట్లాడారు...
యూదు వ్యతిరేక ఫాసిస్ట్ కమిటీ సభ్యుల విధి ఇజ్రాయెల్ దౌత్యవేత్తలకు తెలియదు, ఎందుకంటే అరెస్టులు లేదా విచారణ గురించి ఏమీ వ్రాయబడలేదు.
కమిటీ లిక్విడేషన్ చాలా కాలంగా సిద్ధం చేయబడింది.
మార్చి 26, 1948న, రాష్ట్ర భద్రతా మంత్రి విక్టర్ అబాకుమోవ్ సెంట్రల్ కమిటీకి ఒక గమనికను సమర్పించారు:
"కొనసాగుతున్న భద్రతా చర్యల ఫలితంగా, యుఎస్ఎస్ఆర్ రాష్ట్ర భద్రతా మంత్రిత్వ శాఖ యూదు వ్యతిరేక ఫాసిస్ట్ కమిటీ నాయకులు, క్రియాశీల జాతీయవాదులు మరియు అమెరికన్లపై దృష్టి సారించి, తప్పనిసరిగా సోవియట్ వ్యతిరేక జాతీయవాద పనిని నిర్వహిస్తున్నారని నిర్ధారించింది. యూదు వ్యతిరేక ఫాసిస్ట్ కమిటీ యొక్క పనిలో అమెరికన్ అనుకూల ప్రభావం ముఖ్యంగా కమిటీ నాయకులు మిఖోల్స్ మరియు ఫెఫర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పర్యటన తర్వాత గుర్తించబడటం ప్రారంభమైంది, అక్కడ వారు ప్రముఖ యూదు వ్యక్తులతో సంబంధాలు ఏర్పరచుకున్నారు, వారిలో కొందరు అమెరికన్ ఇంటెలిజెన్స్‌తో సంబంధం...
USSR రాష్ట్ర భద్రతా మంత్రిత్వ శాఖ యొక్క ఇటీవల అరెస్టయిన యూదు జాతీయవాదులలో, అనేకమంది అమెరికన్ మరియు బ్రిటిష్ గూఢచారులు సోవియట్ వ్యవస్థకు శత్రుత్వం వహించి, విధ్వంసక పనికి పాల్పడ్డారని బహిర్గతం చేశారు.
నాజీయిజంతో పోరాడటానికి 1941లో సృష్టించబడిన యూదు వ్యతిరేక ఫాసిస్ట్ కమిటీ కేసులో తీర్పు, యూదులందరూ అమెరికన్ గూఢచారులు మరియు విదేశీ మాస్టర్స్ కోసం పనిచేస్తున్నారని చూపించవలసి ఉంది. కానీ నిందితులు తాము గూఢచారులమని అంగీకరించకపోవడంతో విచారణను ముగించాల్సి వచ్చింది.
అరెస్టు చేసిన వారిని కొట్టి చంపారు. కొందరు జైలులోనే చనిపోయారు. విచారణకు తీవ్రమైన విషయం అవసరం - స్టాలిన్‌పై హత్యాయత్నం, గూఢచర్యం, విధ్వంసం, కానీ ఈ వ్యక్తులు కొట్టబడినప్పుడు కూడా అలాంటిదేమీ ముందుకు రాలేకపోయారు. వారు థియేటర్‌లో ఆడారు, కవిత్వం రాశారు మరియు జబ్బుపడిన వారికి చికిత్స చేశారు.
నిందితులందరూ యూదులు: నటుడు వెనియామిన్ జుస్కిన్, విద్యావేత్త లినా స్టెర్న్, రచయితలు పెరెట్స్ మార్కిష్, లెవ్ క్విట్కో, సెమియోన్ గాల్కిన్, డేవిడ్ గోఫ్స్టెయిన్, బోట్కిన్ హాస్పిటల్ యొక్క ప్రధాన వైద్యుడు బోరిస్ షిమెలియోవిచ్, ఆల్-యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ మాజీ సభ్యుడు బోల్షెవిక్‌లు మరియు విదేశీ వ్యవహారాల డిప్యూటీ మంత్రి సోలమన్ లోజోవ్‌స్కీ... ఇది జాతి విచారణ. వారు నేరం కోసం కాదు, వారి మూలం కోసం ప్రయత్నించారు. హింస మరియు బెదిరింపు ఉన్నప్పటికీ, ఈ యువకులు మరియు చాలా ఆరోగ్యకరమైన వ్యక్తులు ధైర్యం మరియు ధైర్యం యొక్క ఉదాహరణను చూపించారు.
రేవులో కూర్చున్న ప్రసిద్ధ నటులు, రచయితలు మరియు వైద్యులు కామ్రేడ్ స్టాలిన్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాద చర్యల తయారీలో పాల్గొనలేదు, గూఢచర్యం మరియు ద్రోహంలో పాల్గొనలేదు మరియు సోవియట్ వ్యతిరేక ప్రచారాన్ని కూడా నిర్వహించలేదు.
విచారణకు అధ్యక్షత వహించిన లెఫ్టినెంట్ జనరల్ ఆఫ్ జస్టిస్ చెప్త్సోవ్, వారి మాతృభాషలో రాయాలని, యిడ్డిష్‌లో పుస్తకాలను ప్రచురించాలని, వారి స్వంత థియేటర్ మరియు స్టేజ్ యూదు నాటకాలను కలిగి ఉండాలని మరియు హీబ్రూ భాషలో బోధించే పాఠశాలలను నిర్వహించాలని వారి కోరికను దోషులుగా నిర్ధారించారు.
జనరల్ చెప్త్సోవ్ ప్రతివాదులలో ఒకరిని నిందించాడు:
— ఒక కమ్యూనిస్ట్, రచయిత, మార్క్సిస్ట్, ప్రగతిశీల యూదు మేధావి సంప్రదింపులు పూజారులు, రబ్బీలు, అస్పష్టవాదులు, వారికి బోధన గురించి, మట్జా గురించి, ప్రార్థన పుస్తకాల గురించి, కోషెర్ మాంసం గురించి ఎందుకు సలహా ఇస్తారు?
మాజీ సోవియట్ యూనియన్‌లోని కొన్ని రిపబ్లిక్‌లలోని రష్యన్‌ల నుండి వారు ఇప్పుడు డిమాండ్ చేసినట్లే, యూదుల నుండి పూర్తి సమీకరణను అధికారులు డిమాండ్ చేశారు. నిరక్షరాస్యుడైన పరిశోధకుడు, రచయిత అబ్రమ్ కోగన్ తన స్వంత విచారణలో తప్పులను సరిచేస్తున్నాడని చూసి, అతన్ని కొట్టాడు: అతనికి తెలుసు, దుష్టుడు, రష్యన్ భాష, కానీ హిబ్రూలో వ్రాస్తాడు! జాతీయ సంస్కృతి పట్ల ఆందోళన హానికరం మరియు దేశభక్తి లేనిదిగా గుర్తించబడింది.
కానీ జనరల్ మరియు అతని మదింపుదారులు దీని కోసం కాల్చడానికి ఇష్టపడలేదు. తన పార్టీ సభ్యత్వ కార్డు, కెరీర్ మరియు బహుశా అతని ప్రాణాలను కూడా పణంగా పెట్టి, తదుపరి విచారణ కోసం కేసును తిరిగి ఇవ్వడానికి జనరల్ చెప్త్సోవ్ సెంట్రల్ కమిటీని అనుమతి కోరారు.
కానీ జనరల్ ఆశ్రయించిన మాలెన్కోవ్ దీనిని చేయటానికి అనుమతించలేదు:
"మీరు మమ్మల్ని ఈ నేరస్థుల ముందు మోకరిల్లాలని కోరుకుంటున్నారు." ఈ కేసులో తీర్పును ప్రజలు ఆమోదించారు; పొలిట్‌బ్యూరో ఈ కేసును మూడుసార్లు పరిష్కరించింది. పొలిట్‌బ్యూరో నిర్ణయాన్ని అనుసరించండి.
మరియు సరిగ్గా. యూదు వ్యతిరేక ఫాసిస్ట్ కమిటీ కేసులో విచారణ మే 8, 1952న లెఫోర్టోవోలో ప్రారంభమైంది. మరియు ఒక నెల ముందు, ఏప్రిల్ 3 న, కొత్త రాష్ట్ర భద్రతా మంత్రి సెమియోన్ డెనిసోవిచ్ ఇగ్నాటీవ్, స్టాలిన్‌కు ఒక మెమోలో, యూదు వ్యతిరేక ఫాసిస్ట్ కమిటీ కేసులో నిందితులందరినీ కాల్చివేయాలని ప్రతిపాదించారు. నాయకుడు అంగీకరించాడు. సోషలిజాన్ని నిర్మించడానికి స్విట్జర్లాండ్ నుండి వచ్చిన ప్రపంచ ప్రఖ్యాత జీవశాస్త్రవేత్త లినా స్టెర్న్ అనే విద్యావేత్తకు మాత్రమే అతను కనికరం ఇచ్చాడు. ఆమెకు పదేళ్లు గడువు ఇచ్చారు. మిగిలిన వాటిని కాల్చివేసారు...
కానీ అది తరువాత వస్తుంది. ఈలోగా, జనవరి 11, 1949న, ఇజ్రాయెల్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క తూర్పు యూరోపియన్ విభాగం డైరెక్టర్, Sh. ఫ్రైడ్‌మాన్, ఇజ్రాయెల్‌లోని USSR మిషన్‌కు సలహాదారు M.I. ముఖిన్. ఎర్షోవ్ జలుబు చేసి ఇంట్లో కూర్చున్నాడు.
"ముఖిన్," ఇజ్రాయెల్ దౌత్యవేత్త నివేదికలో ఇలా వ్రాశాడు, "గత సైనిక ఆపరేషన్ సమయంలో మేము చూపిన కార్యాచరణ సామర్థ్యాల గురించి ప్రశంసలతో మాట్లాడాడు, మా సర్కిల్‌లలోని మానసిక స్థితి గురించి మరియు గ్రేట్ బ్రిటన్‌తో ప్రస్తుత వివాదంలో మేము గట్టిగా నిలబడాలనుకుంటున్నారా అని అడిగారు. ."
బ్రిటిష్ వారు ఈజిప్టు భూభాగంలో తమ దండును పెంచారు. జనవరి 7న, ఇజ్రాయెలీలు ఈజిప్షియన్ స్థానాలపై ఐదుగురు బ్రిటీష్ యోధులను కాల్చివేసారు, వారిని ఈజిప్షియన్లుగా నమ్ముతారు.
1936 నాటి ఆంగ్లో-ఈజిప్షియన్ ఒప్పందం ఆధారంగా ఇజ్రాయెల్‌తో ఇంగ్లండ్ యుద్ధానికి దిగవచ్చని అమెరికన్లు ఇజ్రాయెల్‌లను హెచ్చరించారు. మాస్కో సంతోషంగా ఉంది, కానీ ఇజ్రాయెల్‌లు నవ్వలేదు. వారు సోవియట్ యూనియన్ మద్దతును లెక్కించారు, అయితే రెండు దేశాల మధ్య సంబంధాలలో హనీమూన్ ఇప్పటికే ముగిసింది. ఇజ్రాయెల్‌లు దీనిని అర్థం చేసుకోలేదు మరియు ఇప్పటికే పాలస్తీనాలో స్థిరపడిన వారి బంధువులను ఇజ్రాయెల్‌కు బహిష్కరించడం గురించి సోవియట్ అధికారులకు చాలా అసహ్యకరమైన ప్రశ్నను లేవనెత్తారు.
జనవరి 21 న, సమీప మరియు మధ్యప్రాచ్య దేశాల విభాగం అధిపతి బకులిన్, ఇజ్రాయెల్ రాయబారి ఎర్షోవ్‌కు ఇలా వ్రాశారు:
"మీకు తెలిసినట్లుగా, ఇటీవల USSR కి ప్రతికూలమైన కథనాలు మరియు సందేశాలు ఇజ్రాయెల్ ప్రెస్‌లో ఎక్కువగా కనిపించాయి, అవి తరచుగా మా వైపు ఎటువంటి ప్రతిభేదం లేకుండా ఉంటాయి ...
టెల్ అవీవ్‌లో మా మిషన్ తరపున ఒక బులెటిన్‌ను ప్రచురించడం సోవియట్ యూనియన్‌కు విరుద్ధమైన ప్రచారానికి తీవ్రమైన ప్రతిఘటనగా ఉంటుందని మరియు USSRలోని వాస్తవ పరిస్థితులతో మరియు వారి అభిప్రాయాలతో దేశంలోని ప్రజలకు పరిచయం చేస్తుందని డిపార్ట్‌మెంట్ విశ్వసిస్తుంది. అంతర్జాతీయ జీవిత సమస్యలపై సోవియట్ ప్రజానీకం."
సోవియట్ ప్రెస్‌లో కూడా ఇజ్రాయెల్ వ్యతిరేక ప్రచారం గుర్తించదగినదిగా మారింది.
ఫిబ్రవరి 1న, ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ యొక్క తూర్పు యూరోపియన్ విభాగం డైరెక్టర్, Sh. ఫ్రైడ్‌మాన్, సోవియట్ రాయబారి ఎర్షోవ్‌తో ప్రావ్దా పబ్లిషింగ్ హౌస్ ప్రచురించిన ఇజ్రాయెల్ గురించిన బ్రోచర్, ట్రూడ్ వార్తాపత్రికలో ఒక కథనం మరియు మాస్కో రేడియో ప్రసారాల గురించి మాట్లాడారు. . అవన్నీ స్నేహపూర్వకంగా రాయబడ్డాయి.
శాంతి ప్రేమికుడు అయిన ఎర్షోవ్, సోవియట్ యూనియన్ పట్ల స్నేహపూర్వకంగా లేని కథనాలు ఇజ్రాయెల్ పత్రికలలో కూడా వచ్చాయని గమనించి, వాటిని పట్టించుకోవద్దని సూచించారు.
ఇవి ప్రైవేట్ వార్తాపత్రికలు, ఇజ్రాయెల్ ప్రభుత్వం వాటిని నిర్వహించడం లేదని, సోవియట్ యూనియన్‌లో పరిస్థితి భిన్నంగా ఉందని ఫ్రైడ్‌మాన్ బదులిచ్చారు. ఈ వివరణలు మాస్కోలో ఆమోదించబడలేదు. వార్తాపత్రికలు తమ స్వంత దృక్కోణాన్ని వ్యక్తపరచగలవని వారు నమ్మలేదు.
ఫిబ్రవరి 7న, డిప్యూటీ విదేశాంగ మంత్రి V. జోరిన్ గోల్డా మీర్‌ను సాయంత్రం ఏడు గంటలకు పిలిచి, "ఇజ్రాయెల్ రాష్ట్రం యొక్క మిషన్ యొక్క చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించి ఒక మౌఖిక ప్రకటన చేసాడు, సోవియట్ పౌరులను సోవియట్ పౌరసత్వాన్ని త్యజించమని ప్రోత్సహించాడు మరియు పంపిణీకి సంబంధించి ప్రజా సంస్థలు మరియు వ్యక్తిగత సోవియట్ పౌరులకు మిషన్ యొక్క వార్తాలేఖ "
ఈ రకమైన మొదటి మందలింపు ఇది, మునుపటి స్నేహపూర్వక సంబంధాలకు భిన్నంగా ఉంది. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆధ్వర్యంలోని మతపరమైన వ్యవహారాల మండలి నుండి భద్రతా అధికారుల నుండి సిగ్నల్ వచ్చింది, అక్కడ వారు రాయబార కార్యాలయ బులెటిన్‌లోని విషయాలపై దృష్టిని ఆకర్షించారు: ఇది ప్రపంచం నలుమూలల నుండి ఇజ్రాయెల్‌కు తరలివెళ్లే యూదుల గురించి సందేశాలను కలిగి ఉంది.
"విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ," జోరిన్ తన పేపర్ నుండి చదివాడు, "ఈ మిషన్ కార్యకలాపాలను సోవియట్ యూనియన్ యొక్క పౌరులను చట్టవిరుద్ధంగా చేర్చుకోవడం మరియు సోవియట్ పౌరసత్వాన్ని త్యజించేలా వారిని ప్రేరేపించడం. దీని దృష్ట్యా, మిషన్ మరియు దాని ప్రతినిధులు సోవియట్ యూనియన్ పట్ల వారి విధేయ వైఖరికి విరుద్ధమైన ఈ కార్యకలాపాలను నిలిపివేయాలని ప్రతిపాదించబడింది.
గోల్డా మీర్," జోరిన్ నివేదికలో వ్రాశాడు, "స్పష్టంగా సిగ్గుపడింది... USSR యొక్క చట్టాలకు విరుద్ధంగా ఏదైనా చేయాలనే ఉద్దేశ్యం మిషన్‌లో ఉందని మరియు ఉండదని ఆమె సమాధానం చెప్పడానికి తొందరపడింది. మిషన్‌లో తప్పుడు చర్యలు ఉండే అవకాశం ఉంది, దౌత్య ఆచరణలో మిషన్‌కు ఉన్న అనుభవం లేని కారణంగా మాత్రమే దీనిని వివరించవచ్చు.
వెళ్లిపోవాలనుకునే వ్యక్తులు ఇజ్రాయెల్ మిషన్‌ను సంప్రదించారని గోల్డా మీర్ జోరిన్‌తో చెప్పారు, అయితే వారు సోవియట్ అధికారుల నుండి అనుమతి పొందాలని లేదా మిషన్ ఇజ్రాయెల్‌లో నివసించే వారి బంధువులకు లేఖలు పంపిందని వారికి చెప్పబడింది.
జోరిన్ "మిషన్ తప్పు పని చేస్తోంది, ఎందుకంటే ఇది సోవియట్ పౌరులకు నేరుగా లేఖలు పంపదు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను దాటవేస్తుంది."
ఇకపై ఇలా జరగదని గోల్డా మీర్ హామీ ఇచ్చారు. ఆమె కొంత గందరగోళంగా, మిషన్ జారీ చేసిన వార్తాలేఖను ఎవరు పంపగలరు? ప్రారంభంలో ఇది ప్రజా సంస్థలు, వార్తాపత్రికలు, గ్రంథాలయాలు, మతపరమైన సంఘాలు మరియు మూడు యూదుల సామూహిక క్షేత్రాలకు పంపబడింది.
మాస్కోలో మిషన్ బులెటిన్లు సాధారణంగా దౌత్య దళాలకు పంపబడతాయని జోరిన్ బదులిచ్చారు.
— లైబ్రరీలు మరియు వార్తాపత్రిక సంపాదకీయ కార్యాలయాలకు వార్తాలేఖను పంపడం సాధ్యమేనా? - గోల్డా మీర్ స్పష్టం చేశారు.
జోరిన్ ప్రతికూలంగా సమాధానం ఇచ్చింది.
ఫిబ్రవరి 9న, గోల్డా మీర్ విదేశాంగ మంత్రి షెర్టోక్‌కి టెలిగ్రాఫ్ పంపారు:
“సంభాషణ యొక్క స్వరం మర్యాదపూర్వకంగా మరియు చల్లగా ఉంది, ముద్రించిన పత్రం యొక్క కంటెంట్ చాలా కఠినమైనది. వాస్తవానికి మేము మా చివరి అవకాశాలను కోల్పోయాము. అంటే స్థానిక యూదుల ఉత్తరాలకు ప్రతిస్పందించడం పూర్తిగా నిషేధించబడింది.
మేము నోట్‌లోని టెక్స్ట్‌ను మాకు ఇవ్వమని అడిగాము, కానీ అది నోట్ కాదని, నోటి స్టేట్‌మెంట్ అని జోరిన్ బదులిచ్చారు, కాబట్టి టెక్స్ట్ బదిలీ చేయబడదు.
ఫిబ్రవరి 13 న, యునైటెడ్ స్టేట్స్‌లోని సోవియట్ రాయబారి, అలెగ్జాండర్ సెమియోనోవిచ్ పన్యుష్కిన్, ఇజ్రాయెల్ రాయబారి ఎల్యాహు ఎలాట్‌ను విందుకు ఆహ్వానించారు (ఎప్స్టీన్ కూడా తన చివరి పేరును మార్చుకుని ఎలాట్ అయ్యాడు).
పన్యుష్కిన్ 1938 నుండి NKVDలో పనిచేశాడని ఇజ్రాయెల్‌లకు తెలియదు. యూనిఫైడ్ ఇంటెలిజెన్స్ ఉపకరణాన్ని సృష్టించిన తరువాత - USSR యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కింద ఇన్ఫర్మేషన్ కమిటీ - పన్యుష్కిన్ కమిటీకి ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డాడు మరియు నవంబర్ 1947 లో అతను యునైటెడ్ స్టేట్స్కు రాయబారిగా బయలుదేరాడు. పన్యుష్కిన్ యొక్క స్థానం ప్రకారం, అతను వాషింగ్టన్‌లోని విదేశీ ఇంటెలిజెన్స్ నివాసి కూడా.
ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి షెర్టోక్ గోల్డా మీర్‌తో మాట్లాడుతూ పన్యుష్కిన్ "మార్షల్ ప్లాన్‌లో ఇజ్రాయెల్ చేరే అవకాశం గురించి అమెరికన్ పత్రికలలో వచ్చిన సమాచారం గురించి ఎలాట్‌తో అనధికారిక సంభాషణ జరిగింది. ఇజ్రాయెల్ పౌరులలో అత్యధికులు కమ్యూనిస్టులు కాదని, విదేశీ ప్రభావం మరియు ఆధిపత్యం నుండి పూర్తిగా స్వతంత్రంగా ఉండాలని వారు కోరుకుంటున్నారని వారికి తెలుసు కాబట్టి మేము వారి కూటమిలో చేరాలని రష్యన్లు డిమాండ్ చేయబోరని ఆయన అన్నారు.
ఎలాట్ మార్షల్ ప్లాన్ గురించిన సమాచారాన్ని ఖండించారు మరియు మేము స్వాతంత్ర్య మార్గాన్ని అనుసరించాలని గట్టిగా నిర్ణయించుకున్నాము మరియు సోవియట్ యూనియన్‌తో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము ... "
మొదటి ఎన్నికలలో, 1949 జనవరి ఇరవై ఐదవ తేదీన, ఇజ్రాయెల్‌లో వామపక్షాలు ఓడిపోయాయి. కమ్యూనిస్టు పార్టీకి నాలుగు ఆదేశాలు మాత్రమే వచ్చాయి. అందువల్ల కమ్యూనిస్టులను పెద్దగా పట్టించుకోలేదు. ఇజ్రాయెల్‌లో కమ్యూనిస్టులు అధికారాన్ని చేజిక్కించుకుంటారని యునైటెడ్ స్టేట్స్ స్టేట్ డిపార్ట్‌మెంట్ యొక్క సూచన ధృవీకరించబడలేదు.
కానీ ఇజ్రాయెల్‌లో పనిచేస్తున్న అమెరికన్ దౌత్యవేత్తలు మరియు గూఢచార అధికారులు "పెరిగిన ఎరుపు ప్రమాదం" గురించి నివేదించడం కొనసాగించారు. ఛార్జ్ డి ఎఫైర్స్ రిచర్డ్ ఫోర్డ్ వాషింగ్టన్‌కు పద్నాలుగు పేజీల మెమోను పంపారు, "ఇజ్రాయెల్‌లో కమ్యూనిజం."
సోవియట్ యూనియన్ నుండి వచ్చిన ముగ్గురు ఇజ్రాయెల్‌లను కలుసుకున్న ఒక అమెరికన్ దౌత్యవేత్త ట్రాన్స్‌జోర్డానియన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఒక గ్రామానికి సందర్శించిన కథనం అత్యంత ఆకర్షణీయంగా ఉంది:
"ముగ్గురికి మందపాటి మెడలు, గొరిల్లా భుజాలు మరియు తక్కువ వేలాడుతున్న రష్యన్ రైతుల తలలు ఉన్నాయి, బహుశా, నిన్న మాత్రమే స్టెప్పీల నుండి బయటపడింది ...
అభివృద్ధి చెందిన కమ్యూనిస్ట్ చొరబాట్లను అరికట్టడానికి వీరోచిత ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పనవసరం లేదు..."
ఎన్నికలలో, మాపం, యునైటెడ్ వర్కర్స్ పార్టీ, 1948లో సృష్టించబడింది మరియు సోవియట్ యూనియన్ నుండి సహాయం పొందింది, నెస్సెట్‌లో పంతొమ్మిది సీట్లు గెలుచుకుంది. వామపక్ష సోషలిస్టు దృక్పథాలతో పార్టీ ప్రజలను ఏకం చేసింది. హగానా మాజీ చీఫ్ ఆఫ్ స్టాఫ్, రష్యాలో జన్మించిన మోషే స్నేహ్ (క్లీన్‌బామ్), మాపమ్ నాయకుడిగా ఎన్నికయ్యారు. అతను సోవియట్ యూనియన్‌తో స్నేహపూర్వక సంబంధాల లీగ్‌కి సెక్రటరీ జనరల్ కూడా అయ్యాడు.
లీగ్ మాస్కో నుండి ఆర్థిక సహాయం పొందింది. మోషే స్నేహను కొన్నిసార్లు సోవియట్ ఏజెంట్ అని పిలుస్తారు. డాక్టర్ ఆఫ్ మెడిసిన్, అతను 1939 లో పోలిష్ సైన్యంలోకి డ్రాఫ్ట్ చేయబడ్డాడు. ఎర్ర సైన్యం పోలాండ్‌తో యుద్ధంలోకి ప్రవేశించిన తరువాత, అతను సోవియట్‌లచే బంధించబడ్డాడు. కొంతమంది పరిశోధకులు అతని ప్రాణాలను కాపాడటానికి, అతను సోవియట్ ఇంటెలిజెన్స్ కోసం పనిచేయడానికి అంగీకరించాడని నమ్ముతారు.
కానీ అది ముప్పై తొమ్మిది! అతనిని విచారించిన NKVD పరిశోధకులకు పాలస్తీనా గురించి ఏమీ తెలియదు మరియు తెలుసుకోవాలనుకోలేదు. వారు పోలిష్ యూదులను ఎందుకు నియమించుకోవలసి వచ్చింది? వారు రాష్ట్ర భద్రత దృష్టికి వస్తే, వారు కటకటాల వెనుకకు వచ్చారు. ఉదాహరణకు, ఇజ్రాయెల్ యొక్క కాబోయే ప్రధాన మంత్రి మెనాచెమ్ బిగిన్, తీవ్ర మితవాద విశ్వాసాలు ఉన్న వ్యక్తి కూడా సోవియట్ బందిఖానాలో ఉన్నాడు. జియోనిస్ట్‌గా, అతను సోవియట్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడు మరియు శిబిరానికి పంపబడ్డాడు.
ఇజ్రాయెల్‌లో కనిపించిన సోవియట్ దౌత్యవేత్తలు మరియు ఇంటెలిజెన్స్ అధికారులు సులభమైన మార్గాన్ని తీసుకున్నారు; వారు మొదట సోవియట్ యూనియన్‌తో సానుభూతి ఉన్న వారితో సంబంధాలను ఏర్పరచుకున్నారు.
మోషే స్నేహ, పార్టీ నాయకుడిగా తన పాత్రలో, సోవియట్ దౌత్యవేత్తలు మరియు ఇంటెలిజెన్స్ అధికారులను తరచుగా కలుస్తూ, తనకు తెలిసిన సమాచారాన్ని ఉదారంగా అతనితో పంచుకునేవాడు. కానీ రహస్యాలు తెలుసుకునే వీలు లేదు. బెన్-గురియన్ రాడికల్ సోషలిస్టులను ఇష్టపడలేదు మరియు వారిపై నిఘా ఉంచడానికి కౌంటర్ ఇంటెలిజెన్స్‌ను కేటాయించాడు.
మోషే స్నేహ, సోవియట్ ఇంటెలిజెన్స్ అధికారుల భాషలో, ఒక క్లాసిక్ "ప్రభావ ఏజెంట్". 53లో ఇజ్రాయెల్ కమ్యూనిస్ట్ పార్టీలో చేరాడు. అతని కుమారుడు, ఎఫ్రాయిమ్, ప్రముఖ సైనిక వైద్యుడు, రక్షణ శాఖ ఉప మంత్రి మరియు ఆరోగ్య మంత్రి అయ్యాడు. అతని తండ్రి గూఢచర్యానికి పాల్పడినట్లు అనుమానించబడి ఉంటే, అతను జనరల్‌గా మారడం మరియు రాజకీయ జీవితాన్ని గడపడం కష్టం.
వాస్తవానికి, యువ జియోనిస్టులలో చాలా మంది సోషలిస్ట్ విశ్వాసాలు ఉన్నారు. వారు సోవియట్ యూనియన్‌ను మెచ్చుకున్నారు.
ముప్పైల మధ్యలో, ప్రసిద్ధ రష్యన్ గాయకుడు అలెగ్జాండర్ నికోలెవిచ్ వెర్టిన్స్కీ పాలస్తీనాను సందర్శించారు.
"టెల్ అవీవ్," అతను వ్రాశాడు, "ప్రపంచం నలుమూలల నుండి ఇక్కడికి వచ్చిన మార్గదర్శకుల చేతులతో నిర్మించబడిన ఒక చిన్న, నిరాడంబరమైన, స్వచ్ఛమైన ప్రాంతీయ పట్టణం. వారిలో ఎక్కువ మంది తెలివైన వృత్తుల వారు - వైద్యులు, న్యాయవాదులు, వాస్తుశిల్పులు, విద్యార్థులు. తమ సొంత మాతృభూమిని కలిగి ఉండాలనే ఆలోచనతో ఆకర్షితులై, వారు దేశానికి చేరుకుని, ఆత్రంగా పనికి పూనుకున్నారు. అవిశ్రాంతంగా పని చేస్తూ, వారు రోడ్లు నిర్మించారు, ఇళ్ళు నిర్మించారు, భూమిని సాగు చేశారు, ప్రతిదాన్ని స్వయంగా సృష్టించారు, ఏ చిన్న పనిని అసహ్యించుకోలేదు.
పాలస్తీనాలో వారు హిబ్రూ లేదా రష్యన్ మాట్లాడతారు. హిబ్రూ భాష చాలా అందంగా ఉంది. మీరు దానిని విన్నప్పుడు, మీరు ఈ వెయ్యి సంవత్సరాల జాతి యొక్క ఉత్సాహాన్ని, మొత్తం ఉత్సాహాన్ని అనుభవిస్తారు.
జెరూసలేంలో, వెర్టిన్స్కీ యొక్క ఆరాధకులలో ఒకరు క్రైస్తవ పుణ్యక్షేత్రాలను చూపించారు, ఆపై అతన్ని ఇంటికి ఆహ్వానించారు.
"నా ఆశ్చర్యం ఏమిటి," వెర్టిన్స్కీ గుర్తుచేసుకున్నాడు, "ప్రవేశించగానే, నేను అతని కార్యాలయం గోడపై చూశాను ... స్టాలిన్ యొక్క భారీ చిత్రం! గుహలు మరియు బలిపీఠాల గుండా సంచరించే అన్ని మానసిక స్థితి తర్వాత, ఆధ్యాత్మిక అర్ధ చీకటి, ధూపం వాసన, కొవ్వొత్తుల పగుళ్లు మరియు దీపాల మినుకుమినుకుమనే తర్వాత - అకస్మాత్తుగా స్టాలిన్ యొక్క చిత్రం.
"కాబట్టి ఇక్కడే ఈ మనిషి ప్రభావం చొచ్చుకుపోయింది!" - నేను అనుకున్నాను. "పాత ప్రపంచం యొక్క ఊయలకి!"
నేను దీన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాను, నేను నోరు తెరిచి, చిత్తరువును చూస్తూ చాలాసేపు నిలబడి ఉన్నాను.
యుద్ధం తరువాత, చాలా మంది జియోనిస్టులు నాజీయిజాన్ని అణిచివేసిన ఎర్ర సైన్యం పట్ల సహజమైన కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉన్నారు. వారు స్టాలిన్‌కు తమ శుభాకాంక్షలను ప్రకటించారు మరియు స్టాలిన్ సంవత్సరాలలో సోవియట్ యూనియన్‌లో ఏమి జరిగిందో ఆలోచించడానికి చాలా కాలం ఇష్టపడలేదు.
పార్టీ సభ్యుడు మొర్దెచాయ్ ఓరెన్‌ను చెకోస్లోవేకియాలోని డాక్‌లో "జియోనిస్ట్ మరియు గూఢచారి"గా ఉంచిన తర్వాత మాత్రమే మాపమ్ పార్టీ నాయకులు స్టాలిన్‌పై తమ ప్రేమను కోల్పోయారు. పార్టీ సభ్యులలో సోవియట్ యూనియన్ పట్ల భక్తి గొప్పగా ఉన్నప్పటికీ. MAPAM నాయకులలో ఒకరైన, బ్రెస్ట్-లిటోవ్స్క్‌లో జన్మించిన యాకోవ్-అరీ ఖాజాన్ 1951లో ఇలా అన్నారు:
"జియోనిజం విప్లవానికి ధన్యవాదాలు మాత్రమే దాని లక్ష్యాన్ని సాధించగలిగింది."
ఇజ్రాయెల్‌ను దిగ్భ్రాంతికి గురిచేసిన డాక్టర్స్ ప్లాట్ సమయంలో కూడా, నెస్సెట్ సభ్యుడు ఖాజాన్ ఇలా అన్నారు: “ఈ విచారణపై మాకు ఆసక్తి లేదు. అతను సోషలిస్టు దేశాల పట్ల మన వైఖరిని మార్చలేడు.
స్టాలిన్ మరణించిన ఒక సంవత్సరం తర్వాత, పార్టీ నాయకులు గట్టిగా చెప్పారు: "మేము ఇకపై సోవియట్ యూనియన్‌పై ఆధారపడటం లేదు."
కానీ పార్టీ ప్రధాన కార్యదర్శి మీర్ యారీ ఇప్పటికీ జియోనిజాన్ని లెనినిజంతో కలపడానికి ప్రయత్నించారు. తన యవ్వనంలో అతను లియో టాల్‌స్టాయ్ మరియు ఆరోన్ డేవిడ్ గోర్డాన్‌ల ఆరాధకుడు, అతను శారీరక శ్రమను మరియు ప్రకృతికి తిరిగి రావడాన్ని పాలస్తీనాలోని యూదుల పునర్జన్మకు అవసరమైన పరిస్థితులుగా భావించాడు. యారీ మొదటి ప్రపంచ యుద్ధంలో ఆస్ట్రో-హంగేరియన్ సైన్యంలో పనిచేశాడు, ఇరవయ్యవ సంవత్సరంలో పాలస్తీనాకు వలసవెళ్లాడు మరియు బైబిల్ సోషలిజాన్ని బోధిస్తూ కిబ్బట్జ్‌లో పనిచేశాడు.
రెండవ మాతృభూమిగా సోవియట్ యూనియన్ పట్ల వైఖరి ఆరు రోజుల యుద్ధం వరకు కొనసాగింది, సోవియట్ ఆయుధాలతో యూదు రాజ్యాన్ని ఈజిప్ట్ నాశనం చేయాలని భావించిందని పార్టీ నాయకులు గ్రహించినప్పుడు...
జనవరి 1949లో, ట్రూమాన్ చివరకు అతనికి విసుగు తెప్పించిన డిఫెన్స్ సెక్రటరీ ఫారెస్టల్‌ను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అధ్యక్షుడు అతను మరో రెండు నెలలు పని చేసి తన రాజీనామాను వ్రాయమని సూచించాడు, కానీ అందరికీ తెలుసు: పేద జేమ్స్ తొలగించబడ్డాడు. మార్చి 28న పదవీ విరమణ చేస్తున్న మంత్రి చివరిసారిగా వైట్‌హౌస్‌కు వచ్చారు. ట్రూమాన్ అతనికి పతకాన్ని అందించాడు మరియు అతని సేవకు ధన్యవాదాలు తెలిపాడు.
జియోనిస్టులు తనను రక్షణ మంత్రిత్వ శాఖ నుండి తరిమికొట్టారని ఫారెస్టల్ తనకు తెలిసిన ప్రతి ఒక్కరికీ చెప్పడం ప్రారంభించాడు. ఆశ్చర్యపోయిన ట్రూమాన్ మంత్రికి ఏమి జరుగుతుందో జాగ్రత్తగా కనుగొనమని అడిగాడు. ఫారెస్టల్ మానసిక రుగ్మతతో బాధపడుతూ ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు రాష్ట్రపతికి సమాచారం అందింది.
పనిలో ఉన్న అతని చివరి రోజున, సహాయకుడు అతనిని ఇంటికి తీసుకెళ్లి, మాజీ మంత్రి యొక్క సన్నిహితులలో ఒకరిని పిలిచే వరకు ఫారెస్టల్ తన డెస్క్ వద్ద చాలా గంటలు కూర్చున్నాడు. అతను త్వరగా వచ్చాడు. కమ్యూనిస్టులు, యూదులు మరియు వైట్‌హౌస్‌లోని ప్రజలు ఏకమై తనను వదిలించుకోవడానికి కలిసి పనిచేశారని మంత్రి ఫిర్యాదు చేయడం ప్రారంభించారు. వారు వెంటనే ఒక విమానాన్ని ఆర్డర్ చేసి ఫారెస్టాల్‌ను ఫ్లోరిడాకు పంపారు, తేలికపాటి వాతావరణం అతనిపై అనుకూలమైన ప్రభావాన్ని చూపుతుందని ఆశించారు, కానీ ఎటువంటి మెరుగుదల లేదు.
తీరం వెంబడి నడుస్తూ, అతను అకస్మాత్తుగా తనతో పాటు ఉన్న స్నేహితులకు ఆందోళనతో ఇలా అన్నాడు, విహారయాత్రలు సూర్యుడి నుండి ఆశ్రయం పొందుతున్న గొడుగులను చూపిస్తూ: “మేము ఇక్కడ మాట్లాడకూడదు. ఇవి వినే పరికరాలు. మేము చెప్పేదంతా వారికి తెలుసు."
ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారని స్పష్టమైంది.
ఏప్రిల్ '49లో అతను బెథెస్డాలోని నౌకాదళ ఆసుపత్రిలో చేరాడు, అక్కడ ఉన్నత స్థాయి అధికారులు చికిత్స పొందుతారు. తనను యూదులు, కమ్యూనిస్టులు వేధిస్తున్నారని నినాదాలు చేశారు. మే 22వ తేదీ తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పర్యవేక్షణ కారణంగా, అతను ఒంటరిగా మిగిలిపోయాడు మరియు అతను పదహారవ అంతస్తు నుండి దూకాడు.
యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వం జియోనిజానికి వ్యతిరేకంగా ఒక తక్కువ పోరాటాన్ని కలిగి ఉంటే, సోవియట్ యూనియన్‌లో వారి రెజిమెంట్ జోడించబడింది.
 
మోలోటోవ్ మరియు అతని భార్య కథ
మార్చి 4, 1949 న, వ్యాచెస్లావ్ మిఖైలోవిచ్ మోలోటోవ్ విదేశాంగ మంత్రి పదవిని కోల్పోయాడు. అతను పొలిట్‌బ్యూరో సభ్యుడిగా మరియు డిప్యూటీ హెడ్‌గా కొనసాగినప్పటికీ, ఇది ఖచ్చితంగా అవమానానికి సంకేతం.
దేశంలో రెండవ వ్యక్తిగా పరిగణించబడే మోలోటోవ్ యొక్క అధికారాన్ని స్టాలిన్ పద్దతిగా చూర్ణం చేశాడు. నాయకుడు మోలోటోవ్ భార్యను అపఖ్యాతి పాలైన వస్తువుగా ఎంచుకున్నాడు.
Polina Semyonovna Zhemchuzhina (Karpovskaya) మోలోటోవ్ కంటే ఏడేళ్లు చిన్నది. ఆమె యెకాటెరినోస్లావ్‌లో జన్మించింది మరియు పద్నాలుగు సంవత్సరాల వయస్సు నుండి ఆమె సిగరెట్ ఫ్యాక్టరీలో స్టఫర్‌గా పనిచేసింది. మే 17లో ఆమె క్షయవ్యాధితో బాధపడింది. నేను పని చేయలేను, నేను చికిత్స పొందాను మరియు నా సోదరితో నివసించాను.
విప్లవం తరువాత ఆమె ఎర్ర సైన్యంలోకి ప్రవేశించింది. 1818 లో ఆమె పార్టీలో చేరింది, మరుసటి సంవత్సరం ఆమె మహిళల మధ్య పనిపై ఉక్రెయిన్ కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీకి బోధకురాలిగా నియమించబడింది.
పెట్రోగ్రాడ్‌లో జరిగిన సమావేశంలో వారు మోలోటోవ్‌ను కలిశారు. ఇరవై ఒకటవ సంవత్సరంలో, ఆమె వ్యాచెస్లావ్ మిఖైలోవిచ్‌ను అనుసరించి మాస్కోకు వెళ్లి రోగోజ్‌స్కో-సిమోనోవ్స్కీ జిల్లా కమిటీలో బోధకురాలిగా మారింది. అదే సంవత్సరం, ఆమె మరియు మోలోటోవ్ వివాహం చేసుకున్నారు.
వివాహం తరువాత, జెమ్చుజినా చదువుకోవడానికి వెళ్ళింది. ఇరవై ఐదవ సంవత్సరంలో ఆమె మాస్కోలోని M.N. పేరు మీద పనిచేసే అధ్యాపకుల నుండి పట్టభద్రురాలైంది. పోక్రోవ్స్కీ, 1927లో - కమ్యూనిస్ట్ అకాడమీలో మార్క్సిజం కోర్సులు.
ఇరవై ఏడు వేసవిలో, జెమ్చుజినా నోవాయా జర్యా పెర్ఫ్యూమ్ ఫ్యాక్టరీలో పార్టీ సెల్ కార్యదర్శి అయ్యారు. ఆమె జామోస్క్వోరెట్స్కీ జిల్లా కమిటీకి బోధకురాలిగా ఒక సంవత్సరం పనిచేసింది.
సెప్టెంబర్ 1930లో, ఆమె నోవాయా జర్యా పెర్ఫ్యూమ్ ఫ్యాక్టరీకి డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ముప్పైల ప్రారంభంలో అనస్తాస్ మికోయన్ జ్ఞాపకాల ప్రకారం, స్టాలిన్ నిజంగా పోలినా సెమియోనోవ్నా అభిప్రాయాన్ని విన్నాడు. సోవియట్ మహిళలకు సబ్బు మాత్రమే కాదు, పెర్ఫ్యూమ్ మరియు సౌందర్య సాధనాలు కూడా అవసరం కాబట్టి, పెర్ఫ్యూమరీని అభివృద్ధి చేయడం అవసరమని ఆమె నాయకుడిని ప్రేరేపించింది.
Zhemchuzhina మొదట సబ్బు మరియు పెర్ఫ్యూమ్ పరిశ్రమ ట్రస్ట్‌కు నాయకత్వం వహించింది మరియు 1936 వేసవిలో, పీపుల్స్ కమిషనరేట్ ఆఫ్ ఫుడ్ ఇండస్ట్రీ యొక్క సబ్బు, పెర్ఫ్యూమ్ మరియు సౌందర్య సాధనాల పరిశ్రమ యొక్క ప్రధాన విభాగం. ఒక సంవత్సరం తరువాత, ఆమె అప్పటికే ఆహార పరిశ్రమ యొక్క డిప్యూటీ పీపుల్స్ కమీషనర్.
జనవరి 1939 లో, స్టాలిన్ ఆమెను ఫిషింగ్ ఇండస్ట్రీ యొక్క పీపుల్స్ కమీషనర్‌గా చేసాడు మరియు ఆమెను సెంట్రల్ కమిటీ అభ్యర్థి సభ్యునిగా మరియు USSR యొక్క సుప్రీం సోవియట్ యొక్క డిప్యూటీగా ఎన్నుకోవలసిందిగా ఆదేశించాడు. ఆమెకు ఆర్డర్ ఆఫ్ లెనిన్, రెడ్ బ్యానర్ ఆఫ్ లేబర్, రెడ్ స్టార్ మరియు బ్యాడ్జ్ ఆఫ్ హానర్ లభించాయి. కానీ అదే సంవత్సరం, మోలోటోవ్ పట్ల స్టాలిన్ వైఖరి నాటకీయంగా మారిపోయింది.
ఇప్పటి నుండి, వ్యాచెస్లావ్ మిఖైలోవిచ్‌కు కామ్రేడ్-ఇన్-ఆర్మ్స్ పాత్ర కాకుండా, అందరిలాగే, సహాయక నాయకుడి పాత్రను కేటాయించారు. స్టాలిన్ మోలోటోవ్‌తో చాలా ముఖ్యమైన సమస్యలను చర్చిస్తూనే ఉన్నాడు, కానీ అతని స్థానంలో అతనిని ఉంచాలని మరియు మునుపటి స్నేహ సంబంధాలను ముగించాలని నిర్ణయించుకున్నాడు.
1937లో, పొలిట్‌బ్యూరో మోలోటోవ్ యొక్క అనేక మంది సహాయకులను తొలగించింది మరియు అతను వారిని రక్షించలేకపోయాడు. అప్పుడు స్టాలిన్ వ్యాచెస్లావ్ మిఖైలోవిచ్ యొక్క బలహీనమైన అంశాన్ని కనుగొన్నాడు - అతని భార్య ...
1939 లో, ప్రభుత్వ అధిపతి మోలోటోవ్ ఊహించని నియామకాన్ని అందుకున్నాడు - అతను విదేశీ వ్యవహారాలకు పీపుల్స్ కమీషనర్ కూడా అయ్యాడు. ఈ విధంగా స్టాలిన్ విదేశాంగ విధాన దిశను బలోపేతం చేయాలని కోరుకున్నారని నమ్ముతారు. వాస్తవానికి, పీపుల్స్ కమిషనరేట్ ఫర్ ఫారిన్ అఫైర్స్‌కు మోలోటోవ్ నియామకం ప్రారంభ అవమానానికి సంకేతం: వ్యాచెస్లావ్ మిఖైలోవిచ్ తప్పనిసరిగా ఇతర వ్యవహారాల నుండి తొలగించబడ్డాడు. అదే సంవత్సరం, అతని భార్య చాలా తీవ్రమైన ఇబ్బందుల్లో పడింది.
"ప్రజల శత్రువులు మరియు గూఢచారులతో" సంబంధాల ఆరోపణలపై పీపుల్స్ కమిషనరేట్ ఆఫ్ ఇంటర్నల్ అఫైర్స్‌లో ఆమెపై కేసు తెరవబడింది. ఈ ఆరోపణపై మొదట స్టాలిన్ స్వయంగా తీర్పు చెప్పవలసి ఉన్నప్పటికీ - అతను తరువాత శత్రువులుగా ప్రకటించిన వారిని ఉన్నత స్థానాల్లో నియమించాడు.
ఆగష్టు 10, 1939న, పొలిట్‌బ్యూరో ఒక తీర్మానాన్ని ఆమోదించింది, అది గోప్యత యొక్క అత్యధిక వర్గీకరణ - "ప్రత్యేక ఫోల్డర్" క్రింద వర్గీకరించబడింది. మోలోటోవ్ భార్య (వ్యాచెస్లావ్ మిఖైలోవిచ్ పేరు ప్రస్తావించబడలేదు) “ఆమె కనెక్షన్‌లకు సంబంధించి అసభ్యత మరియు వ్యభిచారం చూపించింది, దాని ఫలితంగా, కామ్రేడ్ చుట్టుముట్టారు. పెర్ల్ చాలా శత్రు గూఢచారి అంశాలను కలిగి ఉంది, ఇది తెలియకుండానే వారి గూఢచర్య పనిని సులభతరం చేసింది.
పొలిట్‌బ్యూరో NKVDని "కామ్రేడ్ జెమ్‌చుజినాకు సంబంధించిన అన్ని మెటీరియల్‌లను క్షుణ్ణంగా తనిఖీ చేయమని" ఆదేశించింది. రాష్ట్ర భద్రతలో నైపుణ్యం కలిగిన వ్యక్తులు వెంటనే "విధ్వంసం మరియు గూఢచర్యం పని"లో ఆమె ప్రమేయం గురించి సాక్ష్యాలను రూపొందించారు మరియు వాటిని కేంద్ర కమిటీకి సమర్పించారు.
కానీ స్టాలిన్ ప్రస్తుతానికి ఆమెను క్షమించాడు - మోలోటోవ్ ప్రతిష్టను అణగదొక్కడానికి అతనికి సరిపోతుంది. అక్టోబర్ 24 న, పొలిట్‌బ్యూరో మళ్లీ పోలినా సెమియోనోవ్నా ప్రవర్తనను పరిశీలించింది. ఆమెపై ఉన్న మరింత తీవ్రమైన ఆరోపణలు "పరువు నష్టం కలిగించేవి"గా పరిగణించబడ్డాయి, అయితే "అవివక్షత మరియు చట్టవిరుద్ధం" అనే అభియోగం తీర్పులో వ్రాయబడింది.
ఆమె ఫిషింగ్ పరిశ్రమ పీపుల్స్ కమీషనర్ పదవి నుండి తొలగించబడింది మరియు పెద్ద స్థాయి తగ్గింపుతో, రిపబ్లికన్ పీపుల్స్ కమీషనరేట్ ఆఫ్ లోకల్ ఇండస్ట్రీకి టెక్స్‌టైల్ పరిశ్రమ అధిపతిగా బదిలీ చేయబడింది. ఫిబ్రవరి 1941లో, ఆల్-యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ బోల్షెవిక్స్ యొక్క XVIII సమావేశంలో, జెమ్చుజినా తన పార్టీ బిరుదును కోల్పోయింది - సెంట్రల్ కమిటీ అభ్యర్థి సభ్యుడు.
యుద్ధం తరువాత, స్టాలిన్ ఆమె పాత పాపాలను క్షమించినట్లు అనిపించింది. అక్టోబర్ 1946లో, USSR మినిస్ట్రీ ఆఫ్ లైట్ ఇండస్ట్రీ యొక్క టెక్స్‌టైల్ మరియు హేబెర్డాషెరీ పరిశ్రమ యొక్క ప్రధాన విభాగానికి అధిపతిగా జెమ్‌చుజినా పదోన్నతి పొందారు.
కానీ స్టాలిన్, మోలోటోవ్‌ను వదిలించుకోవాలనే ఆలోచనను వదులుకోలేదు. అక్టోబర్ 1948 లో, జెమ్చుజినా తన ఉద్యోగాన్ని కోల్పోయింది మరియు లైట్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ యొక్క రిజర్వ్‌కు బదిలీ చేయబడింది. రాష్ట్ర భద్రతా మంత్రిత్వ శాఖ ఆమెపై కొత్త కేసును తెరిచింది.
డిసెంబరు 29, 1948న, రాష్ట్ర భద్రతా మంత్రి విక్టర్ అబాకుమోవ్ మరియు ఆల్-యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ బోల్షెవిక్స్ సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలోని పార్టీ కంట్రోల్ కమిషన్ డిప్యూటీ ఛైర్మన్ మాట్వే ష్కిర్యాటోవ్ కేసు పురోగతిపై పొలిట్‌బ్యూరోకి నివేదించారు.
పొలిట్‌బ్యూరో నిర్ణయించింది:
"1. పార్టీ కంట్రోల్ కమీషన్ తనిఖీలో P.S. జెమ్‌చుజినా చాలా కాలం పాటు రాజకీయ విశ్వాసానికి అర్హుడు కాని మరియు గూఢచర్యానికి పాల్పడినట్లు అనుమానించబడిన యూదు జాతీయవాదులతో సంబంధాలు మరియు సన్నిహిత సంబంధాలను కొనసాగించింది; యూదు జాతీయవాదుల నాయకుడు మిఖోయెల్స్ అంత్యక్రియలలో పాల్గొన్నారు మరియు యూదు జాతీయవాది జుస్కిన్ [3]తో అతని మరణ పరిస్థితుల గురించి ఆమె సంభాషణ ద్వారా, మిఖోల్స్ మరణం గురించి సోవియట్ వ్యతిరేక రెచ్చగొట్టే పుకార్లను వ్యాప్తి చేయడానికి శత్రు వ్యక్తులకు దారితీసింది; మాస్కో ప్రార్థనా మందిరంలో జరిగిన మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్నారు.
2. P.S. జెమ్చుజినాను 1939లో ఆల్-యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీ (బోల్షెవిక్స్) సెంట్రల్ కమిటీ హెచ్చరించింది, ఆమె రాజకీయ విశ్వాసానికి అర్హత లేని వ్యక్తులతో ఆమె సంబంధాలలో ఆమె వ్యభిచారం గురించి; ఆమె ఈ పార్టీ నిర్ణయాన్ని ఉల్లంఘించింది మరియు తరువాత రాజకీయంగా అనర్హమైన రీతిలో ప్రవర్తించడం కొనసాగించింది.
పైన పేర్కొన్న వాటికి సంబంధించి, P.S. జెమ్చుజినాను మినహాయించండి. ఆల్-యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీ (బోల్షెవిక్స్) సభ్యుల నుండి."
ఇదంతా మోలోటోవ్ సమక్షంలో చెప్పబడింది. అతను ఆమె రక్షణలో ఒక్క మాట మాట్లాడటానికి ధైర్యం చేయలేదు, కానీ ఓటింగ్ సమయంలో అతను దూరంగా ఉండటానికి అనుమతించాడు. ఈ సహజమైన, కానీ ఆ సమయంలో సాహసోపేతమైన చర్య (కొంతమంది ఇతర పార్టీ నాయకులు, భయంతో పిచ్చిగా, వారి బంధువులను నాశనం చేయడానికి తమ చేతులతో అవకాశం ఇవ్వాలని కోరారు, ప్రజల శత్రువులుగా ప్రకటించబడింది), తరువాత అతనిపై కూడా నిందించబడుతుంది.
స్టాలిన్ మోలోటోవ్‌తో ఇలా అన్నాడు:
- మీరు మీ భార్య నుండి విడిపోవాలి.
మోలోటోవ్ తన జీవితమంతా పోలినా సెమియోనోవ్నాను అంకితభావంతో ప్రేమిస్తున్నాడు. అతను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, అతను తన భార్య మరియు కుమార్తె ఫోటోను ఎప్పుడూ తనతో తీసుకెళ్లాడు. వ్యాచెస్లావ్ మిఖైలోవిచ్ ఇంటికి తిరిగి వచ్చి, స్టాలిన్‌తో తన భార్యతో తన సంభాషణను వివరించాడు. Polina Semyonovna గట్టిగా చెప్పారు:
- ఇది పార్టీకి అవసరం కాబట్టి, మేము విడిపోతాము.
ఆమె పాత్ర కూడా చాలా ఎక్కువ.
ఆమె తన వస్తువులను ప్యాక్ చేసి, బంధువు వద్దకు వెళ్లింది - ఇది మోలోటోవ్ నుండి విడాకుల వంటిది.
జనవరి 20, 1949 న, వ్యాచెస్లావ్ మిఖైలోవిచ్, తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, స్టాలిన్‌కు పశ్చాత్తాపం లేఖ రాశాడు:
“పార్టీ నుండి పి.ఎస్.ని బహిష్కరించే ప్రతిపాదన కేంద్ర కమిటీలో ఓటు వేసినప్పుడు. నేను రాజకీయంగా తప్పుగా గుర్తించిన ముత్యానికి దూరంగా ఉన్నాను.
ఈ సమస్య గురించి ఆలోచించి, పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా మరియు కమ్యూనిస్ట్ పార్టీ గురించి సరైన అవగాహనను బోధించే కేంద్ర కమిటీ యొక్క ఈ నిర్ణయానికి నేను ఓటు వేస్తున్నాను.
అదనంగా, మిఖోల్స్ వంటి సోవియట్ వ్యతిరేక యూదు జాతీయవాదులతో తప్పుడు చర్యలు మరియు సంబంధాలను ఏర్పరచకుండా, నాకు సన్నిహితుడైన జెమ్‌చుజినాను నేను సమయానికి ఉంచలేదనే తీవ్రమైన అపరాధాన్ని నేను అంగీకరిస్తున్నాను.
మోలోటోవ్ లేఖ అనేది మానవ అవమానానికి పరిమితి, ఇది వ్యవస్థ ఒక వ్యక్తిని తీసుకువచ్చింది. ఒకరి భార్యపై ప్రేమ మరియు ఆమెను రక్షించాలనే కోరిక వంటి సాధారణ మానవ భావాలు తీవ్రమైన రాజకీయ నేరంగా పరిగణించబడ్డాయి.
ఒక వారం తరువాత, జనవరి ఇరవై ఆరవ తేదీన, జెమ్చుజినాను అరెస్టు చేశారు. కేంద్ర కమిటీ సభ్యులకు ఆమె కేసు నుండి పదార్థాలు పంపబడ్డాయి. మోలోటోవ్‌ను ఎగతాళికి గురిచేయడానికి, మోలోటోవ్‌ను అసహ్యకరమైన వెలుగులో ప్రదర్శించాలనే స్పష్టమైన కోరికతో పరిశోధకులచే కనుగొనబడిన అనేక నీచమైన వివరాలు ఉన్నాయి. రాష్ట్ర భద్రతా మంత్రిత్వ శాఖ యొక్క పదార్థాలు జెమ్చుజినా తన భర్తకు నమ్మకద్రోహం చేసిందని మరియు ఆమె ఊహాత్మక ప్రేమికుల పేర్లను కూడా పేర్కొంది.
1953లో బెరియా మరియు అతని సహచరులను విచారించినప్పుడు, పరిశోధకులు పోలినా జెమ్‌చుజినాకు వ్యతిరేకంగా సాక్ష్యాలను సేకరించిన వ్యక్తులను కనుగొన్నారు. అరెస్టయిన ఒక వ్యక్తి, ఒక పరిశోధనా సంస్థ మాజీ డైరెక్టర్, కేవలం హింసించబడ్డాడు. ఇది బెరియా యొక్క అప్పటి మొదటి డిప్యూటీ, 3 వ ర్యాంక్ యొక్క స్టేట్ సెక్యూరిటీ కమిషనర్, Vsevolod మెర్కులోవ్ నేతృత్వంలో జరిగింది. ఈ అరెస్టయిన వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు మరియు 1953లో మెర్కులోవ్ మరియు పరిశోధకులు అతనికి ఏమి చేసారో చెప్పాడు:
“నేను అరెస్టు చేసిన మొదటి రోజు నుండి, నన్ను రోజుకు మూడు లేదా నాలుగు సార్లు మరియు వారాంతాల్లో కూడా నిర్దాక్షిణ్యంగా కొట్టారు. నన్ను రబ్బరు తూటాలతో కొట్టి జననాంగాలపై కొట్టారు. నేను స్పృహ కోల్పోతున్నాను. వాళ్లు నన్ను కాలుతున్న సిగరెట్లతో కాల్చివేసి, నీళ్లు పోసి, తెలివి తెచ్చుకుని, మళ్లీ కొట్టారు. అప్పుడు వారు అతనిని ఔట్ పేషెంట్ క్లినిక్‌లో కట్టి, శిక్షా గదిలోకి విసిరారు మరియు మరుసటి రోజు వారు అతన్ని మళ్లీ కొట్టారు ...
నేను పౌరుడైన జెమ్‌చుజినాతో సహజీవనం చేస్తున్నానని మరియు నేను గూఢచారి అని ఒప్పుకోవాలని వారు డిమాండ్ చేశారు. నేను ఒక స్త్రీని అపవాదు చేయలేకపోయాను, ఎందుకంటే అది అబద్ధం మరియు అంతేకాకుండా, నేను పుట్టినప్పటి నుండి నపుంసకుడిని. నేనెప్పుడూ గూఢచర్య కార్యకలాపాల్లో పాల్గొనలేదు. పీపుల్స్ కమీషనర్‌ను ఉద్దేశించి నేను ఒక చిన్న ప్రకటన రాయాలని, నేను ఈ విషయంలో నేరాన్ని అంగీకరిస్తున్నాను మరియు వారే నాకు వాస్తవాలను చెబుతారని వారు నాకు చెప్పారు.
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇజ్రాయెల్ యొక్క సెంట్రల్ కమిటీ జనరల్ సెక్రటరీ, శామ్యూల్ మికునిస్, 1955లో సెంట్రల్ క్లినికల్ హాస్పిటల్‌లో మోలోటోవ్‌ను కలిశాడు మరియు కోపంగా ఇలా అడిగాడు:
- పొలిట్‌బ్యూరో సభ్యుడైన మీరు మీ భార్యను అరెస్టు చేయడానికి ఎలా అనుమతించారు?
మోలోటోవ్ ముఖం మీద ఒక్క కండరం కూడా కదలలేదు:
- నేను పొలిట్‌బ్యూరో సభ్యుడిని కాబట్టి పార్టీ క్రమశిక్షణకు లోబడి ఉండాల్సి వచ్చింది. నేను పాటించాను.
క్రమశిక్షణకు దానితో సంబంధం లేదు. అతని భార్యను అరెస్టు చేయడం అతనికి ఒక పెద్ద విషాదం, కానీ మోలోటోవ్ స్టాలిన్‌కు అభ్యంతరం చెప్పే ధైర్యం చేయలేదు, లేకుంటే అతను వెంటనే ఆమె వెంట వెళ్లేవాడు.
రాష్ట్ర భద్రతా మంత్రిత్వ శాఖ యొక్క ప్రణాళిక ప్రకారం, యూదు వ్యతిరేక ఫాసిస్ట్ కమిటీ కేసులో మోలోటోవ్ భార్య జెమ్చుజినా అనే యూదుని నిందితులలో ఒకరిగా చేయవలసి ఉంది.
వ్యాచెస్లావ్ మిఖైలోవిచ్ తన భార్య ద్వారా యూదు వ్యతిరేక ఫాసిస్ట్ కమిటీతో అనుసంధానించబడ్డాడని మరియు యుక్రెయిన్ మరియు బెలారస్ నుండి యుద్దం కారణంగా నిరాశ్రయులైన యూదులను క్రిమియాకు తరలించే ఆలోచనకు దాదాపు మద్దతు ఇచ్చారని ఆరోపించారు, అక్కడ నుండి క్రిమియన్ టాటర్లు బహిష్కరించబడ్డారు. దురదృష్టకరమైన "క్రిమియన్ ఆలోచన"తో ఎవరు వచ్చారో ఇప్పటికీ తెలియదు. మిఖోల్స్ మరియు యూదు వ్యతిరేక ఫాసిస్ట్ కమిటీకి చెందిన ఇతర ప్రముఖులు అక్కడి నుండి బహిష్కరించబడిన క్రిమియన్ టాటర్స్ ఇళ్లలో స్థిరపడటం సాధ్యం కాదని భావించారు.
కానీ సెంట్రల్ కమిటీ ఉపకరణంచే నియమించబడిన కమిటీ యొక్క అనేక మంది పూర్తి సమయం కార్యకర్తలు (మరియు, తరువాత స్పష్టమైంది, వీరు రాష్ట్ర భద్రతా మంత్రిత్వ శాఖ యొక్క రహస్య ఉద్యోగులు), ఈ ఆలోచనను చురుకుగా ముందుకు తెచ్చారు మరియు వారి లక్ష్యాన్ని సాధించారు - వారు మోలోటోవ్‌ను ఆకర్షించారు. దాని చర్చ.
స్టాలిన్ దృష్టిలో, ఇరవయ్యవ దశకంలో శ్వేతజాతి జనరల్ రాంగెల్ చేయలేని పనిని చేయడానికి యూదులు క్రిమియాను స్వాధీనం చేసుకోవాలనుకున్నారు: అమెరికన్లను పిలవడానికి మరియు సోవియట్ యూనియన్ నుండి ద్వీపకల్పాన్ని కూల్చివేయడానికి.
తన భార్య కారణంగా స్టాలిన్ నమ్మకాన్ని కోల్పోయింది అతను కాదని మోలోటోవ్ సరిగ్గా అర్థం చేసుకున్నాడు, కానీ అతని కారణంగా ఆమె జైలు పాలైంది: “వారు నా దగ్గరికి వెళ్లాలని చూస్తున్నారు, మరియు వారు ఆమెను విచారించారు, వారు చెప్పారు, ఆమె కూడా కొంతమంది. కుట్రలో పాల్గొనే రకంగా, ఆమె నన్ను కించపరచాలి, మాట్లాడటానికి, నన్ను తడిపింది. వారు ఆమెను పిలిచి, నేను సాధారణ పార్టీ శ్రేణికి నిజమైన మద్దతుదారుని కాదని ఆమెను అడిగారు.
పోలినా సెమియోనోవ్నాను లుబియాంకా వద్ద విచారించారు. ప్రతిరోజూ మోలోటోవ్ రాష్ట్ర భద్రతా మంత్రిత్వ శాఖ యొక్క భవనాన్ని బ్లాక్ లిమోసిన్‌లో గార్డులతో నడిపించాడు. కానీ భార్య కోసం ఏమీ చేయలేకపోయాడు. అతను ఆమె గతి గురించి అడిగే ధైర్యం కూడా చేయలేదు. అయినప్పటికీ, ఆమె దెబ్బల నుండి తప్పించుకుంది - అన్ని తరువాత, అతని విధి ఇంకా నిర్ణయించబడలేదు.
డిసెంబరు 29, 1949న, రాష్ట్ర భద్రతా మంత్రిత్వ శాఖలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆమెకు ఐదు సంవత్సరాల బహిష్కరణ శిక్ష విధించబడింది. ఆమెను కజకిస్తాన్‌లోని కోస్తానే ప్రాంతానికి పంపారు.
బెరియా కొన్నిసార్లు మోలోటోవ్ చెవిలో గుసగుసలాడింది: "పోలినా సజీవంగా ఉంది."
అపహాస్యం వలె, మొలోటోవ్‌ను మెటలర్జీ మరియు జియాలజీ కోసం మంత్రుల మండలి బ్యూరోకు అధిపతిగా నియమించారు, ఆపై రవాణా మరియు కమ్యూనికేషన్ల బ్యూరో.
ప్రతిరోజూ అతను క్రెమ్లిన్‌కు వచ్చి రోజంతా తన భారీ కార్యాలయంలో కూర్చుని, వార్తాపత్రికలు మరియు టాస్ వార్తా నివేదికలను చదివి, భోజనానికి ఇంటికి వెళ్లి, తన కార్యాలయానికి తిరిగి వచ్చాడు. అతనికి వ్యాపారం లేదు. స్టాలిన్ అతన్ని పిలవలేదు లేదా తన స్థలానికి ఆహ్వానించలేదు.
మోలోటోవ్ సహాయకులలో ఒకరు నాతో ఇలా అన్నారు: "ఆ రోజుల్లో అతనిని చూడటం చాలా జాలిగా ఉంది ..."
స్టాలిన్‌కు ఇవన్నీ ఎందుకు అవసరమో చరిత్రకారులు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు? ఇది ఏమిటి - యూదులపై దీర్ఘకాలిక ద్వేషం యొక్క తీవ్ర వ్యక్తీకరణ? పారనోయా? మెదడు రుగ్మతల ఫలితం?
ఇవన్నీ దాని ప్రాణాంతక పాత్రను పోషించాయి. కానీ ప్రధాన విషయం భిన్నంగా ఉంది. అతను కొత్త యుద్ధానికి సిద్ధమవుతున్నాడు.
"ప్రచ్ఛన్న యుద్ధం" అనే భావన కాలక్రమేణా దాని భయపెట్టే అర్థాన్ని కోల్పోయింది. కానీ ఇది రెండు వైపులా ఇప్పటికే మానసికంగా "హాట్" యుద్ధంలోకి ప్రవేశించిన సమయం. మరియు స్టాలిన్ ప్రజలను యుద్ధానికి సిద్ధం చేయడం, బాహ్య శత్రువును గుర్తించడం మరియు అంతర్గత శత్రువుతో కనెక్ట్ చేయడం అవసరం.
సోవియట్ యూదుల హింసకు అసలు కారణం, నాజీ జర్మనీని ఓడించిన దేశానికి ఊహించని విధంగా, స్టేట్ యూదు థియేటర్ యొక్క కళాత్మక దర్శకుడు సోలమన్ మిఖోల్స్ హత్య, యూదు వ్యతిరేక ఫాసిస్ట్ కమిటీ సభ్యుల విచారణ, అరెస్టు " కిల్లర్ వైద్యులు” అంటే యూదులను అమెరికన్ గూఢచారులుగా ప్రకటించాలని స్టాలిన్ నిర్ణయించుకున్నాడు.
మార్చి 1949లో, సెంట్రల్ కమిటీ సెక్రటేరియట్ "సమీప భవిష్యత్తులో అమెరికన్ వ్యతిరేక ప్రచారాన్ని బలోపేతం చేయడానికి చర్యల ప్రణాళిక"ను ఆమోదించింది. ప్రాథమికంగా, అమెరికన్ వ్యతిరేక పుస్తకాలను ప్రచురించడం, అమెరికన్ వ్యతిరేక కంటెంట్‌తో నాటకాలు మరియు చలనచిత్రాలను రూపొందించడం మరియు సంబంధిత ఉపన్యాసాలు ఇవ్వడం గురించి చర్చ జరిగింది.
ఆర్మీ రాజకీయ కార్యకర్తల సమావేశాలలో, తదుపరి యుద్ధం యునైటెడ్ స్టేట్స్‌తో ఉంటుందని నేరుగా వివరించబడింది. మరియు అమెరికాలో, యూదులు టోన్ సెట్ చేసారు, అంటే సోవియట్ యూదులు ఐదవ కాలమ్, భవిష్యత్తు ద్రోహులు. వారు ఇప్పటికే అమెరికన్లపై గూఢచర్యం లేదా విధ్వంసక పని చేస్తున్నారు. అంతర్గత శత్రువును నాశనం చేయడంతో పెద్ద యుద్ధానికి సన్నాహాలు ప్రారంభించాలి. ఇది ప్రజలను ఏకం చేస్తుంది.
ఇలియా ఎహ్రెన్‌బర్గ్ తన జీవితాన్ని సంగ్రహిస్తూ ఇలా వ్రాశాడు:
"నేను తదనంతరం నా మెదడులను రాక్ చేసాను, స్టాలిన్ యూదులపై ఎందుకు దాడి చేసాడో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. యాకోవ్ జఖరోవిచ్ సూరిట్స్ ఒకసారి నాతో మాట్లాడుతూ, 1935లో, అతను జర్మనీలో మా రాయబారిగా ఉన్నప్పుడు, అతను నాజీల విధానాల గురించి స్టాలిన్‌కు నివేదించాడు మరియు ఇతర విషయాలతోపాటు, ప్రబలిన యూదు వ్యతిరేకత గురించి మాట్లాడాడు.
స్టాలిన్ అకస్మాత్తుగా అతనిని అడిగాడు: "నాకు చెప్పు, జర్మన్ యూదులు నిజంగా జాతీయ వ్యతిరేకులా?"
అదే మూలానికి చెందిన వ్యక్తుల పరస్పర బాధ్యతను స్టాలిన్ విశ్వసించినట్లు నాకు అనిపిస్తోంది; అన్నింటికంటే, "ప్రజల శత్రువులతో" వ్యవహరించేటప్పుడు, అతను వారి బంధువులను విడిచిపెట్టలేదు. కుటుంబాల గురించి మనం ఏమి చెప్పగలం; అతని ఆదేశాలపై, మొత్తం ప్రజలను వారి ఇళ్ల నుండి తొలగించినప్పుడు, వారు పార్టీ నాయకులు, ప్రభుత్వ సభ్యులు మరియు సోవియట్ యూనియన్ యొక్క హీరోలతో సహా ఖచ్చితంగా ప్రతి ఒక్కరినీ తీసుకున్నారు. యాంటీ-సెమిటిజం దాని స్వంత సంప్రదాయాలను కలిగి ఉంది, కానీ ఇంగుషిజం వ్యతిరేకత లేదా కల్మిక్‌ఫోబియా గురించి నేను ఎప్పుడూ వినలేదు.
స్టాలిన్ ఎల్లప్పుడూ ఒక ఆలోచన పట్ల భక్తితో మార్గనిర్దేశం చేస్తారని వారు చెబుతారు; అలాగే, అలాంటప్పుడు, అతను యూదులను ప్రమాదకరంగా భావించి వారిపై దాడి చేశాడని మనం భావించాలి - యూదులందరూ ఒకే మూలానికి సంబంధించినవారు మరియు వారిలో అనేక మిలియన్లు అమెరికాలో నివసిస్తున్నారు. ఇవి ఖచ్చితంగా అంచనాలు, మరియు నేను దేనితోనూ ముందుకు రాలేను - నాకు తెలియదు మరియు నాకు అర్థం కాలేదు.
అదే సమయంలో, బహిరంగంగా, స్టాలిన్ తన పదాలను జాగ్రత్తగా ఎంచుకున్నాడు మరియు యూదు వ్యతిరేక వ్యాఖ్యలను అనుమతించలేదు - అతను సెమిట్ వ్యతిరేకిగా కనిపించడానికి ఇష్టపడలేదు. నేను దీన్ని నొక్కి చెప్పడానికి ప్రయత్నించాను.
ఎవరు ఏ జాతీయతకు చెందినవారనే దానిపై స్టాలిన్ ఎల్లప్పుడూ శ్రద్ధ చూపుతారు. యుద్ధానికి ముందు జార్జియా నుండి సామూహిక రైతులతో మాస్కోలో సమావేశం ఎలా నిర్వహించబడిందో క్రుష్చెవ్ చెప్పారు. బెరియా ఇప్పటికీ జార్జియన్ సెంట్రల్ కమిటీ కార్యదర్శిగా ఉన్నారు.
"ఈ వ్యక్తులలో టీ సేకరించడానికి ప్రసిద్ధి చెందిన ఒక సామూహిక రైతు ఉన్నాడు" అని క్రుష్చెవ్ గుర్తుచేసుకున్నాడు. - బెరియా ఇలా అన్నాడు: "ఇది అద్భుతమైన మహిళ - ఉత్తమ టీ పికర్, జార్జియన్."
స్టాలిన్ చూసి ఇలా అన్నాడు:
- ఆమె అర్మేనియన్.
బెరియా వ్యతిరేకించారు:
- లేదు, ఆమె జార్జియన్.
అప్పుడు స్టాలిన్ ఇలా అన్నాడు:
- ఆమెను అడగండి.
ఆ మహిళ అర్మేనియన్ అని తేలింది. ఆమె వెంటనే తొలగించబడింది మరియు వేదిక నుండి వెళ్ళిపోయింది.
క్రుష్చెవ్ ప్రకారం, స్టాలిన్ సెమిటిజం వ్యతిరేకతకు గురయ్యాడు:
"అయితే, బహిరంగంగా, స్టాలిన్ అసూయతో తన వస్త్రాల స్వచ్ఛతను కాపాడుకున్నాడు మరియు యూదు వ్యతిరేక ఆరోపణలకు దారితీయకుండా జాగ్రత్తపడ్డాడు. స్టాలిన్ గురించి ఎవరైనా అలాంటి మాటలు మాట్లాడితే, అతను చాలా దూరంలో ఉంటే, వెంటనే నాశనం చేయబడతారు.
నిజానికి, స్టాలిన్ తీవ్రమైన సెమిట్ వ్యతిరేకి. నేను యుక్రెయిన్ నుండి తిరిగి వచ్చినప్పుడు, యుద్ధం తర్వాత మాస్కో సంస్థలోని యూదులతో వ్యవహరించడానికి అతను నాకు నేరుగా ఆదేశాలు ఇచ్చాడు. ఈ సంభాషణ ఒకరితో ఒకరు కాదు, కానీ, ఎప్పటిలాగే, స్టాలిన్ టేబుల్ వద్ద.
మాస్కో విమాన కర్మాగారంలో, యువకులు అసంతృప్తిని ప్రదర్శించారు మరియు ప్రేరేపించినవారు యూదులకు ఆపాదించబడ్డారు అనే వాస్తవంతో ఇది ప్రారంభమైంది. ఇక్కడ స్టాలిన్ నాతో ఇలా అన్నాడు:
"మేము తిరిగి పోరాటాన్ని నిర్వహించాలి." రష్యన్ యువకులను కర్రలతో ఆయుధం చేయండి మరియు పని ముగిసినప్పుడు వాటిని ప్రవేశద్వారం వద్ద ఈ యూదులకు చూపించనివ్వండి.
బెరియా మరియు మాలెంకోవ్ అప్పుడు అపవాదు చేసారు:
"సరే, మీరు మీ సూచనలను స్వీకరించారా?"
కాన్స్టాంటిన్ సిమోనోవ్ 1952 వసంతకాలంలో, స్టాలిన్ బహుమతికి నామినేట్ చేయబడిన సాహిత్య రచనల చర్చలో, స్టాలిన్ మొత్తం మోనోలాగ్‌ను ఎలా అందించారని గుర్తుచేసుకున్నాడు, సాహిత్య మారుపేరు తర్వాత వారు రచయిత యొక్క అసలు పేరును సూచించడం ప్రారంభించినందుకు కోపంగా ఉన్నట్లుగా:
“ఇలా ఎందుకు చేస్తున్నారు? ఒక వ్యక్తి సాహిత్య మారుపేరును ఎంచుకుంటే, అది అతని హక్కు. కానీ, స్పష్టంగా, ఈ వ్యక్తికి డబుల్ ఇంటిపేరు ఉందని, అతను యూదుడు అని నొక్కిచెప్పడానికి ఎవరైనా సంతోషిస్తున్నారు. యూదు వ్యతిరేకతను ఎందుకు వ్యాప్తి చేయాలి? ఇది ఎవరికి కావాలి?
తన మాటలు అదే రోజు మాస్కో అంతటా వ్యాపిస్తాయని తెలిసి స్టాలిన్ ఇలా అన్నాడు.
మరియు చాలా ఇరుకైన వృత్తంలో, తన స్వంత మధ్య, అతను స్పష్టంగా మాట్లాడాడు.
మంత్రుల మండలి డిప్యూటీ ఛైర్మన్ వ్యాచెస్లావ్ అలెక్సాండ్రోవిచ్ మాలిషెవ్ తన పని డైరీలో నాయకుడి మాటలన్నింటినీ జాగ్రత్తగా రాశారు. డిసెంబర్ 1, 1952 న సెంట్రల్ కమిటీ ప్రెసిడియం సమావేశంలో తన డైరీని పరిశీలిస్తే, స్టాలిన్ ఇలా అన్నాడు: “ఏదైనా యూదుడు జాతీయవాది, అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్. యునైటెడ్ స్టేట్స్ తమ దేశాన్ని రక్షించిందని యూదు జాతీయవాదులు నమ్ముతారు. వారు అమెరికన్లకు తమను తాము బాధ్యతగా భావిస్తారు. వైద్యులలో చాలా మంది యూదు జాతీయవాదులు ఉన్నారు.
స్టాలిన్ సూచనల మేరకు రాష్ట్ర భద్రత అణచివేతకు కొత్త ప్రచారాన్ని సిద్ధం చేస్తోంది. నిరూపితమైన టెంప్లేట్ ప్రకారం ప్రతిదీ '37లో జరిగింది. ఈసారి మాత్రమే ప్రధాన బాధితులు యూదులుగా ఉండాలని ప్రణాళిక చేయబడింది.
 
మంత్రిగా వైషిన్స్కీ
ఆండ్రీ యాన్యురేవిచ్ వైషిన్స్కీ కొత్త విదేశీ వ్యవహారాల మంత్రిగా నియమితులయ్యారు.
వైషిన్స్కీ మంత్రి మాత్రమే కాదు, నంబర్ వన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కూడా అయ్యాడు - అతను ఇన్ఫర్మేషన్ కమిటీకి నాయకత్వం వహించాడు, ఇది అన్ని సోవియట్ ఇంటెలిజెన్స్‌ను ఏకం చేసింది - అంటే జనరల్ స్టాఫ్ యొక్క ప్రధాన ఇంటెలిజెన్స్ విభాగం మరియు రాష్ట్ర భద్రతా మంత్రిత్వ శాఖ యొక్క మొదటి ప్రధాన విభాగం.
విదేశీ దౌత్యవేత్తలు వైషిన్స్కీని విశ్వసించలేదు; అతనితో ఏదైనా అంగీకరించడం అసాధ్యమని వారికి తెలుసు, రాజీ మినహాయించబడింది. సోవియట్ ప్రతిపాదనలను అంగీకరించవలసిన అవసరాన్ని అతను తన భాగస్వాములను ఒప్పించేందుకు ప్రయత్నించలేదు.
ప్రచ్ఛన్న యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. బహుశా నాయకుడు తీవ్రమైన చర్చల కాలం ముగిసిందని భావించవచ్చు. చర్చల పట్టికలో ఏమీ సాధించలేము. బలం మరియు ఆధిపత్యాన్ని ప్రదర్శించడమే మిగిలి ఉంది. వైషిన్స్కీ ఈ పాత్రకు అనువైనది.
మీరు సాక్ష్యాలు లేకుండా చేయగలరని చూపించిన ప్రొఫెషనల్ లాయర్లలో అతను మొదటివాడు: “ఒట్టు, దుర్వాసన వచ్చే క్యారియన్, పేడ, దుర్వాసన వచ్చే చెత్త కుప్ప, మురికి కుక్కలు, హేయమైన సరీసృపాలు.”
యునైటెడ్ స్టేట్స్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ డీన్ అచెసన్, న్యాయవాది కూడా, అతను చట్టం మరియు న్యాయశాస్త్రం గురించి భిన్నమైన ఆలోచనలను కలిగి ఉన్నప్పటికీ, అతని సహోద్యోగి మరియు భాగస్వామి వైషిన్స్కీ గురించి ఈ క్రింది విధంగా మాట్లాడాడు: "పుట్టిన అపవాది, అయినప్పటికీ వినోదభరితమైనవాడు."
అయినప్పటికీ, అతను కోరుకుంటే, ఆండ్రీ యాన్యురేవిచ్ శుద్ధి మరియు స్నేహపూర్వకంగా మరియు మాట్లాడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉండవచ్చు.
వైషిన్స్కీ ఆధ్వర్యంలో, సోవియట్ దౌత్యం యొక్క సేంద్రీయ బలహీనత మరింత దిగజారింది-ఒకరి అభిప్రాయాన్ని వ్యక్తీకరించే అలవాటు లేకపోవడం. మోలోటోవ్ ఇప్పటికీ కొన్నిసార్లు దీన్ని చేయటానికి ధైర్యం కలిగి ఉన్నాడు. వైషిన్స్కీ దీనిని భరించలేకపోయాడు. మరియు దిగువ అంతస్తులలో కామికేజ్‌లుగా మారాలనుకునే వ్యక్తులు లేరు. అధికారులు ఇప్పటికే ఆమోదించిన, ఆమోదించిన, ఆమోదించిన దానికి మించి వెళ్లడానికి ఎవరూ సాహసించలేదు. ఇది విదేశాంగ విధాన దశలకు మాత్రమే కాకుండా, పదాలకు కూడా సంబంధించినది. ఒక కొత్త పదం నిప్పులా భయపడింది. పై అంతస్తులో అధికారులకు అదే చూయింగ్ గమ్ ఇచ్చారు.
వైషిన్స్కీ నేతృత్వంలోని సోవియట్ దౌత్యవేత్తలు, ప్రపంచంలో ఏ ప్రక్రియలు జరుగుతున్నాయో సరిగా అర్థం కాలేదు. సామ్రాజ్యవాద శక్తుల మధ్య వైరుధ్యాల తీవ్రతను మాస్కో ఇప్పటికీ లెక్కించింది. ఫ్రాన్స్ మరియు ఇటలీ బలహీనమైన లింక్‌గా పరిగణించబడ్డాయి, ఎందుకంటే యుద్ధం తరువాత అక్కడ బలమైన కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. పశ్చిమ ఐరోపా మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య అసమ్మతిని పెంచడానికి ప్రయత్నించిన సోవియట్ దౌత్యం యొక్క విజయాలపై వైషిన్స్కీ నిరంతరం స్టాలిన్‌కు నివేదించాడు.
మార్చి 8, 1949న, బెన్-గురియన్ ఇజ్రాయెల్ కొత్త ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టాడు.
మార్చి 15 న, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క నియర్ మరియు మిడిల్ ఈస్ట్ విభాగం అధిపతి, బకులిన్, ఇజ్రాయెల్ ప్రభుత్వం యొక్క కొత్త కూర్పుపై ధృవీకరణ పత్రంలో సంతకం చేశారు.
చరెట్ ఖేర్సన్‌లో జన్మించాడని, పాలస్తీనాలోని యూదు కార్మికుల రెండవ ప్రతినిధి బృందంలో భాగంగా రవాణా మంత్రి డేవిడ్ రెమెజ్ 1925లో వ్యవసాయ ప్రదర్శన కోసం మాస్కోకు వచ్చారని మరియు మే 1943లో పాలస్తీనాలోని యూదుల తరపున , సోవియట్ సైన్యానికి మందులతో కూడిన వాహనాలను విరాళంగా ఇచ్చారు.
గోల్డా మీర్ కార్మిక మరియు సామాజిక బీమా మంత్రి అయ్యారు. ఆమె మాస్కోను విడిచిపెట్టబోతోందని దీని అర్థం.
ఇజ్రాయెల్‌కు సంబంధించిన మెటీరియల్‌లలో ఇంతకు ముందు కనిపించని విషయాన్ని బకులిన్ సర్టిఫికేట్‌లో పేర్కొన్నాడు:
"USSRకి ఇజ్రాయెల్ రాయబారిగా గోల్డా మెయిర్సన్‌ను నియమించిన తర్వాత, లండన్ యూదుల ప్రగతిశీల వర్గాలు మేయర్‌సన్‌ను అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్‌గా వర్గీకరిస్తున్నాయని కామ్రేడ్ జరుబిన్ మాకు తెలియజేశారు."
యుద్ధానికి ముందు జనరల్ వాసిలీ మిఖైలోవిచ్ జరుబిన్ పోలిష్ యుద్ధ ఖైదీలను నిర్మూలించడంలో పాల్గొన్నాడు; యుద్ధ సమయంలో అతను వాషింగ్టన్‌లోని విదేశీ ఇంటెలిజెన్స్ నివాసి. మాస్కోకు తిరిగి వచ్చిన తరువాత, యాకోవ్ బ్లమ్కిన్ యొక్క మాజీ స్నేహితుడు, అతని భార్య ఎలిజవేటా యులీవ్నా గోర్స్కాయతో కలిసి, అతను కేంద్ర కార్యాలయంలో పనిచేశాడు. రాష్ట్ర భద్రతా యంత్రాంగాన్ని యూదుల నుండి తొలగించడం ప్రారంభించినప్పుడు, జరుబిన్ భార్య కూడా ఆమె మునుపటి అర్హతలు ఉన్నప్పటికీ తొలగించబడింది.
మార్చి 18, 1949న, మాస్కో నుండి టెలిగ్రామ్ ద్వారా, USSRలోని ఇజ్రాయెల్ యొక్క ఛార్జ్ డి'అఫైర్స్, మొర్దెచాయ్ నమీర్, కాస్మోపాలిటనిజానికి వ్యతిరేకంగా జరిగిన ప్రచారం గురించి ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ యొక్క తూర్పు విభాగం డైరెక్టర్ Sh. ఫ్రైడ్‌మాన్‌కు తెలియజేశారు. మాస్కోలో:
"పాశ్చాత్య దేశాల ప్రతినిధులు అధికారిక యూదు వ్యతిరేకత వైపు ఒక కోర్సు ప్రారంభమవుతుందని మరియు భవిష్యత్తులో ఇజ్రాయెల్‌తో రష్యా సంబంధాలు క్షీణించవచ్చని అంచనా వేస్తున్నారు, జియోనిజంపై దాడులలో దీని సంకేతాలను చూస్తారు. ఈ దృక్కోణానికి కట్టుబడి ఉండటానికి నేను ఇష్టపడను. ”
ఏప్రిల్ 14 న, గోల్డా మీర్ విదేశాంగ మంత్రి వైషిన్స్కీకి వీడ్కోలు సందర్శించారు.
ఇజ్రాయెల్ భూభాగంలో విదేశీ సైనిక స్థావరాలు సృష్టించబడవని మరియు యూదు రాజ్యం మూడవ దేశాలకు వ్యతిరేకంగా ఎటువంటి పొత్తులలో చేరదని ఆమె ధృవీకరించింది, “ముఖ్యంగా USSR కి వ్యతిరేకంగా, సోవియట్ యూనియన్‌తో స్నేహం రాష్ట్ర విధానానికి పునాదులలో ఒకటి. ఇజ్రాయెల్."
సోవియట్ ఆయుధాలను కొనుగోలు చేయడం మరియు శిక్షణ కోసం ఇజ్రాయెల్ అధికారుల బృందాన్ని అంగీకరించడం వంటి సమస్యను ఆమె మళ్లీ లేవనెత్తింది. మిలిటరీ అటాచ్, కల్నల్ రాట్నర్, జనరల్ ఆంటోనోవ్‌తో దీని గురించి మాట్లాడారని ఆమె గుర్తు చేసుకున్నారు.
సంభాషణ యొక్క రికార్డింగ్‌లో, వైషిన్స్కీ ఈ విధంగా సమాధానమిచ్చాడని పేర్కొన్నాడు: ఇది "అనేక ఇబ్బందులను సృష్టించగల విసుగు పుట్టించే మరియు సంక్లిష్టమైన ప్రశ్న."
మరింత వివరణాత్మక ఇజ్రాయెలీ రికార్డింగ్‌లో ఇది ఇలా ఉంది.
"ఒక సమయంలో," గోల్డా మీర్ గుర్తుచేసుకున్నాడు, "మేము, మా మిలిటరీ అటాచ్ ద్వారా, కొన్ని రకాల ఆయుధాల సరఫరా మరియు మా అధికారులకు వృత్తిపరమైన అర్హతలను మెరుగుపరిచే అవకాశం కోసం ఒక అభ్యర్థనతో ఆర్మీ జనరల్ ఆంటోనోవ్ వైపు తిరిగాము. ఆయుధాల సరఫరా సమస్యకు సంబంధించిన మెటీరియల్స్ ఒక సమయంలో మిస్టర్ బకులిన్‌కు బదిలీ చేయబడ్డాయి. నేను ఈ సమస్యపై మీ దృష్టిని ఆకర్షించాలనుకుంటున్నాను.
"సైనిక సామాగ్రి విషయానికొస్తే, నాకు సంఘటనల గురించి తెలియదు, ఎందుకంటే నేను యూరప్ చుట్టూ చాలా సమయం గడిపాను" అని సోవియట్ మంత్రి సమాధానం ఇచ్చారు. స్పష్టంగా, మన రక్షణ సంస్థలు దీన్ని చేస్తున్నాయి. నేను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. కానీ ఇది గణనీయమైన ఇబ్బందులు మరియు ప్రమాదాలతో నిండిన సమస్య అని మీకు స్పష్టంగా ఉండాలి.
మంత్రి మంచి మూడ్‌లో ఉండి చమత్కరించారు.
"మేము మీకు ఒక పిస్టల్ ఇచ్చిన వెంటనే, వారు మీకు అణు బాంబును అమ్మినట్లు చెబుతారు." అంతేకాకుండా, ఈ ఒప్పందం యొక్క "ప్రత్యేక అంశం" గురించి వ్యాఖ్యలు ప్రారంభమవుతాయి: సోవియట్ యూనియన్ మరియు ఇజ్రాయెల్ మధ్య కూటమిని సృష్టించడం ప్రణాళిక చేయబడింది, ఎందుకంటే ఈ దేశాలు సోషలిస్ట్ మరియు యూదుడు కార్ల్ మార్క్స్ చేత ఏకం చేయబడ్డాయి మరియు ఇక్కడ ఒక విధ్వంసం కోసం దూకుడు కూటమి పుడుతుంది... సైనిక సమస్యలకు తిరిగి, నేను వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను...
మే 11 న, ఇజ్రాయెల్, సోవియట్ యూనియన్ యొక్క ప్రయత్నాలకు ధన్యవాదాలు, ఐక్యరాజ్యసమితిలో చేరింది. పోలాండ్ ప్రతినిధి, ప్రపంచ సమాజంలోని కొత్త సభ్యుడిని స్వాగతిస్తూ, గణనీయంగా ఇలా అన్నారు: “ఇజ్రాయెల్ విధిపై సెంటిమెంట్ ఆసక్తి కాలం ముగిసింది. ఉమ్మడి ప్రయోజనాల ఆధారంగా సహకార కాలం ప్రారంభమైంది. యూదు ప్రజలు, శాంతి మరియు పురోగతి మార్గాన్ని అనుసరిస్తూ, పోలాండ్, సోవియట్ యూనియన్ మరియు యూరోపియన్ ప్రజల ప్రజాస్వామ్యాలపై ఆధారపడవచ్చు. ఇజ్రాయెల్ ఏర్పడిన సంక్షోభ కాలంలో ఈ దేశాలు దాని నిజమైన స్నేహితులు అని నిస్సందేహంగా గుర్తుంచుకుంటుంది ... "
మొదటి యుద్ధంలో ఇజ్రాయెల్ గెలిచింది.
"ఇజ్రాయెల్ యొక్క రహస్య ఆయుధానికి సంబంధించిన లెక్కలేనన్ని, ఎక్కడా లేని ప్రశ్నలకు సంబంధించి," చార్లెస్ నాక్స్ జూనియర్, టెల్ అవీవ్‌లోని అమెరికన్ ఎంబసీలో కౌన్సెలర్, స్టేట్ డిపార్ట్‌మెంట్‌కు ఇలా వ్రాశాడు, "నేను వ్యక్తపరచాలనుకుంటున్నాను. ఈ ఆయుధం మూడు భాగాలను కలిగి ఉంటుందని నా లోతైన నమ్మకం, అవి: 1) సంకల్పం, 2) ధైర్యం, 3) అవసరం. మెరుగైన సాయుధ మరియు సంఖ్యాపరంగా ఉన్నతమైన అరబ్ దళాలపై ఎక్కువగా పౌరులతో కూడిన ఇజ్రాయెల్ సైన్యం సాధించిన విజయం సాంకేతికత లేదా తర్కం పరంగా ఎల్లప్పుడూ వివరించలేని విజయాన్ని సూచిస్తుంది."
కానీ మొదటి విజయం శాంతి ప్రారంభం అని అర్థం కాదు.
CIA డైరెక్టర్ అడ్మిరల్ హిల్లెన్‌కోయిటర్ జూలై 1948లో ప్రెసిడెంట్ ట్రూమాన్‌కి ఇలా వ్రాశాడు, "గెరిల్లాల కార్యకలాపాలకు అరబ్బులు అపరిమిత మద్దతును అందించడం ప్రారంభిస్తారని ఇది ఊహించబడింది. అరబ్ గెరిల్లా దాడులు, రాజకీయ గుర్తింపు లేని మరియు ఆర్థిక ఆంక్షలు ఇజ్రాయెల్‌ను మిగిలిన మధ్యప్రాచ్యం నుండి పూర్తిగా వేరు చేస్తాయి.
ఈ పరిస్థితులలో, దాని భద్రతకు నిరంతరం ముప్పు ఉంటుంది, దాని ఆర్థిక వ్యవస్థ ఉక్కిరిబిక్కిరి అవుతుంది మరియు అందువల్ల, దాని భవిష్యత్తు ఎక్కువగా ప్రాంతం వెలుపల ఉన్న కొన్ని రాష్ట్రాల సద్భావనపై ఆధారపడి ఉంటుంది.
జనవరి 13, 1949న, ఐక్యరాజ్యసమితిచే నియమించబడిన UN మధ్యవర్తి రాల్ఫ్ బంచే సహాయంతో, రోడ్స్ ద్వీపంలో ఈజిప్టు-ఇజ్రాయెల్ శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి.
అరబ్ దేశాలు యూదు రాజ్య ఆవిర్భావాన్ని అంగీకరించలేదని చర్చల ప్రక్రియ స్వయంగా చూపించింది. ఈజిప్షియన్ మరియు ఇజ్రాయెల్ ప్రతినిధులు ఒకే గదిలో గుమిగూడారు, కానీ ఈజిప్షియన్లు తమ భాగస్వాములను గమనించలేదు మరియు UN సిబ్బందిని మాత్రమే ఉద్దేశించి ప్రసంగించారు.
రోడ్స్‌లో, ట్రాన్స్‌జోర్డాన్‌తో చర్చలు జరుగుతున్నాయి. ఇజ్రాయిలీలు లెబనాన్‌తో సరిహద్దు గ్రామంలో చర్చలు జరిపారు; సిరియాతో చర్చలు ఏప్రిల్ 4న రెండు రాష్ట్రాల మధ్య తటస్థ జోన్‌లో ప్రారంభమయ్యాయి.
ఫిబ్రవరి 24న, ఇజ్రాయెల్ ఈజిప్ట్‌తో సంధి ఒప్పందంపై సంతకం చేసింది; ఒక నెల తరువాత, మార్చి ఇరవై మూడవ తేదీన, లెబనాన్‌తో.
అధికారిక చర్చలు ప్రారంభానికి రెండు నెలల ముందు, జనవరి ఇరవై నాలుగవ తేదీన, లెబనాన్ మరియు సిరియాకు సోవియట్ రాయబారి డానియల్ సోలోడ్ లెబనీస్ ప్రభుత్వ మాజీ మంత్రి, మతం ప్రకారం క్రైస్తవుడైన జోసెఫ్ సేలంను స్వీకరించారు. అతను సోవియట్ దౌత్యవేత్తతో గోప్యంగా చెప్పాడు:
"పాలస్తీనాలో యూదు రాజ్యం ఉంటే లెబనాన్‌కు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది, ఎందుకంటే అలాంటి రాష్ట్రం స్వయంచాలకంగా చుట్టుపక్కల ముస్లిం రాష్ట్రాలకు వ్యతిరేకంగా క్రిస్టియన్ లెబనాన్‌కు సహజ మిత్రదేశంగా మారుతుంది, వారు యూదులను ప్రతీకారం చేస్తే, అనివార్యంగా లెబనీస్ క్రైస్తవులను అణచివేయడం ప్రారంభమవుతుంది. .
లెబనాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య సంబంధాలలో ప్రస్తుత పరిస్థితికి సంబంధించి, తన సోదరుడు, లెబనీస్ జనరల్ స్టాఫ్ చీఫ్ కల్నల్ తౌఫిక్ సేలం, పాలస్తీనా సరిహద్దులో యూదుల కమాండ్‌తో ఇప్పటికే రెండుసార్లు సమావేశమయ్యారని మరియు ఇజ్రాయెల్ అంగీకరించే షరతులను అందుకున్నారని సేలం గోప్యంగా నివేదించారు. లెబనాన్‌తో శాశ్వత సంధిని ముగించండి.
ఏప్రిల్ 3న, ఇజ్రాయెల్ ట్రాన్స్‌జోర్డాన్‌తో మరియు జూన్ 30న సిరియాతో సంధిపై చర్చలు ప్రారంభించింది.
ఒప్పందాలు సరిహద్దు రేఖను నిర్వచించాయి మరియు ఈ రేఖ "రాజకీయ లేదా ప్రాదేశిక సరిహద్దులు"గా పరిగణించబడదని నిర్దేశించాయి. కానీ యునైటెడ్ స్టేట్స్, ఇంగ్లండ్ మరియు ఫ్రాన్స్ యుద్ధ విరమణ ఒప్పందాల హామీదారుల పాత్రను చేపట్టాయి మరియు ప్రత్యేకించి, యుద్ధ విరమణ రేఖలకు అనుగుణంగా ఉన్న సరిహద్దులలో సంతకం చేసిన రాష్ట్రాల ప్రాదేశిక సమగ్రత.
ఇజ్రాయెల్ మరియు ట్రాన్స్‌జోర్డాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. 1950 శరదృతువులో అరబ్ దౌత్యవేత్తలు యూదులు మరియు జోర్డానియన్ల మధ్య జెరూసలెంలో రాజు అబ్దుల్లా సృష్టించడానికి ప్రయత్నిస్తున్న స్నేహపూర్వక వాతావరణం ద్వారా వారిపై నిరుత్సాహపరిచిన ముద్ర గురించి ఫిర్యాదు చేశారు. రాజు చంపబడినప్పుడు అరబ్ దౌత్యవేత్తలు మంచి అనుభూతి చెందారు మరియు అరబ్ లీగ్ కౌన్సిల్ ఇజ్రాయెల్‌తో చర్చలను నిషేధించింది.
యుద్ధ విరమణ ఒప్పందాల ముగింపు సంఘర్షణలో పాల్గొన్న అన్ని దేశాలపై ఆయుధ నిషేధాన్ని ఎత్తివేస్తుందని UN భద్రతా మండలి పేర్కొంది.
ఇజ్రాయెల్ ఆంక్షలను కొనసాగించాలని కోరుకుంది మరియు ఆయుధాల కొనుగోళ్లు అరబ్ దేశాలను కొత్త యుద్ధంలోకి నెట్టివేస్తాయని భయపడింది. పాశ్చాత్య దేశాలు అతనికి మద్దతు ఇవ్వలేదు. సోవియట్ యూనియన్ విధేయతతో ఓటింగ్‌కు దూరంగా ఉంది.
ఇజ్రాయిలీలు ఫలించలేదు. మే 25, 1950న, ఇంగ్లండ్, ఫ్రాన్స్ మరియు యునైటెడ్ స్టేట్స్ మొదటిసారిగా అరబ్ దేశాలు మరియు ఇజ్రాయెల్ నుండి ఆయుధాల సరఫరా కోసం దరఖాస్తులను పరిశీలించడానికి సిద్ధంగా ఉన్నాయని ప్రకటించాయి. ఈ ప్రకటన చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. అరబ్ దేశాలు ఇంతకు ముందు ఆయుధాలను కొనుగోలు చేశాయి. ఇప్పుడు పాశ్చాత్య దేశాలు ఇజ్రాయెల్‌కు ఆయుధాలను విక్రయించడానికి అంగీకరించాయి.
ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి షరెట్ నెస్సెట్‌లో మాట్లాడుతూ, ఇజ్రాయెల్‌పై అరబ్ దేశాల దాడి ఫలితంగా పాలస్తీనా విభజనపై ఐరాస నిర్ణయం చెల్లుబాటు కాకుండా పోయిందని అన్నారు. చారెట్ అంటే అరబ్ దేశాలు అంతర్జాతీయ సమాజం ఏర్పాటు చేసిన సరిహద్దులను గుర్తించకపోతే, యూదు రాజ్యం అలా చేయకూడదని భావించింది.
ఇజ్రాయెల్ మంత్రి చేసిన ఈ ప్రకటనపై మాస్కో ప్రశాంతంగా స్పందించింది. యుద్ధంలో విజేతకు ప్రాదేశిక కొనుగోళ్లకు హక్కు ఉందని స్టాలిన్ నమ్మాడు మరియు 1945 లో అతను స్వయంగా సోవియట్ యూనియన్ సరిహద్దులను విస్తరించాడు.
జూన్ 29, 1949 న, వైషిన్స్కీ కొత్త ఇజ్రాయెల్ రాయబారి మొర్డెచై నమీర్‌ను అందుకున్నాడు, అతను అతని ఆధారాల కాపీలను అతనికి అందించాడు.
"మీ విజయాలను అంచనా వేయడంలో మీరు అన్యాయంగా నిరాడంబరంగా ఉన్నారు," వైషిన్స్కీ కొత్త రాయబారితో మాట్లాడుతూ, "మీ స్థానం చాలా బలంగా ఉంది మరియు ఆందోళన చెందడానికి ఎటువంటి కారణం లేదు."
ఇజ్రాయెల్ రాష్ట్రానికి స్నేహపూర్వక పర్యటన కోసం సోవియట్ యూనియన్ ప్రతినిధిని అధికారికంగా ఆహ్వానించడానికి తన ప్రభుత్వం నుండి ఆదేశాలు ఉన్నాయని నమీర్ పేర్కొన్నాడు.
"దీనిని మీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి," అని నమీర్ సరదాగా జోడించారు, "కానీ మా ప్రజలు మరియు ప్రభుత్వం అతిథిగా స్వీకరించడం చాలా సంతోషంగా ఉంటుంది, ఇజ్రాయెల్‌లోని ప్రతి పాఠశాల విద్యార్థికి తెలిసిన ఆండ్రీ ఆండ్రీవిచ్ గ్రోమికో."
వైషిన్స్కీ మరియు గ్రోమికో ఒకరినొకరు నిలబడలేరని మరియు విభేదిస్తున్నారని నమీర్‌కు తెలియదు.
మోలోటోవ్, అతను మంత్రిగా ఉన్నప్పుడు, గ్రోమికోను బహిరంగంగా పోషించాడు మరియు వైషిన్స్కీ తన వేగంగా పెరుగుతున్న యువ ప్రత్యర్థిని బహిరంగంగా ఇష్టపడలేదు. మోలోటోవ్ తొలగించబడి, వైషిన్స్కీని మంత్రిగా నియమించినప్పుడు, గ్రోమికోకు కష్టకాలం వచ్చింది.
వాస్తవానికి, స్టాలిన్‌కు ఆండ్రీ ఆండ్రీవిచ్ తెలుసు, మరియు నాయకుడి అనుమతి లేకుండా అతనితో ఏమీ చేయలేము. కానీ మంత్రి గ్రోమికోపై దాడి చేసాడు, అతనిని ఏదో ఒకదాని నుండి పట్టుకోవాలని ప్రయత్నించాడు మరియు అతని డిప్యూటీకి రాజకీయ పరిపక్వత లేకపోవడం గురించి పొలిట్‌బ్యూరో సభ్యులకు ఫిర్యాదు చేశాడు. కాబట్టి గ్రోమికో గురించి వెచ్చని మాటలు వైషిన్స్కీకి కోపం తెప్పించగలవు.
మరియు ఇజ్రాయెల్‌లో వారు నిజంగా ఆండ్రీ ఆండ్రీవిచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. USSRతో స్నేహపూర్వక సంబంధాల లీగ్ టెల్ అవీవ్ వీధుల్లో ఒకదానికి ఆండ్రీ గ్రోమికో పేరు పెట్టాలని ప్రతిపాదించింది.
ఇజ్రాయెల్ రాయబారి చేసిన అధికారిక ఆహ్వానాన్ని మంత్రి తిరస్కరించలేకపోయారు. రెండు వారాల తరువాత, జూలై 14న, వైషిన్స్కీ ఇజ్రాయెల్‌కు గ్రోమికో యొక్క ఆహ్వానానికి సంబంధించి స్టాలిన్‌కు ఒక గమనికను పంపాడు.
ఆహ్వానాన్ని తిరస్కరించాలని మంత్రి ప్రతిపాదించారు, ఎందుకంటే "ఇజ్రాయెల్ ప్రభుత్వం యునైటెడ్ స్టేట్స్ మరియు ఇంగ్లండ్‌తో మరింత బేరసారాలు చేయడంలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి మరియు ఆంగ్లో-సాక్సన్‌ల ఒత్తిడిని బలహీనపరిచేందుకు ఇటువంటి పర్యటనను ఉపయోగించాలని భావిస్తోంది. సరిహద్దుల సమస్య, అరబ్ శరణార్థులు మరియు జెరూసలేం...
అదనంగా, ఇజ్రాయెల్‌కు సోవియట్ ప్రతినిధి సందర్శన విదేశాలలో చాలా భిన్నమైన పుకార్లకు కారణమవుతుంది, యునైటెడ్ స్టేట్స్ మరియు ఇంగ్లాండ్ నిస్సందేహంగా అరబ్ దేశాలలో తమ ప్రభావాన్ని బలోపేతం చేయడానికి మరియు వారితో మా సంబంధాలను మరింత దిగజార్చడానికి ప్రయత్నిస్తాయి.
నాయకుడు వైషిన్స్కీకి మద్దతు ఇచ్చాడు. గ్రోమికో దేశాన్ని సందర్శించే అవకాశాన్ని కోల్పోయాడు, దాని పుట్టుకకు అతను బాగా దోహదపడ్డాడు.
కొత్త ఇజ్రాయెల్ రాయబారి, మొర్డెచాయ్ నమీర్ (నెమిరోవ్స్కీ), ఖెర్సన్ ప్రాంతంలో ఎనిమిది వందల తొంభై ఏడులో జన్మించాడు, ఒడెస్సా విశ్వవిద్యాలయం యొక్క ఎకనామిక్స్ ఫ్యాకల్టీ నుండి పట్టభద్రుడయ్యాడు మరియు వయోలిన్ వాయించాడు. ఇరవై నాలుగులో అతను పాలస్తీనాకు బయలుదేరాడు. అతని తల్లి మరియు సోదరి ఖెర్సన్‌లోనే ఉన్నారు.
దౌత్యవేత్తలు, ఎప్పటిలాగే, నమీర్ గురించి రాష్ట్ర భద్రతా మంత్రిత్వ శాఖను అడిగారు. వైషిన్స్కీ కోసం రూపొందించిన సర్టిఫికేట్ ఇలా పేర్కొంది:
"అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, మాపామ్ పార్టీ నాయకత్వం, నమీర్ USSR కి వెళ్ళినప్పుడు, సోవియట్ యూనియన్‌లోని యూదు జాతీయవాదులతో సంబంధాన్ని ఏర్పరచుకోవాలని అతనికి సూచనలు ఇచ్చింది, దీని ద్వారా USSR లోని యూదులలో రాష్ట్రానికి వలస వెళ్ళాలనే కోరికను రేకెత్తిస్తుంది. ఇజ్రాయెల్ యొక్క.
MGB ప్రకారం, USSRలో ఉన్న సమయంలో నమీర్ సోవియట్ వ్యతిరేక జాతీయవాద చర్యల గురించి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదు.
MAPAM అనేది మిఫ్లెగెట్ పోలీ ఎరెట్జ్ ఇజ్రాయెల్ - వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇజ్రాయెల్ యొక్క సంక్షిప్త రూపం.
జూలై 8న, నమీర్ USSR యొక్క సుప్రీం సోవియట్ యొక్క ప్రెసిడియం ఛైర్మన్ నికోలాయ్ మిఖైలోవిచ్ ష్వెర్నిక్‌కు తన ఆధారాలను సమర్పించారు. డిప్యూటీ విదేశాంగ మంత్రి గ్రోమికో హాజరయ్యారు. "సంభాషణ వాతావరణం చాలా బాగుంది" అని విదేశాంగ మంత్రి ఛారెట్‌కి నమీర్ కేబుల్ ఇచ్చారు. ష్వెర్నిక్ రాయబారిని చాలా ప్రశ్నలు అడిగాడు, గ్రోమికో ఇజ్రాయెల్ సాధించిన విజయాలను చాలా ఆమోదిస్తూ మాట్లాడాడు.
సోవియట్ దౌత్యం ప్రపంచ వేదికపై ఇజ్రాయెల్‌కు నిస్సందేహంగా మద్దతునిస్తూనే ఉంది.
ఆగష్టు 31 న, పాలస్తీనా శరణార్థులకు సహాయం చేసే అంశంపై UN జనరల్ అసెంబ్లీ యొక్క నాల్గవ సెషన్‌లో సోవియట్ ప్రతినిధి బృందం ప్రసంగం కోసం నియర్ మరియు మిడిల్ ఈస్ట్ విభాగం అధిపతి ఇవాన్ బకులిన్ థీసిస్‌ను సిద్ధం చేశారు. థీసిస్‌లో ఇజ్రాయెల్‌ను ఖండించే పదం లేదు.
"పాలస్తీనా శరణార్థుల సమస్య ఇంగ్లాండ్ మరియు యునైటెడ్ స్టేట్స్‌లోని కొన్ని గుత్తాధిపత్య వర్గాల విధానాల ఫలితంగా ఉద్భవించింది, ఇది పాలస్తీనా సమస్య యొక్క శాంతియుత పరిష్కారానికి విఘాతం కలిగించింది మరియు సైనిక చర్యకు పరిస్థితులను సృష్టించింది. యూదు, అరబ్ ప్రజలకు తీవ్ర కష్టాలు తెచ్చిన పాలస్తీనా...
శరణార్థుల సమస్యకు సమూల పరిష్కారం ఒకవైపు అరబ్ దేశాలు, మరోవైపు ఇజ్రాయెల్ రాష్ట్రం మధ్య శాంతిని నెలకొల్పడం, అలాగే జనరల్ అసెంబ్లీ నిర్ణయాన్ని వేగంగా అమలు చేయడం అని సోవియట్ ప్రతినిధి బృందం అభిప్రాయపడింది. నవంబర్ 29, 1947 పాలస్తీనాలోని అరబ్ భాగపు భూభాగంలో స్వతంత్ర అరబ్ రాజ్యాన్ని ఏర్పాటు చేయడంపై ..."
అరబ్ నాయకులు పాలస్తీనా అరబ్బులను ఇజ్రాయెల్ భూభాగాన్ని విడిచిపెట్టమని ఒప్పించారు, యూదులను త్వరగా నాశనం చేస్తానని వాగ్దానం చేశారు - ఆపై ప్రతి ఒక్కరూ విముక్తి పొందిన భూములకు తిరిగి రాగలుగుతారు. తిరిగి 1950లో, హైఫాలోని అరబ్ నేషనల్ కమిటీ నాయకులు నగరంలోని మొత్తం అరబ్ జనాభాను బయటకు తీసుకెళ్లింది తామేనని గర్వంగా చెప్పారు.
మాస్కోలో, అరబ్ దేశాలు తిరిగి వచ్చే శరణార్థుల సమస్యను ఎందుకు లేవనెత్తుతున్నాయో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు బాగా తెలుసు, కానీ వారికి సహాయం చేయడానికి ఏమీ చేయడం లేదు.
ఏప్రిల్ 14, 1949న లెబనాన్‌లోని సోవియట్ మిషన్ దాని పర్యవేక్షకుడైన ఉప విదేశాంగ మంత్రి జోరిన్‌కి ఇలా నివేదించింది: “అరబ్ శరణార్థులందరినీ తిరిగి రావాలని అరబ్ దేశాలు పట్టుబట్టాయి ఎందుకంటే వారిని మిగిలిన అరబ్ దేశాలలో లేదా దేశంలో ఉంచడానికి ఎక్కడా లేదు. పాలస్తీనాలో అరబ్ భాగం, కానీ వారు యూదు రాజ్య భూభాగంలో ఒక రకమైన ఐదవ కాలమ్‌ను కలిగి ఉండాలని కోరుకుంటున్నందున, భవిష్యత్తులో శత్రుత్వాలు తిరిగి ప్రారంభమైనప్పుడు, అరబ్ దాడికి తీవ్రమైన మద్దతును అందించగలుగుతారు. ."
సెప్టెంబర్ 3, 1949 న, విదేశాంగ మంత్రిత్వ శాఖ యొక్క సమీప మరియు మధ్యప్రాచ్య దేశాల విభాగం ఒక భారీ నివేదికను రూపొందించింది - “పాలస్తీనియన్ ప్రశ్న”.
ముఖ్యంగా, ఇది ఖచ్చితంగా మొదటి అరబ్-ఇజ్రాయెల్ యుద్ధానికి అపరాధి అని పేరు పెట్టింది. మరియు అది ఇజ్రాయెల్ కాదు:
"పాలస్తీనాలో అరబ్బుల దురాక్రమణను బ్రిటిష్ వారు రెచ్చగొట్టారని, వారు అరబ్బుల జాతీయవాద ఆకాంక్షలను సద్వినియోగం చేసుకుని, యూదులపై యుద్ధానికి నెట్టారని తెలిసింది.
బ్రిటిష్ మరియు అమెరికన్ సామ్రాజ్యవాదులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, వారు ఇజ్రాయెల్ రాష్ట్ర ఆవిర్భావాన్ని మరియు బలోపేతం చేయడాన్ని నిరోధించడంలో విఫలమయ్యారు, ఇది వాస్తవంగా మారింది.
విదేశాంగ విధానంలో ఇజ్రాయెల్ అనుకూల రేఖ దేశంలో యూదు వ్యతిరేకత పెరుగుదలతో కూడి ఉంది.
సెంట్రల్ కమిటీ ఉపకరణం యొక్క ఉద్యోగులు, సోదర కమ్యూనిస్ట్ పార్టీల ప్రతినిధులతో మాట్లాడుతూ, బహిరంగంగా ప్రగల్భాలు పలికారు: "మరియు కామ్రేడ్ జ్దానోవ్ యూదులందరినీ సెంట్రల్ కమిటీ పరికరం నుండి తొలగించాడు!"
స్టాలిన్ యొక్క యూదు వ్యతిరేకత జీవసంబంధమైనది లేదా, మరింత ఖచ్చితంగా, జంతుశాస్త్రపరమైనది. ఇప్పటికీ చాలా మంది యూదులు చాలా ప్రముఖ స్థానాల్లో ఉన్నారు; వారు సైన్స్, మెడిసిన్ మరియు కళలకు గణనీయమైన కృషి చేశారు. అన్నింటిలో మొదటిది, వారు పోటీదారులుగా పోరాడారు.
స్టాలిన్ చేత పార్టీ నామమాత్రపు అగ్రస్థానానికి ఎదిగారు, నిరక్షరాస్యులు మరియు దుష్ట పంక్‌లు భిన్నంగా ఉన్న ప్రతి ఒక్కరిపై ద్వేషాన్ని అనుభవించారు. అందువల్ల, "మూలాలు లేని కాస్మోపాలిటన్లు" మరియు "పెస్ట్ డాక్టర్ల" సమూహంలో రష్యన్ ప్రజలు ఉన్నారు. ప్రచారంలోని సెమిటిక్ వ్యతిరేక స్వభావాన్ని మరుగుపరచడమే కాకుండా, నిశ్శబ్దంగా వాటిని వదిలించుకోవడానికి కూడా.
నాజీల క్రింద, దీనిని "తెల్ల యూదులకు" వ్యతిరేకంగా పోరాటం అని పిలుస్తారు, అంటే యూదులకు వ్యతిరేకంగా రక్తం ద్వారా కాదు, ఆత్మ ద్వారా. "కాస్మోపాలిటన్స్"కి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో, వృత్తిపరమైన విజిల్‌బ్లోయర్‌ల యొక్క సన్నిహిత సమూహం ఉద్భవించింది, సాధారణంగా ప్రతిభ లేని వ్యక్తులు తమ సహోద్యోగులను నాశనం చేయడం ద్వారా వృత్తిని సంపాదించాలని ఆశించారు.
"యూదుల పట్ల ద్వేషం" అని అత్యుత్తమ రష్యన్ తత్వవేత్త నికోలాయ్ అలెక్సాండ్రోవిచ్ బెర్డియేవ్ వ్రాశాడు, "తరచుగా బలిపశువు కోసం అన్వేషణ. ప్రజలు సంతోషంగా లేనప్పుడు మరియు వారి వ్యక్తిగత దురదృష్టాలను చారిత్రక దురదృష్టాలతో అనుసంధానించినప్పుడు, వారు అన్ని దురదృష్టాలను నిందించగల అపరాధి కోసం చూస్తారు. ఇది మానవ స్వభావాన్ని గౌరవించదు, కానీ అపరాధి దొరికినప్పుడు ఒక వ్యక్తి శాంతి మరియు సంతృప్తిని అనుభవిస్తాడు మరియు అతను ద్వేషించబడవచ్చు మరియు అతనిపై ప్రతీకారం తీర్చుకోవచ్చు.
దేశవ్యాప్తంగా ప్రక్షాళన జరిగింది. సైన్స్, మెడిసిన్, ఉన్నత విద్యాసంస్థలు, ప్రభుత్వ యంత్రాంగం మరియు సాయుధ దళాల నుండి యూదులు బహిష్కరించబడ్డారు.
అక్టోబరు 5, 1949న, ఇజ్రాయెల్ రాయబారి నమీర్ విదేశాంగ మంత్రి ఛారెట్‌కి టెలిగ్రాఫ్ పంపారు:
“సినాగోగ్ సామర్థ్యంతో నిండిపోయింది, అనేక మంది యువకులతో సహా వేలాది మంది ప్రజలు వీధిలో నిలబడ్డారు. అయితే గతేడాదిలా మమ్మల్ని సంప్రదించేందుకు ఎవరూ సాహసించలేదు. మేము అక్కడ మరియు తిరిగి వెళ్ళేటప్పుడు వేల కళ్ళు మాత్రమే మాపై స్థిరపడ్డాయి; చాలా మంది స్వాగతించారు, కానీ జాగ్రత్తగా...
ఈ సంవత్సరం, యూదుల పట్ల శత్రుత్వం తీవ్రమైంది. అట్టడుగు స్థాయిలో ఉన్న ప్రభుత్వ అధికారులు యూదులను గూఢచర్యానికి పాల్పడినట్లు అనుమానించబడిన నమ్మకద్రోహులుగా అభివర్ణించారు. ఎంటర్‌ప్రైజెస్ మరియు ఇన్‌స్టిట్యూషన్‌లలో ఓపెన్ కాల్‌లు చేయబడుతున్నాయి:
- మీ రాష్ట్రానికి, ఇజ్రాయెల్‌కు వెళ్లండి...
నాజీ నిర్మూలన నుండి బయటపడినవారికి ఆశ్రయంగా మారిన మాస్కో నుండి బహిష్కరణ త్వరలో ప్రారంభమవుతుందని చాలా మంది భయపడుతున్నారు...”
పది రోజుల తర్వాత, మాస్కోలో నమీరాకు చారెట్ టెలిగ్రాఫ్ పంపాడు:
"మేము అంతర్జాతీయ యూదు ప్రెస్‌లో, ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్‌లో, అలాగే యూదుయేతర పత్రికలలో సోవియట్ యూదుల ప్రశ్నపై ప్రచారాన్ని ప్రారంభించాలి, విశ్వసనీయ సమాచారం అంతా పత్రికలకు లీక్ అయ్యేలా చేస్తుంది..."
నిజానికి, ఇజ్రాయెల్ ప్రజలకు ఏమి చేయాలో అర్థం కాలేదు. సోవియట్ యూనియన్‌లో సెమిటిక్ వ్యతిరేక ప్రచారం గురించి మౌనంగా ఉండటం సిగ్గుచేటు. మాట్లాడటం అంటే, మొదటిది, సోవియట్ యూనియన్ మద్దతును కోల్పోవడం మరియు రెండవది, సోవియట్ యూదుల పరిస్థితిని మరింత దిగజార్చడం. ఇది నిస్సహాయ పరిస్థితి.
మాస్కోలో పనిచేస్తున్న ఇజ్రాయెల్ దౌత్యవేత్తలు సోవియట్ అధికారుల సెమిటిజం వ్యతిరేకత గురించి మాట్లాడటం ప్రమాదకరమైనది మరియు అర్ధంలేనిది అని నమ్మారు.
ఇజ్రాయెల్ మిషన్ సలహాదారు ఆరీ లెవావి తన అభిప్రాయాన్ని చారెట్‌తో వ్యక్తం చేశారు:
"ఇప్పుడు మునుపెన్నడూ లేనంతగా, సోవియట్ జ్యూరీతో మన జీవన సంబంధాన్ని సోవియట్‌లు వారి సైద్ధాంతిక విధానానికి పునాదికి దెబ్బగా భావించారు, వారు నిర్మించిన ఒంటరి గోడలో చాలా ప్రమాదకరమైన పగుళ్లుగా భావిస్తారు ... ఇది సూచిస్తుంది గూఢచర్యం యొక్క ప్రమాదం మరియు "ఐదవ కాలమ్" ఆవిర్భావం...
బహిరంగ ప్రసంగాలు సోవియట్ యూదుల పరిస్థితిని పూర్తిగా మెరుగుపరచవు, కానీ అవి ఇజ్రాయెల్-సోవియట్ సంబంధాలను మరింత దిగజార్చవచ్చు.
ఆరీ లెవావి విల్నాలో జన్మించాడు, కాబట్టి అతను రష్యన్ మాట్లాడాడు. అతను హైడెల్బర్గ్ విశ్వవిద్యాలయంలో జర్మనీలో చదువుకున్నాడు, కానీ నాజీల కారణంగా అతను పాలస్తీనాకు బయలుదేరాడు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో అతను బ్రిటిష్ సైన్యంలో పోరాడాడు. 1948లో అతను మాస్కోకు కాన్సుల్‌గా వచ్చాడు.
కానీ ఇజ్రాయెల్ దౌత్యవేత్తలు తమ సొంత ప్రభుత్వంపై మౌనం వహించాలని మాత్రమే పిలుపునిచ్చారు. వారు ప్రజలను మరియు పత్రికలను ప్రభావితం చేయలేకపోయారు. ఇజ్రాయెల్ వెంటనే ప్రజాస్వామ్య రాజ్యంగా అవతరించింది. ప్రైవేట్ వార్తాపత్రికలు మరియు రేడియో స్టేషన్ల స్వేచ్ఛ కేవలం సైనిక సెన్సార్‌షిప్ ద్వారా పరిమితం చేయబడింది - ఇరుకైన సమస్యలపై. మిగతావన్నీ - దేశ దేశీయ మరియు విదేశీ విధానాలు, ప్రభుత్వాధినేతతో సహా రాజకీయ నాయకుల వ్యక్తిత్వాలు - చర్చించబడవచ్చు, విమర్శించవచ్చు మరియు అపహాస్యం చేయవచ్చు.
సోవియట్ యూనియన్‌లో ఏమి జరుగుతుందో తెలుసుకున్న ఇజ్రాయెల్ రాజకీయ నాయకులు మరియు జర్నలిస్టులు మౌనంగా ఉండరు.
ఈ ప్రసంగాలు చదివి సోవియట్ దౌత్యవేత్తలు మరియు సోవియట్ నాయకులు కోపంగా ఉన్నారు. మీడియా స్వేచ్ఛ సాధ్యమని అర్థం చేసుకోవడానికి వారు నిరాకరించారు.
డిసెంబర్ 7, 1949 న, ఇజ్రాయెల్‌లోని సోవియట్ రాయబారి ఎర్షోవ్ ఉప విదేశాంగ మంత్రి అనటోలీ ఐయోసిఫోవిచ్ లావ్రేంటీవ్‌కు “ఇజ్రాయెల్ ప్రెస్‌లో సోవియట్ వ్యతిరేక ప్రచారం” సర్టిఫికేట్ పంపారు:
“సర్టిఫికేట్ ఇజ్రాయెల్ ప్రెస్‌లో సోవియట్ వ్యతిరేక ప్రచారం యొక్క ప్రధాన పద్ధతులు మరియు దిశలను సూచిస్తుంది మరియు ఈ సంవత్సరం మే నుండి నవంబర్ వరకు విస్తృతమైన విషయాలను సేకరిస్తుంది, ఇజ్రాయెల్ యొక్క ప్రతిచర్య ప్రెస్ క్రమబద్ధమైన సోవియట్ వ్యతిరేక ప్రచారాన్ని నిర్వహిస్తుందని చూపిస్తుంది.
దౌత్యపరంగా లేదా మా పత్రికల ద్వారా మా వైపు నుండి ఇంకా సరైన స్పందన రానందున, ఇజ్రాయెల్ పత్రికలలో సోవియట్ వ్యతిరేక ప్రచారం పెరుగుతున్న వేగంతో మరియు సాధారణ దౌత్య సంబంధాల ఉనికిలో గమనించిన పరిమితులను మించిపోయింది. ”
ఇతర కారణాల వల్ల కూడా ఇజ్రాయెల్‌పై అసంతృప్తి తలెత్తింది.
డిసెంబరు 5, 1949న, విదేశాంగ మంత్రి ఛారెట్ గట్టిగా ఇలా అన్నారు: “ఇజ్రాయెల్ యొక్క విదేశాంగ విధానం అలీన విధానం. ప్రచ్ఛన్న యుద్ధంలో పాల్గొన్న ఏ పార్టీతోనూ ఇజ్రాయెల్ పొత్తు పెట్టుకోదు..."
వాస్తవానికి, ఇజ్రాయెల్ ఎక్కువగా సోషలిస్టు దేశాలతో కాకుండా పాశ్చాత్య దేశాలతో ఒకే శిబిరంలో ఉంది. మాస్కోలో ఇది చికాకు కలిగించింది: మేము మిమ్మల్ని సృష్టించాము, కానీ మీరు మాకు మద్దతు ఇవ్వరు!
UN వివిధ దేశాల దౌత్యవేత్తలకు సుదీర్ఘ సంప్రదింపులు మరియు సంభాషణల ద్వారా ప్రజలచే గుర్తించబడకుండా, ఒక ఒప్పందాన్ని చేరుకోవడానికి మరియు రాజీకి చేరుకోవడానికి ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుంది. అయితే ఆ రోజుల్లో రాజీకి లెక్కేలేదు. సోవియట్ దౌత్యవేత్తలు UNను ఘర్షణలు, ఘర్షణలు మరియు దుర్వినియోగాలకు వేదికగా మార్చారు: ఇది అంగీకరించడం అవసరం లేదు, కానీ దుర్వినియోగం.
డిసెంబరు 13న, UNకు ఇజ్రాయెల్ శాశ్వత మిషన్ కౌన్సెలర్, గిడియాన్ రాఫెల్, UNకు డిప్యూటీ సోవియట్ శాశ్వత ప్రతినిధిగా నియమితులైన సెమియోన్ సరాప్కిన్‌తో సమావేశం గురించి విదేశాంగ మంత్రి మోషే షరెట్‌కు నివేదించారు.
Tsarapkin ఇజ్రాయెల్‌పై తీవ్రమైన వాదనలు చేసాడు: “జనరల్ అసెంబ్లీ సెషన్‌లో మీ ప్రసంగాలు మీరు స్పష్టంగా యునైటెడ్ స్టేట్స్ వైపు మొగ్గు చూపుతున్నారని రుజువు చేస్తున్నాయి. మీరు ఏ విషయంలోనైనా అమెరికన్లను నిస్సందేహంగా వ్యతిరేకించలేదు మరియు సోవియట్ యూనియన్‌కు కీలకమైన అనేక సమస్యలపై, మీరు సోవియట్ స్థానానికి వ్యతిరేకంగా ఓటు వేశారు.
ఇంగ్లండ్ మరియు యునైటెడ్ స్టేట్స్ కొత్త ప్రపంచ యుద్ధానికి సిద్ధపడడాన్ని ఖండిస్తూ ముసాయిదా తీర్మానంపై ఓటు వేసిన విషయాన్ని సెమియోన్ త్సారాప్‌కిన్ గుర్తు చేసుకున్నారు. సోవియట్ దృక్కోణంలో, ఈ ప్రతిపాదన సెషన్ ఎజెండాలో అత్యంత ముఖ్యమైనదని ఆయన నొక్కి చెప్పారు. ఇజ్రాయెల్ ప్రతినిధి బృందం వ్యతిరేకంగా ఓటు వేయడమే కాకుండా, ఆంగ్లో-సాక్సన్ ముసాయిదా తీర్మానానికి కూడా చేరింది...
ఇజ్రాయెల్ పట్ల వైఖరి వేగంగా క్షీణిస్తోంది.
మార్చి 22, 1950న, విదేశీ వ్యవహారాల డిప్యూటీ మంత్రి V. జోరిన్ CPSU సెంట్రల్ కమిటీ కార్యదర్శి M.A.కి ఒక గమనికను పంపారు. సుస్లోవ్:
“జియోనిజంపై సర్టిఫికేట్‌తో పాటు, ఇన్ఫర్మేషన్ కమిటీ మెటీరియల్స్ ఆధారంగా సంకలనం చేయబడి మార్చి 21న మీకు పంపబడింది, ఈ సమస్యపై నియర్ అండ్ మిడిల్ ఈస్ట్ డిపార్ట్‌మెంట్ సంకలనం చేసిన సర్టిఫికేట్ యొక్క రెండు కాపీలను నేను పంపుతున్నాను. USSR విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఇది జియోనిజం నాయకుల ప్రసంగాలను కలిగి ఉంటుంది, USSR మరియు దేశాల ప్రజల ప్రజాస్వామ్యం పట్ల వారి వైఖరిని వివరిస్తుంది.
ఈ సర్టిఫికేట్‌లో సోవియట్ యూనియన్ మరియు పీపుల్స్ డెమోక్రసీ దేశాలకు విరుద్ధమైన కార్యకలాపాల వాస్తవాలు కూడా ఉన్నాయి, ప్రధానంగా ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్ రాష్ట్ర ప్రతినిధులచే...”
46 వసంతకాలంలో, స్టాలిన్ యువ మరియు పెరుగుతున్న పార్టీ కార్యకర్త సుస్లోవ్‌ను మాస్కోకు బదిలీ చేశాడు. అతను సెంట్రల్ కమిటీ యొక్క సంస్థాగత బ్యూరోలో చేర్చబడ్డాడు మరియు విదేశాంగ విధాన విభాగానికి అధిపతిగా ఆమోదించబడ్డాడు. డిపార్ట్‌మెంట్ పేరు దాని నిజమైన పనులకు అనుగుణంగా లేదు. మిఖాయిల్ ఆండ్రీవిచ్ యొక్క బాధ్యత విదేశీ కమ్యూనిస్ట్ పార్టీల చర్యలను పర్యవేక్షించడం; అతని ద్వారా కమ్యూనిస్ట్ పార్టీలకు డబ్బు పంపబడింది.
సుస్లోవ్ యూదు వ్యతిరేక ఫాసిస్ట్ కమిటీ యొక్క పనిని పర్యవేక్షించడానికి కూడా నియమించబడ్డాడు, అది అతనికి సంతోషాన్ని కలిగించలేదు. మిఖాయిల్ ఆండ్రీవిచ్ భావించాడు: నాజీయిజంతో పోరాడటానికి యుద్ధ సమయంలో సృష్టించబడిన కమిటీ ఇకపై అవసరం లేదు, కానీ స్టాలిన్‌ను కూడా చికాకు పెట్టింది. సుస్లోవ్ వెంటనే కమిటీని మూసివేయాలని ప్రతిపాదించాడు. కానీ ఆ సమయంలో ఈ ప్రతిపాదన అంగీకరించలేదు. మిఖాయిల్ ఆండ్రీవిచ్ విషయాలు పరుగెత్తాడు.
సుస్లోవ్ యుద్ధానంతర సైద్ధాంతిక ప్రచారాల నుండి సెమిటిజం వ్యతిరేకతలో చిక్కుకున్నారు. సుస్లోవ్ యూదులచే వివిధ సంస్థల "కలుషితం" గురించి గమనికలు రాశాడు మరియు స్టాలిన్ మరియు జ్దానోవ్‌లకు అనేక సాంస్కృతిక మరియు శాస్త్రీయ సంస్థలలో "విదేశాలు మరియు విదేశీయుల పట్ల ప్రశంసలు మరియు దాస్యం పాతుకుపోయాయని, అప్రమత్తత మరియు సోవియట్ దేశభక్తి యొక్క భావాన్ని కోల్పోయిందని నివేదించాడు. ."
మోలోటోవ్, వైషిన్స్కీ మరియు గ్రోమికో, నాయకుడి దిశలో, యూదు రాజ్య ఏర్పాటుకు అనుకూలంగా వాదనలు ఎంచుకున్నప్పుడు, మే 1947లో, సుస్లోవ్ భావజాలానికి బాధ్యత వహిస్తున్న పొలిట్‌బ్యూరో సభ్యుడు జ్దానోవ్‌ను "" గురించి ఒక గమనికతో సమర్పించారు. యూదులచే ఆల్-యూనియన్ సొసైటీ ఫర్ కల్చరల్ రిలేషన్స్ విత్ ఫారిన్ కంట్రీస్ (VOKS) యొక్క అడ్డుపడటం. అదే సమయంలో, అతను VOKS యొక్క పనిలో "ప్రధాన రాజకీయ తప్పులను" వెల్లడించాడు.
అజిట్‌ప్రాప్‌లోని సుస్లోవ్ మరియు అతని సబార్డినేట్‌లు జూన్ 21, 1950 నాటి పొలిట్‌బ్యూరో యొక్క ముసాయిదా రహస్య తీర్మానాన్ని రూపొందించారు, “ఆటోమొబైల్ మంత్రిత్వ శాఖలోని సిబ్బందితో పనిలో కనుగొనబడిన పెద్ద లోపాలకు సంబంధించి సిబ్బంది ఎంపిక మరియు శిక్షణలో లోపాలను తొలగించే చర్యలపై మరియు ట్రాక్టర్ పరిశ్రమ."
అన్ని సోవియట్ విభాగాలు తమ సిబ్బంది పనిపై వార్షికంగా నివేదికలను సెంట్రల్ కమిటీ ఉపకరణానికి బాధ్యతాయుతమైన ఉద్యోగుల జాతీయత యొక్క తప్పనిసరి సూచనతో సమర్పించాలని ఆదేశించబడ్డాయి. రాజకీయాలకు దూరంగా ఉన్నవారు కూడా సెంట్రల్ కమిటీ యూదుల సంఖ్యపై మాత్రమే ఆసక్తి చూపుతుందని మరియు యూదు కార్మికులను గుర్తించదగిన స్థానాల్లో తొలగించడానికి ఒక మంచి నివేదిక సాక్ష్యమిస్తుందని త్వరగా స్పష్టమైంది.
సెంట్రల్ కమిటీ ఉపకరణం నాయకత్వం కోసం ప్రత్యేక పట్టికలను సంకలనం చేయడం ప్రారంభించింది, ఇది యూనియన్ మరియు రిపబ్లికన్ విభాగాల నాయకత్వ క్యాడర్‌లో యూదుల సంఖ్య ఎంత వేగంగా తగ్గుతోందో చూపిస్తుంది.
యాభై రెండవ సంవత్సరం నాటికి ఒక్క యూదుడు కూడా లేడు - ప్రాంతీయ కమిటీ యొక్క మొదటి కార్యదర్శి, ప్రాంతీయ కమిటీ లేదా జాతీయ రిపబ్లిక్ యొక్క సెంట్రల్ కమిటీ కార్యదర్శి. త్వరలో మొత్తం పార్టీ ఉపకరణం యూదుల నుండి పూర్తిగా తొలగించబడింది (మరిన్ని వివరాల కోసం, G.V. కోస్టిర్చెంకో పుస్తకం "స్టాలిన్ సీక్రెట్ పాలిటిక్స్" చూడండి).
సుస్లోవ్ నాయకత్వంలోని అజిట్‌ప్రాప్ ఉపకరణం యూదుల మీడియాను ప్రక్షాళన చేయడం ప్రారంభించింది, ఒక సంపాదకీయ కార్యాలయాన్ని పద్దతిగా తనిఖీ చేసింది. యూదులను ఆదరిస్తున్నాడని ఆరోపించిన చీఫ్ ఎడిటర్ కూడా తన పదవిని కోల్పోయాడు. తరువాత, సృజనాత్మక సంఘాలు, సాంస్కృతిక సంస్థలు, విద్యా మరియు శాస్త్రీయ సంస్థల ప్రక్షాళన ప్రణాళిక చేయబడింది.
సెంట్రల్ కమిటీ యొక్క సైన్స్ విభాగం అధిపతి, యూరి ఆండ్రీవిచ్ జ్దానోవ్ (పొలిట్‌బ్యూరో సభ్యుని కుమారుడు), సుస్లోవ్‌కు ప్రధాన శాస్త్రీయ సంస్థలలో సిబ్బంది “అడ్డుపడటం” గురించి ఒక గమనికను అందించారు:
"అకాడెమీ ఆఫ్ సైన్సెస్‌లోని అనేక ఇన్‌స్టిట్యూట్‌లలో, జాతీయత ఆధారంగా పక్షపాతంతో కూడిన సిబ్బంది ఎంపిక ఉంది...
సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్తలు మరియు భౌతిక రసాయన శాస్త్రవేత్తలలో, గుత్తాధిపత్య సమూహం ఏర్పడింది - L.D. లాండౌ, M.A. లియోంటోవిచ్, A.N. ఫ్రమ్కిన్, యా.ఐ. ఫ్రెంకెల్, V.L. గింజ్‌బర్గ్, E.M. లివ్షిట్స్, G.A. గ్రిన్‌బర్గ్, I.M. ఫ్రాంక్, A.S. కంపానీట్స్, N.S. మీమాన్ మరియు ఇతరులు. భౌతిక మరియు భౌతిక-రసాయన సంస్థల యొక్క అన్ని సైద్ధాంతిక విభాగాలు ఈ గుంపు యొక్క మద్దతుదారులచే, యూదు జాతీయత యొక్క ప్రతినిధులచే సిబ్బందిని కలిగి ఉంటాయి.
Zhdanov Jr. జాబితాలో అత్యుత్తమ శాస్త్రవేత్తలు, భవిష్యత్ నోబెల్ బహుమతి విజేతలు ఉన్నారు. అవి లేకుండా, సోవియట్ సైన్స్ దరిద్రంగా మారింది. అధికారులు పట్టించుకోలేదు. సెంట్రల్ కమిటీ వెంటనే యూదుల పట్టికను సంకలనం చేసింది - విద్యావేత్తలు, సంబంధిత సభ్యులు, వైద్యులు మరియు సైన్స్ అభ్యర్థులు - మరియు వారి సంఖ్యను తగ్గించాలని నిర్ణయించారు.
అణు ప్రాజెక్ట్ అధిపతి, ప్రొఫెసర్ ఇగోర్ వాసిలీవిచ్ కుర్చాటోవ్ జోక్యం చేసుకున్నారు. ఈ వ్యక్తులు లేకుండా అణు బాంబును సృష్టించలేమని అతను బెరియాకు స్పష్టంగా వివరించాడు. లావ్రేంటీ పావ్లోవిచ్ స్టాలిన్ వైపు తిరిగాడు మరియు భౌతిక శాస్త్రవేత్తలు ఒంటరిగా మిగిలిపోయారు. కానీ భౌతిక శాస్త్రవేత్తలు మాత్రమే.
ఇజ్రాయెల్ మిషన్ సోవియట్ యూనియన్‌లో సెమిటిక్ వ్యతిరేక ప్రచారం గురించి లేదా ఉపరితలంపై ఉన్న దాని గురించి దాని ప్రభుత్వానికి తెలియజేసింది.
మార్చి 8, 1950న, విదేశాంగ మంత్రి ఛారెట్ మాస్కోలోని రాయబారి నమీర్‌కు ఇలా వ్రాశారు:
“ఈ విపత్తును ఎదుర్కొనేందుకు మేము శక్తిహీనులం.
అంతేకాకుండా, ఈ రోజుల్లోనే మేము మరొక యూదు సమాజానికి గొప్ప విముక్తిని పొందాము, ఇది పూర్తిగా నిర్మూలించబడటానికి ఖండించబడింది మరియు అణచివేత పాలన యొక్క పట్టులో నిస్సహాయంగా వణికిపోయింది: నా ఉద్దేశ్యం, సహజంగానే, యూదులను అనుమతించాలని ఇరాక్ అధికారుల నిర్ణయం ఇజ్రాయెల్‌కు బయలుదేరండి.
మా అవిశ్రాంత ప్రయత్నాల వల్లనే ఈ అనూహ్య పరిణామం సాధించబడింది.
అజ్ఞాన మతోన్మాదం మరియు క్రూరమైన దౌర్జన్యం ఉన్న ఇరాక్‌లో, మేము ప్రభావవంతమైన పాయింట్‌లను సృష్టించగలిగాము, ప్రత్యక్ష ప్రసారాన్ని కొనసాగించగలిగాము, చర్య మరియు ప్రభావాన్ని చూపగలిగాము. USSRలో మేము ఈవెంట్‌లను మాత్రమే గమనించవచ్చు మరియు రికార్డ్ చేయగలము, ఆపై కూడా చాలా అసంపూర్ణంగా మాత్రమే ..."
మరియు ఇజ్రాయెల్‌లోని సోవియట్ మిషన్ మాస్కోకు నివేదించింది:
"ఇజ్రాయెల్ యొక్క విదేశాంగ విధానం, ఆంగ్లో-అమెరికన్ కూటమి యొక్క సాధనంగా మారుతుంది, ఇజ్రాయెల్ రాష్ట్రాన్ని దాని స్వాతంత్ర్యం కోల్పోయేలా చేస్తోంది, ఇది సోవియట్ యూనియన్ మద్దతుతో కేవలం ఏడాదిన్నర క్రితం సాధించబడింది ...
USSR మరియు పీపుల్స్ డెమోక్రసీల పట్ల ప్రస్తుత ఇజ్రాయెల్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం నిష్కపటమైన, తప్పించుకునే మరియు స్నేహపూర్వకమైన విధానం..."
మార్చి 25, 1950 న, విదేశాంగ శాఖలోని యువ ఉద్యోగి ఒలేగ్ ప్రుడ్కోవ్ రాసిన వ్యాసం, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి షరెట్‌పై ప్రత్యక్ష ఆరోపణలతో లిటరరీ గెజిట్‌లో కనిపించింది, ఈ వ్యాసంలో "అపవాది" అని పిలువబడింది.
చారెట్ తన స్థానానికి రాయబారి ఎర్షోవ్‌ను ఆహ్వానించాడు మరియు వ్యాసంపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఎర్షోవ్, మంత్రికి అంతరాయం కలిగిస్తూ, "లిటరటూర్నయ గెజిటా సోవియట్ ప్రభుత్వానికి చెందినది కానందున, ఈ వ్యాసం గురించి చర్చలోకి రావాలని తాను అనుకోలేదని పేర్కొన్నాడు." ఎర్షోవ్, ఈ కారణంగానే లిటరటూర్నయ గెజిటా అటువంటి ప్రచురణ కోసం ఎంపిక చేయబడిందని అర్థం చేసుకున్నాడు ...
టెల్ అవీవ్‌లోని సోవియట్ దౌత్యవేత్తలు ఇజ్రాయెల్ వ్యతిరేక స్థానాలను ఎక్కువగా తీసుకున్నారు. ఏప్రిల్ ముప్పై, యాభై ఒకటి, ఇజ్రాయెల్ రాయబారి ఎర్షోవ్ మాస్కోకు టెలిగ్రాఫ్ చేశాడు:
“ఈ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కామ్రేడ్ ష్వెర్నిక్ తరపున గ్రీటింగ్ టెలిగ్రామ్ పంపడం సరికాదని నేను భావిస్తున్నాను. మూడు సంవత్సరాల క్రితం స్వాతంత్ర్యం పొందిన ఇజ్రాయెల్ రాష్ట్రం, USA మరియు ఇంగ్లాండ్ యొక్క సామ్రాజ్యవాద శిబిరంలో చేరడం ద్వారా చాలావరకు దానిని కోల్పోయింది...
USSR పట్ల వైఖరి ప్రతికూలంగా మారింది. సోవియట్ వ్యతిరేక ప్రచారం క్రమపద్ధతిలో నిర్వహించబడుతుంది మరియు ఇది మరింత విస్తృత స్థాయిలో జరుగుతోంది.
ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలోని సోవియట్ దౌత్యవేత్తలు ఇప్పటికీ యూదు రాజ్యం పట్ల చాలా స్నేహపూర్వకంగా ఉన్నారు.
జూన్ 9, 1950న, UNకు సోవియట్ ప్రతినిధి, యాకోవ్ అలెక్సాండ్రోవిచ్ మాలిక్, తన ఇజ్రాయెలీ సహోద్యోగి అబ్బా ఎబాన్‌ను స్వీకరించారు, అతను యునైటెడ్ స్టేట్స్‌కు కూడా రాయబారి అయ్యాడు. ఇజ్రాయెల్ ప్రతినిధి బృందం సలహాదారు గిడియాన్ రాఫెల్ కూడా హాజరయ్యారు.
"సంభాషణ ఒక గంటకు పైగా కొనసాగింది," అని అబ్బా ఎబాన్ వ్రాశాడు, "అయితే చాలా కాలం తర్వాత కూడా విడిపోయే సమయం వచ్చిందని మిస్టర్ మాలిక్‌ని ఒప్పించడం మాకు అంత సులభం కాదు. సోవియట్ ప్రతినిధులు UN ఏజెన్సీలను ఖచ్చితంగా బహిష్కరిస్తారు కాబట్టి, వారు వివిధ అంతర్జాతీయ కమిటీలు మరియు కమీషన్లలో కొనసాగుతున్న పని భారం నుండి విముక్తి పొందారు మరియు వారి అతిథులతో సుదీర్ఘమైన మరియు సమగ్రమైన సంభాషణలను కలిగి ఉంటారు.
అంతేకాకుండా, స్వీయ-ఒంటరిగా ఉన్న సోవియట్ ప్రతినిధి కార్యాలయంలో, నిజ జీవితం నుండి కొంత ఒంటరిగా ఉన్న భావన ఉంది, అందువల్ల బయటి నుండి ఏదైనా సమాచారం కోసం దాహం. సాధ్యమయ్యే మూలాల నుండి అన్ని ముద్రలు మరియు అంచనాలను గ్రహించాలనే ఈ కోరిక మనకు సంబంధించి ప్రత్యేకంగా స్పష్టంగా కనిపిస్తుంది, ఎందుకంటే సోవియట్ ప్రతినిధుల ప్రకారం, యునైటెడ్ స్టేట్స్లో మనకు చాలా విస్తృతమైన కనెక్షన్లు ఉన్నాయి, తద్వారా మేము బహిరంగ మూలాలను పొందవచ్చు. మరియు రహస్య రాజకీయాలు.
వాస్తవం ఏమిటంటే, సోవియట్ యూనియన్ UNతో ప్రత్యక్ష ఘర్షణలో ఉంది. 1950లో, సోవియట్ ప్రతినిధులు జనరల్ సెక్రటరీ పదవికి నార్వేజియన్ ట్రిగ్వే లై యొక్క తిరిగి ఎన్నికను అడ్డుకున్నారు.
విదేశాంగ మంత్రి వైషిన్స్కీ న్యూయార్క్ చేరుకుని నాన్ స్టాప్ గా మాట్లాడారు. అతను బలమైన వక్త, అందరూ అంగీకరించారు. పాశ్చాత్య దౌత్యవేత్తలలో అలాంటి జ్లాటౌస్ట్‌లు లేరు. కానీ నార్వేజియన్ ఇప్పటికీ సెక్రటరీ జనరల్‌గా ఎన్నికయ్యారు. సోవియట్ ప్రతినిధులు అతనిని పట్టించుకోలేదు.
యాకోవ్ మాలిక్, ఆనందం లేకుండా, తన చిన్న సహోద్యోగి విక్టర్ ఇజ్రాయెల్‌తో మాట్లాడుతూ, ఆ సమయంలో UN భవనంలో ట్రైగ్వే లైని కలిసినప్పుడు, అతను బిగ్గరగా అడిగాడు:
— అనధికార వ్యక్తులను UN ప్రాంగణంలోకి భద్రత ఎందుకు అనుమతిస్తుంది?
అక్టోబరు 1950లో, ఇజ్రాయెల్ రాయబారి నమీర్ తన స్వదేశానికి తిరిగి పిలిపించబడ్డాడు మరియు హిస్టాడ్రుట్ (ట్రేడ్ యూనియన్స్) సెక్రటరీ జనరల్‌గా నియమించబడ్డాడు. అతను వీడ్కోలు చెప్పడానికి గ్రోమికోకు వచ్చాడు. ఆండ్రీ ఆండ్రీవిచ్ చాలా దయగలవాడు:
"మీరు ఇంటికి తిరిగి వస్తున్నందున మీరు మంచి అనుభూతి చెందుతారు, కానీ మీరు మమ్మల్ని విడిచిపెట్టినందుకు మేము విచారంగా ఉన్నాము."
చెకోస్లోవాక్ రాయబార కార్యాలయంలో జరిగిన రిసెప్షన్‌లో, నమీర్ తన భర్తపై గొప్ప ప్రభావాన్ని చూపిన గ్రోమికో మరియు అతని భార్య లిడియా డిమిత్రివ్నాతో మాట్లాడారు. "తర్వాత ఎక్కువగా పొగడ్తలు మరియు నా నిష్క్రమణపై విచారం వ్యక్తం చేశారు," నమీర్ తన మంత్రిత్వ శాఖకు టెలిగ్రాఫ్ చేశాడు. "ఈ సరళమైన మరియు హృదయపూర్వక పదాలను ప్రత్యేక రష్యన్ వెచ్చదనంతో, దౌత్య మర్యాద యొక్క నీడ లేకుండా, భావోద్వేగం లేకుండా ఉచ్ఛరించడం అసాధ్యం."
అక్టోబరు 4న, ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇజ్రాయెల్ విద్య మరియు సంస్కృతి మంత్రి ష్నూర్ జల్మాన్ షాజర్ (రుబాషోవ్)ను సోవియట్ యూనియన్‌కు రాయబారిగా నియమించవలసిందిగా అభ్యర్థించింది. మంత్రి అయిన తర్వాత అతను సంతకం చేసిన మొదటి పత్రం ఇజ్రాయెల్‌లో సార్వత్రిక మరియు ఉచిత విద్యపై డిక్రీ.
సోవియట్ దౌత్యవేత్తలు రాష్ట్ర భద్రతా మంత్రిత్వ శాఖను సంప్రదించారు. అక్కడి నుండి స్టేట్ సెక్యూరిటీ యొక్క మొదటి డిప్యూటీ మంత్రి, లెఫ్టినెంట్ జనరల్ సెర్గీ ఇవనోవిచ్ ఓగోల్ట్సోవ్ సంతకం చేసిన ప్రతిస్పందన వచ్చింది (మిన్స్క్‌లో సోలమన్ మిఖోల్స్ హత్యకు అతను నాయకత్వం వహించాడు).
MGB సర్టిఫికేట్ ప్రకారం, షాజర్ సోవియట్ యూనియన్ పట్ల "అనుకూల వైఖరి" కలిగి ఉన్నాడు మరియు సోవియట్ పౌరుడైన అతని సోదరుడు ఇటీవల "సోవియట్ వ్యతిరేక జాతీయవాద కార్యకలాపాలకు" పదేళ్ల శిక్ష విధించబడ్డాడు.
వారు స్టాలిన్‌కు నివేదించారు. రాయబారి అభ్యర్థిత్వానికి సంబంధించి "కష్టాలు ఎదురయ్యాయి" అని ఇజ్రాయెల్‌లకు సమాధానం ఇవ్వాలని నాయకుడు ఆదేశించాడు. షాజర్ మాస్కోకు రాలేదు. అరవై మూడు సంవత్సరాలలో అతను ఇజ్రాయెల్ అధ్యక్షుడయ్యాడు.
Shmuel Elyashiv మాస్కోకు రాయబారిగా వచ్చారు. 1945 నుండి అతను హిస్టాడ్రుట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు. ఇజ్రాయెల్ ఏర్పడిన తరువాత, అతను ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ యొక్క తూర్పు యూరోపియన్ విభాగానికి డైరెక్టర్ అయ్యాడు మరియు 1950 లో అతను చెకోస్లోవేకియా మరియు హంగేరీకి రాయబారిగా పంపబడ్డాడు.
ఆగష్టు 31, 1951 న, ఎల్యాషివ్ విదేశాంగ శాఖ ఉప మంత్రి అలెగ్జాండర్ ఎఫ్రెమోవిచ్ బోగోమోలోవ్‌ను సందర్శించారు, అతను హయ్యర్ మిలిటరీ పెడగోగికల్ స్కూల్ నుండి పట్టభద్రుడయ్యాడు మరియు రెడ్ ఆర్మీ కమాండర్ల కోసం కెమికల్ అడ్వాన్స్‌డ్ కోర్సులలో బోధించాడు మరియు ఆల్-యూనియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయలెక్టికల్ మెటీరియలిజం విభాగానికి నాయకత్వం వహించాడు. L.M పేరు పెట్టబడిన లెదర్ పరిశ్రమ కగనోవిచ్.
ఇన్స్టిట్యూట్ నుండి, బోగోమోలోవ్ సెంట్రల్ కమిటీ యొక్క ఉపకరణంలోకి తీసుకోబడ్డాడు మరియు 1939 లో అతను పీపుల్స్ కమిషనరేట్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్కు జనరల్ సెక్రటరీగా బదిలీ చేయబడ్డాడు. యుద్ధ సమయంలో, బోగోమోలోవ్ ఇంగ్లాండ్‌లో ఆశ్రయం పొందిన వలస ప్రభుత్వాలకు లండన్‌లో రాయబారిగా ఉన్నాడు మరియు యుద్ధం తరువాత, అతను ఫ్రాన్స్‌కు రాయబారిగా ఉన్నాడు. 1950లో ఉప మంత్రిగా నియమితులయ్యారు. అతను మాట్లాడటం కంటే వినడానికి ఇష్టపడతాడు.
ఇజ్రాయెల్ దౌత్యవేత్త అలెగ్జాండర్ బోగోమోలోవ్‌ను సూయజ్ కెనాల్ ద్వారా ఇజ్రాయెల్‌కు సరుకు రవాణా చేసే నౌకలను అనుమతించడానికి ఈజిప్ట్ నిరాకరించినందుకు సంబంధించి భద్రతా మండలికి ఇజ్రాయెల్ చేసిన విజ్ఞప్తికి మద్దతు ఇవ్వాలని కోరారు. "ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఓటు వేయడానికి UNకు సోవియట్ ప్రతినిధి బృందం ఎటువంటి కేసు లేదు," ఎల్యాషివ్ గుర్తుచేసుకున్నాడు. ఈసారి సోవియట్ ప్రభుత్వ స్థానం మారదని మేము ఆశిస్తున్నాము.
1951లో, మాస్కోతో సోవియట్ రాయబార కార్యాలయాల కరస్పాండెన్స్‌లో, అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అరబ్ దేశాలకు మద్దతు ఇచ్చే ప్రతిపాదనలు మొదటిసారిగా కనిపించాయి. అప్పుడు కూడా, సిరియా అత్యంత అమెరికా వ్యతిరేక రాజ్యంగా ప్రత్యేక సానుభూతిని రేకెత్తించింది.
అక్టోబరు 4న, ష్మ్యూల్ ఎల్యాషివ్ ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు కేబుల్ చేశారు:
“యూదుల నూతన సంవత్సరం సందర్భంగా మరియు రెండు సెలవు దినాలలో మేము ప్రార్థనా మందిరాన్ని సందర్శించాము. ఎప్పటిలాగే, భారీ గుంపులో వేలాది మంది ఆరాధకులు ఉన్నారు, వీరిలో చాలా మంది యువకులు.
మన చుట్టూ టెన్షన్ వాతావరణం, దగ్గరికి వచ్చేందుకు భయం, వ్యక్తిగతంగా వ్యాఖ్యలు మార్చుకునే ప్రయత్నాలు ఉన్నాయి. వారిలో ఇద్దరు యూదుల పరిస్థితి గురించి ముఖ్యమైన సమాచారంతో మాకు గమనికలను అందించగలిగారు. ప్రార్థనా మందిరంలోని గూఢచారులు మా ప్రతి కదలికను గమనిస్తున్నారు.”
కానీ యాకోవ్ మాలిక్, అతను UN ప్రతినిధిగా ఉన్నప్పుడు, ఇజ్రాయెల్ సహోద్యోగులతో ఇష్టపూర్వకంగా వ్యక్తిగత సంబంధాలను కొనసాగించాడు మరియు ఇజ్రాయెల్ దౌత్యవేత్తలతో దయతో మాట్లాడటానికి ఆండ్రీ వైషిన్స్కీ తనను తాను అనుమతించాడు.
జనవరి 6, 1952 న, పారిస్‌లోని సోవియట్ రాయబార కార్యాలయంలో, విదేశాంగ మంత్రి వైషిన్స్కీ తన ఇజ్రాయెల్ సహోద్యోగి మోషే షరెట్‌ను స్వీకరించారు.
చరెట్ రష్యాలో జన్మించాడు. పదమూడేళ్ల వయసులో పాలస్తీనాకు తీసుకొచ్చారు. అతను ఇస్తాంబుల్‌లో చదువుకున్నాడు మరియు మొదటి ప్రపంచ యుద్ధంలో టర్కిష్ సైన్యంలో లెఫ్టినెంట్‌గా పనిచేశాడు. అతను పాలస్తీనాలో యూదుల పోగ్రోమ్‌లను వ్యతిరేకించిన యూదు పోలీసుల నిర్వాహకుడు.
చారెట్ అరబిక్ అనర్గళంగా మాట్లాడాడు, అరబ్ సంస్కృతిని తెలుసు మరియు అరబ్బులను అర్థం చేసుకున్నాడు. తూర్పు దౌత్యం యొక్క చిక్కుల గురించి అతని అవగాహన వైషిన్స్కీతో మాట్లాడటానికి సహాయపడింది. అదే సమయంలో, మంత్రి అరుదైన పెడంట్, అతను ప్రతిదీ గుర్తుంచుకున్నాడు మరియు చర్చల సమయంలో ప్రతి స్థానాన్ని చివరి వరకు సమర్థించాడు.
ఇద్దరు మంత్రులు చాలా సేపు మాట్లాడుకున్నారు, చారెట్ ఒక వివరణాత్మక నివేదికను రూపొందించారు.
ఇజ్రాయెల్ అతనికి అత్యంత ముఖ్యమైన సమస్యతో ప్రారంభమైంది మరియు సోవియట్ దౌత్యవేత్తకు అత్యంత అసహ్యకరమైనది.
"మిస్టర్ వైషిన్స్కీ అనుమతితో, మా సంభాషణలలో ఇప్పటికే లేవనెత్తిన సమస్యను నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను మరియు నేను మీ సహనాన్ని దుర్వినియోగం చేయనని ఆశిస్తున్నాను." ప్రశ్న చాలా సులభం: సోవియట్ యూదులు ఇజ్రాయెల్‌కు రాగలిగే సమయం ఎప్పుడైనా వస్తుందా?
ఆండ్రీ యాన్యురేవిచ్ వెంటనే సమాధానం చెప్పాలనుకున్నాడు, కానీ, ఛారెట్ ఇంకా పూర్తి చేయలేదని చూసి, అతను కాగితం మరియు పెన్సిల్ తీసుకొని వ్రాయడం ప్రారంభించాడు.
"ఇజ్రాయెల్‌కు యూదుల స్వదేశానికి వచ్చేవారు లేని ఏకైక దేశం సోవియట్ యూనియన్" అని చారెట్ కొనసాగించాడు. "ఇది మాకు చాలా నిరుత్సాహం మరియు ఆందోళన కలిగిస్తుంది." ప్రస్తుత పరిస్థితులతో సరిపెట్టుకోలేకపోతున్నాం. యూదు ప్రజల విధి ఇతర ప్రజల విధికి భిన్నంగా ఉంటుంది. ప్రజలందరూ వారి స్వంత భూమిపై నివసిస్తున్నారు. యూదులు తమ భూమి నుండి బహిష్కరించబడ్డారు మరియు ప్రపంచమంతటా చెల్లాచెదురుగా ఉన్నారు. వారికి జాతీయ విముక్తి వారి స్వదేశానికి తిరిగి రావడంతో ప్రారంభం కావాలి. యూదుల చారిత్రక మార్గంలో సోవియట్ యూనియన్ ఎందుకు అడ్డంకులు పెట్టాలో మనకు అర్థం కావడం లేదు?
వైషిన్స్కీ తల విదిలించాడు, చారెట్ వైపు కఠినంగా చూశాడు మరియు ప్రజల చారిత్రక మార్గానికి సంబంధించి భిన్నమైన అభిప్రాయాలు ఉండవచ్చని చెప్పాడు.
"ఆధునిక యూదు చరిత్ర ఏ దిశలో కదులుతుందో మాకు ఎటువంటి సందేహం లేదు" అని ఛారెట్ అభ్యంతరం వ్యక్తం చేశారు. "మేము భూమి యొక్క ముఖం మీద దుమ్ము చెల్లాచెదురుగా ఉన్నాము, కానీ మేము కలిసి రాగలిగాము. సోవియట్ యూనియన్ మాకు రాష్ట్రంగా మారడానికి సహాయపడింది. ఈ సహాయం మన చరిత్రలోని మాత్రల నుండి ఎప్పటికీ తుడిచివేయబడదు. కానీ స్వాతంత్ర్యం సాధించడంతో, మన నిర్మాణం పూర్తి కాలేదు. కానీ సోవియట్ యూదులు మాత్రమే ఈ ప్రక్రియలో పాల్గొనరు. ఇటీవల, మాస్కోలోని మా రాయబారి శ్రీ వైషిన్స్కీతో దగ్గరి బంధువులను స్వదేశానికి రప్పించడం గురించి చర్చించే అవకాశం ఉంది, అంటే, మన దేశంలో కుటుంబ సభ్యులు నివసిస్తున్న సోవియట్ యూనియన్ పౌరులకు ఇజ్రాయెల్‌కు వెళ్లడానికి వీసాల జారీ. కనీసం ఈ భాగమైనా ఇజ్రాయెల్ నుండి సోవియట్ యూదుల ఒంటరితనానికి పరిష్కారం లభిస్తుందని మనం ఆశించగలమా?
వైషిన్స్కీ తన నోట్స్‌ని ఎప్పటికప్పుడు చూస్తూ సమాధానం చెప్పడం ప్రారంభించాడు. అతని స్వరంలో కొంచెం నిగ్రహించిన చికాకు ఉంది. అప్పుడు అది పగిలిపోయింది.
"సోవియట్ యూనియన్ చాలా కష్టమైన క్షణాలలో ఇజ్రాయెల్ వైపు నిలిచింది" అని ఆండ్రీ యనురివిచ్ గుర్తుచేసుకున్నాడు. "నేను తప్పుగా ఉండాలనుకుంటున్నాను, అయితే భవిష్యత్తులో ఇజ్రాయెల్‌కు కష్టమైన క్షణాలు ఎదురుచూడనున్నాయనే అభిప్రాయం నాకు ఉంది. అటువంటి ప్రతి సందర్భంలో, అతను సోవియట్ యూనియన్ మద్దతుపై దృఢంగా లెక్కించవచ్చు. సోవియట్ యూనియన్ పట్ల ఇజ్రాయెల్ ఎలా ప్రవర్తిస్తుంది? అతను ఏ సందర్భాలలో సోవియట్ యూనియన్‌కు సహాయం చేస్తాడు? అన్నింటికంటే, అంతర్రాష్ట్ర సంబంధాలలో పరస్పరం లేకుండా సహాయం అడగడం ఆచారం కాదు. నేను ఈ సెషన్‌లో కూర్చుని మిమ్మల్ని చూస్తున్నాను మరియు నేను ఏమి చూస్తాను? మీరు సహాయం చేయడమే కాదు, సోవియట్ యూనియన్ పట్ల స్నేహపూర్వక వైఖరిని కూడా తీసుకోండి. మీరు యునైటెడ్ స్టేట్స్‌తో గొడవ పడటం అంత సులభం కాదని నాకు తెలుసు. మీరు ఆర్థికంగా అమెరికన్లపై ఆధారపడి ఉన్నారు మరియు మీ పరిస్థితి యొక్క ఇబ్బందులను నేను అర్థం చేసుకున్నాను. అయితే కనీసం ఓటింగ్‌కు కూడా దూరంగా ఉండలేకపోయారా? అమెరికా వైఖరికి మీ మద్దతు నన్ను మరియు నా సహచరులను తీవ్రంగా కలచివేసింది. కోస్టారికా లేదా హోండురాస్ ఎలా ఓటు వేస్తామో మనం పట్టించుకోము, కానీ ఇజ్రాయెల్?! సోవియట్ యూనియన్ యొక్క శత్రువులకు ఇజ్రాయెల్ స్థిరమైన మద్దతునిచ్చిందని మేము నమ్ముతున్నాము.
చారెట్ వైషిన్స్కీకి అంతరాయం కలిగించాడు:
"అమెరికా స్థానానికి విరుద్ధంగా భద్రతా మండలిలో బెలారస్ అభ్యర్థిత్వానికి మేము ఎలా ఓటు వేశాము అనే విషయం మీకు బాగా తెలుసు.
ఈ వ్యాఖ్య కొత్త దుమారం రేపింది.
"బెలారస్‌కు ఓటు వేయడం ద్వారా, ఇజ్రాయెల్ తన బాధ్యతను ప్రధానంగా తనకు తానుగా నెరవేర్చుకుంది మరియు సోవియట్ యూనియన్‌కు కాదు" అని వైషిన్స్కీ చెప్పారు. “అమెరికన్లు ఉల్లంఘించిన ఒక ప్రాథమిక సూత్రాన్ని గమనించాల్సిన విషయం. ఇజ్రాయెల్ ఎప్పుడూ యునైటెడ్ స్టేట్స్ వంటి శక్తి యొక్క స్నేహంపై ఎలా ఆధారపడుతుంది? ఇజ్రాయెల్ ఉపయోగించగలిగినంత కాలం మాత్రమే అమెరికన్లు సహాయం చేస్తారు. యునైటెడ్ స్టేట్స్ ఎల్లప్పుడూ తన స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తుంది. వారి లెక్కలు మారుతాయి మరియు ఈ దొంగలు ఇజ్రాయెల్‌ను గొంతు పిసికి చంపడానికి వెనుకాడరు. మరియు అటువంటి పరిస్థితిలో, ఇజ్రాయిలీలు ఇప్పటికీ సోవియట్ యూనియన్ నుండి సహాయం కోరడానికి వస్తారు?! అలాంటి సహాయం చేసే హక్కు ఇజ్రాయెల్‌కు లేదు! ఇది అధికారిక సంభాషణ అయితే, సోవియట్ విధానం యొక్క సారాంశం మీకు అర్థం కాలేదు కాబట్టి, మీకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత నాకు లేదు అనే వ్యాఖ్యకు నన్ను నేను పరిమితం చేసి ఇక్కడ ముగించాను. కానీ ఇది కేవలం అధికారిక సంభాషణ మాత్రమే కాదు, చారెట్‌తో సంభాషణ, వీరికి నేను ఎల్లప్పుడూ వ్యక్తిగత సానుభూతి మరియు గౌరవ భావాలను కలిగి ఉన్నాను. పరిస్థితిని మీకు వివరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
నిజానికి, కుటుంబ పునరేకీకరణ సమస్య గురించి మీ రాయబారి నాతో చర్చించారు. అయితే గత ఏడాది కాలంగా ఆరు నెలలుగా అనారోగ్యంతో (గుండె జబ్బు) ఉండి వ్యాపారం చేయలేకపోయాను. మరియు ఇప్పుడు కూడా మన గురించి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ నేను పారిస్ నుండి తిరిగి వచ్చిన తర్వాత, నేను ఈ విషయాలను తీసుకుంటాను. మేము ఇజ్రాయెల్‌లో పిల్లలను కలిగి ఉన్న వృద్ధుల గురించి లేదా ఇజ్రాయెల్‌లో తల్లిదండ్రులు ఉన్న యువకుల గురించి మాట్లాడుతున్నాము, ప్రజలను అనవసరంగా బాధపెట్టడానికి ఎటువంటి కారణం లేదు. కానీ ఈ సందర్భంలో సమస్య భిన్నంగా లేవనెత్తుతుంది, వలసల పరంగా.
సంభాషణను రికార్డ్ చేసిన ఇజ్రాయెల్ దౌత్యవేత్త వైషిన్స్కీ ఈ పదాన్ని ఉక్రేనియన్ యాసతో "r"తో ఉచ్చరించాడని పేర్కొన్నాడు.
"వలసల గురించి మాట్లాడటానికి ఏమీ లేదు," వైషిన్స్కీ విరుచుకుపడ్డాడు. - సోవియట్ యూనియన్ యొక్క రాజకీయ వ్యవస్థ దీనిని అనుమతించదు. అంతేకాకుండా, ఈ విషయంలో సమస్య ఉనికిలో లేదు. సోవియట్ యూదులు ఇతర దేశాలలో ఉన్న యూదులతో గందరగోళం చెందకూడదు. నాకు చాలా మంది యూదు స్నేహితులు ఉన్నారు, వారిలో ఒక్కరు కూడా ఇజ్రాయెల్ లేదా మరే ఇతర దేశానికి వలస వెళ్లడం గురించి ఆలోచించడం లేదు. మరియు ఇది ఆశ్చర్యం కలిగించదు. సోవియట్ యూనియన్‌లోని యూదులు పూర్తి సమానత్వాన్ని అనుభవిస్తున్నారు. వారు జీవితంలోని అన్ని రంగాలలో ముఖ్యమైన స్థానాలను ఆక్రమిస్తారు. సోవియట్ యూనియన్‌లోని అత్యంత ప్రసిద్ధ మరియు ప్రియమైన వ్యక్తులలో ఒకరైన లాజర్ కగనోవిచ్ గురించి ప్రస్తావించడం సరిపోతుంది.
ఆండ్రీ యాన్యురేవిచ్ తన ప్రసంగాన్ని ముగించినప్పుడు, ఛారెట్ వెంటనే ఇలా అన్నాడు:
"మీపై వ్యక్తిగత నమ్మకాన్ని నేను ఎంతో అభినందిస్తున్నాను మరియు నేను కూడా పూర్తి చిత్తశుద్ధితో మాట్లాడతాను."
మాట్లాడిన తరువాత, వైషిన్స్కీ విశ్రాంతి తీసుకొని మంచి మానసిక స్థితికి తిరిగి వచ్చాడు. కాబట్టి అతను ఇలా వ్యాఖ్యానించడం ద్వారా చారెట్‌కి అంతరాయం కలిగించాడు:
- మీ పట్ల నా వ్యక్తిగత వైఖరిని ఎటువంటి అదనపు పరిస్థితులు మార్చలేవు. కొన్ని నిమిషాల క్రితం నేను కొంచెం నిగ్రహాన్ని కోల్పోయాను, నేను నిజంగా చింతిస్తున్నాను. దాని గురించి మర్చిపొండి.
"మీరు నాకు ఏమి వివరించాలనుకుంటున్నారో నాకు బాగా అర్థమైంది మరియు నా వంతుగా నేను కొన్ని వ్యాఖ్యలు చేయడానికి అనుమతిని అడుగుతున్నాను," చారెట్ మృదువుగా మాట్లాడాడు. - వాస్తవానికి, మేము కట్టుబడి ఉన్న సూత్రాలకు సంబంధించి బెలారస్కు ఓటు వేయడం మా విధి. అయితే ఇది అమెరికాతో మన సంబంధాలను గణనీయంగా దెబ్బతీసిందనేది వాస్తవం. మరియు అమెరికన్ సహాయంపై మా పూర్తి ఆర్థిక ఆధారపడటం - మార్గం ద్వారా, ఈ సహాయం యొక్క అవసరాన్ని మీరు అర్థం చేసుకున్నారని విన్నందుకు నేను సంతోషిస్తున్నాను - అటువంటి నిర్ణయం, వాస్తవానికి, మాకు సులభం కాదు. మన దేశ నిర్మాణం అమెరికా సహాయంపై ఎంత ఆధారపడి ఉందో మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. స్థానిక వనరులను మాత్రమే ఉపయోగించి, ఇప్పటికే వచ్చిన వందల వేల మంది స్వదేశానికి మరియు ఇంకా వచ్చే వందల వేల మంది స్వదేశానికి వసతి కల్పించే ఆర్థిక వ్యవస్థను మనం సృష్టించలేము. విదేశీ సహాయానికి ఏకైక మూలం అమెరికా: అమెరికన్ యూదులు మాత్రమే కాదు, యునైటెడ్ స్టేట్స్ పరిపాలన కూడా.
"నేను మీ విధానాన్ని అర్థం చేసుకున్నాను," అని వైషిన్స్కీ అన్నాడు, "కానీ, నిజం చెప్పాలంటే, నేను దానిని పంచుకోను." అయితే, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, మరియు మేము దీని గురించి రాష్ట్ర ప్రతినిధులుగా కాకుండా, అదే విశ్వవిద్యాలయానికి చెందిన ఇద్దరు మాజీ విద్యార్థులుగా మాట్లాడవచ్చు. మీరు ఎంచుకున్న మార్గం స్వాతంత్ర్యానికి దారితీయదని, ఆర్థిక మరియు రాజకీయ బానిసత్వానికి దారితీస్తుందని నేను వ్యక్తిగతంగా నమ్ముతున్నాను.
"బానిసత్వం" అనే భయంతో మేము అమెరికన్ సహాయాన్ని నిరాకరిస్తే, "అతి త్వరలో మేము ఉనికిలో ఉండము" అని ఛారెట్ ఆక్షేపించారు. మరియు ఇది ఆర్థిక సహాయం మాత్రమే ప్రశ్న కాదు. మనకు చాలా ఆయుధాలు కావాలి. మమ్మల్ని అన్ని వైపులా శత్రువులు చుట్టుముట్టారు. కానీ విదేశీ సహాయం కోసం మా అవసరం ఉన్నందున, సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా ఎటువంటి దూకుడు పథకాలలో సహాయం చేయకూడదని మేము నిశ్చయించుకున్నాము. సోవియట్ ప్రెస్ మన దేశంలో నిర్మించబడుతుందని ఆరోపించిన అమెరికన్ స్థావరాల గురించి, చీకటి లక్ష్యాలను సాధించడానికి మేము యునైటెడ్ స్టేట్స్ చేతిలో ఎలా సాధనంగా ఉన్నాము అనే దాని గురించి కల్పనలను నిరంతరం ప్రచురిస్తుందని మాకు తెలుసు, కానీ ఈ ప్రచురణలకు ఎటువంటి ఆధారం లేదు.
"మేము మీ గురించి ఎప్పుడూ చెప్పలేదు," వైషిన్స్కీ పేర్కొన్నాడు.
"అయినప్పటికీ, సోవియట్ ప్రెస్ నిరంతరం అటువంటి సమాచారాన్ని ప్రచురిస్తుంది.
వైషిన్స్కీ మౌనంగా ఉండిపోయాడు.
"మా అంతర్జాతీయ స్థితిలో సమతుల్యతను కొనసాగించడానికి మేము ఆసక్తి కలిగి ఉన్నాము, కానీ సోవియట్ యూనియన్ మాకు సహాయం చేయడం లేదు" అని ఇతర వైపు నుండి చారెట్ చెప్పారు. — అమెరికన్ యూదులతో మా సంబంధాలు నిరంతరం విస్తరిస్తున్నాయి, కానీ సోవియట్ యూదులతో ఎలాంటి పరిచయాలు లేవు. ఫలితంగా, ఈ విషయంలో ప్రయోజనం అమెరికా వైపు ఉందని తేలింది.
వైషిన్స్కీ ఈ మాటలకు తీవ్రంగా ప్రతిస్పందించాడు:
అమెరికా తన ప్రయోజనాల కోసమే ఈ సంబంధాలను ప్రోత్సహిస్తోందని ఇజ్రాయెల్ ఎలా అర్థం చేసుకోదు? ఇజ్రాయెల్‌కు వస్తున్న అమెరికన్ యూదులు వాషింగ్టన్ ప్రణాళికలను అమలు చేయడానికి సాధనాలు!
- అమెరికన్ యూదులు ఇజ్రాయెల్‌కు తిరిగి వస్తున్నారని నా ఉద్దేశ్యం కాదు, వారిలో చాలా తక్కువ మంది ఉన్నారు. ఇజ్రాయెల్‌ను సందర్శించే అమెరికన్ యూదులు గురించి మేము మాట్లాడుతున్నాము. మరియు మేము వాటిని సందర్శించవచ్చు.
"అది వేరే విషయం," వైషిన్స్కీ నేర్పుగా బయటపడ్డాడు. - ఇది పర్యాటకం. నిజానికి, సోవియట్ యూనియన్‌లో పర్యాటకం నిధుల కొరతతో బాధపడుతోంది; రాష్ట్రం యుద్ధానంతర పునర్నిర్మాణంలో బిజీగా ఉంది మరియు పర్యాటక అభివృద్ధికి ఉచిత డబ్బు లేదు. కానీ సమయం గడిచిపోతుంది మరియు పరిస్థితి మారుతుంది.
సంభాషణ ముగింపు దశకు చేరుకుందని చారెట్ గ్రహించాడు. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు.
— అన్ని i లను డాట్ చేయడానికి మరియు ఈ సమస్యపై మా వైఖరిని స్పష్టం చేయడానికి, మేము ఏదో ఒక రోజు స్టాలిన్‌ను కలవాలనుకుంటున్నాము.
"కామ్రేడ్ స్టాలిన్ ఈ సమస్యను బాగా అర్థం చేసుకున్నాడు" అని వైషిన్స్కీ చెప్పాడు, నాయకుడికి ఏదో తెలియకపోవచ్చు అనే ఊహను తోసిపుచ్చాడు.
అయితే యూదుల వలస గురించి మరోసారి వీడ్కోలు చెప్పేందుకు చారెట్ ప్రయత్నించాడు:
- చాలా మంది సోవియట్ యూదులు తమను తాము సోవియట్ వ్యవస్థ యొక్క మాంసం మరియు రక్తంగా భావిస్తారు మరియు సోవియట్ యూనియన్‌ను విడిచిపెట్టడం గురించి కూడా ఆలోచించరు. కానీ, బహుశా, అలాంటి అవకాశం ఇస్తే ఇజ్రాయెల్‌కు స్వదేశానికి తిరిగి రావడాన్ని ఎంచుకునే వారు చాలా మంది ఉన్నారు.
వైషిన్స్కీ మళ్ళీ పునరావృతం చేశాడు:
- అలాంటి కోరికను ఎవరూ వ్యక్తం చేయరు.
"అది మార్గం లేనందున," చారెట్ గుర్తు చేసింది.
"ఎవరూ వీసా కోసం దరఖాస్తు చేయడం లేదు," వైషిన్స్కీ ప్రశాంతంగా చెప్పాడు, "మరియు ఎవరినీ విడిచిపెట్టాలనుకుంటున్నారో మాకు తెలియదు." సోవియట్ యూనియన్‌ను విడిచిపెట్టాలనే కోరిక అస్సలు తలెత్తదు, ఎందుకంటే యూదులు సోవియట్ సమాజంలో భాగం. వచ్చి చూస్తే మీరే చూసేవారు.
మాటల కోసమే వైషిన్స్కీ ఇలా అన్నాడు. కానీ ఛారెట్ అతని మాటను తీసుకున్నాడు:
- సాధారణంగా చెప్పాలంటే, నేను సోవియట్ యూనియన్‌కు రావడానికి అనుమతిని అడగాలనుకుంటున్నాను.
వైషిన్స్కీ సిగ్గుపడ్డాడు, అతను అనవసరమైన విషయం చెప్పాడని గ్రహించాడు, కానీ అతను వెంటనే తనను తాను సరిదిద్దుకుని ఇలా అన్నాడు:
- నిన్ను చూడటం నాకు ఎప్పుడూ సంతోషమే.
ఇది అధికారిక ఆహ్వానంగా పరిగణించబడదు. అయితే మంత్రులు చాలా సామరస్యంగా విడిపోయారు.
మాస్కోలోని ఇజ్రాయెల్ మిషన్ సంభాషణ యొక్క రికార్డింగ్‌ను కూడా పొందింది.
ఫిబ్రవరి 1న, సోవియట్ యూనియన్‌లోని ఇజ్రాయెల్ రాయబారి ఎల్యాషివ్ తన అభిప్రాయాన్ని షెర్టోక్‌కు స్పష్టంగా తెలియజేశాడు:
"నేను వైషిన్స్కీతో మీ సంభాషణ యొక్క కంటెంట్‌ను జాగ్రత్తగా చదివాను ...
ఒంటరిగా కాకుండా ఈ సమావేశానికి వెళ్లడం మీ వల్ల జరిగిన పొరపాటుగా నాకు అనిపిస్తోంది. వైషిన్స్కీ ఒంటరిగా వచ్చాడు, అది వారి ఆచారంలో లేదు. అంటే, అతను మీతో ఉచిత సంభాషణకు సిద్ధంగా ఉన్నాడు మరియు బహుశా, సంభాషణలో పాల్గొనడం అతనికి అస్పష్టంగా ఉన్న అపరిచితుడి రూపాన్ని అతనిని మరింత చికాకు పెట్టింది మరియు అదే సమయంలో ప్రజలకు ప్రేక్షకులను అందించింది. ప్రసంగం.
మీరు ఒకరికొకరు ఎదురుగా కూర్చున్నప్పుడు వైషిన్స్కీ తన నిగ్రహాన్ని కోల్పోతాడని ఊహించడం నాకు కష్టంగా ఉంది ... "
UN జనరల్ అసెంబ్లీలో ఇజ్రాయెల్ ప్రతినిధి బృందం యొక్క ప్రవర్తన తనను ఇబ్బంది పెట్టిందని ఎల్యాశివ్ రాశారు. "అనుబంధ రేఖ నుండి తీవ్రమైన నిష్క్రమణ జరిగింది" అని అతను నమ్మాడు.
మాస్కోలోని రాయబారి తన మంత్రితో వాదించాడు:
"మేము స్వదేశానికి తిరిగి వచ్చే రంగంలో USSR నుండి ఏదైనా స్వీకరించాలని తీవ్రంగా ఆశించినట్లయితే, మరియు సోవియట్ యూదుల సమస్య నిజంగా మనకు చాలా ముఖ్యమైనది అయితే, ఈ సమస్యకు పరిష్కారం ఆధారపడి ఉన్న పార్టీ ప్రయోజనాలను మనం పరిగణనలోకి తీసుకోవాలి.
ఇక్కడ పూర్తి వాస్తవికతకు విరుద్ధంగా పరిష్కారాన్ని అడుగుతున్నామని మనం మరచిపోకూడదు. ఇది ప్రాథమికంగా హెర్మెటిక్‌గా మూసివున్న సరిహద్దుల యొక్క మొత్తం కఠినమైన అభ్యాసానికి విరుద్ధంగా ఉంది. మన వంతుగా, శిబిరంలో వారికి శత్రుత్వంగా వారి దృష్టిలో మనం చూసినట్లయితే, వారు వారి స్వంత ఆలోచనలకు వ్యతిరేకంగా వెళతారని ఆశించడానికి మాకు కనీస కారణం లేదు...
చివరికి, ఈ సెషన్‌లో కూడా, వారు అరబ్బులతో సరసాలాడినందుకు, రష్యన్లు మాపై చర్యలు తీసుకోలేదు మరియు మా సమస్యపై వారు అరబ్ దేశాలతో ఓటు వేయలేదు ...
నేను నిస్సందేహమైన నిర్ణయానికి వచ్చాను: సోవియట్ యూదులు మన రాజకీయాలకు సంబంధించిన ప్రతిదానికీ అనంతంగా సున్నితంగా ఉంటారు, ఇజ్రాయెల్ తమ మాతృభూమి శత్రువులతో ఒకే శిబిరంలో ముగుస్తుందని వారు నిజంగా చాలా భయపడుతున్నారు. ఈ ప్రజలు ఇతర దేశాల్లోని యూదుల కంటే తమ మాతృభూమి పట్ల తక్కువ అంకితభావంతో ఉన్నారు...
సోవియట్ యూనియన్ దృష్టిలో ఇజ్రాయెల్ శత్రువుగా కనిపించకూడదని, మన ప్రతి కదలికకు, ప్రతి ఓటుకు భయపడి, మనలో కొన్నింటి గురించి వార్తాపత్రికలో కథనాన్ని లేదా నోటీసును చూసిన ప్రతిసారీ వారు రెట్టింపు మరియు మూడు రెట్లు బాధలు అనుభవిస్తారు. స్నేహపూర్వక చర్యలు...
ఇక్కడ, వాస్తవానికి, ఒకరు ఈ విధంగా సమాధానం చెప్పవచ్చు: ఇజ్రాయెల్ విధానాలకు డయాస్పోరా జ్యూరీ బాధ్యత వహించదు మరియు ఇజ్రాయెల్ దాని అవసరాలు మరియు ప్రయోజనాలకు అనుగుణంగా తన విధానాలను నిర్ణయిస్తుంది. అయితే, ప్రశ్న యొక్క అటువంటి సూత్రీకరణ, ఇతర ప్రదేశాలకు వర్తించినప్పుడు కూడా, పిడివాదం యొక్క స్మాక్స్, మరియు నేను ఉన్న దేశానికి వర్తించినప్పుడు, అది కేవలం జీవితం నుండి విడాకులు తీసుకుంటుంది. పూర్తిగా భిన్నమైన భావోద్వేగ మరియు హేతుబద్ధమైన కేటగిరీలు ఇతర ప్రదేశాల కంటే ఇక్కడ పనిచేస్తాయి..."
ఫిబ్రవరి 23, 1952 న, USSR యొక్క విదేశాంగ వ్యవహారాల మొదటి డిప్యూటీ మంత్రి గ్రోమికో నాయకుడికి ఒక గమనిక పంపారు:
“కామ్రేడ్ స్టాలిన్ I.V.
డిసెంబర్ 8, 1951 న, USSR కు ఇజ్రాయెల్ రాయబారి, Elyashiv, అతని ప్రభుత్వం తరపున, USSR విదేశాంగ మంత్రిత్వ శాఖకు ఒక ప్రకటన చేసాడు, దీనిలో... యూదులను USSR నుండి విడిచిపెట్టడానికి అనుమతించే ప్రశ్నను సోవియట్ ప్రభుత్వం ముందు ఇజ్రాయెల్ ప్రభుత్వం లేవనెత్తింది. ఇజ్రాయెల్ కోసం...
యుఎస్‌ఎస్‌ఆర్ నుండి ఇజ్రాయెల్‌కు యూదుల నిష్క్రమణను ఇజ్రాయెల్ ప్రభుత్వం పదేపదే లేవనెత్తినందున, యుఎస్‌ఎస్‌ఆర్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇజ్రాయెల్‌లోని యుఎస్‌ఎస్‌ఆర్ రాయబారి కామ్రేడ్ ఎర్షోవ్‌కు సమాధానం ఇవ్వమని ఆదేశించడం సముచితమని భావిస్తుంది. ఈ సమస్యను ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి షరెట్‌కి పంపారు.
ఈ సమాధానంలో, కామ్రేడ్ ఎర్షోవ్ డిసెంబరు 8, 1951 నాటి ఇజ్రాయెల్ ప్రభుత్వ ప్రకటనలో ఉన్న ఈ ప్రశ్న యొక్క సూత్రీకరణ తప్పనిసరిగా USSR యొక్క అంతర్గత వ్యవహారాలలో జోక్యం అని సూచించాలి మరియు USSR లో ఇప్పటికే ఉన్న విధానాన్ని కూడా వివరించాలి. సోవియట్ పౌరులందరికీ, USSR నుండి నిష్క్రమించినందుకు, ప్రస్తుత చట్టాన్ని ఏర్పాటు చేసింది.
కామ్రేడ్ ఎర్షోవ్ తన తదుపరి పర్యటనలో ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు వేరే ఇతర సమస్యలకు సంబంధించి చారెట్‌కి ఈ సమాధానం ఇవ్వాలి...”
వైషిన్స్కీ తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. చారెట్‌తో సంభాషణ తర్వాత, కుటుంబ పునరేకీకరణతో ఏమి జరుగుతుందో గుర్తించమని అతను తన సహాయకుడు బోరిస్ పోడ్‌ట్సెరోబ్‌కు సూచించాడు.
ఏప్రిల్ 6 న, కాన్సులర్ డిపార్ట్‌మెంట్ మరియు నియర్ మరియు మిడిల్ ఈస్ట్ దేశాల డిపార్ట్‌మెంట్ అధిపతులు మంత్రి వైషిన్స్కీకి ఉప ప్రధాన మంత్రి మోలోటోవ్ కోసం రూపొందించిన ముసాయిదా సర్టిఫికేట్‌ను అందించారు "USSR పౌరులు శాశ్వత నివాసం కోసం ఇజ్రాయెల్‌కు బయలుదేరినప్పుడు":
"USSR యూదు పౌరులు శాశ్వత నివాసం కోసం ఇజ్రాయెల్‌కు వెళ్లే విషయంలో జోక్యం చేసుకోకూడదనే సూచనల ప్రకారం, నేను ఈ క్రింది వాటిని నివేదిస్తాను.
1. ప్రధాన పోలీసు డైరెక్టరేట్ ప్రకారం, 1952లో, USSR యొక్క పౌరులు శాశ్వత నివాసం కోసం ఇజ్రాయెల్‌కు వెళ్లడానికి అనుమతి కోరుతూ పోలీసులకు 6 దరఖాస్తులను సమర్పించారు. ఈ ప్రకటనలపై ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఆల్-యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ బోల్షెవిక్స్ యొక్క సెంట్రల్ కమిటీ కింద ట్రావెల్ కమిషన్‌కు బదిలీ చేయడానికి ప్రధాన పోలీసు శాఖ ద్వారా కేసులు సిద్ధం చేయబడ్డాయి.
మునుపటి సంవత్సరాల్లో కింది డేటా అందుబాటులో ఉంది:
1948 - 6 దరఖాస్తులు సమర్పించబడ్డాయి, 2 అనుమతులు ఇవ్వబడ్డాయి.
1949 - 20 దరఖాస్తులు సమర్పించబడ్డాయి, 4 అనుమతులు ఇవ్వబడ్డాయి.
1950 - 25 దరఖాస్తులు సమర్పించబడ్డాయి, అనుమతులు జారీ చేయలేదు.
1951 - 14 దరఖాస్తులు సమర్పించబడ్డాయి, 4 అనుమతులు ఇవ్వబడ్డాయి.
2. శాశ్వత నివాసం కోసం ఇజ్రాయెల్‌కు వెళ్లేందుకు అనుమతించాలనే అభ్యర్థనతో ఈ సంవత్సరం దరఖాస్తులను సమర్పించిన పౌరుల కేసులతో పరిచయం ఈ అభ్యర్థనలు సంతృప్తి చెందగలవని చూపించింది.
USSR నుండి శాశ్వత నివాసం కోసం ఇజ్రాయెల్‌కు వెళ్లడానికి దరఖాస్తును సమర్పించిన మొత్తం 6 మంది USSR పౌరులు 52 నుండి 77 సంవత్సరాల వయస్సు గల యూదులు మరియు ఇజ్రాయెల్‌లో ఉన్న మరియు వారి తల్లిదండ్రులను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్న వారి పిల్లల వద్దకు వెళ్లడానికి అనుమతి కోసం అడుగుతున్నారు. వారి ఆశ్రితులుగా.
USSR విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ USSR యొక్క రాష్ట్ర భద్రతా మంత్రిత్వ శాఖ (కామ్రేడ్ ఇగ్నాటీవ్), USSR యొక్క ప్రధాన డైరెక్టరేట్ ఆఫ్ పోలీస్ (కామ్రేడ్ లియోన్టీవ్) మరియు బోల్షెవిక్స్ యొక్క ఆల్-యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ క్రింద ట్రావెల్ కమిషన్ అని విశ్వసిస్తుంది. (కామ్రేడ్ సావ్చెంకో) పేర్కొన్న వ్యక్తులను శాశ్వత నివాసం కోసం ఇజ్రాయెల్‌కు వెళ్లడానికి అనుమతించమని సూచనలు ఇవ్వాలి.
3. ఇజ్రాయెల్‌కు వెళ్లేందుకు 1951లో సమర్పించిన యూదుల దరఖాస్తులకు సంబంధించి, ప్రతికూల నిర్ణయాలు తీసుకున్నప్పుడు, ఈ కేసులను మళ్లీ పరిగణనలోకి తీసుకోవాలని ఆల్-యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ బోల్షెవిక్‌ల సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలోని నిష్క్రమణల కమిషన్‌కు సూచించడం మంచిదని నేను భావిస్తున్నాను. మరియు ప్రత్యేక అడ్డంకులు లేనట్లయితే, ఇజ్రాయెల్‌కు నిష్క్రమించడానికి అనుమతించండి..."
సోవియట్ యూదులు ఎవరూ ఇజ్రాయెల్‌కు వెళ్లమని అడగలేదని చారెట్‌తో చెప్పినప్పుడు వైషిన్స్కీ సత్యానికి దూరంగా లేడు. దాదాపు ఎవరూ దాని గురించి ఆలోచించలేదు. అలాంటి అభ్యర్థన వారి ఉద్యోగాలను మాత్రమే కాకుండా, వారి స్వేచ్ఛను కూడా కోల్పోయేలా ఉందని అందరూ అర్థం చేసుకున్నారు.
మార్చి 1, 1952 న, రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం సంతకం చేయబడింది: ఇజ్రాయెల్ సోవియట్ యూనియన్‌కు యాభై టన్నుల అరటిపండ్లు మరియు ముప్పై వేల నారింజ పెట్టెలను సరఫరా చేయాల్సి ఉంది. మే 19 న, మరొక ఒప్పందం అనుసరించబడింది - ఇజ్రాయెల్ యాభై వేల పెట్టెల నారింజలను విక్రయించింది మరియు పెట్రోలియం ఉత్పత్తులను అందుకుంటుంది.
మే 12న, ఇజ్రాయెల్ రాయబారి ఎర్షోవ్ గత ఏడాది రాజకీయ నివేదికను మాస్కోకు పంపారు. చివరి విభాగం ఇలా పేర్కొంది:
“1951 ఆర్థిక వ్యవస్థలో మరియు దేశీయ మరియు విదేశాంగ విధానంలో ఇజ్రాయెల్ స్వాతంత్ర్యం కోల్పోయిన సంవత్సరం.
ఇజ్రాయెల్ ప్రభుత్వం యొక్క ఆర్థిక విధానం, అమెరికన్ రుణాలు మరియు పెట్టుబడులను స్వీకరించడం ఆధారంగా, దేశాన్ని విపత్తు వైపు నడిపిస్తోంది, ఇజ్రాయెల్‌పై అమెరికా ఆక్రమణలో పాలక వర్గాలు చూసే మార్గం...
సోవియట్ యూనియన్ పట్ల ఇజ్రాయెల్ ప్రభుత్వ వైఖరి మరింత ప్రతికూలంగా మారింది...
పైన పేర్కొన్న వాటి ఆధారంగా, ఇజ్రాయెల్ పట్ల మన వైఖరిలో ఈ క్రింది అంశాలను పరిగణనలోకి తీసుకోవడం మంచిది:
1) UN మరియు దాని సంస్థలచే పరిగణించబడిన సమస్యలలో ఇజ్రాయెల్‌కు అన్ని రాజకీయ మద్దతును నిలిపివేయడం.
2) ప్రజల ప్రజాస్వామ్య దేశాల నుండి ఇజ్రాయెల్‌కు యూదుల వలసలను ఆపడం, ఈ ఇమ్మిగ్రేషన్ ఇజ్రాయెల్ యొక్క సంభావ్య సామర్థ్యాలను బలపరుస్తుంది కాబట్టి..."
మే 3, 1952న ఇజ్రాయెల్ ప్రభుత్వం విదేశాంగ మంత్రిత్వ శాఖను జెరూసలేంకు తరలించాలని నిర్ణయించింది. నిజానికి, కదలిక తరువాత జరిగింది.
జూన్ ఇరవై ఏడవ తేదీన, వైషిన్స్కీ సోవియట్ మిషన్‌కు టెలిగ్రాఫ్ చేశాడు:
"రాజధానిని జెరూసలేంకు బదిలీ చేయడానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై యునైటెడ్ స్టేట్స్, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ మరియు ఇజ్రాయెల్‌లోని ఇతర దేశాల ప్రతినిధుల ప్రతిస్పందనను మీరు నిశితంగా పరిశీలించాలి మరియు దీని గురించి మాకు వెంటనే తెలియజేయాలి.
ఈ సమస్యపై మా సాధ్యమైన స్థానం గురించి మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి.
జూలై పదవ తేదీన, ఛార్జ్ డి'ఎఫైర్స్ అలెగ్జాండర్ నికితిచ్ అబ్రమోవ్ మాస్కోకు టెలిగ్రాఫ్ చేశాడు:
"ఇజ్రాయెల్ నుండి యూదులచే అనాగరికంగా బహిష్కరించబడిన 800 వేల మందికి పైగా అరబ్ శరణార్థులు ఇప్పటికీ వారి దయనీయమైన ఉనికిని లాగుతున్నారని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి.
జెరూసలేం నగరాన్ని ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తించడం వల్ల అరబ్ దేశాలు, అలాగే కొన్ని ముస్లిం మరియు క్యాథలిక్ దేశాలు మన పట్ల వైఖరిని మరింత దిగజార్చాయి...
మన మిషన్ జెరూసలేంకు వెళ్లకూడదు...
జెరూసలేంకు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ యొక్క తరలింపు యునైటెడ్ స్టేట్స్, ఇంగ్లండ్, ఫ్రాన్స్ మరియు ఇతరుల దౌత్య కార్యకలాపాలను అనుసరిస్తే, మా మిషన్‌ను తరలించే సమస్యను విడిగా చర్చించాలి, మా చర్యను ఒత్తిడికి సంబంధించిన చర్యలలో ఒకటిగా ఉపయోగించాలి. ఇజ్రాయెల్ ప్రభుత్వం..."
యుద్ధం తరువాత, అలెగ్జాండర్ నికితిచ్ అబ్రమోవ్ ఫిన్లాండ్‌కు రాయబారిగా, స్వీడన్‌కు రాయబారిగా ఉన్నారు మరియు 1952లో ఇజ్రాయెల్‌కు సలహాదారుగా పంపబడ్డారు.
 
అమెరికా రాయబారిని తిరిగి రావద్దని కోరింది
వేసవిలో, పొరుగున ఉన్న ఈజిప్టులో సంఘటనలు సంభవించాయి, ఇది మొత్తం ప్రాంతానికి సుదూర పరిణామాలను కలిగి ఉంది. యువ అధికారులు రాజ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు.
జనవరి '52లో, కైరోలో ఆఫీసర్స్ క్లబ్ నాయకత్వానికి ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర యంత్రాంగంలో అవినీతిని అంతమొందించాలని పిలుపునిచ్చిన అధికారులను ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలపై రాజు ఫరూక్ అసంతృప్తిగా ఉన్నారు. అతను క్లబ్ యొక్క నగదు రిజిస్టర్‌ను స్వాధీనం చేసుకున్నాడు మరియు దానిని పూర్తిగా మూసివేయమని ఆదేశించాడు. దీంతో ఆగ్రహించిన అధికారులు రెచ్చిపోయారు.
వారు వెంటనే యునైటెడ్ స్టేట్స్, ఇంగ్లాండ్ మరియు ఫ్రాన్స్ రాయబార కార్యాలయాలను సంప్రదించారు. తదనంతరం, సూయజ్ కెనాల్ జోన్‌లో ఉన్న బ్రిటిష్ దళాల జోక్యానికి తాము భయపడుతున్నామని వారు పేర్కొన్నారు. రాజుకు విధేయుడైన ఈజిప్షియన్ ట్యాంక్ యూనిట్ కైరో వైపు వెళ్లకుండా నిరోధించాలని వారు బ్రిటిష్ వారిని కోరారు. బ్రిటిష్ వారు జోక్యం చేసుకోలేదు.
జులై యాభై రెండు ఇరవై ఆరవ తేదీన, ఈజిప్టు రాజు ఫరూక్ సింహాసనాన్ని వదులుకున్నాడు మరియు దేశం నుండి బహిష్కరించబడ్డాడు.
ఇజ్రాయెల్ రాజును పడగొట్టడాన్ని సానుకూలంగా అంచనా వేసింది, కొత్త నాయకులతో కలిసి శాంతిని నెలకొల్పడం సాధ్యమవుతుందని ఆశించింది.
ఆగష్టు 10 న, ప్రధాన మంత్రి డేవిడ్ బెన్-గురియన్, నెస్సెట్‌లో మాట్లాడుతూ, కొత్త ఈజిప్టు ప్రభుత్వాన్ని ప్రశంసించారు మరియు యూదు రాజ్యం ఈజిప్ట్‌తో వాదించడానికి ఎటువంటి కారణం లేదని అన్నారు: "ఇజ్రాయెల్ మరియు ఈజిప్టు మధ్య సహకారం ఈజిప్టు రాజకీయ మరియు సామాజిక ఇబ్బందులను అధిగమించడానికి సహాయపడుతుంది, దానితో అతను పోరాడుతాడు."
సాహిత్యపరంగా ఒక వారం తర్వాత, ఆగస్టు పద్దెనిమిదో తేదీన, బెన్-గురియన్ ఈజిప్టు విప్లవ నాయకులలో ఒకరైన మేజర్ జనరల్ మొహమ్మద్ నగుయిబ్‌తో అనుకూలంగా మాట్లాడాడు మరియు ఇలా వ్యాఖ్యానించాడు: “అంతకుముందు మరియు ఇప్పుడు రాజకీయ, ఆర్థిక లేదా ఆధారం లేదు. మన దేశాల మధ్య ప్రాదేశిక వైరుధ్యం."
ఇది సంభాషణకు స్పష్టమైన ఆహ్వానం, రహస్యంగా లేదా బహిరంగంగా ఉంటుంది.
జనరల్ నగుయిబ్ ఈజిప్ట్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. గమాల్ అబ్ద్-అల్ నాసర్ ఉప ప్రధానమంత్రి మరియు అంతర్గత వ్యవహారాల మంత్రి పదవిని అందుకున్నారు. నవంబర్ '54లో, అతను నగీబ్ స్థానంలో ప్రభుత్వాధిపతి మరియు తాత్కాలిక అధ్యక్షుడయ్యాడు. యాభై-ఆరులో అతను సాయుధ దళాల అధ్యక్షుడిగా మరియు కమాండర్-ఇన్-చీఫ్గా ఆమోదించబడ్డాడు. ప్రధాని పదవిని రద్దు చేశారు. నాజర్ తన చేతుల్లో మొత్తం అధికారాన్ని కేంద్రీకరించాడు మరియు అతను ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడలేదు. అరవై నాలుగు సంవత్సరాలలో, మరింత ఆత్మవిశ్వాసంతో, అతను మళ్ళీ ప్రభుత్వాధినేత పదవిని సృష్టించాడు.
ఆగష్టు 26న, UNకు సోవియట్ మిషన్ వద్ద, యాకోవ్ మాలిక్ ఇజ్రాయెల్ మిషన్ నుండి తన సహోద్యోగి గిడియాన్ రాఫెల్‌ను అందుకున్నాడు.
"విదేశాంగ మంత్రిత్వ శాఖను జెరూసలేంకు బదిలీ చేయడం గురించి అరబ్బులు భయంకరమైన రచ్చ చేసారు" అని మాలిక్ అసహ్యంగా పేర్కొన్నాడు. - కానీ వాటిని ఎవరు శ్రద్ధ వహిస్తారు? మీ అమెరికన్ స్నేహితులు మీ అంతర్గత వ్యవహారాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటారో మరియు మీ విదేశాంగ మంత్రిత్వ శాఖను జెరూసలేంకు బదిలీ చేయడాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో స్పష్టంగా తెలియదా? ఆ మంత్రిత్వ శాఖ ఉంటుంది. ఇందులో జోక్యం చేసుకునే హక్కు ఐక్యరాజ్యసమితికి లేదా ఇతర దేశాల ప్రభుత్వాలకు లేదు.
రాఫెల్ అడిగాడు:
- కాబట్టి, రాబోయే సెషన్‌లో జెరూసలేం సమస్యను చర్చించాలని మీరు పట్టుబట్టరని మేము అనుకోవచ్చా?
"సరిగ్గా," మాలిక్ బదులిచ్చారు. "పాలస్తీనా లేదా జెరూసలేం సమస్యలపై చర్చించడానికి మాకు ఆసక్తి లేదు...
సోవియట్ ప్రతినిధి కొత్త ఈజిప్టు ప్రభుత్వం పట్ల ఇజ్రాయెల్ వైఖరిపై ఆసక్తి కలిగి ఉన్నాడు.
— నెస్సెట్ రోస్ట్రమ్ నుండి నగుయిబ్‌ను ఉద్దేశించి మీ ప్రధాన మంత్రి ప్రసంగం యొక్క ఉద్దేశ్యం ఏమిటి? - అడిగాడు మాలిక్. - ఈ సైనిక నియంతతో ఒక ఒప్పందానికి రావాలని మీరు తీవ్రంగా ఆశిస్తున్నారా?
"ప్రధానమంత్రి పిలుపు విజయవంతం అయ్యే అవకాశం ఉందా లేదా అని నేను సమాధానం చెప్పలేను" అని రాఫెల్ దౌత్యపరంగా బదులిచ్చారు. - మేము ఇంకా ఈజిప్షియన్ల ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తున్నాము. శాంతియుతంగా జీవించడానికి సిద్ధంగా ఉండాల్సిన పాలనలను ఎంచుకునే హక్కు మనకు ఉందని మేము నమ్మడం లేదు...
దీని తరువాత, ఇజ్రాయెల్ ప్రతినిధి సూయజ్ సమస్యకు వెళ్లారు. సెప్టెంబరు 1న భద్రతా మండలి తీర్మానం చేసినప్పటికీ, ఇజ్రాయెల్‌కు సరుకు రవాణా చేసే నౌకలను ఈజిప్ట్ ఇప్పటికీ అనుమతించలేదు. మాలిక్ రాఫెల్‌ను అడ్డుకున్నాడు:
- ఏమి, నిజంగా పురోగతి లేదు? మరియు మీరు ఇజ్రాయెల్‌కు వస్తువులను డెలివరీ చేయడానికి ఎటువంటి ఖాళీలను కనుగొనలేదా?
ఇజ్రాయెల్ నౌకలు కాలువ గుండా వెళ్లడాన్ని నిషేధించే సూచనలను ఈజిప్ట్ రద్దు చేయలేదని రాఫెల్ వివరించాడు...
సోవియట్ యూనియన్ ఎటువంటి నావికా దిగ్బంధనానికి వ్యతిరేకమని, సూయజ్ కెనాల్ ప్రాంతంలో అటువంటి దిగ్బంధనానికి ఏకీభవించదని మాలిక్ అన్నారు...
గిడియాన్ రాఫెల్ గత సంవత్సరం భద్రతా మండలిలో జరిగిన చర్చను గుర్తుచేసుకున్నాడు మరియు మాలిక్ డిప్యూటీ సెమియోన్ సరాప్కిన్ పేరును ప్రస్తావించాడు. యాకోవ్ మాలిక్ ఒక వ్యంగ్య వ్యాఖ్యతో ఇజ్రాయెలీకి అంతరాయం కలిగించాడు:
- పేద Tsarapkin, అతను పాలస్తీనా సమస్య లేకుండా ఎలా జీవించగలడు? అందులో నీళ్లలో ఉన్న చేపలా అనిపించింది.
రెండు రోజుల తర్వాత త్సారాప్కిన్ వేరే ఉద్యోగానికి బదిలీ అయ్యాడని, UNకి తిరిగి రానని సందేశం వచ్చింది.
అక్టోబరు 19, 1952న, ఇజ్రాయెల్‌లో USSR యొక్క ఛార్జ్ డి'ఎఫైర్స్ అలెగ్జాండర్ అబ్రమోవ్ మాస్కోకు ఇలా వ్రాశాడు:
"ఇటీవల, ఇజ్రాయెల్ ప్రభుత్వం USSR పట్ల తన వైఖరిని తీవ్రంగా మార్చుకుంది. ఇది ప్రధానమంత్రి బెన్-గురియన్ మరియు విదేశాంగ మంత్రి ఛారెట్ యొక్క బహిరంగ శత్రు ప్రసంగాలలో, USSR కి వ్యతిరేకంగా పత్రికా ప్రేరేపిత ప్రసంగాలలో, మా పార్టీ అధినేత సోవియట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కల్పిత కథలతో అపవాదు పుస్తకాలు మరియు కథనాలలో వ్యక్తీకరించబడింది.
ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా కోరినట్లుగా, రాయబారి రాకను కొంతకాలం ఆలస్యం చేయడం మరియు మిషన్‌ను రాయబార కార్యాలయంగా మార్చడం మంచిది కాదా?
నవంబర్ 9, 1952 న, ఇజ్రాయెల్ అధ్యక్షుడు చైమ్ వీజ్మాన్ మరణించాడు. అతను జన్మించిన రష్యా పట్ల నిజాయితీగా ఉన్నాడు. అతని తండ్రి, యెవ్జోర్ ఖైమోవిచ్, పిన్స్క్‌లో కలప రాఫ్టింగ్ కార్యాలయంలో పనిచేశాడు. చైమ్ వీజ్మాన్ సోదరీమణులు మరియు సోదరులు ఎక్కువగా పాలస్తీనాకు వెళ్లారు. కానీ సోవియట్ యూనియన్‌లో మిగిలిపోయిన బంధువుల విధి విషాదకరమైనది.
ఇరవయ్యవ దశకంలో సొసైటీ ఫర్ ది ల్యాండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ జ్యూయిష్ వర్కర్స్ సెంట్రల్ బోర్డ్‌కు డిప్యూటీ ఛైర్మన్‌గా ఉన్న అతని సోదరుడు శామ్యూల్ ఎవ్జోరోవిచ్ వీజ్‌మాన్ 1939లో ఆంగ్ల గూఢచారిగా కాల్చి చంపబడ్డాడు.
1949 లో, భద్రతా అధికారులు వాసిలీ మిఖైలోవిచ్ సావిట్స్కీని అరెస్టు చేశారు, అతని సోదరి మరియా వీజ్మాన్ భర్త. సావిట్స్కీ బొగ్గు పరిశ్రమ మంత్రిత్వ శాఖ యొక్క ఆల్-యూనియన్ కార్యాలయం "సోయుజ్‌షాఖ్టూసుషెనీ"లో ఇంజనీర్‌గా పనిచేశాడు.
దురదృష్టాలు సాధారణంగా అతని కుటుంబాన్ని వెంటాడాయి. చైమ్ వీజ్మాన్ కుమారుడు బ్రిటిష్ వైమానిక దళంలో పనిచేశాడు మరియు యుద్ధ సమయంలో మరణించాడు. అతని మరణాన్ని సీరియస్‌గా తీసుకున్న వైజ్‌మన్...
చైమ్ వీజ్మాన్ మరణించిన తరువాత, ఫిబ్రవరి 10, 1953న, అతని సోదరి, గోస్స్ట్రాక్ వైద్యురాలు, మాస్కోలో అరెస్టు చేయబడింది.
మరియా వీజ్మాన్ మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు స్విట్జర్లాండ్‌లోని విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాడు, రష్యాకు తిరిగి వచ్చాడు మరియు నైరుతి ఫ్రంట్‌లోని ఎపిడెమియోలాజికల్ డిటాచ్‌మెంట్‌లో వైద్యురాలిగా మొత్తం యుద్ధాన్ని గడిపాడు. 1926లో, ఆమె తన బంధువులను చూడటానికి చాలా నెలలు పాలస్తీనాకు వెళ్లింది (ఆమె తల్లి ప్రత్యేకంగా ఆమెను రావాలని కోరింది) మరియు తిరిగి వచ్చిన తర్వాత, ఒక సాధారణ వైద్యునిగా పని చేయడం కొనసాగించింది; పదవీ విరమణ తర్వాత కూడా పనిచేశారు.
వైజ్‌మాన్ సోదరిని చాలా సంవత్సరాలు అనుసరించినట్లు డిక్లాసిఫైడ్ స్టేట్ సెక్యూరిటీ పత్రాలు చూపిస్తున్నాయి. అపార్ట్‌మెంట్‌లో శ్రవణ పరికరాలు వ్యవస్థాపించబడ్డాయి మరియు ఏజెంట్ల చుట్టూ ఉన్నాయి, దీనిని రాష్ట్ర భద్రతా మంత్రిత్వ శాఖ జనవరి 7 న మాలెన్‌కోవ్‌కు నివేదించింది. దివంగత ఇజ్రాయెల్ అధ్యక్షుడి సోదరి రాజకీయాలకు చాలా దూరంగా ఉందని పత్రాల నుండి ఇది అనుసరిస్తుంది. అయితే, మాలెంకోవ్ ఆమెను అరెస్టు చేయడానికి అనుమతి ఇచ్చాడు.
స్టేట్ సెక్యూరిటీ డిప్యూటీ మినిస్టర్ ఒగోల్ట్సోవ్ ఆమోదించిన అరెస్ట్ వారెంట్, ఆమె ప్రధాన నేరంగా పేర్కొంది: "ఇజ్రాయెల్‌కు వెళ్లడం ద్వారా మాతృభూమికి ద్రోహం చేయడానికి వీజ్‌మాన్ ఒక ప్రణాళికను రూపొందిస్తున్నాడు." వాస్తవానికి, యుద్ధానికి ముందు, ఆమె తన బంధువులను సందర్శించడానికి, పాలస్తీనాలో ఉండటానికి వెళ్ళినప్పుడు ఆమెకు ప్రతి అవకాశం ఉంది, కానీ ఆమె తన స్వదేశానికి తిరిగి వచ్చింది. రష్యా పట్ల ఆమెకున్న ప్రేమ ఆమెకు ఎంతో ఖర్చవుతున్న క్షణం వచ్చింది.
విచారణ సమయంలో, మరియా వీజ్మాన్ తన నేరాలను ఒప్పుకుంది: ఆమె విదేశీ రేడియోను వింటూ యూదుల రాజ్యం పట్ల సానుభూతి చూపింది. స్టాలిన్ చనిపోవాలని కోరుకునే సోవియట్ యూదుల శత్రు కార్యకలాపాల గురించి ఆమె సాక్ష్యమివ్వవలసి ఉంది. వారు ఇజ్రాయెల్ సూచనల మేరకే వ్యవహరిస్తున్నారని వీజ్‌మన్ సోదరి సాక్ష్యమివ్వాల్సి వచ్చింది.
సోవియట్ విధానంలో మార్పులతో అరబ్ రాష్ట్రాల రాజధానులు మాత్రమే సంతోషించాయి.
1952 చివరలో, మాస్కోలోని అరబ్ దౌత్యవేత్తలు ఇజ్రాయెల్‌కు సంబంధించి సోవియట్ ప్రెస్ యొక్క "స్పష్టమైన స్థానం" గురించి సంతృప్తితో మాట్లాడారు.
నవంబర్ 20న, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చెకోస్లోవేకియా సెంట్రల్ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి రుడాల్ఫ్ స్లాన్స్కీపై విచారణ ప్రాగ్‌లో ప్రారంభమైంది, ఇది బహిరంగంగా సెమిటిక్ వ్యతిరేక స్వభావం కలిగి ఉంది. యుద్ధ సమయంలో, స్లాన్స్కీ పక్షపాత ఉద్యమం యొక్క చెకోస్లోవాక్ ప్రధాన కార్యాలయానికి నాయకత్వం వహించాడు మరియు నలభై నాలుగులో అతను స్లోవేకియాలో తిరుగుబాటును లేవనెత్తిన వారిలో ఒకడు.
పద్నాలుగు మంది నిందితుల్లో పదకొండు మంది యూదులు. నిందితులలో ఒకరైన, చెకోస్లోవేకియా మాజీ విదేశాంగ మంత్రి ఆర్థర్ లండన్, విచారణ సమయంలో పరిశోధకుడు కొత్త వ్యక్తిని ప్రస్తావించినప్పుడల్లా, అతను యూదుడా కాదా అని సూచించాలని కోరినట్లు గుర్తుచేసుకున్నాడు. ప్రోటోకాల్‌ను తిరిగి వ్రాసేటప్పుడు, పరిశోధకుడు "యూదు" అనే పదాన్ని "జియోనిస్ట్"తో భర్తీ చేశాడు:
- మేము ప్రజాస్వామ్య రిపబ్లిక్ యొక్క రాష్ట్ర భద్రతా పరికరంలో సేవ చేస్తున్నాము. "యూదుడు" అనే పదం (చెక్‌లో "యూదుడు" అనే పదాన్ని ఎలా ఉచ్ఛరిస్తారు) అప్రియమైనది. కవి "జియోనిస్ట్" అని వ్రాస్తాడు.
"జియోనిస్ట్" అనేది ఒక రాజకీయ పదం, జాతి కాదు అని నిరక్షరాస్యులైన పరిశోధకుడికి ఆర్థర్ లండన్ వివరించాడు. ఇది నిజం కాదని పరిశోధకుడు బదులిచ్చారు:
"వారు నన్ను వ్రాయమని చెప్పారు." సోవియట్ యూనియన్‌లో, "యూదుడు" అనే పదం కూడా నిషేధించబడింది. ఇది "జియోనిస్ట్" అని...
విచారణలో జియోనిజం ప్రధాన ఆరోపణల్లో ఒకటి. విచారణలో చీఫ్ ప్రాసిక్యూటర్ ఇలా అన్నారు:
- జియోనిజం ప్రపంచ సామ్రాజ్యవాదం యొక్క అత్యంత ప్రతిఘటన, మిలిటెంట్ మరియు మిసాంత్రోపిక్ సర్కిల్‌లకు నమ్మకమైన సేవకుడిగా మారింది. జియోనిజంలో ప్రమేయం మానవాళికి వ్యతిరేకంగా జరిగిన ఘోరమైన నేరాలలో ఒకటిగా పరిగణించాలి.
యునైటెడ్ స్టేట్స్ యొక్క గుడ్డి సాధనంగా ఇజ్రాయెల్ కొత్త మరియు భయంకరమైన ప్రమాదాన్ని అందించిందని ఆ దేశాన్ని ఒప్పించడం సవాలుగా ఉంది, ఎందుకంటే దాని ఏజెంట్లు, యూదులు, ప్రతిచోటా చొరబడ్డారు.
ఇజ్రాయెల్‌లో, వారు ప్రేగ్ ప్రక్రియకు భయానక మరియు ఆగ్రహంతో ప్రతిస్పందించారు. జియోనిజం అంటే యూదులను పాలస్తీనాకు తిరిగి ఇచ్చే ఆలోచన. యూదుల రాష్ట్రంలో జీవించాలనే యూదుడి కోరిక “మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన ఘోరమైన నేరం” అని దీని అర్థం?
డిసెంబరు 23న, ఇజ్రాయెల్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన విదేశీ మిషన్లను ఇలా ఆదేశించింది: "మీరు మర్యాద యొక్క ప్రాథమిక నియమాలకు మించి వెళ్లకుండా, చెకోస్లోవేకియా ప్రతినిధులతో సంభాషణలకు దూరంగా ఉండాలి."
11 మంది నిందితులకు మరణశిక్ష, ముగ్గురికి జీవిత ఖైదు విధించారు. డిసెంబర్ 3, 1952 న, శిక్ష అమలు చేయబడింది. ఉరితీసిన వారి మృతదేహాలను కాల్చివేశారు. సలహాదారులు - సోవియట్ రాష్ట్ర భద్రతా మంత్రిత్వ శాఖ అధికారులు - ఒక బంగాళాదుంప కధనంలో బూడిదను సేకరించి, ప్రేగ్ నుండి బయలుదేరి నేరుగా రహదారిపై పోశారు.
దేశ అధ్యక్షుడు క్లెమెంట్ గాట్వాల్డ్ బహిరంగంగా ఇలా అన్నారు:
"విచారణ సమయంలో మరియు రాష్ట్ర వ్యతిరేక కుట్ర కేంద్రం విచారణ సమయంలో, కమ్యూనిస్ట్ పార్టీలో ద్రోహం మరియు గూఢచర్యం చొచ్చుకుపోయే కొత్త ఛానెల్ కనుగొనబడింది. ఇది జియోనిజం.
ఇప్పటి నుండి, జియోనిజం అనే పదానికి యూదులు పాలస్తీనాకు వెళ్లాలనే కోరికను అస్సలు అర్థం చేసుకోలేదు. జియోనిజం అంటే పూర్తిగా భిన్నమైనది-నాజీలు దీనిని "ప్రపంచ జ్యూరీ" అని పిలిచారు. సోషలిస్ట్ చెకోస్లోవేకియా నాయకుడి మాటలు ఏ యూదునైనా జియోనిస్ట్ అని పిలవవచ్చని మరియు అందువల్ల దేశద్రోహి మరియు గూఢచారి అని అర్ధం.
ఈ పదాలు ముఖ్యంగా అరిష్టంగా అనిపించాయి, ఎందుకంటే ముందు రోజు, స్టాలిన్ సెంట్రల్ కమిటీ ప్రెసిడియం సమావేశంలో ఆచరణాత్మకంగా అదే విషయాన్ని మరియు అదే నిబంధనలలో చెప్పారు. ఇది అతని విధానం, దీని అమలు అన్ని సోషలిస్ట్ దేశాలకు అప్పగించబడింది.
గొప్ప దేశభక్తి యుద్ధంలో కూడా, యుగోస్లావ్ నాయకుడు జోసిప్ బ్రోజ్ టిటో యొక్క సహచరులలో ఒకరైన మిలోవన్ డిజిలాస్, ప్రత్యేక విశ్వాసానికి చిహ్నంగా, స్టాలిన్ యొక్క డాచాకు తీసుకువెళ్లారు, అక్కడ పొలిట్‌బ్యూరో విందు చేసింది.
స్టాలిన్ డాచాలో చాలా విషయాలతో జిలాస్ గందరగోళానికి గురయ్యాడు. మరియు ప్రతి ఒక్కరూ చాలా త్రాగడానికి బలవంతంగా మరియు సోవియట్ నాయకత్వం నుండి విద్య పూర్తిగా లేకపోవడం వాస్తవం. తన జ్ఞాపకాలలో, డిజిలాస్ అసహ్యం లేకుండా రాశాడు, స్టాలిన్ డాచాలో అతను మరియు మోలోటోవ్ ఒకేసారి రెస్ట్రూమ్‌కి ఎలా వెళ్ళారు. మరియు అప్పటికే అతను నడుస్తున్నప్పుడు, మోలోటోవ్ తన ప్యాంటును విప్పడం ప్రారంభించాడు, అతని చర్యలపై వ్యాఖ్యానించాడు:
- దీన్నే మనం లోడ్ చేసే ముందు అన్‌లోడ్ అంటాం!
జిలాస్ ఒక గ్రామానికి చెందినవాడు, పక్షపాత ఉద్యమంలో పాల్గొన్నాడు, ఒక్క మాటలో చెప్పాలంటే, ప్యాలెస్ పారేకెట్ ఫ్లోర్‌లో పెరగలేదు, కానీ నైతికత యొక్క అటువంటి సరళత అతన్ని చాలా ఇబ్బంది పెట్టింది.
విందు సమయంలో, స్టాలిన్ లేచి నిలబడి, పోరాటానికి లేదా పిడికిలికి సిద్ధమవుతున్నట్లుగా తన ప్యాంటును పైకి లేపి, దాదాపుగా పారవశ్యంలో ఇలా అన్నాడు:
"యుద్ధం త్వరలో ముగుస్తుంది, పదిహేను నుండి ఇరవై సంవత్సరాలలో మేము కోలుకుంటాము, ఆపై మళ్ళీ!"
స్టాలిన్ ప్రచారం విజయవంతమైంది.
"మహా దేశభక్తి యుద్ధంలో సోవియట్ ప్రజల విజయం మరియు కాస్మోపాలిటనిజాన్ని ఎదుర్కోవడానికి దేశ నాయకత్వం విజయవంతంగా అనుసరించిన కోర్సు ఫలితంగా ఉద్భవించిన దేశభక్తి భావజాల ప్రభావంతో మన ఆత్మ యొక్క బలం సృష్టించబడింది" అని లెఫ్టినెంట్ జనరల్ వాసిలీ ఇవనోవిచ్ గుర్తుచేసుకున్నారు. మకరోవ్, అప్పుడు అతను సైనిక పాఠశాలలో క్యాడెట్, మరియు జనరల్ స్టాఫ్ విభాగాలలో ఒకదానికి అధిపతి హోదాకు ఎదిగాడు. "మేము చాలా తీవ్రవాదులం." "మాకు ఒక చిన్న, విజయవంతమైన యుద్ధం కావాలి" అనే సూత్రం ద్వారా మన లోతైన అంతర్గత కోరికలు వ్యక్తీకరించబడినది ఏమీ కాదు.
డిక్లాస్ఫైడ్ సోవియట్ ఇంటెలిజెన్స్ మెటీరియల్స్ ఇంటెలిజెన్స్ సేవలు సమీపించే యుద్ధం యొక్క ఆలోచనపై పనిచేశాయని చూపుతున్నాయి.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని సమాచార కమిటీ ఛైర్మన్, వలేరియన్ జోరిన్, ఫిబ్రవరి 8, 1952న స్టాలిన్‌కు నివేదించారు:
"సోవియట్ యూనియన్‌పై యుద్ధానికి సన్నాహాలను వేగవంతం చేసే ప్రయత్నంలో మరియు దీనికి సంబంధించి, పశ్చిమ ఐరోపా దేశాల ఆర్థిక వ్యవస్థలను సైనిక స్థావరానికి బదిలీ చేయడాన్ని బలవంతం చేయడానికి, అలాగే దూకుడు కూటమి యొక్క సాయుధ దళాలను సృష్టించడానికి. , యునైటెడ్ స్టేట్స్ నార్త్ అట్లాంటిక్ అలయన్స్ యొక్క పాలక సంస్థల యొక్క తీవ్రమైన పునర్వ్యవస్థీకరణను సాధించింది.
ఈ పునర్వ్యవస్థీకరణ యుద్ధ సన్నాహక ప్రణాళికల ఆచరణాత్మక అమలులో నిమగ్నమైన శాశ్వత సంస్థల సృష్టిని నిర్ధారిస్తుంది.
అలాంటి సందేశాలను ఉద్దేశపూర్వక తప్పుడు సమాచారం అని పిలుస్తారు. అయితే ఇంటెలిజెన్స్ అధికారుల వ్యక్తిగత చొరవతో అది జరగలేదు. నాయకుడు పరిస్థితిని ఈ విధంగా అంచనా వేసాడు మరియు సమాచార కమిటీకి చెందిన విశ్లేషకులు అతని ఆలోచనలను "వాస్తవాలతో" ధృవీకరించారు.
జూన్ 5న, జోరిన్ ఇన్ఫర్మేషన్ కమిటీ నుండి స్టాలిన్‌కు ఇలాంటి మరో సందేశాన్ని పంపారు:
"మధ్యధరా ప్రాంతంలో సోవియట్ వ్యతిరేక వంతెనను బలోపేతం చేయడానికి, యుఎస్ నాయకత్వ వర్గాలు ప్రస్తుతం మధ్యప్రాచ్య కమాండ్‌తో పాటు, యుగోస్లేవియా, గ్రీస్ మరియు టర్కీలతో కూడిన సైనిక-రాజకీయ కూటమిని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయి, ఇందులో ఇటలీ, ఇతర మధ్యధరా దేశాలు మరియు ఆస్ట్రియా కూడా పాల్గొనవచ్చు... »
జూన్ '52లో, కొత్త రాయబారి జార్జ్ ఎఫ్. కెన్నన్ మాస్కోకు వచ్చారు. ట్రూమాన్ అతను సరైన ఎంపిక చేసుకున్నాడని నమ్మాడు - కెన్నన్ రష్యన్ మాట్లాడాడు మరియు అప్పటికే సోవియట్ యూనియన్‌కు వెళ్లాడు.
కెన్నన్ స్టాలిన్‌తో సమావేశం కాబోతున్నాడు. కానీ అతను శత్రు రాజ్యానికి ప్రతినిధిగా పరిగణించబడ్డాడని అతను త్వరగా ఒప్పించాడు.
అతను మాస్కో బూడిద మరియు నిస్తేజంగా గుర్తించాడు. రాష్ట్ర భద్రతా అధికారులు ప్రతిచోటా అతనిని అనుసరించే వాస్తవాన్ని అతను అంతగా ఇష్టపడలేదు. సెప్టెంబరు మధ్యలో అతను NATO కౌన్సిల్ సమావేశమవుతున్న లండన్‌కు వెళ్లాడు. వెస్ట్ బెర్లిన్ విమానాశ్రయంలో, జర్నలిస్టులలో ఒకరు మాస్కోలో ఎలా నివసిస్తున్నారని అడిగారు.
"యుద్ధం సమయంలో నేను నాజీ జర్మనీలో నిర్బంధించబడ్డాను," కెన్నన్ స్పష్టంగా సమాధానం చెప్పాడు. - జర్మన్లు ఇంటర్నీలతో వ్యవహరించిన విధంగానే మాస్కోలో వారు మమ్మల్ని చూస్తారు. ఒకే తేడా ఏమిటంటే, మాస్కోలో మనం ఇంటిని విడిచిపెట్టి, వీధుల్లో కాపలాగా నడవవచ్చు.
అతని మాటలు పట్టించుకోలేదు. ప్రావ్దాలో పదునైన మందలింపు కనిపించింది. అక్టోబర్ 2న, అమెరికన్ ఛార్జ్ డి'ఎఫైర్స్‌ను విదేశాంగ మంత్రిత్వ శాఖకు పిలిపించి, రాయబారిని పర్సనా నాన్ గ్రేటాగా ప్రకటించారని సమాచారం. తన కుటుంబాన్ని తీసుకువెళ్లేందుకు తిరిగి వెళ్లేందుకు కూడా అనుమతించలేదు.
అమెరికన్ ఎంబసీలో దాదాపుగా దౌత్యవేత్తలు ఎవరూ లేరు. సోవియట్ రాయబారి పన్యుష్కిన్ కూడా మాస్కోకు తిరిగి వచ్చారు. దౌత్య సంబంధాలను పూర్తిగా విడదీయాలని వారు ఆశించారు.
మాస్కో యునైటెడ్ స్టేట్స్‌పై తీవ్రమైన ఆరోపణలను తీసుకురావడానికి సిద్ధమైంది. సోవియట్ యూనియన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే కాకుండా, స్టాలిన్ మరియు దేశంలోని ఇతర నాయకులపై తీవ్రవాద చర్యలను సిద్ధం చేయడంలో కూడా.
లెఫ్టినెంట్ జనరల్ నికోలాయ్ సిడోరోవిచ్ వ్లాసిక్, స్టాలిన్ యొక్క మాజీ భద్రతా అధిపతి, కార్యాలయం నుండి తొలగించబడ్డారు మరియు అరెస్టు చేయబడ్డారు మరియు అమెరికన్ గూఢచారులుగా పిలువబడే వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉన్నారని ఆరోపించారు.
స్టాలిన్ రాష్ట్ర భద్రతా మంత్రిత్వ శాఖ యొక్క నివేదికలను చదివాడు ఎందుకంటే అతను ప్రజలు నిజంగా ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకున్నాడు. యుద్ధం ముగింపు కోసం ప్రజలు గొప్ప ఆశలు కలిగి ఉన్నారని అతనికి తెలుసు: వారు సంతృప్తికరమైన జీవితం, సరళీకరణ మరియు శాంతి కోసం ఆకాంక్షించారు. సామూహిక పొలాలు కరిగిపోతాయని రైతులు ఆశించారు. ఈ పుకార్లు దేశమంతటా వ్యాపించాయి.
అంచనాలు నెరవేరలేదు మరియు నిరాశ భావాలు తలెత్తాయి. దేశంలోని పరిస్థితులపై ఎవరు అసంతృప్తిగా ఉన్నారో రాష్ట్ర భద్రతా యంత్రాంగం కనుగొంది. వీరు పాశ్చాత్య దేశాలను సందర్శించిన వారు మరియు కనీసం పాశ్చాత్య జీవితాన్ని చూసిన వారు అని తేలింది - అంటే, మాజీ సైనికులు మరియు ఎర్ర సైన్యం అధికారులు మరియు మాజీ యుద్ధ ఖైదీలు, జర్మన్లు బలవంతపు శ్రమకు తీసుకెళ్లారు.
నలభై ఆరు చివరిలో, కరువు ప్రారంభమైంది. 1946 సెప్టెంబరు 16న, కరువు మరియు పంట నష్టం కారణంగా, రేషన్ కార్డులపై విక్రయించే వస్తువుల ధరలు పెంచబడ్డాయి. ఇది ఆగ్రహానికి కారణమైంది. దేశం కొత్త యుద్ధానికి సిద్ధమవుతోందని చాలామంది భావించారు. సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన, “రొట్టె ఖర్చులో పొదుపుపై” కొత్త డిక్రీ జారీ చేయబడింది - ఇది ఆహార కార్డులను పొందిన పౌరుల వర్గాలను తగ్గించింది. కార్డులు కోల్పోయిన వారికి ఇది ఇప్పటికే గట్టి దెబ్బ.
ఆహార పదార్థాల ధరలు రెండు నుంచి రెండున్నర రెట్లు పెరిగాయి. కానీ వారు దాని గురించి మాట్లాడలేదు. కానీ కొన్ని నిత్యావసర వస్తువుల ధరలు తగ్గడం గురించి రాసి మాట్లాడుకున్నారు. ఇది భారీ ముద్ర వేసింది. మరియు అనేక దశాబ్దాల తరువాత, ధరలు పడిపోయిన సందర్భాలు ఉన్నాయని ప్రజలు వ్యామోహంతో గుర్తు చేసుకున్నారు (మరిన్ని వివరాల కోసం, "స్టాలిన్ యొక్క ప్రచ్ఛన్న యుద్ధం యొక్క దశాబ్దం" సేకరణ చూడండి).
ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం అధికారులపై అసంతృప్తి మరియు విమర్శల తరంగాన్ని అరికట్టడానికి సహాయపడింది. కొత్త యుద్ధం కోసం ఎదురుచూడాల్సి వస్తుందని జనం చెప్పగానే, మూడ్ మారిపోయింది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రజలు కొత్త త్యాగాలకు సిద్ధమయ్యారు. "అంతర్గత శత్రువులు" కూడా అవసరమని స్పష్టంగా తెలుస్తుంది, వారిని బహిర్గతం చేసి తటస్థీకరించాలి.
 
టెల్ అవీవ్‌లో పేలుడు
డిసెంబర్ 4, 1952 న, సెంట్రల్ కమిటీ ప్రెసిడియంలో, రాష్ట్ర భద్రతా డిప్యూటీ మంత్రి గోగ్లిడ్జ్ "MGB మరియు వైద్య వృత్తిలో విధ్వంసంలో పరిస్థితిపై" ఒక వివరణాత్మక నివేదికను రూపొందించారు.
లుబియాంకాలో అనుకోకుండా తనను తాను కనుగొన్న ఒక అధికారి రాష్ట్ర భద్రతా మంత్రి ఇగ్నాటీవ్, అలాంటి మాంసం గ్రైండర్‌లో తనను తాను కనుగొన్నాడు, అతను దానిని తట్టుకోలేక గుండెపోటుతో పడిపోయాడు. అతని స్థానంలో జార్జియా అంతర్గత వ్యవహారాల మాజీ పీపుల్స్ కమీషనర్ కల్నల్ జనరల్ సెర్గీ అర్సెంటివిచ్ గోగ్లిడ్జ్, విస్తృతమైన భద్రతా అనుభవం కలిగిన బెరియా వ్యక్తి. నవంబర్‌లో, గోగ్లిడ్జ్ మొదటి డిప్యూటీ మంత్రిగా నియమితుడయ్యాడు మరియు మొత్తం రాష్ట్ర భద్రతా యంత్రాంగానికి నాయకత్వం వహించాడు.
సమావేశంలో, స్టాలిన్ రాష్ట్ర భద్రతలో "ఇబ్బంది" గురించి చిరాకుగా మాట్లాడారు: "సోమరితనం మరియు క్షయం MGBని తీవ్రంగా ప్రభావితం చేశాయి" మరియు భద్రతా అధికారులు "వారి అప్రమత్తతను బలహీనపరిచారు."
మేము రాష్ట్ర భద్రతా మంత్రిత్వ శాఖను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించుకున్నాము. NKVD యొక్క ప్రధాన రాష్ట్ర భద్రతా విభాగం ఒకప్పుడు సృష్టించబడినట్లే, అన్ని కార్యాచరణ విభాగాలు ఒకే ప్రధాన గూఢచార విభాగంలోకి సేకరించబడ్డాయి.
స్టాలిన్ అతను ఒకసారి కనుగొన్న అదే పద్ధతులను సహజంగా పునరావృతం చేశాడు. ప్రధాన కార్యాలయంలో, మొదటి డైరెక్టరేట్ విదేశీ ఇంటెలిజెన్స్‌తో, రెండవ డైరెక్టరేట్ కౌంటర్ ఇంటెలిజెన్స్‌తో వ్యవహరించింది. దాని నిర్మాణంలో "జియోనిజాన్ని ఎదుర్కోవడానికి" ఒక విభాగం ఏర్పడింది.
జనవరి పదమూడు, యాభై మూడు, ప్రావ్దా ఒక TASS నివేదికను "విధ్వంసక వైద్యుల బృందం అరెస్టు" మరియు "ప్రొఫెసర్ వైద్యుల వలె మారువేషంలో ఉన్న దొంగ గూఢచారులు మరియు హంతకులు" అనే సంపాదకీయాన్ని ప్రచురించింది.
సోవియట్ ప్రజలు రాష్ట్ర భద్రతా సంస్థలు "విధ్వంసక చికిత్స ద్వారా USSR లో క్రియాశీల వ్యక్తుల జీవితాలను తగ్గించడం లక్ష్యంగా ఉన్న తీవ్రవాద వైద్యుల సమూహాన్ని కనుగొన్నారు" అని తెలుసుకున్నారు.
సందేశంలో అరెస్టు చేసిన వైద్యుల జాబితా ఉంది - ఆరుగురు యూదు పేర్లు, ముగ్గురు రష్యన్లు.
"ఉగ్రవాద సమూహంలోని చాలా మంది సభ్యులు అమెరికన్ ఇంటెలిజెన్స్ రూపొందించిన అంతర్జాతీయ యూదు బూర్జువా-జాతీయవాద సంస్థ "జాయింట్"తో సంబంధం కలిగి ఉన్నారని TASS నివేదిక పేర్కొంది.
అరెస్టయిన వోవీసీ ఎం.ఎస్. డాక్టర్ షిమెలియోవిచ్ మరియు యూదు బూర్జువా జాతీయవాది మిఖోల్స్ ద్వారా సంయుక్త సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ నుండి "USSR యొక్క ప్రముఖ సిబ్బంది నిర్మూలనపై" తనకు ఆదేశాన్ని అందుకున్నట్లు దర్యాప్తులో పేర్కొన్నాడు.
తీవ్రవాద సమూహంలోని ఇతర సభ్యులు (వినోగ్రాడోవ్ V.N., కోగన్ M.B., ఎగోరోవ్ P.I.) బ్రిటిష్ ఇంటెలిజెన్స్ యొక్క దీర్ఘకాల ఏజెంట్లుగా మారారు.
"వైద్యుల కేసు" గురించి ఇజ్రాయెల్ రాయబారి ష్మ్యూల్ ఎల్యాషివ్ టెల్ అవీవ్‌కు నివేదించారు.
మరుసటి రోజు, ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ విదేశాలలో ఉన్న ఇజ్రాయెల్ మిషన్లకు ఇలా సూచించారు: “దయచేసి సోవియట్ ప్రకటనలో ఇజ్రాయెల్ ప్రస్తావించలేదని గమనించండి. ప్రస్తుతానికి, ఈ విషయంపై ఇజ్రాయెల్ ప్రతినిధి ఎవరూ అధికారిక ప్రకటనలు చేయకూడదు... సోవియట్ రష్యాతో బహిరంగ వివాదానికి దిగేందుకు ఇజ్రాయెల్ ఆసక్తి చూపడం లేదని గుర్తుంచుకోండి..."
కానీ మౌనంగా ఉండడం అసాధ్యం.
జనవరి 19న, విదేశాంగ మంత్రి మోషే షరెట్ నెస్సెట్‌లో ఇలా అన్నారు: “ఏదైనా రాజకీయ శక్తులు యూదు ప్రజల పేరును కించపరచడానికి ప్రయత్నించినప్పుడు ఇజ్రాయెల్ రాష్ట్రం మౌనంగా ఉండకూడదు. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఎల్లప్పుడూ సోవియట్ యూనియన్‌తో స్నేహపూర్వక సంబంధాలను దాని అంతర్జాతీయ స్థానం యొక్క పునాదులలో ఒకటిగా పరిగణించింది మరియు మొత్తం యూదు ప్రజలకు వాటి ప్రాముఖ్యతను అత్యంత విలువైనదిగా పరిగణించింది. సోవియట్ యూనియన్‌లో అధికారికంగా ప్రారంభించబడిన సెమిటిక్ వ్యతిరేక అపవాదు ప్రచారాన్ని ఇది తీవ్ర విచారం మరియు ఆందోళనతో గమనిస్తోంది...”
జనవరి 20న, బెన్-గురియన్ ప్రభుత్వ సభ్యులకు ఒక లేఖ పంపారు:
“బోల్షివిక్ పాలనను నేను పూర్తిగా అంగీకరించను. ఇది సోషలిస్టు రాజ్యం కాదు, బానిసలకు కలం. ఇది హత్యలు, అసత్యాలు మరియు మానవ స్ఫూర్తిని అణచివేయడం, కార్మికులు మరియు రైతుల స్వేచ్ఛను తిరస్కరించడంపై ఆధారపడిన వ్యవస్థ ... కానీ వ్యవస్థపై పోరాటం సైద్ధాంతిక ఆందోళనల ద్వారా మాత్రమే నిర్వహించబడుతుంది; రష్యాలో సోషలిజం ఉందని, మరియు యుఎస్‌ఎస్‌ఆర్ మొత్తం మానవాళికి విముక్తి అని నమ్మే వ్యక్తులు నేరస్థులు కాదు, కేవలం భ్రమలో ఉన్నారు.
ఆ సందర్భాలలో రష్యా యూదు ప్రజలకు వ్యతిరేకంగా శత్రు చర్యలకు పాల్పడినప్పుడు మరియు వారిపై రక్తపు అపవాదులను పెంచినప్పుడు, మధ్య యుగాల రక్త అపవాదుల కంటే బహుశా మరింత మురికి మరియు ప్రమాదకరమైనది, పరిస్థితి భిన్నంగా ఉంటుంది.
రష్యాలో యూదుల పరిస్థితిని మరింత దిగజార్చేలా మనం ఏమీ చేయకూడదు. ఈ దిగ్గజానికి వ్యతిరేకంగా మనం శక్తిహీనులమని కూడా నేను అర్థం చేసుకున్నాను. ఇంకా మనం మౌనంగా ఉండలేము మరియు ఉండకూడదు ...
ప్రపంచ ప్రజాభిప్రాయం పట్ల రష్యా పూర్తిగా ఉదాసీనంగా ఉంటే, సోవియట్‌లు UNలో చేరి ఉండేవారు కాదు. నిజానికి, USSR ఆసియా, ఆఫ్రికా, అమెరికా మరియు పశ్చిమ ఐరోపాలో కూడా ప్రజాభిప్రాయాన్ని తన వైపుకు తిప్పుకోవడానికి తన వంతు ప్రయత్నం చేస్తోంది...
ఒక దేశం యొక్క జీవితంలో నైతిక అవసరాలు తప్పనిసరిగా పాటించాల్సిన సందర్భాలు ఉన్నాయి, అది మొదటి చూపులో ఎటువంటి ప్రయోజనాన్ని తీసుకురాదు. ఇప్పుడు మనం మౌనంగా ఉండలేం. మేము రక్త దూషణకు వ్యతిరేకంగా నిరసన తెలపాలి మరియు డిమాండ్ చేయాలి (ప్రాక్టికల్ పరంగా సమాధానం ఉండదని ముందుగానే గ్రహించి) స్వదేశానికి పంపే స్వేచ్ఛ: “నా ప్రజలను వెళ్లనివ్వండి”...
స్టాలిన్ సెమిట్ వ్యతిరేకి కాదు. అతను సెమిట్స్ గురించి ఏమి పట్టించుకుంటాడు? కొన్ని రాజకీయ లక్ష్యాలను సాధించడానికి, అతను ఈ రోజు యూదులపై మరియు యూదు రాజ్యంపై తప్పుడు ఆరోపణలను నిర్మించాల్సిన అవసరం ఉంది ... "
బెన్-గురియన్ సత్యానికి చాలా దగ్గరగా ఉన్నాడు.
జనవరి 22న, రాయబారి ఎల్యాశివ్ తన విదేశాంగ మంత్రిత్వ శాఖకు నివేదించారు:
"కేసు ఇంకా పూర్తి కాలేదు, ఇప్పుడు మనం దాని ప్రాముఖ్యత గురించి ఊహలను మాత్రమే చేయగలము మరియు ప్రచురణల యొక్క మొదటి తరంగం ఆధారంగా తీర్మానాలను రూపొందించడానికి ప్రయత్నించవచ్చు ...
ప్రేగ్ ట్రయల్ కాకుండా, ఇక్కడ అన్ని ఆరోపణలు "జియోనిజం"కి వ్యతిరేకంగా చేయబడ్డాయి మరియు ఇజ్రాయెల్ రాష్ట్రానికి వ్యతిరేకంగా కాదు...
వాస్తవానికి అధికార యంత్రాంగాల్లో వర్గాల మధ్య అంతర్లీన పోరాటం జరిగే అవకాశం ఉంది. చాలా సంవత్సరాలు, అంతర్గత భద్రతా సేవలు బెరియా చేతిలో ఉన్నాయి. ఇటీవలి వరకు, అతని పేరు మాలెన్కోవ్ పేరు వలె అదే సందర్భంలో విశ్లేషకులచే నిరంతరం ప్రస్తావించబడింది.
కానీ ఇటీవలి నెలల్లో, మాలెన్కోవ్, మనకు తెలిసినట్లుగా, బాగా పెరిగింది: అన్ని తాజా సంఘటనల వెనుక ఉన్నవాడు, చివరకు తన ప్రత్యర్థిని వదిలించుకోవాలనుకునేవాడు, ఇంకా తల ఎత్తగలడు.
ఈ మొత్తం ప్రచారానికి మరో లక్ష్యం ఉంది - జనాభాపై పోలీసు నియంత్రణను బలోపేతం చేయడం, వారిని భయపెట్టడం, అధికారులకు హాని కలిగించే చర్యలు సాధ్యం కాని పాలనను ఏర్పాటు చేయడం ...
జీవితం యొక్క అన్ని రంగాలలో "స్థిరమైన చేతి" అవసరమయ్యే అనేక బలహీనమైన అంశాలను రాష్ట్రం కనుగొని ఉండవచ్చు...
అధికారులు వైద్యులను ఎందుకు టార్గెట్‌గా ఎంచుకున్నారు? ఖచ్చితమైన సమాధానం చెప్పడం కష్టం. ఇది చాలా కాలం క్రితం ప్రారంభమైన మేధావులకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారానికి కొనసాగింపు అని కొందరు అంటున్నారు...
ఇజ్రాయెల్ రాష్ట్రం బహిరంగంగా ఆరోపించబడే వరకు, మేము ఒక రాష్ట్రంగా (మరియు ప్రభుత్వం, మరియు నెస్సెట్ మరియు మిషన్) ఎటువంటి ప్రతిచర్యలకు దూరంగా ఉండాలి. బహుశా ఇక్కడ మరేదైనా జరిగి ఉండవచ్చు, అది మనల్ని తీవ్రంగా ప్రతిస్పందించడానికి బలవంతం చేస్తుంది. ఫలితంగా, సంబంధాలు తెగిపోయే అవకాశం ఉంది లేదా మిషన్ సిబ్బంది పరస్పరం కనిష్ట స్థాయికి తగ్గించబడవచ్చు.
కానీ మేము అలాంటి సంఘటనల అభివృద్ధిని ముందుకు తీసుకురాకూడదు, ఇజ్రాయెల్ రాష్ట్ర ప్రయోజనాలకు ప్రత్యక్షంగా నష్టం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలి.
జనవరి 24 న, విదేశాంగ మంత్రిత్వ శాఖ యొక్క సమీప మరియు మధ్యప్రాచ్య దేశాల విభాగాధిపతులు వైషిన్స్కీకి పాశ్చాత్య పత్రికల ప్రతిస్పందన గురించి "USSR లో విధ్వంసక వైద్యుల బృందాన్ని అరెస్టు చేయడం" గురించి నివేదించారు. పాశ్చాత్య వార్తాపత్రికలు, "న్యూ టైమ్" పత్రికలో "జియోనిస్ట్ ఏజెంట్స్ ఆఫ్ అమెరికన్ ఇంటెలిజెన్స్" వంటి కథనాలను ఉటంకిస్తూ, మాస్కో త్వరలో ఇజ్రాయెల్‌తో సంబంధాలను తెంచుకోవచ్చని అంచనా వేసింది.
ఇజ్రాయెల్ నాయకుల ప్రతిస్పందన గురించి వైషిన్స్కీకి కూడా సమాచారం అందించబడింది: ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్ ప్రతినిధి అబ్బా ఎబాన్, అతను UNతో "చెకోస్లోవేకియాలో ప్రక్రియ యొక్క ప్రశ్న మరియు యూదు వ్యతిరేకత మరియు ప్రచారం యొక్క పరిణామాల ప్రశ్నలను లేవనెత్తినట్లు చెప్పాడు. కొన్ని దేశాల్లో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా జరిగింది.
జనవరి 22 న, ఇజ్రాయెల్ వార్తాపత్రిక దావర్‌కు అనుబంధం యొక్క ముఖచిత్రంపై, ఐదేళ్ల క్రితం నాటి ఛాయాచిత్రాలు ఉంచబడ్డాయి - సోవియట్ ప్రజలు అక్టోబర్ 1948లో మాస్కో సినాగోగ్ ముందు గోల్డా మీర్‌ను పలకరించారు.
మాస్కోలోని ఇజ్రాయెల్ దౌత్యవేత్తలు కేవలం భయపడ్డారు: ఈ ఫోటోను ప్రచురించడానికి అధ్వాన్నమైన సమయాన్ని ఊహించడం కష్టం. జనవరి 28న, ఎల్యాశివ్ ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు టెలిగ్రాఫ్ పంపాడు:
"USSRలో "నిషిద్ధ కనెక్షన్ల" మిషన్‌పై ఆరోపణలు చేయడానికి మరియు అశాంతిని నిర్వహించడానికి ప్రచురణ ఒక సాకును అందిస్తుంది. ఇజ్రాయెల్‌లోని ప్రసంగాలు మరియు కథనాల మొత్తం స్వరం, USAలో ఎబాన్ ప్రసంగం నాలో ఆందోళన మరియు ఆందోళనతో నింపింది. వారు ఒక ప్రదర్శనాత్మక సవాలు మరియు USSR తో మా సంబంధాల ముగింపును వేగవంతం చేయాలనే కోరిక యొక్క ముద్రను వదిలివేస్తారు.
నిజానికి, ఈ ప్రచురణ ఇకపై దేనినీ మార్చలేదు. సోవియట్ యూనియన్ విధానం పూర్తిగా మారిపోయింది - మరియు ఇజ్రాయెల్ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.
కానీ మాస్కో మొదటిసారి అరబ్ రాష్ట్రాలతో కొత్త సంబంధాలపై ఆసక్తి చూపింది.
జనవరి 29న, ఈజిప్ట్‌లోని సోవియట్ రాయబారి సెమియోన్ పావ్లోవిచ్ కోజిరెవ్, దేశం యొక్క కొత్త నాయకుడు జనరల్ నాగుయిబ్‌ను ప్రోటోకాల్ సందర్శించారు.
కోజిరెవ్ క్రాస్నోఖోల్మ్స్క్ నేత కర్మాగారంలో కార్మికుడిగా తన వృత్తిని ప్రారంభించాడు; మాస్కోలోని లా స్కూల్ నుండి పట్టా పొందిన తరువాత, అతను కౌన్సిల్ ఆఫ్ పీపుల్స్ కమీసర్స్ యొక్క ఉపకరణంలో పనిచేయడం ప్రారంభించాడు. '39లో, మోలోటోవ్ పీపుల్స్ కమిషనరేట్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ యొక్క ప్రధాన ప్రక్షాళనను నిర్వహించినప్పుడు, కోజిరెవ్ దౌత్యవేత్త అయ్యాడు. నాలుగు సంవత్సరాల తరువాత, అతను అప్పటికే బోర్డు సభ్యుడు మరియు పీపుల్స్ కమిషనరేట్ ప్రధాన కార్యదర్శి. యుద్ధం తరువాత, సెమియన్ పావ్లోవిచ్ మంత్రిత్వ శాఖలో మొదటి యూరోపియన్ విభాగానికి నాయకత్వం వహించాడు మరియు యాభైలలో అతను ఈజిప్టుకు రాయబారిగా బయలుదేరాడు. చివరికి ఆయన ఉప విదేశాంగ మంత్రి అవుతారు.
సంభాషణ తరువాత, కోజిరెవ్ మాస్కోకు ఒక టెలిగ్రామ్ పంపాడు, ఇది సందేహాస్పద పరంగా వ్రాయబడింది. కానీ సోవియట్ రాయబారి ప్రాముఖ్యత ఇవ్వని ఒక ప్రకరణానికి మంత్రిత్వ శాఖ దృష్టిని ఆకర్షించింది.
ఈ ప్రాంతంలోని దేశాలను సైనిక కూటమిగా ఏకం చేయడానికి యునైటెడ్ స్టేట్స్ మరియు ఇంగ్లండ్ చేసిన ప్రయత్నాల గురించి కోజిరెవ్ నాగుయిబ్‌తో చెప్పాడు, ఇది మాస్కోకు అస్సలు సరిపోదు. అకస్మాత్తుగా ఈజిప్టు ప్రధాన మంత్రి ఇలా అన్నాడు: “నా స్థానంలో మిమ్మల్ని మీరు ఉంచండి. ఈ పరిస్థితిలో మీరు ఏమి చేస్తారు? ఈజిప్టుకు ట్యాంకులు, విమానాలు మరియు ఇతర ఆయుధాలను విక్రయించడానికి రష్యా సిద్ధంగా ఉందా?
తెలిసినట్లుగా, విమానం మరియు ట్యాంకులు సాధారణ వాణిజ్య వస్తువులు కాదని, ఈజిప్టు ఇప్పుడు అలాంటి వస్తువులను ఎక్కడ కొనుగోలు చేస్తుందని కోజిరెవ్ బదులిచ్చారు. అంటే, అతను సంభాషణ కొనసాగించడానికి విముఖత చూపించాడు.
మరియు అతను తప్పిపోయాడు. ఫిబ్రవరి పదవ తేదీన, అతను వైషిన్స్కీ నుండి సూచనలను అందుకున్నాడు: “నాగుయిబ్ ఆయుధాల అమ్మకాల సమస్యకు తిరిగి వస్తే, సోవియట్ ప్రభుత్వానికి ఆయుధాల అమ్మకాలపై ఆసక్తి లేదని, అయితే ఈజిప్టు ప్రభుత్వానికి ఆసక్తి ఉంటే ఈ సమస్యను పరిగణించవచ్చని నగీబ్‌కు చెప్పండి. అది."
కోజిరెవ్ తాను తప్పు చేశానని పశ్చాత్తాపపడవలసి వచ్చింది మరియు మెరుగుపరుస్తానని వాగ్దానం చేశాడు.
కానీ ఈజిప్ట్‌కు చేరువ కావాలనే ఈ ప్రయత్నం విఫలమైంది. జూన్ 18, 1953న ఈజిప్ట్ రిపబ్లిక్‌గా ప్రకటించబడిన తర్వాత అధ్యక్షుడైన జనరల్ నగీబ్, ఆయుధాల కొనుగోలు అంశాన్ని తాను లేవనెత్తలేదని...
ఫిబ్రవరి 2న, ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి షారెట్ యునైటెడ్ స్టేట్స్‌లోని ఇజ్రాయెల్ రాయబారి ఎబాన్‌కు కేబుల్ చేశారు:
"మాస్కో యొక్క శత్రు చర్యలపై నా ఆలోచనలు.
ఇది రాజకీయ గమనం యొక్క ప్రధాన మార్గం కాదు, కానీ యుద్ధానికి సన్నాహకంగా సహా, పాలనను బలోపేతం చేసే సాధారణ ధోరణి యొక్క ఉత్పత్తి. ఈ ధోరణి రక్తపాత చర్యలు, అంతర్గత నిఘాను కఠినతరం చేయడం, "బలిపశువు" కోసం అన్వేషణలు మరియు అన్ని నమ్మదగని వాటిని సామూహిక విధ్వంసానికి సిద్ధం చేయడంలో వ్యక్తమవుతుంది.
మంత్రిగారు సత్యదూరంలో లేరు. అయితే కేవలం వారం రోజుల్లో తన ముక్కు కింద ఎలాంటి నాటకీయ సంఘటనలు జరుగుతాయో ఊహించలేకపోయాడు.
ఫిబ్రవరి 9న, ఇజ్రాయెల్‌లోని సోవియట్ రాయబారి ఎర్షోవ్ మాస్కోకు అత్యవసర గుప్తీకరించిన టెలిగ్రామ్‌ను పంపారు:
"ఫిబ్రవరి 9 న, రాత్రి 10:35 గంటలకు, మిషన్ భూభాగంలో బలమైన బాంబు పేలుడు సంభవించింది. మొదటి, రెండవ మరియు పాక్షికంగా మూడవ అంతస్తులలోని అద్దాలు, కిటికీ ఫ్రేమ్‌లు మరియు తలుపులు అన్నీ విరిగిపోయాయి. రాయబారి భార్య, సరఫరా మేనేజర్ భార్య మరియు డ్రైవర్ గ్రిషిన్ తీవ్రంగా గాయపడ్డారు మరియు అంబులెన్స్‌లో ఆసుపత్రికి పంపబడ్డారు. దెబ్బతిన్న మిషన్ భవనం...
మిషన్ భూభాగాన్ని కత్తెరతో కంచె వేసిన మెష్‌లోని మార్గాన్ని కత్తిరించడం ద్వారా విధ్వంసకులు మిషన్ భూభాగంలోకి ప్రవేశించినట్లు తనిఖీ నిర్ధారించింది.
ఇజ్రాయెల్‌లో సోవియట్ మిషన్‌కు వ్యతిరేకంగా ఈ ఉగ్రవాద మరియు విధ్వంసక చర్య ఇటీవల ఇజ్రాయెల్ ప్రభుత్వం చేపట్టిన సోవియట్ వ్యతిరేక ప్రచారం ఫలితంగా ఉంది.
రేపు ఛారెట్‌ని సందర్శించి, అతనికి అత్యంత తీవ్రమైన మరియు నిర్ణయాత్మకమైన నిరసన తెలియజేయడానికి నేను మీ అనుమతిని అడుగుతున్నాను. ఈ కేసుకు సంబంధించి ఈ ఇజ్రాయెల్ ప్రభుత్వంతో దౌత్య సంబంధాలను తెంచుకోవడం మంచిది అని నేను నమ్ముతున్నాను.
దయచేసి మీ సమాధానాన్ని వెంటనే టెలిగ్రాఫ్ చేయండి.
రాయబార కార్యాలయంలో పనిచేసిన VOKS ప్రతినిధి మిఖాయిల్ పావ్లోవిచ్ పోపోవ్, ఉగ్రవాదులు మిషన్ భూభాగాన్ని పొరుగు ఇంటి యార్డ్ నుండి వేరుచేసే మెటల్ మెష్‌లో రంధ్రం చేసి, పాలరాయి తోట బెంచ్ కింద బాంబును అమర్చారని గుర్తు చేసుకున్నారు. పేలుడు సమయంలో అటుగా వెళుతున్న కేర్‌టేకర్ భార్య రెండు పాదాలు నలిగిపోయాయి; వైద్యులు ఆమె చర్మం నుండి పాలరాయి బెంచ్ యొక్క అనేక చిన్న శకలాలు తొలగించవలసి వచ్చింది. ఆమె ఎక్కువగా బాధపడింది.
పెరట్లోకి వెళ్ళిన మిషన్ డ్రైవర్, అతని పెదవిని పాలరాయి ముక్కతో కత్తిరించాడు మరియు అతను ఒక పంటిని కోల్పోయాడు.
రాయబారి భార్య రెండవ అంతస్తులో కిటికీ దగ్గర ఉంది; ఆమె ముఖం గాజు ముక్కలతో కత్తిరించబడింది.
ప్రారంభమైన అదే రోజు ఇజ్రాయెల్ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు:
"టెల్ అవీవ్‌లోని సోవియట్ మిషన్‌కు వ్యతిరేకంగా ఈ సాయంత్రం జరిగిన నేరపూరిత హత్యాయత్నంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం దిగ్భ్రాంతి చెందింది మరియు ఆగ్రహం చెందింది..."
ప్రధాని బెన్-గురియన్ నెస్సెట్‌లో ఒక ప్రకటన చేశారు. ఇతర విషయాలతోపాటు, అతను ఇలా అన్నాడు: “ఈ నీచమైన నేరానికి పాల్పడిన పోకిరీలు విదేశీ రాజ్యాన్ని ద్వేషించేవారి కంటే ఇజ్రాయెల్ రాష్ట్రానికి ఎక్కువ శత్రువులు. ఒకరకమైన యూదుల దేశభక్తి వారి నీచమైన పనికి చోదక ఉద్దేశ్యం అయితే, మరియు ఇజ్రాయెల్ గౌరవం కోసం పోరాడాలనే ఉద్దేశ్యం ఉంటే, ఈ తెలివితక్కువ నేరంతో ఇజ్రాయెల్ గౌరవాన్ని అపవిత్రం చేసింది వారేనని చెప్పనివ్వండి ... "
నెస్సెట్ చైర్మన్ ఒక ప్రకటన చేశారు. ఆ దేశ అధ్యక్షుడు ఐజాక్ బెన్-జ్వీ సోవియట్ మిషన్‌కు ఒక లేఖ పంపారు. ఫిబ్రవరి 10న, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోవియట్ మిషన్‌కు తీవ్ర విచారం వ్యక్తం చేసి క్షమాపణలు చెప్పింది.
కానీ ఇది దేనినీ మార్చలేకపోయింది. యూదు రాజ్యం పట్ల తమ అసంతృప్తిని వ్యక్తం చేయడానికి పేలుడు మంచి అవకాశం. ఫిబ్రవరి 11 న, ఈ సమస్య చాలా ఎగువన పరిష్కరించబడింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సిబ్బంది నోట్‌లోని వచనాన్ని మాత్రమే కంపోజ్ చేయగలరు.
ఫిబ్రవరి 12 న, తెల్లవారుజామున ఒంటిగంటకు, ఆండ్రీ యాన్యురేవిచ్ వైషిన్స్కీ మాస్కోలో ఇజ్రాయెల్ రాయబారి ఎల్యాషివ్‌ను అందుకున్నారు. ఇజ్రాయెల్‌లోని సోవియట్ మిషన్‌పై జరిగిన ఉగ్రవాద దాడికి సంబంధించి విదేశాంగ మంత్రి సోవియట్ ప్రభుత్వం నుండి ఒక నోట్‌ను చదివి అతనికి అందజేశారు. రిసెప్షన్ ఏడు నిమిషాల పాటు కొనసాగింది. సంక్షిప్తంగా, అది అసాధ్యం.
నోట్ ఇలా చెప్పింది:
"ఫిబ్రవరి 9 న, ఇజ్రాయెల్‌లోని యుఎస్‌ఎస్‌ఆర్ మిషన్ భూభాగంలో, దాడి చేసినవారు, పోలీసుల స్పష్టమైన సహకారంతో, బాంబు పేలుడుకు పాల్పడ్డారు, దీని ఫలితంగా ఎన్వోయ్ కెవి భార్య తీవ్రంగా గాయపడింది. ఎర్షోవా, మిషన్ ఉద్యోగి భార్య ఎ.పి. సిసోవా మరియు మిషన్ ఉద్యోగి I.G. గ్రిషిన్. పేలుడు కారణంగా USSR మిషన్ భవనం దెబ్బతింది...
సోవియట్ యూనియన్ పట్ల ద్వేషం మరియు శత్రుత్వాన్ని క్రమపద్ధతిలో ప్రేరేపించడం మరియు సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా శత్రు చర్యలకు ప్రేరేపించడంలో ఇజ్రాయెల్ ప్రభుత్వ ప్రతినిధుల భాగస్వామ్యం యొక్క ప్రసిద్ధ, వివాదాస్పద వాస్తవాల వెలుగులో, ఇది చాలా స్పష్టంగా ఉంది. సోవియట్ మిషన్ భూభాగంలో ఫిబ్రవరి 9 న జరిగిన ఉగ్రవాద దాడికి సంబంధించి ఇజ్రాయెల్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పడం ఒక తప్పుడు గేమ్, సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా చేసిన నేరం యొక్క జాడలను కప్పిపుచ్చే లక్ష్యంతో మరియు ఈ నేరానికి బాధ్యత వహించకుండా తప్పించుకోవడం ఇజ్రాయెల్ ప్రభుత్వంతో...
సోవియట్ ప్రభుత్వం సోవియట్ యూనియన్ యొక్క రాయబారిని మరియు ఇజ్రాయెల్‌లోని సోవియట్ మిషన్ యొక్క కూర్పును గుర్తుచేసుకుంది మరియు ఇజ్రాయెల్ ప్రభుత్వంతో సంబంధాలను రద్దు చేస్తుంది.
అదే సమయంలో, సోవియట్ ప్రభుత్వం ఇజ్రాయెల్ మిషన్ ఇకపై మాస్కోలో ఉండటం అసాధ్యమని ప్రకటించింది మరియు మిషన్ సిబ్బంది వెంటనే సోవియట్ యూనియన్‌ను విడిచిపెట్టాలని డిమాండ్ చేసింది.
మాలెన్‌కోవ్ అనుమతితో, ఇజ్రాయెల్‌లోని TASS కరస్పాండెంట్ మరియు Sovexportfilm ప్రతినిధిని రీకాల్ చేశారు. సోవియట్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లోని రష్యన్ పాలస్తీనియన్ సొసైటీ ప్రతినిధి మరియు మాస్కో పాట్రియార్చేట్ పంపిన మిషన్‌లోని ఆరుగురు సభ్యులు మాత్రమే ఇజ్రాయెల్‌లో మిగిలారు. అటువంటి నిర్ణయానికి కారణాలు ఉన్నాయి - ఇది నిఘా కోసం ఉత్తమ పైకప్పు.
భవిష్యత్ KGB జనరల్ ఇవాన్ ఇవనోవిచ్ జైట్సేవ్ ఇజ్రాయెల్‌లో పనిచేశాడు, రష్యన్ పాలస్తీనియన్ సొసైటీలో ఉద్యోగిగా నటించాడు. అతను యాభై మొదటి సంవత్సరంలో ఇజ్రాయెల్‌కు వచ్చాడు, M.V పేరు మీద ఉన్న మిలిటరీ అకాడమీ యొక్క గూఢచార విభాగం నుండి పట్టభద్రుడయ్యాడు. ఫ్రంజ్ మరియు కేంద్ర కార్యాలయంలో రెండు సంవత్సరాలు పనిచేశారు. జైట్సేవ్ 1957 వరకు ఇజ్రాయెల్‌లో పనిచేశాడు.
బల్గేరియా ఇజ్రాయెల్‌లో సోవియట్ యూనియన్ ప్రయోజనాల పరిరక్షణను చేపట్టింది మరియు సోవియట్ యూనియన్‌లో ఇజ్రాయెల్ ప్రయోజనాల పరిరక్షణను నెదర్లాండ్స్ స్వీకరించింది.
ఇతర సోషలిస్టు దేశాలు కూడా ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలను తెంచుకోవాలని మాస్కోకు క్రమశిక్షణతో తెలియజేసాయి. ఇది సరికాదని మాస్కో స్పందించింది.
దౌత్య సంబంధాలు తెగిపోవడంతో ఇజ్రాయెల్ దిగ్భ్రాంతికి గురైంది. రెండు దేశాల మధ్య నిజమైన మాటల యుద్ధం జరుగుతున్న సమయంలో కూడా స్టాలిన్ యుగోస్లేవియాతో సంబంధాలను కొనసాగించాడు మరియు సోవియట్ వార్తాపత్రికలు "టిటో బ్లడీ డాగ్" గురించి వ్రాసాయి. ఇజ్రాయెల్ ఎందుకు భిన్నంగా వ్యవహరించబడింది?
అతను ఇజ్రాయెల్‌ను సృష్టించాడని మరియు యూదు రాజ్యాన్ని సీరియస్‌గా తీసుకోలేదని స్టాలిన్ నమ్మాడు. ఇశ్రాయేలు వారసులు ఇశ్రాయేలును కూడా అలాగే చూస్తారు.
ఇజ్రాయెల్ పట్ల స్టాలిన్ ఎందుకు భ్రమపడ్డాడు?
ఒక నిర్దిష్ట కోణంలో, అతను విజయవంతమయ్యాడు, అతను కోరుకున్నది పొందాడు. పాలస్తీనా నుండి విమానం మధ్యప్రాచ్యంలో ఇంగ్లాండ్ స్థానాన్ని బలహీనపరిచింది. ఈ ప్రాంత పాలకుడిగా ఇంగ్లండ్ స్థానాన్ని యునైటెడ్ స్టేట్స్ తీసుకోలేదు. ఇజ్రాయెల్ ఆవిర్భావం తరువాత, పవర్ వాక్యూమ్ సృష్టించబడింది, ఇది సోవియట్ యూనియన్‌కు కొత్త అవకాశాలను తెరిచింది. ఇజ్రాయెల్ మాత్రమే కాదు, అరబ్ దేశాలు కూడా ప్రపంచ శక్తుల కొత్త అమరికలో, మాస్కో యొక్క స్థానం పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుందని చూసింది.
కానీ రాష్ట్ర ప్రతిష్టను బలోపేతం చేసే దౌత్య క్రీడలపై స్టాలిన్ అస్సలు ఆసక్తి చూపలేదు! అతను ఇజ్రాయెల్‌లో స్పానిష్ అనుభవాన్ని పునరావృతం చేయాలని కోరుకున్నాడు, రిపబ్లికన్ స్పెయిన్‌కు అంతర్జాతీయ బ్రిగేడ్‌లు పంపినప్పుడు, సోవియట్ సైనిక సలహాదారులు మరియు అనేక మంది NKVD ప్రతినిధులతో కలిసి వాస్తవానికి దేశాన్ని పాలించారు. వారు శత్రుత్వాల మార్గాన్ని నిర్ణయించారు, వారు ప్రభుత్వంపై రాజకీయ నిర్ణయాలను విధించారు, ఎవరు జీవించారో మరియు ఎవరు మరణించారో వారు నిర్ణయించుకున్నారు. ముప్పైల చివరలో రిపబ్లికన్లు గెలిచినట్లయితే, స్పెయిన్ సోవియట్ రిపబ్లిక్గా మారిపోయేది.
తూర్పు ఐరోపా దేశాల నుండి వచ్చిన యూదులను ఇజ్రాయెల్‌కు విడుదల చేయడానికి స్టాలిన్ అనుమతించాడు మరియు వారికి ఆయుధాలను సరఫరా చేశాడు, వివిధ భాషలు మాట్లాడే వివిధ దేశాల ప్రజలు ఒకే అంతర్జాతీయ బ్రిగేడ్‌లుగా ఏకం అవుతారని మరియు మాస్కో స్వరాన్ని వింటారని నమ్మాడు. కానీ పాలస్తీనాకు చేరుకున్న వివిధ దేశాల యూదులు 1936లో స్పెయిన్‌లో పోరాడటానికి వచ్చిన రష్యన్లు, జర్మన్లు మరియు ఫ్రెంచ్‌ల కంటే భిన్నంగా భావించారు.
ఇంటర్‌బ్రిగేడ్ సభ్యులు స్పానిష్ గడ్డపై అతిథులుగా ఉన్నారు. పాలస్తీనాలోని యూదులు వారు స్వదేశానికి తిరిగి వచ్చారని విశ్వసించారు - ఇది వారి దేశం, వారు చివరి రక్తపు బొట్టు వరకు రక్షించుకుంటారు. ఈ స్పృహ చాలా త్వరగా ఒకరికొకరు ఏ భాషలో మాట్లాడాలో తెలియని వివిధ దేశాల ప్రజలను త్వరగా ఏకం చేసింది.
అదనంగా, ఇజ్రాయిలీలు స్వాతంత్ర్య యుద్ధంలో విజయం సాధించారు, అరబ్ సైన్యాలను ఓడించారు, వారి కంటే అనేక రెట్లు ఎక్కువ. యూదు రాజ్యానికి మానవ వనరులు, పెట్టుబడులు మరియు ఆయుధాలు చాలా అవసరం, కానీ ప్రత్యక్ష సైనిక సహాయం కాదు.
స్పెయిన్ మరియు ఇజ్రాయెల్ మధ్య వ్యత్యాసం కూడా యూదు రాజ్యం మొదటి రోజుల నుండి ప్రజాస్వామ్య సూత్రాలపై నిర్మించబడింది. వివిధ దేశాలకు చెందిన యూదులు ప్రజాస్వామ్యానికి సిద్ధంగా ఉన్నారా మరియు యుద్ధాల సమయంలో అత్యవసర పరిస్థితిని ప్రవేశపెట్టడం విలువైనదేనా అనే ప్రశ్నను ఇజ్రాయెల్ రాజకీయ నాయకులు చర్చించలేదు. పోరాడుతున్న దేశంలో ప్రజాస్వామ్య పునాదులు అత్యంత విశ్వసనీయ మద్దతుగా మారాయి. ప్రతి ఒక్కరూ ఏ అభిప్రాయాన్ని అయినా చెప్పవచ్చు మరియు వ్యక్తపరచవచ్చు.
ఇజ్రాయెల్ ప్రకటన తర్వాత కొన్ని నెలల తర్వాత, మొదటి పార్లమెంటరీ ఎన్నికలు జరిగాయి. బెన్-గురియన్ విధానాలను ఇష్టపడని వామపక్ష విశ్వాసాలు, కమ్యూనిస్టులు, సోవియట్ యూనియన్ యొక్క అమితమైన ఆరాధకులు, అతన్ని దోపిడీదారు అని పిలవలేరు. అతని పార్టీకి మెజారిటీ వచ్చింది మరియు మైనారిటీ వారికి ఓటు వేసింది. ప్రధానమంత్రి మరియు మంత్రులను విమర్శించవచ్చు, కానీ ఎన్నికల ద్వారా వారు ఆదేశించిన విధానాలను అమలు చేసే హక్కును తిరస్కరించలేము. మిలటరీ వ్యవహారాలు, రక్షణ పరిశ్రమ, ఇంటెలిజెన్స్ మినహా మిగతావన్నీ నెస్సెట్‌లో బహిరంగంగా చర్చించబడ్డాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే, స్టాలిన్ ఊహించిన దానికంటే పూర్తిగా భిన్నమైన రాష్ట్రం పాలస్తీనాలో ఏర్పడింది. పూర్తిగా స్వతంత్రం. ఇజ్రాయెల్‌లు సోవియట్ ఆయుధాలను కొనుగోలు చేయాలని కోరుకున్నారు, కానీ వారి భూభాగంలో ఒకటి లేదా రెండింటిని ల్యాండ్ చేయమని అడగలేదు. ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థ, ముఖ్యంగా వ్యవసాయంలో, అనేక సోషలిస్ట్ లక్షణాలను కలిగి ఉంది, కానీ వారు నిజమైన సోషలిజాన్ని నిర్మించాలని భావించలేదు. స్టాలిన్ అంచనాలు సమర్థించబడలేదు.
అప్పుడు నాయకుడు అతను ఇంతకుముందు జాగ్రత్తగా తప్పించుకున్నది చేసాడు - అతను ఇజ్రాయెల్ మరియు యూదులందరినీ ఏకం చేశాడు. గతంలో, దీనికి విరుద్ధంగా, అతను సోవియట్ యూదులతో యూదు రాజ్యానికి ఎటువంటి సంబంధం లేదని ఒప్పించాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులు సోవియట్ యూనియన్‌కు శత్రువులని ఆయన స్పష్టం చేశారు.
విద్యావేత్త ఆండ్రీ డిమిత్రివిచ్ సఖారోవ్ ఒకసారి అణు ప్రాజెక్ట్ నాయకుల కోసం క్యాంటీన్‌లో ఎలా భోజనం చేశాడో గుర్తుచేసుకున్నాడు. సమీపంలో కూర్చున్న విద్యావేత్త ఇగోర్ వాసిలీవిచ్ కుర్చాటోవ్ మరియు అణ్వాయుధాల సృష్టిలో పాల్గొన్న మంత్రుల కౌన్సిల్ క్రింద మొదటి ప్రధాన డైరెక్టరేట్‌లో పనిచేసిన రాష్ట్ర భద్రతా జనరల్ నికోలాయ్ ఇవనోవిచ్ పావ్లోవ్ ఉన్నారు. ఆ సమయంలో, టెల్ అవీవ్‌లోని సోవియట్ రాయబార కార్యాలయంపై బాంబు విసిరినట్లు రేడియోలో ప్రసారం చేయబడింది. సఖారోవ్ ఇలా వ్రాశాడు, "పావ్లోవ్ యొక్క అందమైన ముఖం అకస్మాత్తుగా ఒక రకమైన విజయంతో వెలిగిపోయింది.
“యూదులంటే అంతే! - అతను ఆశ్చర్యపోయాడు. "అక్కడ మరియు ఇక్కడ రెండూ మనకు హాని చేస్తాయి." కానీ ఇప్పుడు మేము వాటిని చూపిస్తాము.
కానీ జనరల్ యొక్క లెక్కలు పూర్తిగా సమర్థించబడలేదు - అతని నియంత్రణకు మించిన పరిస్థితుల కారణంగా.
1953 ప్రారంభం నుండి, స్టాలిన్ అనారోగ్యంతో ఉన్నాడు. అతను చివరిసారిగా ఫిబ్రవరి 17న క్రెమ్లిన్‌ను సందర్శించినప్పుడు, భారత రాయబారిని అందుకున్నాడు. డాచాలో అతనికి పంపిన పత్రాలను నేను చదవలేదు. అన్ని ప్రస్తుత వ్యవహారాలను సెంట్రల్ కమిటీ ప్రెసిడియం సభ్యుడు, సెంట్రల్ కమిటీ కార్యదర్శి మరియు మంత్రుల కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ జార్జి మాక్సిమిలియనోవిచ్ మాలెన్కోవ్ నిర్వహించారు.
ఫిబ్రవరి 21 ఉదయం, ఉప విదేశాంగ మంత్రి యాకోవ్ మాలిక్ మాలెంకోవ్‌కు ఇజ్రాయెల్ మిషన్ మునుపటి రోజు సాయంత్రం పన్నెండున్నర గంటలకు ఫిన్నిష్ సరిహద్దును దాటిందని నివేదించారు. సోవియట్ దౌత్యవేత్తలకు రాయబార కార్యాలయ ఆస్తులను విక్రయించడానికి మరియు అన్ని రకాల ఫార్మాలిటీలను నిర్వహించడానికి రెండు వారాలు పట్టింది.
సోవియట్ దౌత్యవేత్తలతో టర్కిష్ స్టీమర్ కాదేష్ పదిహేను నిమిషాల తర్వాత హైఫా నుండి బయలుదేరింది. దూత భార్యను అంబులెన్స్‌లో పోర్టుకు తీసుకొచ్చారు.
దౌత్య సంబంధాల తెగతెంపులు విషాద సంఘటనలకు నాంది పలికాయి. ఇజ్రాయెల్‌లో స్టాలిన్ ఇప్పుడు తన యూదులకు ఏమి చేస్తాడో అని ఆశ్చర్యపోయారు.
కానీ ఇజ్రాయెల్ నుండి బయలుదేరిన సోవియట్ దౌత్యవేత్తలు మాస్కోకు చేరుకున్నప్పుడు, స్టాలిన్ అప్పటికే చనిపోయాడు.
 
పార్ట్ మూడు.
బూమరాంగ్
 
మార్చి 6, 1953న, ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ యొక్క తూర్పు ఐరోపా విభాగం తూర్పు ఐరోపాలో మిషన్‌లను ఆదేశించింది:
"1. స్టాలిన్ మరణానికి సంబంధించి సంతాపం సందర్భంగా, పాశ్చాత్య దేశాల మిషన్ల మాదిరిగానే జెండాలను సగం స్టాఫ్‌కు తగ్గించాలి.
2. మీరు సంతాప సందర్శనలు మరియు/లేదా సంతాప పుస్తకాలపై సంతకం చేయకూడదు...”
కానీ దౌత్య ప్రోటోకాల్ ఖచ్చితంగా పాటించబడింది. మార్చి 9న, నెదర్లాండ్స్‌లోని ఇజ్రాయెల్ మిషన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఇలా రాసింది:
"ఇజ్రాయెల్ మిషన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు తన గౌరవాన్ని తెలియజేస్తుంది మరియు USSRలో ఇజ్రాయెల్ రాష్ట్ర ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించడానికి డచ్ ప్రభుత్వం యొక్క ఒప్పందం ఆధారంగా, డచ్ ప్రభుత్వాన్ని కోరడానికి గౌరవం ఉంది. యుఎస్‌ఎస్‌ఆర్ అధినేత జెనరలిసిమో స్టాలిన్ మరణం సందర్భంగా ఇజ్రాయెల్ ప్రభుత్వం మరియు ఇజ్రాయెల్ ప్రజల సంతాపాన్ని మరియు సానుభూతిని తెలియజేస్తుంది.
ఏప్రిల్ 4, 1953న, సోవియట్ వార్తాపత్రికలు అరెస్టయిన "విధ్వంసక వైద్యుల" యొక్క పూర్తి పునరావాసం గురించి నివేదించినప్పుడు మరియు "మాజీ రాష్ట్ర భద్రతా మంత్రిత్వ శాఖ వారు ఎటువంటి చట్టపరమైన ఆధారాలు లేకుండా తప్పుగా అరెస్టు చేయబడ్డారు" పరిస్థితి మారిపోయింది.
అదే రోజు, న్యూయార్క్‌లో ఉన్న ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి మోషే షరెట్ విలేకరులతో మాట్లాడుతూ "సోవియట్ యూనియన్‌తో దౌత్య సంబంధాల పునరుద్ధరణను తమ దేశం స్వాగతిస్తుంది" అని అన్నారు.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అధికారిక ప్రకటన చేశారు:
"యూదు వ్యతిరేక ప్రచారం ముగిసే నాటికి అన్యాయం నిర్మూలన పూర్తవుతుందని మరియు సోవియట్ యూనియన్ మరియు ఇజ్రాయెల్ మధ్య సాధారణ సంబంధాల పునరుద్ధరణను స్వాగతించాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం భావిస్తోంది."
 
ఈజిప్టు రాయబారి చుట్టూ కుంభకోణం
రెండు దేశాల మధ్య సంబంధాలను పునరుద్ధరించడంలో మధ్యవర్తులుగా ఉండాలనే అభ్యర్థనతో ఇజ్రాయెల్ దౌత్యవేత్తలు పోలిష్ దౌత్యవేత్తలను ఆశ్రయించారు.
సోవియట్ యూనియన్ ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలను పునరుద్ధరించినట్లయితే, "ఇది అరబ్ దేశాల మొత్తం జనాభాను తీవ్రంగా కలవరపెడుతుంది" అని అరబ్ దేశాల ప్రతినిధులు చెప్పారు. అరబ్బుల అభిప్రాయం సోవియట్ నాయకత్వానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ యూదు రాజ్యంతో సంబంధాలను పునరుద్ధరించడంలో ప్రత్యేక ఆసక్తి కూడా లేదు.
చర్చలు నిదానంగా సాగాయి. అవి బల్గేరియాలో ఇజ్రాయెల్ దౌత్యవేత్తలు మరియు సోవియట్ రాయబారి మిఖాయిల్ ఫెడోరోవిచ్ బోడ్రోవ్ మధ్య జరిగాయి, చివరికి టెల్ అవీవ్‌లో అపాయింట్‌మెంట్ అందుకుంటారు.
జూన్ 24న, కొత్తగా నియమించబడిన విదేశీ వ్యవహారాల మంత్రి, మోలోటోవ్, ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాల పునరుద్ధరణపై మంత్రుల మండలి యొక్క ముసాయిదా తీర్మానాన్ని ఆమోదం కోసం ప్రభుత్వ అధిపతి మాలెన్‌కోవ్‌కు సమర్పించారు. నిర్ణయం తీసుకున్నారు.
ఆగస్టు 8న, సుప్రీం కౌన్సిల్ సెషన్‌లో మాట్లాడుతూ, ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు ఎందుకు పునరుద్ధరించబడ్డాయో మాలెన్‌కోవ్ వివరించాడు: “సాధారణ ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నంలో, సోవియట్ ప్రభుత్వం ఇజ్రాయెల్ రాష్ట్రంతో దౌత్య సంబంధాల పునరుద్ధరణకు అంగీకరించింది. సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా ఉగ్రమైన లక్ష్యాలను అనుసరించే ఏ కూటమి లేదా ఒప్పందానికి ఇజ్రాయెల్ పార్టీగా ఉండదని ప్రభుత్వ నిబద్ధతను ఇది పరిగణనలోకి తీసుకుంది. దౌత్య సంబంధాల పునరుద్ధరణ రెండు రాష్ట్రాల మధ్య సహకార అభివృద్ధికి దోహదపడుతుందని మేము నమ్ముతున్నాము.
మాలెంకోవ్ యొక్క పదాలు ఇజ్రాయెల్‌లో "వెచ్చని" గా పరిగణించబడ్డాయి, వాస్తవానికి అవి స్పష్టంగా చల్లగా ఉన్నాయి. అరబ్ దేశాలతో సంబంధాల గురించి మాట్లాడుతూ, మాలెన్కోవ్ "స్నేహపూర్వక సహకారం" గురించి మాట్లాడారు. ఇజ్రాయెల్‌కు సంబంధించి, "స్నేహపూర్వక" అనే పదం లేదు.
సంవత్సరాల తరబడి తీవ్రమైన సెమిటిక్ వ్యతిరేక మరియు తరువాత ఇజ్రాయెల్ వ్యతిరేక ప్రచారం ఫలించలేదు. స్టాలిన్ ప్రజల మదిలో నాటాలనుకున్నవన్నీ నాటారు.
రచయిత కోర్నీ ఇవనోవిచ్ చుకోవ్స్కీ ఆ రోజుల్లో సోవియట్ సాహిత్యం యొక్క క్లాసిక్ లియోనిడ్ లియోనోవ్ భార్య టట్యానా మిఖైలోవ్నాతో మాట్లాడారు. "విధ్వంసక వైద్యులు" గురించి నివేదిక తర్వాత వైద్యుల వైపు తిరగడం అసాధ్యమని ఆమె ఫిర్యాదు చేసింది: "వైద్యులు విషపూరితమైనవిగా ప్రకటించబడినప్పుడు మీకు అర్థమైంది ... ఫార్మసీలలో కూడా నమ్మకం లేదు; ముఖ్యంగా క్రెమ్లిన్ ఫార్మసీకి: అన్ని మందులు విషపూరితమైతే?!"
చుకోవ్స్కీ, ఆశ్చర్యపోయాడు, తన డైరీలో ఇలా వ్రాశాడు: "సాహిత్య సమాజంలో కూడా వైద్యులు విషపూరితం అని నమ్మే వ్యక్తులు ఉన్నారని తేలింది !!!"
వైద్యులు త్వరగా విడుదల చేయడం మరియు వారు దోషులు కాదని పత్రికా నివేదికలు బెరియా యొక్క వ్యక్తిగత చొరవ. లావ్రేంటి పావ్లోవిచ్ స్వయంగా అరెస్టు చేయబడినప్పుడు, భద్రతా అధికారులు "వైద్యుల కేసు" ను ముగించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు మరియు స్టాలిన్ మరణం తర్వాత విడుదలైన వారందరినీ మళ్లీ అరెస్టు చేయాలని పట్టుబట్టారు.
దేశంలోని కొత్త నాయకత్వం భద్రతా అధికారుల మాట వినలేదు. వైద్యులు స్వేచ్ఛగా ఉంచబడ్డారు, కానీ ఈ విషయాలను బహిరంగంగా చర్చించడం నిషేధించబడింది. బెరియా అరెస్టు తరువాత సెంట్రల్ కమిటీ ప్లీనరీలో, వార్తాపత్రికలలో వైద్యుల విడుదల గురించి నివేదికలను ప్రచురించమని ఆదేశించినందుకు పార్టీ మరియు రాష్ట్ర నాయకులు అతన్ని తిట్టారు. సరే, నేను అతనిని నిశ్శబ్దంగా విడుదల చేస్తాను, ఎందుకు దృష్టిని ఆకర్షించి పార్టీ మరియు అధికారుల అధికారాన్ని అణగదొక్కాలి?
"వైద్యుల గురించి బాగా తెలిసిన ప్రశ్న తీసుకోండి" అని సెంట్రల్ కమిటీ కార్యదర్శి నికోలాయ్ నికోలెవిచ్ షాటలిన్ ప్లీనంలో స్పష్టంగా చెప్పారు. - వారిని తప్పుగా అరెస్టు చేశారు. ఇది ముగిసినందున, వారు తప్పుగా అరెస్టు చేశారని వారికి ముందుగానే తెలుసు. దాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉంది, కానీ అది మన రాష్ట్రానికి నష్టం జరగని విధంగా. కాదు, ఈ నమ్మకద్రోహ సాహసికుడు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి ఒక ప్రత్యేక ప్రకటన యొక్క ప్రచురణను సాధించాడు, ఈ సమస్య మా ప్రెస్‌లో సాధ్యమయ్యే ప్రతి విధంగా చర్చించబడింది మరియు అందువలన న... ప్రయోజనాలకు గణనీయమైన హాని కలిగించే పద్ధతుల ద్వారా లోపం సరిదిద్దబడింది. మన రాష్ట్రానికి చెందిన. విదేశాల్లో వచ్చిన స్పందనలు కూడా మాకు అనుకూలంగా లేవు.
సోవియట్ అధికారులు నైతికత గురించి వింత ఆలోచనలు కలిగి ఉన్నారు. అమాయకులను జైళ్లలో పెట్టడం, డాక్టర్లు చేసిన నేరాలను ప్రపంచానికి చాటడం దేశానికి అవమానం కాదు. కానీ తాము నిర్దోషులమని బహిరంగంగా ఒప్పుకోవడం అంటే నేరం చేసి రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయడమే...
స్టాలిన్ మరణం తరువాత, ఇజ్రాయెల్ మొదటి అధ్యక్షురాలు మరియా వీజ్మాన్ సోదరి లుబియాంకాలో విచారణ కొనసాగింది. అంతేకానీ ఛార్జీలు మాత్రం మారలేదు. యూదు-వ్యతిరేక వ్యవహారాల కొనసాగింపు ఊహించలేదని మరియు ఆమె సాక్ష్యం యొక్క అవసరం అదృశ్యమైనప్పుడు మాత్రమే, Lubyanka ఆమెతో ఏమి చేయాలనే దాని గురించి ఆలోచించారా? వృద్ధ మహిళ, వైద్యుడు, ఏమీ తప్పు చేయలేదని అంగీకరించడం రాష్ట్ర భద్రతా నాయకులకు ఊహించలేనిది.
జూలై 28న, కొత్త అంతర్గత వ్యవహారాల మంత్రి, కల్నల్ జనరల్ సెర్గీ నికిఫోరోవిచ్ క్రుగ్లోవ్, ఆమె కేసులో నేరారోపణను ఆమోదించారు:
"వైజ్మాన్ M.E. సోవియట్ వ్యతిరేక ఆందోళనలు నిర్వహించారు, పాలస్తీనాలో నివసిస్తున్న యూదుల జీవన పరిస్థితులు మరియు సంస్కృతిని ప్రశంసించారు, పార్టీ మరియు సోవియట్ ప్రభుత్వం యొక్క విధానాలను నిందించారు మరియు సోవియట్ ప్రజల నాయకుడికి వ్యతిరేకంగా కట్టుకథలను కూడా వ్యక్తం చేశారు. నేను USA మరియు ఇంగ్లాండ్ నుండి సోవియట్ వ్యతిరేక అపవాదు రేడియో ప్రసారాలను క్రమపద్ధతిలో విన్నాను. నేను ఇజ్రాయెల్‌కు వెళ్లాలనే ఆలోచనను కలిగి ఉన్నాను, కానీ ఈ దిశలో ఆచరణాత్మకంగా ఏమీ చేయలేదు.
చివరి పదబంధం దేశంలో జరిగిన మార్పులను ప్రతిబింబిస్తుంది: మరియా వీజ్మాన్, విదేశీ రేడియోను వినడానికి మరియు యూదు రాజ్యాన్ని సృష్టించినందుకు సంతోషించినందుకు నిందించారు. కానీ పరిస్థితిలో మార్పు కారణంగా, శిక్ష తీవ్రంగా ఉండదు.
అంతర్గత వ్యవహారాల మంత్రి మరియు డిప్యూటీ చీఫ్ మిలిటరీ ప్రాసిక్యూటర్ నిర్ణయించారు:
"మరియా ఎవ్జోరోవ్నా వీజ్‌మాన్‌పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు USSR అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ఒక ప్రత్యేక సమావేశానికి పరిశీలనకు పంపబడాలి, నేర శిక్ష యొక్క కొలతను నిర్ణయించాలని ప్రతిపాదిస్తూ - ప్రెసిడియం యొక్క డిక్రీని ఉపయోగించి బలవంతంగా కార్మిక శిబిరాల్లో ఐదు సంవత్సరాలు. మార్చి 27, 1953 USSR యొక్క సుప్రీం సోవియట్ "ఆమ్నెస్టీపై."
ఆగష్టు 12 న, ఒక ప్రత్యేక సమావేశం మరియా వీజ్‌మాన్‌కు "సోవియట్ వ్యతిరేక ఆందోళనను నిర్వహించినందుకు" ఐదేళ్ల శిక్ష విధించింది మరియు వెంటనే క్షమాభిక్ష డిక్రీ ఆధారంగా, "మరియా ఎవ్జోరోవ్నా వీజ్‌మాన్‌ను శిక్ష నుండి మరియు కస్టడీ నుండి విడుదల చేయాలని" నిర్ణయించింది.
ఇంతలో, బెరియా మరియు అతని సహచరుల కేసు దర్యాప్తు జరుగుతోంది. పరిశోధకులు లావ్రేంటీ పావ్లోవిచ్ నుండి సమాధానం కోరారు: మాస్కోలోని యూదు థియేటర్‌ను పునరుద్ధరించాలని మరియు యిడ్డిష్‌లో వార్తాపత్రిక ప్రచురణను తిరిగి ప్రారంభించాలని అతను ఏ ప్రయోజనం కోసం ప్రతిపాదించాడు? ఇది ఇప్పటికీ ఖండించదగినదిగా మరియు అనుమానాస్పదంగా అనిపించింది.
బెరియా సహచరులు మరియు ఇతర ఉన్నత స్థాయి భద్రతా అధికారుల విచారణలు మూసివేయబడ్డాయి. ప్రింట్‌లో వివరాలు లేవు. తత్ఫలితంగా, అవమానకరమైన గతంతో గణించడం నెరవేరలేదు, నైతిక ప్రక్షాళన జరగలేదు. చాలా మంది సోవియట్ పౌరులు ఈ విషయం అపరిశుభ్రమైనదని మరియు యూదు వైద్యులు ఒక రకమైన డర్టీ ట్రిక్‌కు పాల్పడ్డారని నమ్ముతున్నారు. మరియు చాలా మంది ప్రజలు "ప్రపంచ జ్యూరీ" యొక్క హానికరమైన ఉద్దేశాన్ని విశ్వసించారు, దీనిని మన దేశంలో "ప్రపంచ జియోనిజం" అని పిలుస్తారు. ఇజ్రాయెల్ ఒక అనుమానాస్పద, ప్రమాదకరమైన మరియు శత్రు రాజ్యంగా గుర్తించబడింది.
అంతేకాకుండా, సాధారణ పౌరులు మాత్రమే, అన్ని సమాచార వనరుల నుండి కత్తిరించబడ్డారు, కానీ రాష్ట్ర నాయకులు కూడా దీనిని విశ్వసించారు. వారి సొంత ప్రచారానికి పడ్డారు. సోవియట్ ఇంటెలిజెన్స్ అధికారులు మరియు దౌత్యవేత్తలు వారి ఉన్నతాధికారులు వినాలనుకుంటున్న వాటిని మాత్రమే నివేదించారు. అందువల్ల, ఇజ్రాయెల్‌తో సాధారణ సంబంధాలు వాస్తవానికి పునరుద్ధరించబడలేదు.
నవంబర్ ఇరవై ఏడు, యాభై మూడు, ష్మ్యూల్ ఎల్యాషివ్ మళ్ళీ మాస్కోకు రాయబారిగా వచ్చారు.
ఒక నెల తరువాత, డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీన, అతను గ్రోమికోకు ప్రోటోకాల్ సందర్శనకు వచ్చాడు, అతను మళ్ళీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు తిరిగి వచ్చాడు.
వాస్తవం ఏమిటంటే, '52 వేసవిలో, వైషిన్స్కీ ఆండ్రీ ఆండ్రీవిచ్‌ను ఇంగ్లాండ్‌కు రాయబారిగా పంపాడు. ఇది పదవీ విరమణ మరియు బహిష్కరణ. వైషిన్స్కీ ఎక్కువ కాలం మంత్రిగా ఉండి ఉంటే, అతను గ్రోమికోను దౌత్య సేవ నుండి పూర్తిగా తొలగించి ఉండేవాడు.
ఆండ్రీ ఆండ్రీవిచ్ లండన్ చేరుకున్నప్పుడు, రాష్ట్ర భద్రతా మంత్రిత్వ శాఖ యొక్క విదేశీ ఇంటెలిజెన్స్ సర్వీస్ నివాసి, కొత్త రాయబారి అనుకూలంగా లేరని తన ఛానెల్‌ల ద్వారా తెలుసుకున్న తరువాత, అతని కోసం మాస్కోకు ఒక బండిని పంపాడు. గ్రోమికో స్టాలిన్‌ను ఉద్దేశించి వివరణ రాయవలసి వచ్చింది. ఇవన్నీ అతని దౌత్య జీవితానికి ముగింపు పలకవచ్చు.
నాయకుడి మరణం అంతా మారిపోయింది. మార్చి 7 న, వైషిన్స్కీ "ప్రభుత్వ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి" మంత్రి పదవి నుండి విముక్తి పొందారు. వారు ఆండ్రీ యాన్యురేవిచ్‌ను కించపరచడానికి ఇష్టపడలేదు. అతను ఐక్యరాజ్యసమితికి శాశ్వత ప్రతినిధిగా ఆమోదించబడ్డాడు మరియు - అతని ఉన్నత హోదాను నొక్కిచెప్పడానికి - మొదటి డిప్యూటీ మంత్రిని చేసాడు.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మళ్లీ మోలోటోవ్ నేతృత్వంలో ఉంది.
వ్యాచెస్లావ్ మిఖైలోవిచ్ వెంటనే లండన్ నుండి తన అభిమాన గ్రోమికోను గుర్తుచేసుకున్నాడు. ఏప్రిల్ 1953లో, అతను మొదటి డిప్యూటీ మంత్రిగా తన మాజీ పదవిని చేపట్టారు.
"ఇజ్రాయెల్‌కు యూదుల వలస సమస్యను ఎల్యాషివ్ స్పృశించాడు," గ్రోమికో ఇజ్రాయెల్ రాయబారితో సంభాషణపై తన నివేదికలో ఇలా వ్రాశాడు, "సోవియట్ ప్రభుత్వం USSRలోని యూదు పౌరులను విడిచిపెట్టడానికి అనుమతించమని వారి అభ్యర్థనలను తీర్చాలనే కోరికను వ్యక్తం చేశాడు. ఇజ్రాయెల్ కోసం.
నేను మొదటి నుండి ఈ ప్రశ్నను తోసిపుచ్చాను మరియు సోవియట్ పౌరులకు సంబంధించిన సమస్యను ఎందుకు చర్చకు తీసుకువస్తున్నాడో నాకు పూర్తిగా స్పష్టంగా తెలియదని పేర్కొన్నాను. కారణానికి ప్రయోజనంతో ఈ సమస్యను చర్చించడానికి నాకు ఎటువంటి కారణం కనిపించలేదని నేను ఇంకా సూచించాను.
గ్రోమికో తదుపరి ముప్పై సంవత్సరాల పాటు ఈ సమస్యను చర్చించడానికి నిరాకరించారు...
సోవియట్ దౌత్యవేత్తలు ఇజ్రాయెల్‌కు తిరిగి వచ్చినప్పుడు, అలెగ్జాండర్ నికితిచ్ అబ్రమోవ్ రాయబారిగా ఆమోదించబడ్డారు. డిసెంబరు 2, 1953న, విదేశాంగ మంత్రి మోషే షరెట్ ఆయనను స్వీకరించారు. అతను రష్యన్ మాట్లాడాడు మరియు ప్రధాన మంత్రి బెన్-గురియన్ చివరకు రాజీనామా చేశాడని చెప్పాడు. ప్రభుత్వాన్ని నడిపించేది తానేనని చారెట్‌కు ఇంకా తెలియదు.
అబ్రమోవ్ క్రెడెన్షియల్స్ వేడుకను ఉదయం లేదా సాయంత్రం ఆలస్యంగా షెడ్యూల్ చేయమని చారెట్‌ను కోరారు. రాయబార కార్యాలయం టెల్ అవీవ్‌లోనే ఉండి, సర్టిఫికేట్‌లను ప్రభుత్వం ఉన్న జెరూసలేంలో సమర్పించారు మరియు ఒక దిశలో డెబ్బై కిలోమీటర్లు ప్రయాణించాల్సిన అవసరం ఉంది. మరియు సమశీతోష్ణ దేశాల కోసం రూపొందించిన సోవియట్ ఉత్సవ యూనిఫాంలో తీవ్రమైన వేడిలో నూట నలభై కిలోమీటర్లు ప్రయాణించడం అసాధ్యం. కార్లలో ఎయిర్ కండిషనర్లు ఇంకా అమర్చబడలేదు.
మాస్కో మరియు టెల్ అవీవ్‌లోని రాయబార కార్యాలయాలు తమ విధులను నెరవేర్చడం ప్రారంభించాయి, అయితే దౌత్యం సాపేక్షంగా ఉంది. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ యొక్క ఆర్థిక విభాగం డైరెక్టర్, సోవియట్ రాయబారితో సంభాషణలో, అతను రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను అభివృద్ధి చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు మరియు సోవియట్ యూనియన్‌కు ఏ పారిశ్రామిక వస్తువులు అవసరమని అడిగారు.
రాయబారి, నిర్దిష్ట సమాధానానికి బదులుగా, "ఈ నిర్ణయాలకు సంబంధించి CPSU సెంట్రల్ కమిటీ యొక్క సెప్టెంబర్ ప్లీనం యొక్క నిర్ణయాలను మరియు CPSU సెంట్రల్ కమిటీ మరియు USSR యొక్క మంత్రుల మండలి యొక్క తీర్మానాలను చదవమని అతనికి సలహా ఇచ్చాడు." అబ్రమోవ్, తనను తాను సంతోషపెట్టి, మాస్కోకు నివేదించాడు ...
యాకోవ్ ప్రోకోఫీవిచ్ మెడియానిక్ విదేశీ ఇంటెలిజెన్స్ నివాసిగా టెల్ అవీవ్‌కు వెళ్లాడు. అతను రాయబార కార్యాలయం యొక్క మొదటి కార్యదర్శి పైకప్పు క్రింద పనిచేశాడు. కాలక్రమేణా, మెడియానిక్ KGB యొక్క మొదటి ప్రధాన డైరెక్టరేట్‌కి జనరల్ మరియు డిప్యూటీ హెడ్ అయ్యాడు మరియు సమీప మరియు మధ్యప్రాచ్యంలోని అన్ని ఇంటెలిజెన్స్ పనులకు బాధ్యత వహించాడు.
డిసెంబరు ముప్పై, యాభై మూడు, ఇజ్రాయెల్ రాయబారి ఎల్యాషివ్ మాస్కోలో తన బసపై తన మొదటి అభిప్రాయాల గురించి ఇజ్రాయెల్‌కు నివేదించాడు. అతను లేఖను ఈ పదాలతో ముగించాడు:
“యూదులను కించపరిచే విషయాలు ఇకపై వార్తాపత్రికల్లో మీకు కనిపించవు. అలాగే, మీరు ఇజ్రాయెల్ నుండి సందేశాలు లేదా ఇజ్రాయెల్ గురించిన ప్రకటనలను గతంలో ఉన్న రూపంలో కనుగొనలేరు. నేను భవిష్యత్తు కోసం హామీ ఇవ్వలేను, కానీ ఇది ఇంతకు ముందెన్నడూ జరగలేదనే వాస్తవాన్ని నేను గమనించాను..."
ఇంతలో, సోవియట్ దౌత్యంలో సూక్ష్మమైన మార్పులు జరుగుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలపై మాస్కో జాగ్రత్తగా ఆసక్తి చూపడం ప్రారంభించింది, ఇది సంబంధాలను అభివృద్ధి చేయడానికి సంసిద్ధత సంకేతాలను ఇచ్చింది. అరబ్ ప్రపంచం మరియు సోవియట్ యూనియన్ మధ్య సయోధ్యకు అవకాశం ఉందని నమ్మని ఇజ్రాయెల్ రాజకీయ నాయకులు నిరాశ చెందారు.
ఫిబ్రవరి 1, 1954న, ఈజిప్ట్‌కు రాయబారిగా నియమించబడిన డానియల్ సెమియోనోవిచ్ సోలోడ్, తన సహోద్యోగి, సోవియట్ యూనియన్‌కు ఈజిప్ట్ రాయబారి అజీజ్ అల్-మస్రీ సోవియట్ ఆయుధాలను ఈజిప్టుకు విక్రయించే సమస్యను లేవనెత్తినట్లు మాస్కోకు నివేదించారు. అంతేకాకుండా, ఈజిప్టు ఉప ప్రధానమంత్రి లెఫ్టినెంట్ కల్నల్ గమాల్ అబ్ద్-అల్ నాసర్ అభిప్రాయాన్ని అల్-మస్రీ ప్రస్తావించారు.
అనుభవజ్ఞుడైన మాల్ట్, ఎటువంటి సూచనలను కలిగి ఉండక, ఆయుధాల గురించి అత్యంత సున్నితమైన సంభాషణను నివారించాడు.
మాస్కోలో ఈజిప్టు రాయబారి అజీజ్ అల్-మస్రీతో ఇబ్బంది ఏర్పడింది.
సెప్టెంబర్ ఇరవై ఎనిమిది, యాభై నాలుగు, CPSU సెంట్రల్ కమిటీ యొక్క సంస్కృతి మరియు విజ్ఞాన విభాగం పార్టీ నాయకత్వానికి నివేదించింది:
“1954లో జర్నల్ క్వశ్చన్స్ ఆఫ్ హిస్టరీ యొక్క సంచిక నం. 7లో, A.M. ద్వారా ఒక వ్యాసం ప్రచురించబడింది. నెక్రిచ్ "రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు వలసవాద సమస్యపై ఆంగ్లో-జర్మన్ వైరుధ్యాలు." ఈ వ్యాసంలో, రచయిత, తూర్పు దేశాలలో ఆ సమయంలో నాజీ జర్మనీ యొక్క విధ్వంసక కార్యకలాపాల గురించి మాట్లాడుతూ, జర్మన్ పెయిడ్ ఏజెంట్లలో ఈజిప్షియన్ జనరల్ స్టాఫ్ చీఫ్ జనరల్ అజీజ్-అలీ మైశ్రీ పాషా ఉన్నారు...
మీకు తెలిసినట్లుగా, A. అల్ మస్రీ పేరుతో అజీజ్-అలీ మైస్రీ పాషా ప్రస్తుతం USSRలో ఈజిప్ట్ రాయబారిగా ఉన్నారు.
చెల్లించిన నాజీ ఏజెంట్ యొక్క రాయబారిగా మాస్కోలో ఉండటం వలన సోవియట్ నాయకులు ఇబ్బంది పడలేదు. దౌత్యవేత్తను రీకాల్ చేయమని ఈజిప్షియన్లను అడగడం - అలాంటి ప్రశ్న కూడా తలెత్తలేదు. వారు వేరొక దాని గురించి భయపడ్డారు: ఈజిప్షియన్లు మనస్తాపం చెందుతారు!
"చరిత్ర యొక్క ప్రశ్నలు" పత్రిక యొక్క ఉద్యోగులు, వ్యాసం యొక్క రచయిత, ప్రసిద్ధ చరిత్రకారుడు అలెగ్జాండర్ నెక్రిచ్, తమను తాము వివరించి, సమర్థించుకోవలసి వచ్చింది ("దేశీయ చరిత్ర", 2003, నం. 5 చూడండి). అయినప్పటికీ, CPSU సెంట్రల్ కమిటీ యొక్క సంస్కృతి మరియు విజ్ఞాన విభాగం నాయకులు ఉదారవాదాన్ని చూపించారు మరియు ఎవరినీ శిక్షించలేదు, వారు సూచనలకే పరిమితం కావాలని సూచించారు:
“వోప్రోసీ ఇస్టోరీ జర్నల్ ఎడిటర్-ఇన్-చీఫ్, కామ్రేడ్ పంక్రాటోవా, A.M కథనాన్ని ప్రచురించేటప్పుడు సంపాదకులు చూపిన అజాగ్రత్తను సూచించడం సముచితమని మేము భావిస్తున్నాము. నెక్రిచ్ మరియు ఆధునిక చరిత్రపై కథనాల ప్రచురణ తయారీపై కఠినమైన నియంత్రణను ఏర్పాటు చేయమని ఆమెను నిర్బంధించాడు.
సెంట్రల్ కమిటీ విభాగం యొక్క ఉదారవాదం సరళంగా వివరించబడింది: పత్రిక యొక్క ఎడిటర్-ఇన్-చీఫ్, విద్యావేత్త అన్నా మిఖైలోవ్నా పంక్రాటోవా, సెంట్రల్ కమిటీ అధికారులకు చాలా కఠినంగా ఉన్నారు. ఆమె గొప్ప ప్రభావాన్ని కలిగి ఉంది, CPSU యొక్క సెంట్రల్ కమిటీ సభ్యురాలు, మరియు ఆమె USSR యొక్క సుప్రీం సోవియట్ యొక్క ప్రెసిడియం సభ్యురాలిగా ఎన్నికైంది.
ఒక సంవత్సరం తరువాత, సెప్టెంబరు 15, 1955న, రషీద్ అలీ గైలానీ సౌదీ అరేబియా నుండి ఈజిప్ట్‌కు వెళ్లినట్లు సోవియట్ రాయబారికి తెలియజేశాడు - అదే నాజీ జర్మనీ సహాయంతో 1941లో ఇరాక్‌లో సైనిక తిరుగుబాటుకు పాల్పడ్డాడు. వైఫల్యం బెర్లిన్‌కు పారిపోయింది.
జర్మనీ ఓటమి తరువాత, రషీద్ అలీ గైలానీ సౌదీ అరేబియాలో ఆశ్రయం పొందాడు, అక్కడ అతను యూదు రాజ్యంతో పోరాడటానికి దళాలను సేకరించాడు. ఇప్పుడు నాజీ నేరస్థుడు ఇలాంటి మనస్సు గల ఈజిప్షియన్ల మధ్య స్థిరపడ్డాడు. సోవియట్ స్పందన లేదు. నాజీ నేరస్థుల అన్వేషణ కంటే ఈజిప్టుతో సంబంధాలు చాలా ముఖ్యమైనవి...
ఈజిప్టు మాత్రమే కాదు, సిరియా కూడా సోవియట్ ఆయుధాలపై ఆసక్తి చూపింది. మార్చి 31, 1954 న, సిరియా జాతీయ రక్షణ మంత్రి మారుఫ్ అడ్-దవాలిబి సోవియట్ రాయబారి సెర్గీ సెర్జీవిచ్ నెమ్చినాను స్వీకరించారు మరియు సోవియట్ ఆయుధాల అమ్మకం లేదా చెకోస్లోవేకియాలో ఆయుధాల రసీదు గురించి కూడా మాట్లాడటం ప్రారంభించారు.
సెర్గీ నెమ్చినా కూడా సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నాడు. అతను గతంలో లండన్, పారిస్ మరియు బ్యాంకాక్‌లలో పనిచేసిన అతను 53లో సిరియాకు నియమించబడ్డాడు.
 
డిమిత్రి షెపిలోవ్ మరియు గమాల్ అబ్ద్-అల్ నాసర్
"కల్నల్ నాజర్ అధికారంలోకి వచ్చిన తర్వాత, మొదట్లో, అతని ప్రభుత్వం విదేశీ మరియు దేశీయ విధానంలో ఏ దిశను అనుసరిస్తుందో మేము గుర్తించలేకపోయాము మరియు ఆ యుద్ధాలలో ఒకటి స్పష్టంగా అక్కడ జరిగిందని భావించడానికి మొగ్గు చూపాము" అని నికితా సెర్జీవిచ్ క్రుష్చెవ్ గుర్తుచేసుకున్నారు. ప్రతి ఒక్కరూ అలవాటు పడిన విప్లవాలు.
ఫలితంగా, మేము ప్రత్యేకంగా ఏమీ ఆశించలేదు. అవును, ఈజిప్ట్ యొక్క కొత్త నాయకత్వం ఏ దిశను తీసుకుంటుందో వేచి చూడటం తప్ప మాకు వేరే మార్గం లేదు.
నిజానికి, మాస్కో నిష్క్రియాత్మకమైనది కాదు.
మార్చి 29, 1954న, సెక్యూరిటీ కౌన్సిల్‌లోని సోవియట్ ప్రతినిధి సూయజ్ జలసంధి ద్వారా నావిగేషన్ స్వేచ్ఛపై సెప్టెంబర్ 1, 1951 నాటి తీర్మానాన్ని అమలు చేయాలని ఈజిప్ట్‌ను కోరుతూ ముసాయిదా తీర్మానాన్ని వీటో చేశారు.
ఈజిప్షియన్లు సంతోషంగా ఉన్నారు: గతంలో మాస్కో తన నౌకలను జలసంధి ద్వారా అనుమతించాలని ఇజ్రాయెల్ చేసిన డిమాండ్లకు మద్దతు ఇచ్చింది. కొంత సమయం తరువాత, ఈజిప్టు విదేశాంగ మంత్రి ఫౌజీ సోవియట్ రాయబారి సోలోడ్‌ను ఆహ్వానించారు మరియు ఈజిప్ట్ ఇజ్రాయెల్ నౌకలను సూయజ్ కెనాల్ గుండా వెళ్ళడానికి అనుమతించదని వివరించారు, ఎందుకంటే "చట్టబద్ధంగా, ఈజిప్ట్ ఇజ్రాయెల్‌తో యుద్ధంలో ఉన్నట్లు భావిస్తుంది."
మాస్కో ఈజిప్టులో సోవియట్ ప్రాతినిధ్య స్థాయిని పెంచాలని నిర్ణయించుకుంది - మిషన్ రాయబార కార్యాలయంగా మార్చబడింది. దీని తర్వాత మూడు నెలల తర్వాత, ఇజ్రాయెల్‌లోని సోవియట్ మిషన్ కూడా పూర్తి స్థాయి రాయబార కార్యాలయంగా మారింది.
జూన్ పదిహేను, యాభై నాలుగు, గమాల్ అబ్ద్-అల్ నాసర్ స్వయంగా సోవియట్ రాయబారి మాల్ట్‌తో సోవియట్ ఆయుధాల విక్రయం గురించి మాట్లాడాడు. ఇది ఈజిప్టు ప్రభుత్వం నుండి వచ్చిన అధికారిక అభ్యర్థన కాదా అని స్పష్టం చేయాలని రాయబారి కోరారు. నాజర్, వెంటనే విప్లవ మండలి సభ్యులలో ఒకరితో సంప్రదింపులు జరిపి, సానుకూలంగా సమాధానమిచ్చాడు.
జూలై 8న, మాల్ట్ నాసర్‌ను సందర్శించి, తన అభ్యర్థనను సోవియట్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని మరియు "ఈ సమస్యపై ఈజిప్టు ప్రభుత్వం నుండి నిర్దిష్ట ప్రతిపాదనలను పరిశీలించడానికి సోవియట్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని" బదులిచ్చారు.
మాస్కో లేదా కైరోలో - ఎక్కడ చర్చలు జరపడం మంచిది అని నాజర్ అడిగాడు. ఈజిప్టు ప్రభుత్వం కోరుకున్న చోట చర్చలు కొనసాగించవచ్చని మాల్ట్ స్పందించారు.
సోవియట్ విధానానికి ప్రధాన విషయం మధ్యప్రాచ్యంలో యునైటెడ్ స్టేట్స్ మరియు ఇంగ్లాండ్ యొక్క ప్రభావానికి వ్యతిరేకంగా పోరాటం. మరియు కొత్త ఈజిప్టు ప్రభుత్వం సాధారణంగా పాశ్చాత్య వ్యతిరేక విధానాన్ని అనుసరించింది. అక్టోబర్ 19, 1954 న, ఇంగ్లాండ్ మరియు ఈజిప్ట్ బ్రిటిష్ దళాల తరలింపుపై ఒక ఒప్పందంపై సంతకం చేశాయి.
నిజమే, మొదట నాజర్ అమెరికన్లతో రాజకీయ ఆటలు ఆడటానికి ప్రయత్నించాడు. ఈజిప్టులో ఇద్దరు ఉన్నత స్థాయి CIA అధికారులు పాల్గొన్నారు: కెర్మిట్ రూజ్‌వెల్ట్ మరియు మైల్స్ కోప్‌ల్యాండ్. వారు యునైటెడ్ స్టేట్స్‌తో సయోధ్యకు నాజర్‌కు ఆసక్తిని కలిగించడానికి ప్రయత్నించారు. ఈజిప్షియన్ ఇంటెలిజెన్స్ సేవలు అమెరికన్ల నుండి పరికరాలను పొందాయి మరియు బహుశా ఇజ్రాయెల్ పరిస్థితి గురించి ఇంటెలిజెన్స్ సమాచారం.
కానీ నాసర్‌కు ఆయుధాలు ఇవ్వడానికి అమెరికా ఇష్టపడలేదు. దేశ ఆర్థిక వ్యవస్థను ఆయన చేపట్టాలని సూచించారు. కొత్త ఈజిప్షియన్ నాయకుడికి ఇతర ఆలోచనలు ఉన్నాయి.
మార్చి 3, 1955న, కైరోలో సైనిక కళాశాలను ప్రారంభించిన సందర్భంగా నాజర్ ఇలా అన్నారు: “1948లో, ఇజ్రాయెల్ గెలిచింది కాదు, UN భద్రతా మండలి మరియు ఇజ్రాయెల్ మిత్రదేశాలు గెలిచాయి, వారు యూదుల స్థానాన్ని బలోపేతం చేయాలని కోరుకున్నారు. ప్రపంచంలోని ఈ భాగంలో, ఇజ్రాయెల్‌ను బలోపేతం చేయండి మరియు అరబ్ దేశాన్ని నాశనం చేయండి... 1948లో తాను ఈజిప్టు సైన్యాన్ని ఓడించానని ఇజ్రాయెల్ విశ్వసిస్తే మరియు ఈ కథ ఆధారంగా మమ్మల్ని బెదిరిస్తే, నేను అతనితో చెబుతాను: మేము ఒకేలా లేము! అబ్ద్-అల్ హకీమ్ అమెర్ నేతృత్వంలోని ఈజిప్షియన్ సైన్యం గతంలోని ఈజిప్షియన్ సైన్యం నుండి భిన్నంగా ఉంటుంది. 1948లో మా ఓటమిని నిర్ణయించిన అంశాలు కోలుకోలేని విధంగా అదృశ్యమయ్యాయి మరియు ఎప్పటికీ పునరావృతం కావు. దురాక్రమణకు దూకుడుతో ప్రతిస్పందించడం ద్వారా మా మాతృభూమిని మేము రక్షించుకుంటాము.
వాస్తవానికి, నాజర్ తన స్వంత సైన్యం యొక్క బలహీనత గురించి తెలుసుకున్నాడు మరియు సోవియట్ దౌత్యవేత్తలకు అతను తన తోటి పౌరులకు చెప్పే ధైర్యం చేయలేదని చెప్పాడు. మే 21, 1955న, నాజర్ సోవియట్ రాయబారి సోలోడ్‌ను స్వీకరించి అతనితో ఇలా అన్నాడు: "అమెరికన్లు ఇజ్రాయెల్‌ను ఈజిప్ట్‌కు వ్యతిరేకంగా తరలించడానికి అనుమతించగలరు, ఆపై ఇరవై నాలుగు గంటల్లో ఈజిప్షియన్ సైన్యం ఉనికిలో ఉండదు."
నాజర్ మళ్ళీ సోవియట్ ఆయుధాల కొనుగోలు గురించి మాట్లాడటం ప్రారంభించాడు. సోవియట్ ప్రభుత్వం చాలా కాలంగా చర్చలకు సిద్ధంగా ఉందని, అయితే ఈజిప్షియన్లు తమ పాదాలను లాగుతున్నారని రాయబారి బదులిచ్చారు. మరియు ఇది నిజం: నాజర్ సంకోచించాడు, కమ్యూనిస్ట్ రాష్ట్రంతో సయోధ్యపై నిర్ణయం తీసుకోలేకపోయాడు. అతనికి బలమైన రాజకీయ ప్రేరణ అవసరం. సోవియట్ యూనియన్ మరియు అరబ్ తూర్పు దేశాల మధ్య సయోధ్యకు నాంది పలికిన వ్యక్తి డిమిత్రి ట్రోఫిమోవిచ్ షెపిలోవ్.
షెపిలోవ్ అష్గాబాత్‌లో జన్మించాడు, అక్కడ అతని తండ్రి రైల్వే డిపోలో టర్నర్‌గా పనిచేశాడు. బాల్యం నుండి అతను పాడటానికి ఇష్టపడ్డాడు, అప్పుడు అతను అందమైన బారిటోన్ గాత్రాన్ని అభివృద్ధి చేశాడు. అతని తండ్రి విశ్వాసి, మరియు డిమిత్రి చర్చి గాయక బృందంలో పాడాడు. కుటుంబం తాష్కెంట్‌కు మారినప్పుడు, అతను పబ్లిక్ ఎడ్యుకేషన్ యొక్క నగర విభాగంలో పాఠశాల థియేటర్ గ్రూప్‌లో ఆడాడు.
ఉదయం, షెపిలోవ్ పొగాకు వర్క్‌షాప్‌లో పార్ట్‌టైమ్ పనిచేశాడు, అక్కడ వారు సిగరెట్ కేసింగ్‌లను తయారు చేశారు, పగటిపూట అతను పాఠశాలలో చదువుకున్నాడు మరియు సాయంత్రం అతను సంగీత నాటకాలు ప్రదర్శించబడే థియేటర్‌కి పరిగెత్తాడు. షెపిలోవ్ ఒక డజను ఒపెరాలను పాడగలడు మరియు వంద ప్రేమకథలను జ్ఞాపకం చేసుకున్నాడు, వాటిని తన జీవితాంతం వరకు ఆనందంతో పాడాడు.
ఇరవై రెండవ సంవత్సరంలో, డిమిత్రి షెపిలోవ్ మాస్కోకు చదువుకోవడానికి వచ్చాడు మరియు నాలుగు సంవత్సరాల తరువాత అతను మాస్కో విశ్వవిద్యాలయం యొక్క సోషల్ సైన్సెస్ ఫ్యాకల్టీ నుండి పట్టభద్రుడయ్యాడు. క్రిమినల్ ప్రొసీజర్‌పై కోర్సును ఆండ్రీ యాన్యురేవిచ్ వైషిన్స్కీ బోధించారు. అతను డిమిత్రి ట్రోఫిమోవిచ్ అధ్యయనం చేసిన సెమినార్‌కు కూడా నాయకత్వం వహించాడు.
అతను సైబీరియాలో ప్రాసిక్యూటర్‌గా పనిచేశాడు, మాస్కోకు తిరిగి వచ్చాడు మరియు పీపుల్స్ కమిషనరేట్ ఆఫ్ ది వర్కర్స్ అండ్ పీసెంట్స్ ఇన్‌స్పెక్టరేట్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీలో సీనియర్ పరిశోధకుడిగా నియమించబడ్డాడు.
"నేను తాత్కాలికంగా రబ్క్రిన్‌లో మేనేజ్‌మెంట్ టెక్నాలజీ యొక్క శాశ్వత ఎగ్జిబిషన్‌లో సెక్రటరీగా ప్రాక్టీస్‌లో పనిచేసినప్పుడు, డిమిత్రి షెపిలోవ్ ఇరవై తొమ్మిది వేసవిలో అక్కడ శిక్షణ పొందారు" అని ప్రముఖ విప్లవకారుడు మరియు దౌత్యవేత్త భార్య ముజా వాసిలీవ్నా రాస్కోల్నికోవా గుర్తు చేసుకున్నారు. "అతను చాలా తీవ్రమైన మరియు కష్టపడి పనిచేసే వ్యక్తి, నిజమైన పని వ్యక్తి. పొడుగ్గా, చిరునవ్వు లేని ముఖంలో చీకటి కళ్లతో, నేను వారిని పరిచయం చేసినప్పుడు అతను వెంటనే మర్యానాను ఆకర్షించాడు.
షెపిలోవ్ రాస్కోల్నికోవా స్నేహితుడు మరియానాను వివాహం చేసుకున్నాడు మరియు ఉన్నత స్థాయి అధికారుల కుటుంబంలో చేరాడు. అతని అత్తగారు, అన్నా నికోలెవ్నా ఉంక్సోవా, సెంట్రల్ కమిటీ యొక్క మహిళా విభాగంలో పనిచేశారు, తరువాత ఆమె మాస్కో ప్రాంతంలోని వోస్క్రెసెన్స్కీ జిల్లా పార్టీ కమిటీకి కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అతని మామ, హెరాల్డ్ ఇవనోవిచ్ క్రుమిన్, విద్యావంతులైన బోల్షెవిక్, "ఎకనామిక్ లైఫ్" వార్తాపత్రికకు సంపాదకుడు, అక్కడ నుండి అతను దేశంలోని ప్రధాన వార్తాపత్రిక "ప్రావ్దా"కి మారాడు. Sverdlovsk మరియు Chelyabinsk లలో పనిచేసిన తరువాత, అతను గ్రేట్ సోవియట్ ఎన్సైక్లోపీడియా యొక్క డిప్యూటీ ఎడిటర్-ఇన్-చీఫ్ మరియు జర్నల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎకనామిక్స్ యొక్క ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అయ్యాడు. క్రుమిన్ తన అల్లుడికి ఆర్థిక వ్యవహారాలపై ఆసక్తి చూపాడు.
డిమిత్రి ట్రోఫిమోవిచ్ అగ్రేరియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రెడ్ ప్రొఫెసర్‌షిప్‌లో ప్రవేశించారు. ముప్పై మూడు సంవత్సరాలలో, షెపిలోవ్ పశ్చిమ సైబీరియన్ భూభాగంలోని చులిమ్స్కీ జిల్లాలో పశువుల రాష్ట్ర వ్యవసాయ క్షేత్రానికి రాజకీయ విభాగానికి అధిపతిగా పంపబడ్డాడు. రెండు సంవత్సరాల తరువాత అతను రాజధానికి తిరిగి వచ్చాడు మరియు వెంటనే పార్టీ సెంట్రల్ కమిటీ యొక్క ఉపకరణంలోకి తీసుకున్నాడు. అతను సామూహిక అణచివేత కాలం నుండి సంతోషంగా బయటపడ్డాడు, అయినప్పటికీ అతని భార్య సోదరి మరియు ఆమె భర్త అరెస్టు చేయబడ్డారు (వారిద్దరూ స్టేట్ ప్లానింగ్ కమిటీలో పనిచేశారు), తరువాత అతని భార్య తల్లిదండ్రులు.
అతను మొత్తం యుద్ధాన్ని సైన్యంలో గడిపాడు. వోరోనెజ్ ఫ్రంట్‌లో, అతను ఫ్రంట్ యొక్క సైనిక మండలి సభ్యురాలు నికితా సెర్జీవిచ్ క్రుష్చెవ్‌ను కలిశాడు. షెపిలోవ్ ముందు నుండి జనరల్‌గా తిరిగి వచ్చాడు. స్టాలిన్ అతనిని గమనించి అతనిని దగ్గరికి తీసుకువచ్చాడు, సెంట్రల్ కమిటీ ప్రెసిడియం క్రింద సైద్ధాంతిక సమస్యలపై స్టాండింగ్ కమీషన్ యొక్క ప్రావ్డా యొక్క ఎడిటర్-ఇన్-చీఫ్ మరియు ఛైర్మన్‌గా చేసాడు.
నాయకుడి మరణం తరువాత, క్రుష్చెవ్ షెపిలోవ్‌ను చాలా ఇష్టపడ్డాడు. "ఒక పొడవాటి, అందమైన వ్యక్తి గర్వించదగిన తలతో, అతని మనోజ్ఞతను పూర్తిగా ఒప్పించాడు," ప్రసిద్ధ నాటక రచయిత లియోనిడ్ జెన్రిఖోవిచ్ జోరిన్ అతనిని ఈ విధంగా చూశాడు. "నాకు లార్డ్లీ స్టైల్, కాన్ఫిడెంట్ లుక్ మరియు హేడోనిస్ట్ మరియు మహిళా ప్రేమికుల మొత్తం నడవడిక గుర్తుంది. అతని ఓక్ సహోద్యోగులలో, షెపిలోవ్ తన పరిపూర్ణత కోసం ప్రత్యేకంగా నిలిచాడు మరియు ఒక ముద్ర వేసాడు ... అతను ఒక వ్యక్తిగా తన కథనంతో పాత నాయకులను ఆకట్టుకున్నాడు, అంతేకాకుండా, మాట్లాడటానికి, ప్రదర్శన మరియు మర్యాదలతో వారికి ఒక వ్యక్తి అవసరమని నేను భావిస్తున్నాను.
షెపిలోవ్ ముందు, అరబ్ పాలనలు జాతీయవాద, ప్రతిచర్య మరియు ఫాసిస్ట్‌గా పరిగణించబడ్డాయి, ఇది సత్యానికి దూరంగా లేదు. రాజును పడగొట్టడం ఫలితంగా ఈజిప్టులో అధికారాన్ని సైన్యం తీసుకుంది, వారు రాచరికం క్రింద ఉన్న పార్లమెంటును కూడా చెదరగొట్టారు.
డిమిత్రి ట్రోఫిమోవిచ్ ఈజిప్టు నాయకులలో పాశ్చాత్య దేశాలతో ఘర్షణలో ఆదర్శ మిత్రులను మొదటిసారిగా చూశాడు. సైద్ధాంతిక మార్గదర్శకాలలో ఇది నిర్ణయాత్మక మార్పు: కొత్త అరబ్ పాలనలు కమ్యూనిస్టులను, ఒకరినొకరు మరియు వారి స్వంత జనాభాను కనికరం లేకుండా నాశనం చేశాయి, కానీ ఇప్పుడు మాస్కో దీనికి జాగ్రత్తగా కళ్ళు మూసుకుంది.
1955 వేసవిలో, ఈజిప్షియన్లు రాజును పడగొట్టడం మరియు విప్లవం యొక్క మూడవ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. మొదటి సారి సోవియట్ ప్రతినిధిని కైరోకు ఆహ్వానించారు. షెపిలోవ్ వచ్చారు, కానీ ప్రావ్దా యొక్క ఎడిటర్-ఇన్-చీఫ్‌గా కాదు, USSR యొక్క సుప్రీం సోవియట్ యొక్క కౌన్సిల్ ఆఫ్ నేషనల్స్ యొక్క విదేశీ వ్యవహారాల కమిషన్ ఛైర్మన్‌గా.
జూలై 22న ఈజిప్టు నాయకుడు గమాల్ అబ్ద్-అల్ నాసర్ ఒక ర్యాలీలో మాట్లాడారు. షెపిలోవ్ పోడియం ముందు కూర్చున్నాడు మరియు అధ్యక్షుడి ప్రసంగం అతని కోసం అనువదించబడింది. అతను చాలా జాగ్రత్తగా విన్నాడు, కైరోలోని సోవియట్ రాయబార కార్యాలయంలో ట్రైనీ అనువాదకుడిగా పనిచేసిన వాలెంటిన్ అలెగ్జాండ్రోవ్ గుర్తుచేసుకున్నాడు. షెపిలోవ్ నాజర్ ప్రసంగాన్ని నిజంగా ఇష్టపడ్డాడు, ఇది దేశ స్వాతంత్ర్యం కోసం పిలుపునిచ్చింది మరియు అతను చాలాసార్లు చప్పట్లు కొట్టాడు.
ప్రసంగం తర్వాత, షెపిలోవ్ నాజర్‌తో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాడు. అంబాసిడర్‌కి అలాంటి పరిచయాలు లేవు. కింగ్ ఫరూక్‌ను తరిమికొట్టిన యువ అధికారులతో ఎలా వ్యవహరించాలో కైరోలోని సోవియట్ రాయబార కార్యాలయానికి ఇంకా తెలియదు. రాయబారి డానియల్ సోలోడ్ నాజర్ మరియు అతని అధికారులను ప్రమాదకరమైన జాతీయవాదులు మరియు ప్రతిచర్యలు అని భావించారు.
ఇంటెలిజెన్స్ నాజర్‌తో షెపిలోవ్ కోసం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్టీ ఉపకరణం నుండి ఇటీవల బదిలీ చేయబడిన KGB యొక్క మొదటి ప్రధాన విభాగం డిప్యూటీ హెడ్, ఫ్యోడర్ కాన్స్టాంటినోవిచ్ మోర్టిన్, అప్పుడు కైరోలో ఉన్నారు. అతను షెపిలోవ్‌కు సహాయం చేయమని తన సహచరులను ఆదేశించాడు. కైరో స్టేషన్ నిజానికి ఇప్పుడే పని చేయడం ప్రారంభించింది.
"కైరోలో ఒక కార్యనిర్వాహక అధికారి మాత్రమే మిగిలి ఉన్నారు, అతను ఇటీవల అక్కడికి పంపబడ్డాడు మరియు ఎటువంటి అధికారం లేదు" అని లెఫ్టినెంట్ జనరల్ వాడిమ్ అలెక్సీవిచ్ కిరిపిచెంకో గుర్తుచేసుకున్నారు. - నివాసితో సహా రెసిడెన్సీ మొత్తం సిబ్బందిని అత్యవసరంగా ఎంపిక చేయాలి. ఈ సమయానికి, ఇంటెలిజెన్స్ స్కూల్, మిలిటరీ-డిప్లొమాటిక్ అకాడమీ మరియు వివిధ పౌర విశ్వవిద్యాలయాల గ్రాడ్యుయేట్లు PSUకి వచ్చారు. తీవ్రమైన శోధన తర్వాత, కైరో కోసం స్టేషన్ ఆరుగురు వ్యక్తులతో ఏర్పాటు చేయబడింది.
నాజర్ షెపిలోవ్‌ను ఈ మాటలతో కలిశాడని వారు చెప్పారు: "నా సోదరుడు, నేను ఈ సమావేశం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను!"
నాసర్‌తో షెపిలోవ్ యొక్క సమావేశాలు సోవియట్ యూనియన్ యొక్క మధ్యప్రాచ్య విధానానికి-పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా అరబ్ దేశాలపై ఆధారపడటానికి పునాదులు వేసాయి. షెపిలోవ్ తన స్వంత దౌత్యం నుండి ప్రేరణ పొంది మాస్కోకు తిరిగి వచ్చాడు.
సెంట్రల్ కమిటీ ప్రెసిడియం సమావేశానికి అణు శాస్త్రవేత్తలను ఎలా ఆహ్వానించారో విద్యావేత్త ఆండ్రీ డిమిత్రివిచ్ సఖారోవ్ గుర్తుచేసుకున్నారు. కానీ వారిని సమావేశ గదిలోకి చాలా సేపు అనుమతించలేదు - వారు మునుపటి ప్రశ్నను పూర్తి చేయలేకపోయారు. చివరగా వారికి ఇలా వివరించబడింది: “ఈజిప్టు పర్యటన నుండి ఇప్పుడే తిరిగి వచ్చిన షెపిలోవ్ సందేశంపై చర్చ ముగుస్తుంది. అనే ప్రశ్న చాలా ముఖ్యమైనది. మధ్యప్రాచ్యంలో మా విధానం యొక్క సూత్రాలలో నిర్ణయాత్మక మార్పు గురించి చర్చించబడుతోంది. ఇక నుంచి అరబ్ జాతీయవాదులకు మద్దతిస్తాం. ఐరోపా మరియు యునైటెడ్ స్టేట్స్‌తో అరబ్బుల ప్రస్తుత సంబంధాలను నాశనం చేయడం, “చమురు సంక్షోభం” సృష్టించడం లక్ష్యం - ఇవన్నీ యూరప్‌ను మనపై ఆధారపడేలా చేస్తాయి.
అమెరికన్ వ్యతిరేక నినాదాలు మరియు వరుస సోవియట్ నాయకులను ఉద్దేశించి ప్రేమతో కూడిన పదాలకు కృతజ్ఞతగా, మాస్కో అరబ్ ప్రపంచానికి ఆయుధాలు సరఫరా చేయడం, డబ్బు అప్పు ఇవ్వడం మరియు అనేక మంది సలహాదారులను మరియు నిపుణులను పంపడం ప్రారంభించింది.
ప్రేగ్‌లో సోవియట్-ఈజిప్ట్ రహస్య చర్చలు ప్రారంభమయ్యాయి. ఇది సోవియట్ లైసెన్సుల క్రింద ఉత్పత్తి చేయబడిన చెకోస్లోవాక్ ఆయుధాలను ఈజిప్టుకు విక్రయించడం గురించి.
కుట్ర అత్యంత ముఖ్యమైనది. యుద్ధ మంత్రి అబ్ద్ అల్-హకీమ్ అమెర్ కార్యాలయ అధిపతి హఫీజ్ ఇస్మాయిల్ నేతృత్వంలోని ఈజిప్టు ప్రతినిధి బృందం రహస్యంగా యుగోస్లేవియాకు వెళ్లింది. అక్కడ ఆమెను రెండు రోజులు నివాసంలో ఉంచారు, తరువాత ప్రేగ్‌కు పంపారు. చెకోస్లోవేకియాలోని ఈజిప్షియన్ మిషన్‌తో సంబంధాలు కొనసాగించవద్దని ప్రతినిధి బృందం ఆదేశించబడింది, కాబట్టి నాజర్ తన ప్రతినిధి బృందాన్ని సంప్రదించలేకపోయాడు.
చెకోస్లోవాక్ విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖ భవనంలో జరిగిన చర్చలు సుమారు మూడు వారాల పాటు కొనసాగాయి. సోవియట్ ప్రతినిధులను చెకోస్లోవాక్ ప్రతినిధి బృందంలో చేర్చారు.
"మొదట వారు మా నిజమైన లక్ష్యాల గురించి తమ భయాలను దాచలేదు" అని ఈజిప్టు ప్రతినిధి బృందం అధిపతి హఫీజ్ ఇస్మాయిల్ గుర్తు చేసుకున్నారు. "సైనిక సరఫరాలపై చర్చలు కేవలం యుక్తి అని వారు భయపడ్డారు. కానీ మా ఉద్దేశాల నిజాయితీని వారు ఒప్పించాక, చర్చలు సాఫీగా సాగాయి. మా మధ్య ఎలాంటి అపార్థాలు లేవు. సోవియట్ నౌకల్లో యుద్ధ విమానాలు మరియు ఇతర ఆయుధాలను వెంటనే పంపిణీ చేయడం మా ప్రధాన డిమాండ్లలో ఒకటి. సోవియట్ యూనియన్ పూర్తిగా మమ్మల్ని సగంలోనే కలుసుకుంది.
ఈజిప్టుకు ఇజ్రాయెల్‌తో పోరాడటానికి మాత్రమే ఆయుధాలు అవసరం. సుడానీస్ ప్రభుత్వం ఈజిప్షియన్ లైన్ నుండి దూరంగా వెళ్లడం ప్రారంభించినప్పుడు, ఆగష్టు 1955 లో నాజర్ ఈజిప్టు దళాలను సుడాన్‌కు బదిలీ చేయడానికి రవాణా విమానాలు మరియు బాంబర్లను తనకు అత్యవసరంగా విక్రయించమని మాస్కోను కోరాడు.
నాసర్ సోవియట్ రాయబారి మాల్ట్‌తో ఇలా అన్నాడు: "అరబ్ దేశాలు ఎల్లప్పుడూ ఈజిప్టును అనుసరిస్తాయని ఈజిప్టు ప్రభుత్వం విశ్వసిస్తోంది..."
నాజర్ అరబ్బులకే కాదు, మొత్తం ముస్లిం ప్రపంచానికి నాయకుడిగా ఎదగాలని అనుకున్నాడు.
"విశ్వాసంతో ఉన్న మన సోదరుల గురించి నేను ఆలోచిస్తున్నాను, వారు ఏ దేశంలో ఉన్నా, మాతో మక్కాకు తిరుగుతారు మరియు అదే ప్రార్థనలను భక్తితో గుసగుసలాడుకుంటారు.
ఇండోనేషియా, చైనా, మలేషియా, థాయ్‌లాండ్, బర్మా, పాకిస్థాన్, రష్యాల్లోని కోట్లాది మంది ముస్లింలను మానసికంగా సంబోధిస్తున్నప్పుడు, ఇతర దేశాల్లోని లక్షలాది మంది ముస్లింల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఈ లక్షలాది మంది ఒకే విశ్వాసంతో ఏకమయ్యారని మానసికంగా ఊహించినప్పుడు, నేను వారి మధ్య సహకారంలో ఎలాంటి గొప్ప అవకాశాలు ఉన్నాయో పూర్తిగా తెలుసు, ఇది వారికి మరియు వారి సోదరులకు అపరిమిత శక్తికి హామీ ఇస్తుంది.
ఇప్పుడు నేను ఆ పాత్రకు తిరిగి రావాలనుకుంటున్నాను, దానిని పోషించగల నటుడి కోసం వెతుకుతూ తిరుగుతున్నాను. ఇది మనం, మరియు మనం మాత్రమే ఆడగలము.
ప్రేగ్‌లో జరిగిన చర్చలలో, సోవియట్ ప్రతినిధులు ఆయుధాలలో కొంత భాగాన్ని వెంటనే మరియు ఉచితంగా మార్చగల కరెన్సీలో చెల్లించాలని డిమాండ్ చేశారు - బ్రిటిష్ పౌండ్లు స్టెర్లింగ్. మిగిలినవి వాయిదాల పద్ధతిలో కానీ, మంచి వడ్డీకి కానీ విక్రయించేందుకు అంగీకరించారు.
నాజర్‌కు డబ్బు చెల్లించే ఉద్దేశం లేదు. "సోవియట్ యూనియన్‌కు ఈజిప్టు వస్తువుల సరఫరా ద్వారా అన్ని చెల్లింపులు చేయబడతాయి" అని షెపిలోవ్ తనకు వాగ్దానం చేసినట్లు అతను సోవియట్ నాయకులకు గుర్తు చేశాడు. ఆయుధాల చెల్లింపుగా పత్తి మరియు బియ్యం అంగీకరించాలని నాజర్ కోరారు. క్రుష్చెవ్ మరియు సెంట్రల్ కమిటీ ప్రెసిడియం యొక్క ఇతర సభ్యులు అంగీకరించారు.
సెప్టెంబర్ 4న, రాయబారి సోలోడ్ ఈజిప్షియన్లకు మాస్కో ట్యాంకులను విక్రయించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. వీలైనంత త్వరగా ఆయుధాల పంపిణీ ప్రారంభమవుతుంది. ఈజిప్షియన్లు వస్తువుల సరఫరాతో చెల్లించవచ్చు - పత్తి, బియ్యం, తోలు ముడి పదార్థాలు, రేయాన్ నూలు.
సెప్టెంబర్ 12, 1955న, ప్రేగ్‌లో రహస్య ఆయుధాల సరఫరా ఒప్పందంపై సంతకం చేయబడింది. ఈ ఒప్పందం అమలులో పోలాండ్ కూడా పాలుపంచుకుంది. ఈజిప్షియన్ నౌకాదళం యొక్క ఆధునీకరణ మరియు పునఃపరికరాలలో పాల్గొంటానని ఆమె ప్రతిజ్ఞ చేసింది.
అదే రోజు, ఇజ్రాయెల్ రాయబారి జోసెఫ్ అవిదార్ మాస్కోలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమీప మరియు మధ్యప్రాచ్య దేశాల విభాగం అధిపతి గ్రిగరీ టిటోవిచ్ జైట్సేవ్‌ను చూడటానికి వచ్చారు.
రాయబారి వోలిన్ ప్రావిన్స్‌లో జన్మించాడు, పంతొమ్మిది సంవత్సరాల వయస్సులో అతను పాలస్తీనాకు వెళ్లి హగానా దళాలలో చేరాడు. సైన్యంలో అతను బ్రిగేడియర్ జనరల్ స్థాయికి ఎదిగాడు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్‌లో చివరి స్థానం ఉత్తర మిలిటరీ డిస్ట్రిక్ట్ కమాండర్.
అరబ్ దేశాలకు, ప్రధానంగా ఈజిప్ట్ మరియు సిరియాకు ఆయుధాలను సరఫరా చేయడానికి సోవియట్ యూనియన్ నిజంగా ఆఫర్ చేసిందా అని జోసెఫ్ అవిదార్ అడిగారు. "ఇజ్రాయెల్ దీని పట్ల ఉదాసీనంగా లేదు" అని రాయబారి నొక్కిచెప్పారు. "అరబ్ దేశాలు ఇజ్రాయెల్‌తో యుద్ధం చేస్తున్నాయని, వారు మమ్మల్ని బెదిరిస్తూనే ఉన్నారని, ఇజ్రాయెల్‌ను నాశనం చేస్తామని హామీ ఇస్తున్నారని అరబ్ దేశాల నాయకులు పేర్కొంటూనే ఉన్నారు."
సోవియట్ దౌత్యవేత్తకు అప్పటికే జరిగిన దాని గురించి మాట్లాడే అధికారం ఇంకా లేదు.
"సోవియట్ యూనియన్ ఈజిప్ట్ మరియు సిరియాలకు ఆయుధాలను విక్రయిస్తున్నట్లు విదేశీ పత్రికలలో వచ్చిన నివేదికలు విదేశీ వార్తాపత్రికల యొక్క పనికిమాలిన కల్పన" అని జైట్సేవ్ విరుచుకుపడ్డారు. నిజమే, అతను వెంటనే ఇలా అన్నాడు: “అయితే, ఆయుధాల అమ్మకం మరియు కొనుగోలు, అది ఎటువంటి దూకుడు లక్ష్యాలను సాధించకపోతే, ఒక నిర్దిష్ట రాష్ట్రం యొక్క అంతర్గత విషయం మరియు సాధారణ వాణిజ్య లావాదేవీ, అంటే, ప్రతి రాష్ట్రం దానిని నిర్ధారించడానికి కొనుగోలు చేయవచ్చు. భద్రత."
గ్రిగరీ జైట్సేవ్ 1953 నుండి విదేశాంగ మంత్రిత్వ శాఖలో మిడిల్ ఈస్ట్ విభాగానికి ఒక చిన్న విరామంతో నాయకత్వం వహించాడు; 1958లో అతను ఇరాక్‌కు మూడు సంవత్సరాల పాటు రాయబారిగా పంపబడ్డాడు, అక్కడ సైనిక తిరుగుబాటు జరిగింది.
సోవియట్ ఆయుధాలు ఈజిప్టుకు వెళ్ళాయి, కానీ ఈజిప్టు నాయకుల ఆకలి చాలా వేగంగా పెరిగింది.
సెప్టెంబరు 15, 1955 న, నాజర్ రాయబారికి ఫిర్యాదు చేశాడు: సోవియట్ యూనియన్ అతనికి భారీ IS-3 ట్యాంకులు, రెండు డిస్ట్రాయర్లు మరియు రెండు జలాంతర్గాములను విక్రయించడానికి ఎందుకు ఇష్టపడలేదు?
మరియు మూడు రోజుల తరువాత, సెప్టెంబర్ 18 న, ఈజిప్ట్ విదేశాంగ వ్యవహారాల మంత్రి A. సెడ్ సోవియట్ రాయబారి సోలోడ్‌కు “అణు ప్రయోగశాలను నిర్వహించడానికి సాధనాలు, పదార్థాలు మరియు పరికరాల జాబితాను” ఈజిప్టుకు ఇవ్వాలని కోరాడు. సరసమైన ధరల వద్ద. నాజర్‌కు సంప్రదాయ ఆయుధాలు సరిపోలేదు. అతను తన సొంత అణు బాంబును కలిగి ఉండాలనుకున్నాడు.
సెప్టెంబర్ 27న, నాజర్ చెకోస్లోవేకియా నుండి ఆయుధాల కొనుగోళ్లను బహిరంగంగా ప్రకటించాడు. ఇది మొదటి వార్త.
మధ్యప్రాచ్య దేశాలకు భారీ ఆయుధాలు సరఫరా చేయడం ఇదే తొలిసారి అని లెబనాన్ వంటి ఇతర అరబ్ దేశాల్లోని రాజకీయ నాయకులు అప్రమత్తం చేశారు. ఇజ్రాయెల్ తన సైన్యం కోసం ఆయుధాలను కొనుగోలు చేయడం ద్వారా ప్రతిస్పందిస్తుందని లెబనీస్ భయపడ్డారు, ఇది చివరికి కొత్త యుద్ధానికి దారి తీస్తుంది.
TASS నివేదిక అక్టోబర్ 1న ప్రచురించబడింది. మేము చెకోస్లోవాక్ ఆయుధాల గురించి మాట్లాడుతున్నామని మరియు సోవియట్ యూనియన్‌కు దానితో ఎటువంటి సంబంధం లేదని ఇది నొక్కి చెప్పింది.
అక్టోబరు 18న, రాయబారి సోలోడ్ నాజర్‌ను సందర్శించి, కొద్ది రోజుల్లో సోవియట్ రవాణా క్రాస్నోడార్ మిలిటరీ కార్గోతో అలెగ్జాండ్రియా ఓడరేవుకు చేరుకుంటుందని నివేదించాడు. ఓడ రాక మరియు దాని అన్‌లోడ్‌ను పూర్తి రహస్యంగా ఉంచాలని మాస్కో కోరింది.
అక్టోబర్ 24న, USSRలోని ఇజ్రాయెల్ యొక్క ఛార్జ్ డి'ఎఫైర్స్ ఈజిప్ట్‌కు ఆయుధాల విక్రయానికి సంబంధించి ఉప విదేశాంగ మంత్రి వ్లాదిమిర్ సెమెనోవిచ్ సెమెనోవ్‌కు ఒక గమనికను అందించారు. సెమియోనోవ్ నోట్‌ను మంత్రి మోలోటోవ్‌కు తెలియజేస్తానని వాగ్దానం చేశాడు, అయితే నోట్‌లో తప్పులు ఉన్నాయని వెంటనే గమనించాడు. "సోవియట్ యూనియన్ ఈజిప్టుకు లేదా మధ్యప్రాచ్యంలోని మరే ఇతర దేశానికి ఆయుధాలను సరఫరా చేయదని డిప్యూటీ మినిస్టర్ నమ్మకంగా చెప్పారు. చెకోస్లోవేకియా ద్వారా ఈజిప్ట్‌కు ఆయుధాల సరఫరా విషయంలో సోవియట్ యూనియన్ యొక్క స్థానం విషయానికొస్తే, ఇది సూచించిన రెండు సార్వభౌమ రాజ్యాల పని అని మేము నమ్ముతున్నాము. ఈజిప్టు తన సైన్యం కోసం ఎక్కడ తగిన ఆయుధాలను కొనుగోలు చేయగలదు.
చెకోస్లోవేకియా ద్వారా సోవియట్ ఆయుధాలను విక్రయించే పథకం, ఇజ్రాయెల్‌కు సరఫరా చేయడానికి కనుగొనబడింది, ఇప్పుడు దాని శత్రువుల ప్రయోజనం కోసం పనిచేసింది.
నవంబర్ 16 న, సెంట్రల్ కమిటీ ప్రెసిడియం కైరో నుండి సోవియట్ రాయబారి నుండి టెలిగ్రామ్‌ను చర్చించింది, అదనపు ఆయుధాల కోసం ఈజిప్ట్ చేసిన అభ్యర్థనను వివరిస్తుంది. సెంట్రల్ కమిటీ జనరల్ డిపార్ట్మెంట్ హెడ్ V.N. క్రుష్చెవ్ యొక్క ప్రధాన సిద్ధాంతాలను మాలిన్ క్లుప్తంగా పేర్కొన్నాడు: “రిస్క్. కానీ వాళ్ళు చేసింది మంచిదే. మేము స్వతంత్ర విధానాన్ని అమలు చేసాము. చెల్లిస్తుంది. లైన్ సరైనది. ఇప్పుడు: జలాంతర్గాములను ఇవ్వవద్దు; మీరు దానిని గ్రహించినప్పుడు, మేము దానిని చర్చిస్తాము. మాకు విమానాలు ఇవ్వండి. ఇది ఉచితంగా విలువైనది కాదు, కానీ ప్రాధాన్యత రుణం ఇవ్వడానికి.
సోవియట్ నాయకులు ఈజిప్టుకు ఉద్దేశించిన ఎనభైకి బదులుగా వంద మంది యోధులను ఇవ్వడానికి అంగీకరించారు.
పీపుల్స్ డెమోక్రసీలతో ఆర్థిక సంబంధాల కోసం జనరల్ డైరెక్టరేట్ పోలాండ్ ద్వారా సైనిక సలహాదారులను మరియు ఆంగ్ల అనువాదకులను ఈజిప్టుకు పంపింది, వారు ఈజిప్షియన్లకు సాంకేతిక పరిజ్ఞానంలో నైపుణ్యం మరియు సైనిక వ్యవహారాలను బోధించడంలో సహాయపడింది. ఈజిప్షియన్ పైలట్‌లు గ్డినియా మరియు గ్డాన్స్క్‌లలో శిక్షణ పొందారు.
నవంబర్ 9న, బ్రిటీష్ ప్రధాన మంత్రి ఆంథోనీ ఈడెన్, లండన్‌లో జరిగిన విందులో మాట్లాడుతూ, ఈజిప్టుకు సోవియట్ సరఫరాలు మధ్యప్రాచ్యంలో ఇప్పటికే ఉన్న అనిశ్చిత సమతుల్యతను నాశనం చేస్తున్నాయని అన్నారు.
"ఇది మరొక వాణిజ్య ఒప్పందం అని అనుకోవడం అసంబద్ధం," అని ఈడెన్ అన్నాడు. ఈజిప్ట్‌కు ట్యాంకులు మరియు విమానాలను విక్రయించే ఉద్దేశ్యం సోవియట్ యూనియన్ అరబ్ ప్రపంచంలోకి చొచ్చుకుపోవడమే. సోవియట్‌ల ఈ చర్య ప్రచ్ఛన్న యుద్ధాన్ని ముగించాలని సోవియట్ ప్రభుత్వం ప్రకటించిన కోరికతో రాజీపడదు. ఈ ప్రాంతానికి భారీ ఆయుధాల సరఫరా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో మాస్కో అర్థం చేసుకోవాలి.
డిసెంబర్ 1955 లో, క్రుష్చెవ్, సుప్రీం కౌన్సిల్ సెషన్‌లో మాట్లాడుతూ, మొదటిసారిగా ఇజ్రాయెల్‌పై బహిరంగంగా దావాలు చేశాడు: “ఇజ్రాయెల్ రాష్ట్రం యొక్క చర్యలు, దాని ఉనికి యొక్క మొదటి రోజుల నుండి దాని పొరుగువారిని బెదిరించడం మరియు అనుసరించడం ప్రారంభించింది. వారి పట్ల స్నేహపూర్వక విధానం, ఖండించాల్సిన అవసరం ఉంది. అటువంటి విధానం ఇజ్రాయెల్ రాష్ట్ర జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా లేదని మరియు అటువంటి విధానాన్ని అమలు చేసే వారి వెనుక సుప్రసిద్ధ సామ్రాజ్యవాద శక్తులు నిలుస్తాయని స్పష్టమైంది. అరబ్ ప్రజలపై ఇజ్రాయెల్‌ను తమ ఆయుధంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారు..."
క్రుష్చెవ్ మాటలు మధ్యప్రాచ్య సంఘర్షణకు సంబంధించి సోవియట్ విధానం యొక్క సమూల సవరణను సూచించాయి. వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందని మాస్కోకు తెలిసినప్పటికీ.
ఇజ్రాయెల్ రాయబారి అబ్రమోవ్ మోలోటోవ్‌కు ఇలా వ్రాశాడు:
"ఇజ్రాయెల్ మరియు అరబ్ దేశాల మధ్య శాంతి చర్చలకు బెన్-గురియన్‌తో కలవడానికి అంగీకరించే అరబ్ నాయకుడు ఇంకా పుట్టలేదు" అని సౌదీ ప్రధాన మంత్రి ఎమిర్ ఫైసల్ చాలా మంది అరబ్బుల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందువల్ల, ఇజ్రాయెల్ పట్ల అరబ్ స్థానం ప్రస్తుతం సరిదిద్దలేనిది.
ఇజ్రాయెల్ స్థానం మరింత సరళమైనది..."
కానీ సోవియట్ దౌత్యవేత్తలు ఎన్‌క్రిప్టెడ్ టెలిగ్రామ్‌లు లేదా రహస్య కరస్పాండెన్స్‌లో మాత్రమే బహిరంగంగా మాట్లాడారు.
ఇజ్రాయెల్ పట్ల వైఖరి మళ్లీ శత్రుత్వ లక్షణాలను పొందింది. కూలిపోయిన ప్రయాణీకుల విమానం కథలో ఇది స్పష్టంగా ప్రదర్శించబడింది. ఆగష్టు 4, 1955 న, రచయిత యూరి కార్లోవిచ్ ఒలేషా తన డైరీలో ఇలా వ్రాశాడు:
"మానవత్వానికి వ్యతిరేకంగా ఒక క్రూరమైన నేరం జరిగింది: బల్గేరియన్లు తమ భూభాగాన్ని అనుకోకుండా తాకిన ఇజ్రాయెల్ ప్రయాణీకుల విమానాన్ని కూల్చివేశారు. యాభై ఎనిమిది మంది చనిపోయారు. ట్యాంక్‌ను తాకిన షెల్ లేదా బుల్లెట్ నుండి విమానం పేలిపోయింది.
యాభై ఎనిమిది మంది అమాయక బాధితులు. శాంతి సమయంలో ఒక విమానం విదేశీ భూభాగం మీదుగా ఎగురుతున్నందున దానిపై కాల్చడం నిజంగా అవసరమా? అనాగరికత! వీటన్నింటికీ పుట్టుకొచ్చే వైరస్ బహుశా ఉంది: జర్మన్లు మానవ చర్మం నుండి చేతి తొడుగులు తయారు చేయడం, మన అమాయకుల బహిష్కరణ మరియు ఈ రకమైన గూఢచారి ఉన్మాదం...
ఇది లుసిటానియా వలె భయానకంగా ఉంది. అంతేకాక, ఇది యుద్ధ సమయంలో జరిగింది మరియు జర్మన్లు చేత జరిగింది, వారికి ఎలా బాధపడాలో తెలుసు, మరియు ఇది టర్కిష్ మార్గంలో క్రూరమైన బల్గేరియన్లచే జరిగింది.
బ్రిటీష్ లైనర్ లుసిటానియా లివర్‌పూల్ నుండి న్యూయార్క్‌కు ఎగురుతోంది మరియు మే 7, 1915న జర్మన్ జలాంతర్గామి ద్వారా మునిగిపోయింది. పడవలో వెయ్యి రెండు వందల మందికి పైగా ప్రయాణికులు మరియు ఏడు వందల మంది నావికులు ఉన్నారు. సగానికి పైగా చనిపోయారు. ప్రయాణీకుల లైనర్ మునిగిపోవడం జర్మనీపై ద్వేషాన్ని పెంచింది.
నలభై సంవత్సరాల తరువాత, ఇజ్రాయెల్ నుండి టర్కీ మీదుగా ఇంగ్లండ్‌కు ఎగురుతూ ఇజ్రాయెలీ ఎయిర్‌లైన్ ప్యాసింజర్ విమానం కూల్చివేయబడింది. అతను కోర్సు నుండి తప్పుకున్నాడు మరియు బల్గేరియన్ వైమానిక దళం చేత కాల్చివేయబడ్డాడు, ఇది ఇజ్రాయెల్‌కు సంబంధించి సోవియట్ యూనియన్ రేఖ ద్వారా మార్గనిర్దేశం చేయబడింది.
 
సూయజ్ కాలువపై యుద్ధం
జనవరి 23, 1956న, సిరియా కూడా సోవియట్ ఆయుధాలను చెకోస్లోవేకియా ద్వారా కొనుగోలు చేయాలనుకుంటుందని మరియు అప్పటికే ప్రేగ్‌కు ఒక ప్రతినిధిని పంపిందని సోవియట్ ఛార్జ్ డి'అఫైర్స్‌కు నాజర్ తెలియజేశాడు.
సిరియా అరవై T-34 ట్యాంకులు, పద్దెనిమిది 100 mm తుపాకులు, ముప్పై రెండు 100 mm లేదా 855 mm యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ ఆయుధాలు, పద్దెనిమిది యుద్ధ విమానాలు, నూట యాభై సాయుధ వాహనాలు, మూడు రాడార్ ఇన్‌స్టాలేషన్‌లు, అనేక వందల ట్రక్కులు మరియు మందుగుండు సామగ్రిని కొనుగోలు చేయాలనుకుంటోంది. సిరియన్లు కూడా డబ్బుతో కాదు, వస్తువులతో చెల్లించాలని భావించారు.
ఈజిప్షియన్లు మరియు సిరియన్లు సోవియట్ యూనియన్‌ను నేరుగా శత్రుత్వాలలోకి లాగడానికి ఆసక్తిగా ఉన్నారు.
1956 ప్రారంభంలో, కొత్త సోవియట్ రాయబారి కైరోకు వచ్చారు - ఎవ్జెనీ డిమిత్రివిచ్ కిసెలియోవ్, యుద్ధం తరువాత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో బాల్కన్ దేశాల విభాగానికి నాయకత్వం వహించి, ఆపై హంగేరీకి రాయబారిగా ఉన్నారు.
మార్చి ఇరవై ఒకటవ, యాభై ఆరులో, నాజర్ కిసెలియోవ్‌ని అందుకొని అతనితో ఇలా అన్నాడు:
"సిరియా, సౌదీ అరేబియా మరియు ఈజిప్ట్ సోవియట్ యూనియన్‌ను అడుగుతున్నాయి, పాశ్చాత్య శక్తులు ఇప్పటికే ఇజ్రాయెల్ తన విమానయానం కోసం USA, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ మరియు ఇతర దేశాల యూదు జనాభా నుండి పైలట్‌లను నియమించుకోవడానికి అనుమతించాయని గుర్తుంచుకోండి. అత్యవసర పరిస్థితి, సోవియట్ యూనియన్‌లోని సెంట్రల్ ఆసియా రిపబ్లిక్‌లలో కూడా అదే విధంగా చేయడానికి, సైనిక సామగ్రిని ఉపయోగించడంలో వారికి సహాయపడే ముస్లింలను ఆశ్రయించడం...
సోవియట్ ప్రభుత్వానికి మూడు దేశాల అభ్యర్థన చాలా ముఖ్యమైనది మరియు తీవ్రమైనది.
మాస్కోలో అభ్యర్థన తిరస్కరించబడింది. పాశ్చాత్య దేశాలతో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి క్రుష్చెవ్ ఆ సమయంలో ప్రయత్నిస్తున్నందున కనీసం కాదు.
దాదాపు పది రోజుల పాటు, ఏప్రిల్ 1956 పద్దెనిమిదవ తేదీ నుండి ఇరవై ఏడవ తేదీ వరకు, నికితా సెర్జీవిచ్ క్రుష్చెవ్ మరియు ప్రభుత్వ అధిపతి నికోలాయ్ అలెక్సాండ్రోవిచ్ బుల్గానిన్ ఇంగ్లాండ్‌లో ఉన్నారు.
"రష్యన్లు పూర్తిగా కొత్త వెలుగులో కనిపించారు," ఒక దౌత్యవేత్త గుర్తుచేసుకున్నాడు. "వారితో మాట్లాడటం సులభం అయింది." వారు ఎల్లప్పుడూ మర్యాదగా ఉండటానికి ప్రయత్నించినప్పటికీ, వారు గట్టిగా చర్చించారు మరియు చాలా స్పష్టంగా మరియు సూటిగా మాట్లాడారు. వారు నమ్మకంగా మరియు సూటిగా కనిపించారు."
చర్చల సమయంలో, బ్రిటీష్ వారు మధ్యప్రాచ్యం ప్రాథమికంగా బ్రిటీష్ మరియు మరింత విస్తృతంగా చెప్పాలంటే ఐరోపా ప్రయోజనాల గోళం అని నొక్కి చెప్పారు. మరియు ఈజిప్టుకు సోవియట్ ఆయుధాల సరఫరా ఈ ప్రాంతంలో ఆయుధ పోటీని పెంచుతోంది.
క్రుష్చెవ్ మరియు బుల్గానిన్ ఈజిప్టుకు ఆయుధాల సరఫరాను నిలిపివేస్తామని వాగ్దానం చేయలేదు, అయితే ఏ సందర్భంలోనైనా, పశ్చిమ దేశాలతో సంబంధాలను మెరుగుపరచడం పేరుతో, వారు వాటిని తగ్గించాలని నిర్ణయించుకున్నారు.
కైరో మనస్తాపం చెందింది. వెంటనే నాజర్ స్పందన వచ్చింది. మే 16న ఈజిప్టు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాగా గుర్తింపు పొందింది. క్రుష్చెవ్‌ను తృణీకరించిన గొప్ప విప్లవకారుడు మావో జెడాంగ్ ఎటువంటి షరతులు లేకుండా అతనికి ఆయుధాలను అమ్ముతారని నాసర్ ఆశించాడు. కానీ ప్రభుత్వాధినేత, జౌ ఎన్లై, విచారంతో ప్రతిస్పందించారు: "ఈజిప్టును ఆయుధం చేసే సామర్థ్యం చైనాకు లేదు."
జూన్ 2, 1956న, విదేశాంగ మంత్రిగా తన బాధ్యతల నుండి ఉపసంహరించుకోవాలని మంత్రుల మండలి మొదటి డిప్యూటీ ఛైర్మన్ మోలోటోవ్ యొక్క అభ్యర్థనను సుప్రీం కౌన్సిల్ యొక్క ప్రెసిడియం ఆమోదించిందని ప్రావ్దా నివేదించింది. డిమిత్రి ట్రోఫిమోవిచ్ షెపిలోవ్ మంత్రి అయ్యాడు.
మోలోటోవ్ నిష్క్రమణ అనివార్యం. అతను మరియు క్రుష్చెవ్ ప్రతిదానిపై నిర్ణయాత్మకంగా విభేదించారు. ఈసారి కచ్చితంగా మంత్రి అవుతానని ఆండ్రీ గ్రోమికో ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ క్రుష్చెవ్ తన అభిమాన డిమిత్రి ట్రోఫిమోవిచ్ షెపిలోవ్ను స్మోలెన్స్కాయ స్క్వేర్కు పంపాడు. గ్రోమికోకి ఇది ఒక దెబ్బ. అతని కుమారుడు, అనాటోలీ ఆండ్రీవిచ్ గ్రోమికో, ఆ రోజు తన తండ్రి, అద్భుతంగా రిజర్వ్ చేయబడిన వ్యక్తి, తన భావాలను బయటపెట్టాడు - అతను ఒక రేక్ తీసుకొని Vnukovoలోని డాచా వద్ద యార్డ్ శుభ్రం చేయడానికి వెళ్ళాడు ...
షెపిలోవ్ తేలికగా మాట్లాడే వ్యక్తి మరియు అతని పూర్వీకుడు మోలోటోవ్ వలె కాకుండా, మంత్రి సాధ్యమైనంతవరకు ప్రపంచవ్యాప్తంగా పర్యటించాలని మరియు విదేశీ దౌత్యవేత్తలను కలవాలని నమ్మాడు. అతను వెంటనే మధ్యప్రాచ్య దేశాలకు - ఈజిప్ట్, సిరియా, లెబనాన్ దేశాలకు పెద్ద పర్యటనకు వెళ్ళాడు.
ఇజ్రాయెల్ షెపిలోవ్‌ను కూడా ఆహ్వానించింది, కాని మాస్కో మంత్రి పర్యటన కార్యక్రమం ఇప్పటికే అంగీకరించబడిందని మరియు పర్యటన తర్వాత, షెపిలోవ్ వెంటనే మాస్కోకు తిరిగి రావాలని ప్రతిస్పందించింది.
డిమిత్రి షెపిలోవ్, క్రుష్చెవ్ యొక్క పూర్తి మద్దతును అనుభవిస్తూ, పూర్తిగా స్వతంత్రంగా ప్రవర్తించాడు. అతను తెలివైన వ్యక్తి, అతను ప్రతిదీ త్వరగా గ్రహించాడు, కానీ అతను చాలా లోతుగా పరిశోధించాలని కోరుకోలేదు. అతను మధ్యప్రాచ్యంలో కొత్త సోవియట్ విధానాన్ని నిర్వచించాడు: అరబ్ దేశాలు సోవియట్ యూనియన్ యొక్క మిత్రదేశాలు, వారికి సాధ్యమైన ప్రతి విధంగా సహాయం చేయాలి.
షెపిలోవ్ గమాల్ అబ్ద్-అల్ నాసర్‌ను కలవడానికి కైరోకు వెళ్లినప్పుడు, అతని సహాయకులలో ఎవరు అతనితో పాటు రావాలని మంత్రిని అడిగారు. డిమిత్రి ట్రోఫిమోవిచ్ ఆశ్చర్యపోయాడు: “ప్రజలను పని నుండి ఎందుకు దూరం చేస్తారు? రాయబార కార్యాలయంలో అనువాదకుడు ఉంటాడు, బ్రీఫ్‌కేస్‌ని నేనే తీసుకెళ్లగలను.”
జూన్ 16న, షెపిలోవ్ గణనీయమైన సహాయం అందిస్తానని వాగ్దానంతో ఈజిప్ట్ చేరుకున్నాడు. జూన్ 18న, అతను తన కార్యాలయంలో యుద్ధ మంత్రి మరియు దేశ సాయుధ దళాల కమాండర్-ఇన్-చీఫ్ మేజర్ జనరల్ అబ్ద్-అల్ హకీమ్ అమెర్‌తో మాట్లాడారు. సంభాషణ చాలా స్పష్టంగా ఉంది, ఎందుకంటే అమెర్ దేశంలో రెండవ వ్యక్తిగా పరిగణించబడ్డాడు.
నాజర్ క్రుష్చెవ్‌కి వివరించాడు:
- కామ్రేడ్ క్రుష్చెవ్, అమెర్ మరియు నేను ఒక వ్యక్తి. మీరు నాకు ఏమి చెప్పగలరు, అమెర్‌తో చెప్పండి మరియు అమెర్‌తో ఏమి చెప్పగలరు, నాకు చెప్పండి. మేం క్లోజ్ ఫ్రెండ్స్.
ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటికీ ఈజిప్టు సైన్యం కంటే బలంగా ఉందని పాశ్చాత్య పత్రికలలో వచ్చిన కథనాల గురించి షెపిలోవ్ జనరల్ అమెర్‌ను అడిగారు:
— ఇజ్రాయెల్ సైన్యం నిజంగా ఈజిప్టు సైన్యం కంటే ఏదైనా ప్రయోజనాలను కలిగి ఉంటే, సరిగ్గా ఏమిటి?
"ప్రస్తుతం ఇజ్రాయెల్ సైన్యం దాదాపు అన్ని రంగాలలో ఈజిప్టు సైన్యంపై తన ప్రయోజనాన్ని కోల్పోయింది: సంఖ్యలు, పరికరాలు, శిక్షణ మరియు సాధారణ పోరాట ప్రభావం... ఇజ్రాయెల్ సైన్యం. ఇప్పుడు ఈజిప్టుపై యుద్ధంలో విజయం సాధించలేకపోయింది, కానీ రెచ్చగొట్టే చర్యలను ఆశ్రయించవచ్చు."
వచ్చే ఏడాదికి ఒక బ్యాచ్ టి-54 ట్యాంకులు మరియు రెండు స్క్వాడ్రన్‌ల మిగ్-19 యుద్ధ విమానాలను అమెర్ కోరింది.
“కామ్రేడ్ T-54 ట్యాంకులు మరియు MiG-19 యుద్ధ విమానాలు ప్రస్తుతం పరీక్షించబడుతున్న మా కొత్త ఆయుధాలు, మరియు పరీక్షలు పూర్తయ్యే వరకు మేము కారణాల వల్ల వాటిని విక్రయించడం మానేస్తామని షెపిలోవ్ జనరల్ అమెర్‌కు వివరించాడు, సంభాషణ యొక్క రికార్డింగ్. .
అదే సమయంలో, కామ్రేడ్ ట్రయల్ వ్యవధి, బహుశా, చాలా కాలం ఉండదని షెపిలోవ్ గుర్తించారు ... "
ఈజిప్టు నాయకులు పూర్తిగా పొగడ్తలను తగ్గించలేదు మరియు తమను తాము సోవియట్ నాయకుల విద్యార్థులుగా చిత్రీకరించుకున్నారు. పదాలు చౌకగా ఉండేవి.
జూన్ 19న, షెపిలోవ్ క్రుష్చెవ్‌కు టెలిగ్రాఫ్ చేశాడు:
“అన్ని సమావేశాలలో, నాజర్ దేశాన్ని పారిశ్రామికీకరణ మరియు వ్యవసాయాన్ని ప్రోత్సహించడం వంటి సమస్యలను ఆచరణాత్మకంగా ఎలా పరిష్కరించవచ్చో దాని సహకారంతో సహా వివరణాత్మక సలహా కోసం నన్ను అడుగుతాడు. సుమారు ఆరు గంటల పాటు సాగిన చివరి సంభాషణలో, నేను అతనికి అవసరమైన వివరణలు ఇవ్వడానికి ప్రయత్నించాను ... "
డిమిత్రి షెపిలోవ్ చాలా తెలివైన వ్యక్తి, కానీ ఈజిప్ట్ అధ్యక్షుడికి నిజంగా తన సలహా అవసరమని అతను నమ్మాడు. అయితే యాత్ర పెద్దగా విజయవంతం కాలేదు. షెపిలోవ్ ఈజిప్ట్‌తో స్నేహ ఒప్పందాన్ని ముగించాలని ప్రతిపాదించాడు. ఈజిప్షియన్లు తమ గుడ్లన్నింటినీ ఒకే బుట్టలో వేయడానికి తొందరపడలేదు. పడమటికి దారితీసే తలుపును నాసర్ చప్పరించదలచుకోలేదు. అతను అమెరికన్ల నుండి కూడా ఏదైనా అందుకోవాలని ఆశించాడు.
షెపిలోవ్, బయలుదేరినప్పుడు, నాజర్‌ను మాస్కోకు ఆహ్వానించాడు.
రాయబారి కిసెలియోవ్ ఇంట్లో నాజర్‌ను సందర్శించారు మరియు మాస్కోకు సంభాషణ యొక్క రికార్డింగ్‌ను పంపారు:
"నాసర్ మాట్లాడుతూ, అతను సాధారణంగా గాలిలో మరియు సముద్రంలో సముద్రపు వ్యాధితో బాధపడుతున్నప్పటికీ, విమానం ఎక్కే ముందు దాదాపు మూర్ఛపోతాడు, అతను విమానంలో ప్రయాణించడానికి ఇష్టపడతాను ఎందుకంటే ఇది సమయం తగ్గుతుంది.
అతను కోరుకుంటే సోవియట్ ప్రభుత్వం అతని తర్వాత మా విమానాలను పంపడానికి సంతోషంగా ఉంటుందని నేను అప్పుడు ప్రస్తావించాను. నాసర్ కృతజ్ఞతతో ఉన్నానని బదులిచ్చాడు, అయితే అతను తన వికౌంట్ విమానంలో ఎగురుతానని అనుకున్నాడు, అందులో అతను బెల్గ్రేడ్‌కు వెళ్లాడు. అందులో మొదటి సారి తాను సముద్రపు వ్యాధితో బాధపడలేదని పేర్కొన్నాడు. నాజర్ ఈ ఇంగ్లీష్ విమానం దాని సౌలభ్యం, వేగం మరియు శబ్దం మరియు కంపనం లేకపోవడం గురించి ప్రశంసించారు...
సైన్యంలోని తన సన్నిహిత సహచరులు ఇటీవల మరణించినందుకు నాజర్ తన బాధను నాకు చెప్పాడు. అతను యుగోస్లేవియాకు బయలుదేరిన రోజున, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ (నాజర్‌కు ఈ హంతకుల పేర్లు తెలుసు!) గాజాలో ఉన్న అతని రెజిమెంట్ కామ్రేడ్‌కి పంపబడింది, ఒక పుస్తకంలో దాచిన బాంబు, ప్యాకేజీ తెరిచిన క్షణం పేలింది.
ఈ రోజు, జూలై 21, అతని స్నేహితుడు మరియు నాజర్ ప్రకారం, అనూహ్యంగా నిజాయితీ మరియు నిరాడంబరమైన దేశభక్తుడు, అమ్మాన్‌లోని మిలిటరీ అటాచ్ అయిన కల్నల్ సెలిహ్ ముస్తఫా అదే "పార్సిల్" నుండి మరణించారు.
ఉద్వేగం మరియు చేదు భావనతో, నాజర్ తన స్నేహితుల గురించి మరియు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ యొక్క నీచమైన మరియు నీచమైన పద్ధతుల నుండి మరణించిన వారి గురించి వివరంగా చెప్పాడు.
గాజా స్ట్రిప్‌లో ఈజిప్షియన్ ఇంటెలిజెన్స్‌కు నేతృత్వం వహించిన కల్నల్ ముస్తఫా హఫీజ్ మరియు జోర్డాన్‌కు మిలటరీ అటాచ్ అయిన లెఫ్టినెంట్ కల్నల్ సలా ముస్తఫా గురించి నాజర్ ప్రస్తావించాడు. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ మొస్సాద్ వారిని చేరుకునే వరకు పాలస్తీనా ఉగ్రవాదులను ఇజ్రాయెల్ భూభాగంలోకి బహిష్కరించడాన్ని వారు పర్యవేక్షించారు...
మాస్కోకు తిరిగి వచ్చిన షెపిలోవ్, ఫ్రెంచ్-ఇంగ్లీష్ కంపెనీచే నిర్వహించబడే సూయజ్ కెనాల్‌ను జాతీయం చేయాలని నాజర్ ఉద్దేశించినట్లు క్రుష్చెవ్‌కు నివేదించాడు. మరియు అది జరిగింది.
అస్వాన్ డ్యామ్ నిర్మాణం కోసం ఈజిప్ట్‌కు రుణం ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకు మరియు అమెరికన్ ప్రభుత్వం నిరాకరించడంతో నాజర్ నిర్ణయం రెచ్చగొట్టబడింది. ఈ ఆనకట్ట దేశంలోని విస్తారమైన ప్రాంతాలను ఈజిప్షియన్లకు ఉద్యోగాలు మరియు ఆహారాన్ని అందించే సారవంతమైన పొలాలుగా మారుస్తుందని నాసర్ నిరంతరం చెప్పాడు.
యునైటెడ్ స్టేట్స్ స్టేట్ సెక్రటరీ అయిన జాన్ ఫోస్టర్ డల్లెస్ ఈజిప్టుకు రుణాన్ని నిరాకరించాడు.
ఇరాన్, పాకిస్తాన్ మరియు టర్కీలు అమెరికన్లపై ఒత్తిడి తెచ్చాయి: మీ విధానానికి వ్యతిరేకంగా ఉన్న నాజర్‌కు మీరు డబ్బు ఇవ్వాలనుకుంటున్నారు మరియు మీరు మమ్మల్ని తిరస్కరించారు, మేము మీకు మద్దతు ఇస్తున్నప్పటికీ ... అయినప్పటికీ, చరిత్రకారులు రుణం నిరాకరించడాన్ని తప్పు అంటారు. డల్లెస్ నాజర్‌ను పశ్చిమ దేశాలకు శత్రువుగా చేశాడు.
జూలై 19, 1956న, అస్వాన్ డ్యామ్ నిర్మాణానికి ఈజిప్ట్ డబ్బు అందదని డల్లెస్ చెప్పాడు. ఒక వారం తర్వాత, జూలై ఇరవై ఆరవ తేదీన, సూయజ్ కెనాల్ జాతీయీకరణపై నాజర్ ఒక డిక్రీపై సంతకం చేశాడు.
కైరోలోని మురికి అల్-తాహిర్ స్క్వేర్‌లో వేడి సాయంత్రం, నాజర్ తన అభిమానుల గుంపుకు డిక్రీ పాఠాన్ని చదివాడు: “జనరల్ సూయజ్ కెనాల్ కంపెనీ ఇందుమూలంగా జాతీయం చేయబడింది. పై సంస్థ యొక్క అన్ని నిధులు, హక్కులు మరియు బాధ్యతలు రాష్ట్ర ఆస్తిగా మారతాయి. ప్రస్తుతం దాని నిర్వహణకు బాధ్యత వహించే అన్ని సంస్థలు మరియు కమిటీలు రద్దు చేయబడ్డాయి..."
నాసర్ కాలువను జాతీయం చేయాలనే నిర్ణయం ప్రధానంగా ఇంగ్లాండ్‌ను ప్రభావితం చేసింది, అయితే సూయజ్ కెనాల్ కంపెనీ షేర్లలో కొంత భాగాన్ని ఫ్రాన్స్ కూడా కలిగి ఉంది.
బ్రిటీష్ ప్రధాన మంత్రి ఆంథోనీ ఈడెన్ తన డౌనింగ్ స్ట్రీట్ నివాసంలో లంచ్ సందర్భంగా కైరో నుండి అత్యవసర సందేశాన్ని అందుకున్నాడు. మధ్యాహ్న భోజనానికి అంతరాయం కలిగింది, వెంటనే మంత్రివర్గం సమావేశమైంది. "ఈజిప్షియన్లు మమ్మల్ని గొంతుతో పట్టుకున్నారు," ప్రధాన మంత్రి భయంకరంగా అన్నారు.
మరుసటి రోజు ఉదయం, కాలువపై నియంత్రణను తిరిగి పొందేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయవలసిందిగా బ్రిటిష్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్‌కు సూచించబడింది.
1936లో, ఇంగ్లండ్ ఈజిప్టుతో ఒక ఒప్పందంపై సంతకం చేసింది, అది సూయజ్ కెనాల్ ప్రాంతంలో సైనిక స్థావరాలు మరియు సైనిక బృందాలను కలిగి ఉండటానికి అనుమతించింది. బ్రిటీష్ దళాలు ఈజిప్టు నేలను విడిచిపెట్టాలని నాజర్ ప్రభుత్వం డిమాండ్ చేసింది.
ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి క్రిస్టియన్ పినాల్ట్ ఉమ్మడి సైనిక చర్య కోసం ప్రణాళికను చర్చించడానికి లండన్ చేరుకున్నారు.
నాజర్‌తో సరిపెట్టుకోవడానికి ఫ్రాన్స్ తన సొంత స్కోర్‌ను కలిగి ఉంది. దేశం యొక్క స్వాతంత్ర్యం కోరిన అల్జీరియన్ తిరుగుబాటుదారులకు ఈజిప్ట్ ఆయుధాలను సరఫరా చేసింది. పారిస్‌లో యుద్ధం నాసర్‌ను రాజీనామా చేయవలసి వస్తుందని మరియు ఒక వారంలో అల్జీరియన్ తిరుగుబాటు ముగుస్తుందని నమ్ముతారు.
ఫ్రెంచ్ రక్షణ మంత్రిత్వ శాఖ పారిస్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాన్ని "ఈజిప్టు దళాల బలం మరియు మోహరింపుపై తాజా సమాచారాన్ని - భూమి, సముద్రం మరియు గాలి" అందించాలని కోరింది.
నాజర్ చివరికి సూయజ్ కెనాల్ యొక్క విధిపై చర్చలను విరమించుకున్నాడు. అప్పుడు సూయజ్ కెనాల్ కంపెనీ పనిచేయడం మానేసింది. ఈజిప్టు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంది. మాస్కోలోని ఈజిప్టు రాయబారి సహాయం కోసం విదేశాంగ మంత్రిత్వ శాఖకు వెళ్లారు: పైలట్లు అత్యవసరంగా అవసరం. మరియు సోవియట్ యూనియన్ సహాయం చేసింది.
ఆగష్టు రెండవ తేదీన ఇంగ్లాండ్, ఫ్రాన్స్ మరియు యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వాలు లండన్‌లో అక్టోబర్ ఇరవై తొమ్మిది, ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మరియు ఇతర దేశాలలో సంతకం చేసిన సమావేశానికి సంబంధించిన పార్టీల సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించాయి. సూయజ్ కాలువ.
ఆగష్టు 3 న, మాస్కోలోని బ్రిటిష్ రాయబారి షెపిలోవ్‌కు కాలువ జాతీయీకరణకు సంబంధించి గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్ మరియు యునైటెడ్ స్టేట్స్ నుండి ఒక ప్రకటనతో ఒక గమనికను అందజేశారు.
సోవియట్ యూనియన్ లండన్‌లో ఒక సమావేశానికి ఆహ్వానించబడింది, "కాలువ యొక్క ఆపరేషన్ యొక్క కొనసాగింపును నిర్ధారించడానికి అంతర్జాతీయ ప్రాతిపదికన సమర్థవంతమైన చర్యలను చేపట్టడానికి అత్యంత సముచితమైన చర్యలు తీసుకోవడాన్ని పరిశీలించడానికి."
ఆగష్టు 10 న, షెపిలోవ్ కైరోలోని సోవియట్ రాయబారిని టెలిగ్రాఫ్ చేశాడు:
“నాజర్‌ని సందర్శించి, అతనికి ఈ క్రింది వాటిని ఇవ్వండి. లండన్ సదస్సులో సోవియట్ ప్రతినిధి బృందానికి నేను నాయకత్వం వహిస్తాను.
లండన్ కాన్ఫరెన్స్‌కు స్వయంగా వెళ్లవద్దని నాజర్‌కు నా తరపున గట్టిగా సలహా ఇస్తున్నాను.
మొదట, కాన్ఫరెన్స్ సమయంలో మరియు దాని తరువాత, ఈజిప్టులో క్లిష్ట పరిస్థితి తలెత్తవచ్చు, దీనిలో కైరోలో నాజర్ లేకపోవడం ఈ విషయం యొక్క మొత్తం కోర్సుపై చాలా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
రెండవది, సామ్రాజ్యవాద శక్తులు ఇప్పుడు అన్ని విధాలుగా నాజర్‌ను అంతమొందించాలని చూస్తున్నాయి. అతను లండన్‌కు వెళితే, నాజర్‌పై ప్రత్యక్ష ఉగ్రవాద చర్యలకు సామ్రాజ్యవాద ఏజెంట్లు చేసే ప్రయత్నాలను నేను మినహాయించను.
దీని తరువాత, రాయబారికి కొత్త సూచనలు ఇవ్వబడ్డాయి:
"నాజర్‌ని సందర్శించి, అందుకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం, రాబోయే 24 గంటల్లో, బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ దళాలు సూయజ్ కెనాల్‌ను ఆక్రమించుకుంటాయని చెప్పండి."
రాయబారి కిసెలియోవ్ వెంటనే నాసర్ వద్దకు వెళ్లాడు. ఈజిప్టు కాలువను ఆక్రమించే ప్రయత్నాన్ని తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సైన్యం, నౌకాదళాలు అప్రమత్తంగా ఉన్నాయి.
లండన్‌లో జరిగే సదస్సును బహిష్కరించాలని ఈజిప్ట్ నిర్ణయించింది. సూయెజ్ వివాదంలో, సోవియట్ దౌత్యం ఈజిప్ట్ ప్రతినిధిగా పనిచేసింది. నాసర్ ఆమోదం లేకుండా, షెపిలోవ్ ఒక్క అడుగు కూడా వేయలేదు. మాస్కో నాజర్ నిర్ణయాన్ని ఆమోదించింది మరియు కాన్ఫరెన్స్‌లో పాల్గొనడానికి నిరాకరించాలని యోచిస్తోంది, దీని గురించి ఆగస్టు 4న నాజర్‌కు తెలియజేయబడింది.
కానీ మరుసటి రోజు వారు దానిని గ్రహించారు మరియు సెంట్రల్ కమిటీ ప్రెసిడియం వెళ్ళాలని నిర్ణయించుకుంది. రాయబారిని వెంటనే నాజర్‌కి వివరించమని ఆదేశించబడింది: మేము "సమావేశం యొక్క వలసవాద స్వభావాన్ని బహిర్గతం చేయడానికి" మాత్రమే లండన్‌కు వెళ్తున్నాము. వాస్తవానికి, ప్రతినిధి బృందం ఆదేశాల ప్రారంభ ముసాయిదా, కఠినమైన స్ఫూర్తితో రూపొందించబడింది, సెంట్రల్ కమిటీ ప్రెసిడియం సమావేశంలో సవరించబడింది.
ఉదాహరణకు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది:
"సమావేశం ప్రారంభంలో, సూయజ్ కెనాల్‌కు సంబంధించిన సమస్యల సారాంశంపై ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో సోవియట్ ప్రభుత్వం అసమర్థంగా భావిస్తుందని ప్రతినిధి బృందం ప్రకటించాలి."
క్రుష్చెవ్ స్వరాన్ని మృదువుగా చేయమని ఆదేశించాడు.
ఈ సదస్సు పదహారవ తేదీ నుండి ఇరవై మూడవ ఆగస్టు వరకు ఒక వారం పాటు కొనసాగింది. షెపిలోవ్ మూడుసార్లు మాట్లాడాడు మరియు అది ముగిసిన తర్వాత అతను విలేకరుల సమావేశం ఇచ్చాడు. షెపిలోవ్ తరువాత లండన్‌లో "ఈ సామ్రాజ్యవాదుల ముఖంపై గుద్దండి" అనే కోడెడ్ సూచనను అందుకున్నట్లు గుర్తుచేసుకున్నాడు. కానీ సదస్సు ఫలితం ఈజిప్టుకు చాలా అనుకూలంగా ఉంది. కుంభకోణం ఎందుకు?
యునైటెడ్ స్టేట్స్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ జాన్ ఫోస్టర్ డల్లెస్ లండన్‌లోని సోవియట్ రాయబార కార్యాలయంలో తనను చూడటానికి ఎలా వచ్చారో షెపిలోవ్ గుర్తు చేసుకున్నారు. ప్రముఖంగా నిష్కర్షగా ఉన్న అమెరికన్ ఇలా అన్నాడు: "నేను మీ వద్దకు వచ్చాను ఎందుకంటే లండన్‌కు వచ్చిన తర్వాత మీ లాకోనిక్ స్టేట్‌మెంట్‌లో సూయజ్ సమస్యను పరిష్కరించడానికి మీరు మరియు నేను సహేతుకమైన విధానాన్ని కనుగొనడానికి ప్రయత్నించగలరని నాకు ఆశ కలిగించే ఒక పదం నాకు కనిపించింది. మిస్టర్ వైషిన్స్కీకి ఇది చాలా కష్టంగా ఉండేది, అతను అధిక గౌరవానికి అర్హుడు. మిస్టర్ వైషిన్స్కీ యొక్క అద్భుతమైన ప్రసంగాలను వింటూ చివరి వరకు ఈత కొట్టగల వ్యక్తిని ఊహించడం నాకు కష్టంగా ఉంది.
పాశ్చాత్య విధానాన్ని "బహిరంగ దోపిడీ మరియు దోపిడీ" అని పిలవాలని షెపిలోవ్ ఆదేశించారు. అతను సూచనలను పట్టించుకోలేదు.
అతను మాస్కోకు తిరిగి వచ్చినప్పుడు, అతను క్రుష్చెవ్కు నివేదించాడు. నన్ను రమ్మని చెప్పాడు. షెపిలోవ్ కార్యాలయంలో కనిపించినప్పుడు, అతను ఇలా అడిగాడు:
- వినండి, నికోలాయ్ అలెగ్జాండ్రోవిచ్ మరియు నేను మీకు కోడ్‌లో ఇచ్చిన సూచనలను మీరు ఎందుకు పాటించలేదు?
- అవసరం లేదు. మేము యుద్ధంలో గెలిచాము మరియు వారితో సంబంధాలను ఎందుకు పాడు చేసుకున్నాము?
- ఓహ్, అది ఎలా ఉంది! - క్రుష్చెవ్ కోపంగా ఉన్నాడు. - కాబట్టి మీరు విదేశాంగ విధానాన్ని మీరే నడిపించాలనుకుంటున్నారా?
ఆగస్టు 27 న, సెంట్రల్ కమిటీ ప్రెసిడియంలో, షెపిలోవ్ లండన్ సమావేశం గురించి నివేదించారు.
క్రుష్చెవ్ పేర్కొన్నాడు:
- సమావేశం బాగా జరిగింది. కామ్రేడ్ షెపిలోవ్ అప్పగించిన పనిని బాగా ఎదుర్కొన్నాడు. మేము పాల్గొనాలని నిర్ణయించుకోవడం కూడా సరైనదే. ఆదేశాన్ని నెరవేర్చడం నుండి విచలనం మినహా, ఇది స్వేచ్ఛ, తప్పు మరియు ప్రమాదకరమైనది.
ప్రెసిడియంలోని ఇతర సభ్యులు కూడా షెపిలోవ్ యొక్క దురదృష్టకర తప్పు గురించి మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు.
"లండన్ సమావేశంలో సోవియట్ యూనియన్ ప్రతినిధి బృందం యొక్క ప్రవర్తన మరియు ఆచరణాత్మక పనిని CPSU యొక్క సెంట్రల్ కమిటీ ఆమోదించింది" అని ప్రెసిడియం యొక్క తీర్మానం పేర్కొంది. కానీ క్రుష్చెవ్ అప్పుడు చూపించిన దానికంటే షెపిలోవ్ యొక్క స్వాతంత్ర్యంతో ఎక్కువ అసంతృప్తి చెందాడు మరియు త్వరలో అతనిని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి తొలగించాడు.
మే '56లో, సోవియట్ మంత్రులు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిసెప్షన్ కోసం ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి వచ్చారు. యూదు రాజ్యం పట్ల మాస్కో వైఖరి కొంత మెరుగుపడినట్లు అనిపించింది. కానీ సినాయ్ వివాదం అన్నింటినీ పూర్తిగా నాశనం చేసింది. ఇజ్రాయెల్ దృఢంగా పాక్షిక శత్రు దేశాల వర్గంలోకి మారింది.
ఆగస్టు 26న, ఇజ్రాయెల్‌లోని రాయబారి అబ్రమోవ్ సెప్టెంబర్ 4న ఆ దేశ అధ్యక్షుడు జీవ్ బెన్-జ్వీ సంప్రదాయ రిసెప్షన్‌లో అభినందన ప్రసంగం చేయవలసి ఉంటుందని మాస్కోకు నివేదించారు, ఎందుకంటే దౌత్య దళం యొక్క డీన్ సెలవుపై వెళ్ళారు, మరియు సోవియట్ రాయబారి తదుపరి అత్యంత సీనియర్.
అబ్రమోవ్ గత సంవత్సరం కూడా అదే పరిస్థితిలో సెలవుపై వెళ్ళినట్లు మాస్కోకు తెలియజేసాడు, కాబట్టి ఈసారి తనను కొన్ని రోజులు బీరుట్‌కు పంపమని అడుగుతున్నాడు.
ఈ సమస్య సెంట్రల్ కమిటీ ప్రెసిడియంలో పరిగణించబడింది మరియు రాయబారి ప్రతిపాదన ఆమోదించబడింది.
జీవ్ బెన్-జ్వీ పోల్టావాలో జన్మించాడు. 1906లో, అతను పోలేయ్ జియోన్ పార్టీలో చేరాడు, కానీ పోలీసులచే జాడించబడ్డాడు. అతని ఇంట్లో జరిపిన శోధనలో, వారు యూదుల ఆత్మరక్షణ యూనిట్ల కోసం సేకరించిన ఆయుధాలను కనుగొన్నారు. బెన్-జ్వీ పాలస్తీనాకు పారిపోయాడు, అక్కడ బ్రిటీష్ సైన్యం యొక్క యూదు దళంలో భాగంగా, అతను జనరల్ రోమెల్ యొక్క జర్మన్ యాత్రా దళానికి వ్యతిరేకంగా పోరాడాడు. అతను 1952 లో ఇజ్రాయెల్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు మరియు రెండుసార్లు తిరిగి ఎన్నికయ్యాడు...
సోవియట్ దౌత్యవేత్తలు మరియు ఇంటెలిజెన్స్ అధికారులకు అరబ్ దేశాలు ఇజ్రాయెల్‌తో చర్చలు జరపడానికి నిరాకరిస్తున్నాయని తెలుసు. మధ్యప్రాచ్యంలో వారికి శాంతి అవసరం లేదు. దీనికి విరుద్ధంగా, ఈజిప్టు నాయకత్వం అటువంటి ఉద్రిక్త పరిస్థితిని కొనసాగించాల్సిన అవసరం ఉంది, ఇది ఇతర అరబ్ దేశాలు కైరోపై దృష్టి పెట్టవలసి వచ్చింది. నాజర్ నేరుగా షెపిలోవ్‌తో ఇలా అన్నాడు:
- అరబ్-ఇజ్రాయెల్ వివాదం ప్రస్తుతం అరబ్ దేశాలను ఏకం చేయడానికి ప్రధాన మార్గం.
అదే కారణాల వల్ల, అరబ్ రాజకీయ నాయకులు పాలస్తీనా శరణార్థులకు సహాయం చేయడానికి ఏమీ చేయలేదు. వారు ప్రచార ప్రయోజనాల కోసం పాలస్తీనియన్లను ఒంటరిగా ఉంచారు.
డిసెంబర్ 4, 1955న, ఈజిప్ట్ రాయబారి మాల్ట్ మాస్కోకు నివేదించారు:
"పాలస్తీనా శరణార్థులను పూర్తిగా స్వదేశానికి రప్పించాలనే డిమాండ్ ఇజ్రాయెల్‌లో బలమైన అరబ్ మైనారిటీని సృష్టించడం లక్ష్యంగా ఉంది, ఇది ఇజ్రాయెల్ ప్రభుత్వ విధానాలపై కొంత ప్రభావాన్ని చూపుతుంది.
ఏదేమైనా, ఈజిప్టు ప్రభుత్వం ప్రస్తుతం పాలస్తీనా సమస్యను పరిష్కరించడంలో ఆసక్తి చూపడం లేదని మరియు పాలస్తీనా సమస్య కారణంగా మధ్యప్రాచ్యంలో ఉన్న ఉద్రిక్తత అరబ్‌కు దోహదపడుతుందనే వాస్తవం కారణంగా ఇజ్రాయెల్‌తో చర్చలు జరపడానికి ఇష్టపడటం లేదని గమనించాలి. రాష్ట్రాలు సాధారణంగా ఈజిప్ట్ విధానాలకు మద్దతు ఇస్తాయి."
జనవరి 1, 1957న, గమాల్ అబ్ద్-అల్ నాసర్, కొత్త రాయబారి యెవ్జెనీ కిసెలియోవ్‌తో మాట్లాడుతూ, అతను షెపిలోవ్‌తో "అరబ్ ఐక్యతను కాపాడటానికి మరియు బలోపేతం చేయడానికి పాలస్తీనా సమస్య యొక్క ప్రాముఖ్యత గురించి ఎలా చెప్పాడో" అనర్గళంగా గుర్తుచేసుకున్నాడు. ఐక్యత వేలాడే గోరు ఇదే.”
ఫిబ్రవరి 15, 1958న, సిరియా విదేశాంగ మంత్రి సలా బిటార్ సోవియట్ రాయబారి సెర్గీ నెమ్‌చిన్‌తో సమానంగా ఇలా అన్నారు:
"1947లో పాలస్తీనా విభజనపై UN నిర్ణయం ఆధారంగా పాలస్తీనా సమస్యను పరిష్కరించడంలో సిరియా ఆసక్తి చూపలేదు, ఎందుకంటే ఇది అరబ్ దేశాలు ఇజ్రాయెల్‌ను గుర్తించి, పాలస్తీనా విభజన యొక్క వాస్తవాన్ని గుర్తించవలసి ఉంటుంది. , అరబ్బులు అన్యాయమైన చర్యగా భావిస్తారు మరియు దానితో వారు అంగీకరించలేరు. పాలస్తీనా విభజనపై పైన పేర్కొన్న ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని గతంలో మరియు ఇప్పుడు సిరియా గుర్తించలేదు.
ఏదో ఒక సమయంలో, సోవియట్ దౌత్యం దాని స్వతంత్రతను కోల్పోవడం ప్రారంభించింది మరియు ఈజిప్ట్ మరియు సిరియా కోరుకున్నది మాత్రమే చేసింది. ఈ అరబ్ దేశాలు తమ విధానాలలో సోవియట్ యూనియన్ ప్రయోజనాలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు.
సోవియట్ దౌత్యం యొక్క థింక్ ట్యాంక్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని సమాచార కమిటీ, అరబ్-ఇజ్రాయెల్ వివాదాన్ని పరిష్కరించడానికి ఎటువంటి చొరవలను ముందుకు తీసుకురావద్దని మరియు UN జనరల్ అసెంబ్లీలో సమస్యను నివారించాలని సిఫార్సు చేసింది. మరియు ఈ సిఫార్సు అమలు చేయబడింది ...
సినాయ్ యుద్ధంలో ఇజ్రాయెల్ ఎందుకు పాల్గొంది?
ఈజిప్ట్ మరియు సిరియాకు సోవియట్ ఆయుధాల భారీ సరఫరాతో అతను భయపడ్డాడు. అటువంటి ఆయుధాలు శక్తుల సమతుల్యతను మార్చాయి మరియు 1948 కోల్పోయిన యుద్ధానికి ప్రతీకారం తీర్చుకోవాలని అరబ్ రాజకీయ నాయకులలో కోరికను పెంచింది.
అమెరికా సైన్యం కూడా ఇదే అభిప్రాయాన్ని పంచుకుంది.
US జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్, అడ్మిరల్ ఆర్థర్ రాడ్‌ఫోర్డ్, ప్రెసిడెంట్ మరియు సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్‌కు నివేదించారు:
“ఏప్రిల్ 1957 వరకు, ఇజ్రాయెల్ మరియు అరబ్ దేశాల సైనిక శక్తి దాదాపు ఒకే స్థాయిలో ఉంటుంది. 57 వసంతకాలం తరువాత, అరబ్బుల సైనిక ఆధిపత్యం బయటపడటం ప్రారంభమవుతుంది మరియు ప్రస్తుత ధోరణి కొనసాగితే, అది క్రమంగా పెరుగుతుంది."
ఇజ్రాయెల్‌లు తమకు ఆయుధాలను విక్రయించాలని అమెరికాను కోరారు. విదేశాంగ కార్యదర్శి జాన్ ఫోస్టర్ డల్లెస్ సలహా మేరకు, అధ్యక్షుడు ఐసెన్‌హోవర్ నిరాకరించారు.
అటువంటి పరిస్థితిలో, ఇజ్రాయెల్ సైన్యం సోవియట్ సైనిక పరికరాలలో నైపుణ్యం సాధించడానికి సమయం రాకముందే ఈజిప్టు సైన్యాన్ని కొట్టడం అవసరమని విశ్వసించింది.
అక్టోబర్ 1955లో, అమెరికన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ డిప్యూటీ చీఫ్, అడ్మిరల్ ఎడ్విన్ లైటన్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్‌కి ఇలా నివేదించారు: “సోవియట్ ఆయుధాల ప్రభావం తక్షణమే ఉండదని ఇజ్రాయెల్‌లు అర్థం చేసుకున్నప్పటికీ (ఈజిప్ట్ అని భావించబడుతుంది. ఒక సంవత్సరం కంటే ముందు కాకుండా చాలా పరికరాలు మరియు పరికరాలను విజయవంతంగా ఉపయోగించుకోగలుగుతారు), పరిస్థితిని ఎదుర్కోవటానికి తమకు చాలా తక్కువ సమయం మిగిలి ఉందని వారు నమ్ముతారు.
వేసవిలో '56 ఎం.పి. ఇజ్రాయెల్‌లోని సోవియట్ రాయబార కార్యాలయంలో రెండవసారి పనిచేసిన పోపోవ్, మాస్కోకు తిరిగి వచ్చాడు. నేను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క సమీప మరియు మధ్యప్రాచ్య దేశాల విభాగం అధిపతికి వచ్చాను G.T. జైట్సేవ్. ఇరాన్ రాయబారి ఎ. లావ్రేంటీవ్, మాజీ డిప్యూటీ మంత్రి కూడా కార్యాలయంలో ఉన్నారు. వారు పోపోవ్‌ను అడగడం ప్రారంభించారు: ఈజిప్ట్ మరియు ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరిగితే, అది ఎలా ముగుస్తుంది?
ఇజ్రాయెల్ సైన్యం గెలుస్తుందని పోపోవ్ బదులిచ్చారు. ఇజ్రాయెల్ సైనికులు బాగా చదువుకున్నారు మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకుంటారు, అయితే ఈజిప్షియన్ సైనికులు నిరక్షరాస్యులు మరియు సాంకేతికతతో సౌకర్యంగా లేరు. మరియు ఇజ్రాయెల్‌ను నాశనం చేసి యూదులందరినీ సముద్రంలోకి విసిరేస్తానని అరబ్ రాజకీయ నాయకుల వాగ్దానాలు చివరి వరకు పోరాడటం తప్ప వేరే మార్గం లేదు.
డిపార్ట్‌మెంట్ హెడ్ పోపోవ్ మాటలపై ఆగ్రహం వ్యక్తం చేశాడు మరియు ఇజ్రాయెల్‌లో పనిచేసిన సంవత్సరాలలో అతను "అధిక యూదుడిగా మారాడు, ఏమీ అర్థం చేసుకోలేదు మరియు దేనిలోనూ మంచివాడు కాదు" అని చెప్పాడు. మరియు, రాయబారి లావ్రేంటీవ్ వైపు తిరిగి, అతను ఫిర్యాదు చేశాడు:
- మనకు ఎలాంటి మొదటి కార్యదర్శులు పని చేస్తారో తేలింది!
సోవియట్ సహాయానికి ధన్యవాదాలు, ఈజిప్టు సైన్యం గతంలో కంటే బలంగా ఉందని జైట్సేవ్ పోపోవ్‌కు సూచనాత్మకంగా వివరించాడు:
"యుద్ధం సంభవించినప్పుడు, మీ ఇజ్రాయెల్ నుండి తడి మచ్చలు ఉండవు."
మిఖాయిల్ పోపోవ్ అతను నియర్ మరియు మిడిల్ ఈస్ట్ విభాగానికి తీసుకెళ్లబడతాడని ఆశించాడు. వాళ్ళు తీసుకోలేదు...
అక్టోబర్ 30 న, జనరల్ స్టాఫ్ యొక్క ప్రధాన ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ అధిపతి, లెఫ్టినెంట్ జనరల్ సెర్గీ మాట్వీవిచ్ ష్టెమెన్కో, రక్షణ మంత్రి జుకోవ్‌కు ఒక గమనిక పంపారు:
"నేను నివేదిస్తాను:
మెయిన్ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ నుండి రేడియో ఇంటర్‌సెప్షన్ డేటా ప్రకారం, ఈ సంవత్సరం అక్టోబర్ 29 సాయంత్రం. ఇజ్రాయెల్ దళాలు ఈజిప్టు సరిహద్దును అల్-కుంటిల్లా నగర ప్రాంతం నుండి ఉల్లంఘించాయి, దాని భూభాగంలోకి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి మరియు నెక్ల్ నగరం (సూయెజ్‌కు తూర్పున 110 కిమీ) ప్రాంతంలో స్థానాలను చేపట్టాయి.
టెల్ అవీవ్ నుండి అడ్డగించిన సందేశం ప్రకారం, ఇజ్రాయెల్ దళాలు అక్టోబరు 30 ఉదయం సూయజ్ కెనాల్‌కు తూర్పున 30 కి.మీ దూరంలో ఉన్న స్థావరంపై దాడి చేశాయి.
కైరో ఉదయం వార్తాపత్రికలు 10/30/56న ఈజిప్టుపై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైనట్లు నివేదించాయి.
ఈజిప్ట్ నుండి ఇజ్రాయెల్ దళాలను బహిష్కరించడంలో ఈజిప్ట్‌కు సహాయం చేయడానికి ఇంగ్లండ్ సిద్ధంగా ఉంది మరియు ఇజ్రాయెల్ లేదా మధ్యప్రాచ్యంలోని మరొక దురాక్రమణదారుపై 24 గంటల్లో దాడి చేయడానికి సిద్ధంగా ఉంది...
మెయిన్ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ పరిస్థితిని స్పష్టం చేయడానికి చర్యలు తీసుకుంది.
సినాయ్ యుద్ధాలలో విమానయానం నిర్ణయాత్మక పాత్ర పోషించింది. ఇప్పటికే శత్రుత్వం యొక్క మొదటి రోజున, ఇజ్రాయెల్ పైలట్లు ఈజిప్షియన్ల కంటే రెండు రెట్లు ఎక్కువ పోరాట మిషన్లను నడిపారు. సినాయ్‌లో, ఈజిప్షియన్లు తమ కందకాలను ముళ్ల తీగలు మరియు మైన్‌ఫీల్డ్‌లతో కప్పి, లోతైన రక్షణ వ్యవస్థను కలిగి ఉన్నారు. కానీ ఈజిప్టు ట్యాంకులు ఎయిర్ కవర్ లేకుండా మిగిలిపోయాయి మరియు ఈజిప్టు సైనికులకు ధైర్యం లేదు.
అక్టోబరు ముప్పై ఒకటవ తేదీ సాయంత్రం, నాజర్ సూయజ్ కెనాల్ జోన్‌కు తిరోగమనానికి ఆదేశించాడు, ఎందుకంటే శత్రువుపై పోరాటంలో ఈజిప్షియన్లకు ఒక్క అవకాశం కూడా లేదు.
నవంబర్ 1 న, రాయబారి కిసెలియోవ్, దేశంలోని పరిస్థితిని నివేదిస్తూ, ఈజిప్షియన్లు మాస్కో నుండి సైనిక సహాయాన్ని ఆశిస్తున్నారని రాశారు:
“ఈజిప్ట్‌కు సహాయం చేయడానికి USSR నుండి నలభై వేల మంది ముస్లిం వాలంటీర్లను విమానంలో పంపుతున్నారని మరియు సోవియట్ విమానాలు సైప్రస్‌లోని బ్రిటిష్ స్థావరాలపై బాంబు దాడి చేస్తున్నాయని పుకార్లు నగరంలో వ్యాపించాయి. ఇది మా తక్షణ జోక్యానికి సంబంధించిన ఆశలను ప్రతిబింబిస్తుంది."
నాసర్ యొక్క సన్నిహితుడు మరియు అతని కార్యాలయ డైరెక్టర్ అలీ సబ్రీ సోవియట్ యుద్ధనౌకలను ఈజిప్ట్ తీరానికి పంపమని సోవియట్ రాయబారిని కోరారు.
నవంబర్ 3 న, షెపిలోవ్ కైరోలోని రాయబారికి టెలిగ్రాఫ్ చేశాడు:
"మా సైనిక వ్యక్తులు ఈ విషయంలో, నిజమైన సానుకూల ఫలితాలను ఇవ్వకుండా, ఈజిప్టు స్థానాన్ని క్లిష్టతరం చేయగలదని, ఈజిప్టు సమీపంలో కేంద్రీకృతమై ఉన్న ఇంగ్లండ్ మరియు ఫ్రాన్స్ నౌకాదళాలను మరింత బలోపేతం చేయడానికి దారితీయవచ్చు. ఈజిప్టు భూభాగంపై వారి దాడుల తీవ్రతరం.
USSR యొక్క నావికా దళాల నుండి వచ్చే ముప్పుకు సంబంధించిన సూచనలతో వారు ఈ దూకుడు చర్యలన్నింటినీ కప్పిపుచ్చుకుంటారు మరియు సమర్థించుకుంటారు.
ఈజిప్ట్‌పై దాడి చేయడంలో ఇజ్రాయెల్ దళాలు బ్రిటీష్ మరియు ఫ్రెంచ్ దళాలతో కలిసి ఉన్నాయి.
నవంబర్ 6 న, ష్టెమెన్కో జుకోవ్‌కు తెలియజేశాడు:
"నేను నివేదిస్తాను:
నవంబర్ 5, 1956న 7.30 గంటలకు ఆంగ్లో-ఫ్రెంచ్ కమాండ్ ఈజిప్టు భూభాగంపై వైమానిక దాడిని ప్రారంభించింది. పోర్ట్ సెయిడ్ ప్రాంతంలోని అనేక పాయింట్ల వద్ద ల్యాండింగ్ ఫోర్స్ వరుసగా పడిపోయింది. 14.30 నాటికి, ఒక పారాచూట్ బ్రిగేడ్ వరకు మోహరించారు, ఇందులో ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్ పారాట్రూపర్లు ఉన్నారు. బలమైన ఏవియేషన్ కవర్ కింద ల్యాండింగ్ జరిగింది...”
 
సోవియట్ యూనియన్ మరియు యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ ఇజ్రాయెల్
సినాయ్ ద్వీపకల్పంపై యుద్ధం మాస్కోలో తీవ్ర అశాంతికి కారణమైంది. నాజర్‌కు ఆయుధాలు సరఫరా చేసిన సోవియట్ నాయకులు అతని విధి గురించి భయపడ్డారు. నాసర్‌ని తొలగించడం అంటే ఈజిప్ట్‌లోని పెట్టుబడులన్నీ వృథా అవుతాయి.
"మేము చాలా ఆందోళన చెందాము," క్రుష్చెవ్ గుర్తుచేసుకున్నాడు. "ఈజిప్ట్ ఓడిపోతుందని వారు భయపడ్డారు, మరియు ఇది మధ్యప్రాచ్యంలో ప్రతిచర్య స్థితిని బలపరుస్తుంది ..."
క్రుష్చెవ్ మోలోటోవ్ అని పిలిచాడు:
- వ్యాచెస్లావ్ మిఖైలోవిచ్, మేము ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్‌కు సందేశం పంపాలని మరియు ఈజిప్టుపై దాడి చేసిన దూకుడు శక్తులకు వ్యతిరేకంగా ఉమ్మడి చర్యను ప్రతిపాదించాలని నేను నమ్ముతున్నాను.
- ఇంగ్లాండ్, ఫ్రాన్స్ మరియు ఇజ్రాయెల్‌లకు వ్యతిరేకంగా ఐసెన్‌హోవర్ మాతో అంగీకరిస్తారని మీరు అనుకుంటున్నారా? - మోలోటోవ్ సందేహాలు వ్యక్తం చేశారు.
- వాస్తవానికి, ఇది పని చేయదు. కానీ మేము యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వం మరియు ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్ ముసుగును చీల్చివేస్తాము. వారు పత్రికలలో కనిపిస్తారు మరియు ఈజిప్టుపై ఫ్రాన్స్, ఇంగ్లాండ్ మరియు ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తారు. మరియు యుద్ధం కొనసాగుతోంది. మా ప్రతిపాదనతో అమెరికా అధ్యక్షుడిని ఇరకాటంలో పడేస్తాం.
"అవును, మీరు చెప్పింది నిజమే," మోలోటోవ్ అంగీకరించాడు. - చర్చిద్దాం. ఇది ఉపయోగకరమైన చర్య అవుతుంది.
క్రుష్చెవ్ ఆలోచన ఫలించింది. సోవియట్ నాయకులను ఆశ్చర్యపరిచే విధంగా, యునైటెడ్ స్టేట్స్ ఇంగ్లాండ్, ఫ్రాన్స్ మరియు ఇజ్రాయెల్ శత్రుత్వాలను నిలిపివేయాలని నిర్ణయాత్మకంగా డిమాండ్ చేసింది. మరియు అమెరికా ఒత్తిడి ప్రభావం చూపింది.
ఇది రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న గౌరవనీయమైన వ్యక్తి అయిన అమెరికా అధ్యక్షుడి నిర్ణయమని క్రెమ్లిన్ విశ్వసించింది. వాస్తవానికి, డ్వైట్ ఐసెన్‌హోవర్ అనారోగ్యంతో ఉన్నాడు. సినాయ్ యుద్ధానికి ఒక సంవత్సరం ముందు, సెప్టెంబరు 24, 1955 రాత్రి, ఐసెన్‌హోవర్ గుండెపోటుతో బాధపడ్డాడు లేదా వైద్య పరంగా కరోనరీ నాళాల యొక్క తీవ్రమైన థ్రాంబోసిస్ - రక్తం గడ్డకట్టడం గుండె ధమనిని అడ్డుకుంది.
అతన్ని ఫిట్జ్‌సిమన్స్ మిలటరీ ఆసుపత్రిలో చేర్చారు. మొదటి రెండు వారాల్లో, అతను తన విధులకు తిరిగి రాగలడో లేదో ఎవరికీ తెలియదు. రాజకీయ నాయకుడిగా ఆయనను సమాధి చేయాలని చాలా మంది తొందరపడ్డారు. కార్యనిర్వాహక శాఖ అధిపతి తన అధికారాలను ఉపయోగించలేని సందర్భంలో వైస్ ప్రెసిడెంట్‌కు అధికారాన్ని బదిలీ చేసేలా చట్టం ఆమోదించబడింది. చాలా నెలలు అతను చాలా బలహీనంగా ఉన్నాడు, వైస్ ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ అధ్యక్షుడిగా వ్యవహరించాడు.
ఆరు నెలల తర్వాత, జూన్ 8, 1956 రాత్రి, అతను పేగు అడ్డంకిని అభివృద్ధి చేసినప్పుడు ఐసెన్‌హోవర్ బయటకు రాలేదు. వాల్టర్ రీడ్ హాస్పిటల్ అధిపతి మేజర్ జనరల్ లియోనార్డ్ హీటన్ నేతృత్వంలోని కౌన్సిల్ అధ్యక్షుడిని వెంటనే ఆపరేటింగ్ టేబుల్‌పై ఉంచాలని నిర్ణయించింది.
ఐసెన్‌హోవర్‌కు పెద్ద ఉదర శస్త్రచికిత్స జరిగింది, ఇది రెండు గంటల పాటు కొనసాగింది. వైట్ హౌస్ ప్రతి కొన్ని గంటలకు అతని ఆరోగ్యం గురించి బులెటిన్‌లను విడుదల చేసింది. ఆపరేషన్ తర్వాత అతను చాలా చెడ్డగా కనిపించాడు మరియు తీవ్రమైన నొప్పితో బాధపడ్డాడు. వైస్ ప్రెసిడెంట్ నిక్సన్ గుర్తుచేసుకున్నారు, ఐసెన్‌హోవర్ అకస్మాత్తుగా తన కార్యాలయ భారాన్ని భరించలేకపోతున్నానని మరియు రాజీనామా చేయాల్సిన సమయం వచ్చిందని ఫిర్యాదు చేయడం ప్రారంభించాడు.
కానీ అతను కోలుకున్నాడు. నేను వైట్ హౌస్ నుండి త్వరగా బయలుదేరే ఆలోచనను విరమించుకున్నాను. మరియు అతను రెండవసారి కూడా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఐసెన్‌హోవర్ బలం కోసం చాలా కాలం విశ్రాంతి తీసుకున్నాడు, ఆపై ఎన్నికల ప్రచారంపై ప్రత్యేకంగా దృష్టి సారించాడు. రాష్ట్రపతి ఎన్నికలు నవంబర్ 6, 1956న జరగాల్సి ఉంది.
ఐసెన్‌హోవర్ అనారోగ్యంతో మరియు ఎన్నికలకు సిద్ధమవుతున్నప్పుడు, దేశ విదేశాంగ విధానాన్ని డల్లెస్ సోదరులు నిర్ణయించారు. రాష్ట్ర కార్యదర్శిగా జాన్ ఫోస్టర్ డల్లెస్ అధ్యక్షుడి పూర్తి విశ్వాసాన్ని పొందారు.
జాన్ ఫోస్టర్ డల్లెస్ ఆలోచన ప్యూరిటన్ పెంపకం యొక్క ముద్రను కలిగి ఉంది. అతని ముఖంలో దిగులుగా ఉన్న వ్యక్తీకరణ మరియు రాష్ట్ర కార్యదర్శి యొక్క ఒంటరితనం అతని అభిప్రాయాలు మరియు పాత్రకు అనుగుణంగా ఉన్నాయి. లా ప్రాక్టీస్ చేయడానికి ముందు అతను మిషనరీ. విజయవంతమైన రాజకీయాలు బలమైన మతపరమైన మరియు నైతిక సూత్రాలపై మాత్రమే ఆధారపడి ఉంటాయని డల్లెస్ నమ్మాడు. అతను కమ్యూనిజాన్ని పాశ్చాత్య క్రైస్తవ సంస్కృతికి ముప్పుగా భావించాడు. ఉదారవాద ఇజ్రాయెల్ అతని సందేహాలను మరియు అనుమానాలను రేకెత్తించింది. అతని సోదరుడు, CIA డైరెక్టర్‌గా చేసిన అలెన్ కూడా ఇదే అభిప్రాయాన్ని పంచుకున్నారు.
అక్టోబరు 1950లో, అడ్మిరల్ రోస్కో హిల్లెన్‌కోయిటర్ ఒక కొత్త అసైన్‌మెంట్‌ను అందుకున్నాడు - పసిఫిక్ ఫ్లీట్‌కి మరియు బీటిల్ అనే మారుపేరుతో ఉన్న జనరల్ వాల్టర్ బెడెల్ స్మిత్ క్లుప్తంగా CIA డైరెక్టర్ అయ్యాడు.
స్మిత్ భవిష్యత్ అధ్యక్షుడు డ్వైట్ ఐసెన్‌హోవర్ మరియు భవిష్యత్ రాష్ట్ర కార్యదర్శి జనరల్ జార్జ్ మార్షల్‌తో కలిసి పనిచేశాడు మరియు 1946లో అతను మాస్కోకు రాయబారిగా వెళ్ళాడు. యునైటెడ్ స్టేట్స్ సందర్శించడానికి స్టాలిన్‌ను ఆహ్వానించమని ట్రూమాన్ అతనికి సూచించాడు. అలాంటి యాత్రకు డాక్టర్లు అనుమతించరని స్టాలిన్ బదులిచ్చారు.
దౌత్య సేవ నుండి, స్మిత్ సైన్యానికి తిరిగి వచ్చాడు మరియు 1వ సైన్యానికి నాయకత్వం వహించాడు, దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉంది.
తన కొత్త అసైన్‌మెంట్ ముందురోజు, అతను కడుపులో పుండుతో బాధపడుతూ హాస్పిటల్ బెడ్‌లో పడుకున్నాడు. శస్త్రచికిత్స సమయంలో, అతని కడుపులో మూడింట రెండు వంతుల భాగాన్ని తొలగించారు. అతను ఇరవై ఐదు కిలోల బరువు కోల్పోయాడు, కానీ నమ్మకంగా ఉన్నాడు. అన్నింటిలో మొదటిది, అతను తనను తాను నమ్మకమైన డిప్యూటీని కనుగొనాలని నిర్ణయించుకున్నాడు.
రెండు సంవత్సరాల క్రితం, CIA యొక్క పనిని విశ్లేషించడానికి అలెన్ డల్లెస్ నేతృత్వంలోని న్యూయార్క్ న్యాయవాదుల బృందాన్ని ట్రూమాన్ కోరారు. న్యాయవాదులు రాజకీయ మేధస్సు యొక్క బలహీనమైన అంశాలలో ఒకదానిని అధ్యక్షుడికి ఎత్తి చూపారు: చాలా నాయకత్వ స్థానాలు సైనిక సిబ్బందిచే ఆక్రమించబడ్డాయి, వారు తాత్కాలికంగా CIAకి కేటాయించబడ్డారు, కొంత కాలం పాటు వారు సైన్యం లేదా నౌకాదళానికి తిరిగి వచ్చారు. . డల్లెస్ మరియు అతని సహచరుల ప్రకారం, మేధస్సుకు నిపుణులు అవసరం, తాత్కాలిక కార్మికులు కాదు. మరియు స్కౌట్‌లు భుజం పట్టీలు ధరించాల్సిన అవసరం లేదు.
జనరల్ స్మిత్ తన న్యాయ కార్యాలయమైన సుల్లివన్ & క్రోమ్‌వెల్ వద్ద డల్లెస్‌ను పిలిచాడు:
"మీరు నివేదిక రాశారు, ఇప్పుడు వచ్చి దాని సిఫార్సులను అమలు చేయడంలో సహాయపడండి."
వాల్టర్ బెడెల్ స్మిత్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో ఉండలేదు, అయినప్పటికీ అనుభవజ్ఞులు అతన్ని ఏజెన్సీ చరిత్రలో ఉత్తమ దర్శకుడు అని పిలుస్తారు. పుండు అతని పాత్రను కలుషితం చేసింది, కానీ అతను డైనమిక్, నడిచే మరియు ప్రసరించే మనోజ్ఞతను కలిగి ఉన్నాడు.
జనవరి '53లో, స్మిత్ CIA నుండి నిష్క్రమించవలసి వచ్చింది. అతను వెళ్ళడానికి ఇష్టపడలేదు. కానీ అధ్యక్షుడు ఐసెన్‌హోవర్ జాన్ ఫోస్టర్ డల్లెస్‌ను రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు మరియు అతని సోదరుడు గూఢచారాన్ని స్వయంగా నిర్వహించాలనే కోరికను వ్యక్తం చేశాడు. రాష్ట్రపతి తాను ఎంతో విలువైన డల్లెస్ సోదరులను కలవడానికి వెళ్లారు. అలెన్ డల్లెస్ ఇతర CIA డైరెక్టర్ల కంటే చాలా సులభం. ఒక ఫోన్ కాల్, సాయంత్రం మా అన్నయ్య ఇంట్లో ఒక సంభాషణ - మరియు అన్ని సమస్యలు పరిష్కరించబడ్డాయి.
అలెన్ డల్లెస్ CIA డైరెక్టర్‌గా నియమితులైనప్పుడు, అతను సీనియర్ అధికారుల ప్రోటోకాల్ జాబితాలో ముప్పై నాల్గవ స్థానంలో ఉన్నాడు. అతను అధికారిక జీతం స్కేల్‌లో ఐదవ వర్గానికి చెందినవాడు, అంటే అతను ప్రభుత్వ సభ్యుల కంటే నాలుగు స్థాయిలు తక్కువగా ఉన్నాడు. ఆయన పదవి రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీతో సమానం. రిసెప్షన్లలో, అతను టేబుల్ చివర ఎక్కడో తనను తాను కనుగొన్నాడు, ఇది ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌ను బాధాకరంగా గాయపరిచింది.
సినాయ్ ప్రచారం సమయంలో, CIA ఇజ్రాయెల్, ఫ్రాన్స్ మరియు ఇంగ్లాండ్ యొక్క సైనిక సన్నాహాలను నిశితంగా పరిశీలించింది. ఇజ్రాయెల్ దళాలను సమీకరించిందని మరియు సమీప భవిష్యత్తులో ఈజిప్ట్‌పై దాడి చేయాలని భావిస్తున్నట్లు టెల్ అవీవ్ నుండి అమెరికన్ మిలిటరీ అటాచ్ అత్యవసర సందేశాన్ని పంపింది.
యుద్ధం ప్రారంభమైన తర్వాత, విదేశాంగ కార్యదర్శి జాన్ ఫోస్టర్ డల్లెస్ "మాకు సమాచారం ఇవ్వలేదు" అని పేర్కొన్నారు. అమెరికన్ ఇంటెలిజెన్స్ తన బాధ్యతలలో విఫలమైందని కాంగ్రెస్ మరియు పత్రికలు నిర్ణయించాయి.
CIA ఉద్యోగులు మనస్తాపం చెందారు. ప్రైవేట్ సంభాషణలలో, విదేశాంగ కార్యదర్శి స్పష్టంగా యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వానికి ఇంగ్లండ్, ఫ్రాన్స్ మరియు ఇజ్రాయెల్ వారి ప్రణాళికల గురించి ముందుగానే తెలియజేయలేదని మర్యాదపూర్వకంగా చెప్పబడింది. CIA కార్యకర్తలు మరియు విశ్లేషకులు కూడా అలెన్ డల్లెస్ చేత మనస్తాపం చెందారు, అతను డిపార్ట్‌మెంట్ గౌరవం కోసం నిలబడి తన సోదరుడిని సరిదిద్దాలి.
డల్లెస్ సోదరులు అరబ్ చమురు-ఉత్పత్తి దేశాలతో సత్సంబంధాలపై తమ మధ్యప్రాచ్య విధానాన్ని కొనసాగించారు మరియు ఇజ్రాయెల్‌ను ఒక విసుగుగా భావించారు.
సినాయ్ యుద్ధం మధ్యప్రాచ్యంలో బ్రిటిష్ ప్రభావాన్ని పరిమితం చేయడానికి డల్లెస్‌కు అవకాశం కల్పించింది. అందువల్ల, అమెరికన్ పరిపాలన క్రుష్చెవ్తో చేరింది మరియు ఇంగ్లాండ్, ఫ్రాన్స్ మరియు ఇజ్రాయెల్ యొక్క సైనిక చర్యను ఖండించింది.
ఫలితంగా, యునైటెడ్ స్టేట్స్ మొదటిసారిగా సోవియట్ యూనియన్‌తో కలిసి రెండు నాటో సభ్య దేశాలైన ఇంగ్లాండ్ మరియు ఫ్రాన్స్‌లకు వ్యతిరేకంగా వ్యవహరించింది.
బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ రాజకీయ నాయకులు తమ పక్కనే ఉన్నారు. యునైటెడ్ స్టేట్స్ పశ్చిమ దేశాలను నాశనం చేస్తోందని వారు నమ్మారు. దీనికి కారణం జాన్ ఫోస్టర్ డల్లెస్ అనారోగ్యమేనని వారు విశ్వసించారు. అధ్యక్షుడిలా కాకుండా, అతను తీవ్ర అనారోగ్యంతో ఉన్నాడు. అతనికి క్యాన్సర్ సోకింది. అనారోగ్యం, యూరోపియన్ రాజకీయ నాయకులు నిర్ణయాలు తీసుకునే అతని సామర్థ్యాన్ని ప్రభావితం చేశారు.
విదేశాంగ మంత్రి షెపిలోవ్ ఈజిప్టుపై దురాక్రమణను ఆపాలని డిమాండ్ చేస్తూ UN భద్రతా మండలి ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు.
అదే సమయంలో, సోవియట్ ప్రభుత్వ అధిపతి నికోలాయ్ బుల్గానిన్ నుండి ఒక లేఖ పంపిణీ చేయబడింది:
"బలవంతంగా దురాక్రమణదారులను అణిచివేసేందుకు మరియు మధ్యప్రాచ్యంలో శాంతిని పునరుద్ధరించాలని మేము నిశ్చయించుకున్నాము... ఈ యుద్ధాన్ని ఆపకపోతే, అది మూడవ ప్రపంచ యుద్ధంగా పెరిగే ప్రమాదాన్ని తెచ్చిపెట్టవచ్చు."
బ్రిటిష్ ప్రధాన మంత్రి ఆంథోనీ ఈడెన్‌కి పంపిన సందేశంలో భయపెట్టే సూత్రాలు లేవు:
"బలమైన రాష్ట్రాలు దాడి చేస్తే బ్రిటన్ ఏ స్థితిలో ఉంటుంది? కానీ ఈ దేశాలు క్షిపణి ఆయుధాలను ఉపయోగించవచ్చు.
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెన్-గురియన్‌కు బుల్గానిన్ సందేశం ఇలా చెప్పింది:
“వేరొకరి ఇష్టాన్ని అమలు చేయడం ద్వారా, బయటి నుండి వచ్చిన సూచనల ప్రకారం, ఇజ్రాయెల్ ప్రభుత్వం నేరపూరితంగా మరియు బాధ్యతారహితంగా ప్రపంచ విధితో, దాని ప్రజల విధితో ఆడుతోంది. ఇది తూర్పు ప్రజల మధ్య ఇజ్రాయెల్ రాష్ట్రం పట్ల అలాంటి ద్వేషాన్ని విత్తుతోంది, ఇది ఇజ్రాయెల్ భవిష్యత్తును ప్రభావితం చేయదు మరియు ఇది ఒక రాష్ట్రంగా ఇజ్రాయెల్ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుంది.
నవంబర్ 10న, TASS ప్రకటన కనిపించింది:
"ఈజిప్టు ప్రజల పట్ల, అలాగే తమ జాతీయ స్వాతంత్ర్యం మరియు స్వేచ్ఛ కోసం పోరాడుతున్న తూర్పు ప్రజల పట్ల సోవియట్ ప్రజల యొక్క తీవ్రమైన సానుభూతి యొక్క స్పష్టమైన వ్యక్తీకరణ, సోవియట్ పౌరుల యొక్క అనేక ప్రకటనలు, వీరిలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. పైలట్లు, ట్యాంక్ సిబ్బంది, ఫిరంగిదళ సిబ్బంది మరియు అధికారులు - గ్రేట్ పేట్రియాటిక్ యుద్ధంలో పాల్గొన్నవారు, ఈజిప్టు ప్రజలతో కలిసి ఈజిప్టు నేల నుండి దురాక్రమణదారులను బహిష్కరించడానికి ఈజిప్టు ప్రజలతో కలిసి పోరాడటానికి వాలంటీర్లుగా ఈజిప్టుకు వెళ్లడానికి వారిని అనుమతించమని అభ్యర్థనతో.
UN నిర్ణయాలకు విరుద్ధంగా ఇంగ్లాండ్, ఫ్రాన్స్ మరియు ఇజ్రాయెల్ తమ సైన్యాన్ని ఈజిప్టు భూభాగం నుండి ఉపసంహరించుకోకపోతే మరియు వివిధ సాకులతో, ఈ నిర్ణయాల అమలును ఆలస్యం చేసి, బలగాలను కూడబెట్టుకుంటే, పునరుద్ధరించబడే ముప్పు ఏర్పడుతుందని USSR యొక్క ప్రముఖ వర్గాలు పేర్కొన్నాయి. ఈజిప్టుపై సైనిక చర్య, అప్పుడు సోవియట్ యూనియన్ యొక్క సంబంధిత సంస్థలు "సోవియట్ పౌరుల నిష్క్రమణతో జోక్యం చేసుకోవు - వారి స్వాతంత్ర్యం కోసం ఈజిప్టు ప్రజల పోరాటంలో పాల్గొనాలని కోరుకునే వాలంటీర్లు."
సోవియట్ ప్రభుత్వం నుండి ఒక పదునైన ప్రకటన తర్వాత, వాషింగ్టన్‌లోని ఇజ్రాయెల్ రాయబారిని స్టేట్ డిపార్ట్‌మెంట్‌కు పిలిపించారు మరియు ఇజ్రాయెల్ పోరాటాన్ని ఆపకపోతే, సోవియట్ యూనియన్ నిజంగా జోక్యం చేసుకోవచ్చని సాదా వచనంలో వివరించారు. అంతేకాకుండా, యునైటెడ్ స్టేట్స్ యూదు రాజ్యానికి సహాయం చేయడాన్ని నిలిపివేస్తుంది, UN ఆంక్షలు విధిస్తుంది మరియు ఇజ్రాయెల్ ఇంకా వెనక్కి తగ్గవలసి ఉంటుంది.
ఇవి అరిష్ట సూచనలు మరియు నిర్లక్ష్య ధైర్యసాహసాలు - క్రుష్చెవ్ యొక్క దౌత్యం యొక్క ముఖ్య లక్షణం. మిడిల్ ఈస్ట్‌లో కొత్త మిత్రుడు నికితా సెర్జీవిచ్, ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. బెదిరింపులు పనిచేశాయి. పశ్చిమ దేశాలు వెనక్కి తగ్గాయి.
"ఫ్రెంచ్ ప్రధాన మంత్రి గై మోల్లెట్ అని వారు అంటున్నారు," క్రుష్చెవ్ ఆనందం లేకుండా కాదు, "ఆ సమయంలో రాత్రి ఇంటికి గడపడానికి మంత్రిమండలిని విడిచిపెట్టలేదు. అతను మా సందేశాన్ని స్వీకరించినప్పుడు, అతను అక్షరాలా ప్యాంటు లేకుండా, తన నిద్రలో ఉన్న లోదుస్తులలో, ఈడెన్‌కి కాల్ చేయడానికి ఫోన్‌కు పరిగెత్తాడు... అతను ప్యాంటులో లేదా లేకుండా ఫోన్ తీసుకున్నా, అది విషయం యొక్క సారాంశాన్ని మార్చదు. ప్రధాన విషయం ఏమిటంటే, మా హెచ్చరిక అందుకున్న ఇరవై రెండు గంటల తర్వాత, దూకుడుకు అంతరాయం కలిగింది.
మరియు ఈజిప్టులో వారు సోవియట్ సైన్యం ఈజిప్టుతో పక్కపక్కనే పోరాడటానికి సిద్ధంగా ఉందని నిర్ణయించుకున్నారు.
నవంబర్ 6 న, సోవియట్ రాయబారి నాజర్ యొక్క సన్నిహిత సహాయకుడు అలీ సబ్రీతో కొత్త సంభాషణ గురించి మాస్కోకు నివేదించారు:
“వాలంటీర్లతో మా విమానాలను అంగీకరించడానికి ఎయిర్‌ఫీల్డ్ రన్‌వేలను త్వరగా రిపేర్ చేసే అవకాశం గురించి సబ్రి తీవ్రంగా థీసిస్‌ను అభివృద్ధి చేశారు. వారు వస్తారని తెలుసుకోవడం కోసం, మరియు మేము సిద్ధం చేయడానికి ప్రతిదీ చేస్తాము.
అతను ఇక్కడ జలాంతర్గాములను పంపడం గురించి, ఈజిప్ట్ ఒడ్డుకు, బ్రిటీష్ మరియు ఫ్రెంచ్ వెంటనే ఈజిప్టు జలాలను విడిచిపెడతారని అతను ఖచ్చితంగా చెప్పాడు. ఈ పడవలను ఈజిప్ట్ కొనుగోలు చేసి, ఈజిప్టు బృందాలు ఈజిప్ట్‌కు ఎస్కార్ట్ చేసే విధంగా కూడా పరిస్థితిని ప్రదర్శించవచ్చు..."
నాజర్ సోవియట్ ప్రకటనను తీవ్రంగా పరిగణించి, స్వచ్ఛంద సేవకులను పంపాలని డిమాండ్ చేయడం మాస్కో నాయకులు ఆశ్చర్యపోయారు. క్రుష్చెవ్ మరియు అతని సర్కిల్ వారు అసహ్యకరమైన పరిస్థితిలో ఉన్నారు. మరియు ఈజిప్షియన్లు ఒత్తిడి చేశారు: మీరు చివరకు మీ వాగ్దానాన్ని ఎప్పుడు నెరవేరుస్తారు?
విదేశాంగ మంత్రి తనను తాను సమర్థించుకోవాల్సి వచ్చింది.
డిసెంబరు 4న, షెపిలోవ్ కైరోలోని రాయబారిని టెలిగ్రాఫ్ చేశాడు: మాస్కోలో నాజర్‌కు వివరించండి “వారు ప్రధానంగా ఈజిప్ట్‌కు నైతిక మరియు రాజకీయ మద్దతును అందించాలనే కోరికతో ముందుకు సాగారు... ఈజిప్టు దృక్కోణం నుండి ఈ చర్యను అమలు చేయడం సరికాదు. ."
ఈజిప్టు దళాలకు ఎయిర్ కవర్ హామీని నెరవేర్చడం అసాధ్యం, షెపిలోవ్ ఇలా కొనసాగించాడు: “నాజర్, సైనికుడిగా, ఈజిప్ట్ సమీపంలో ఎయిర్ కవర్‌కు తగిన స్థావరాలు అవసరమని ఖచ్చితంగా అర్థం చేసుకున్నాడు, ఇది తెలిసినట్లుగా, సోవియట్ యూనియన్‌కు లేదు. ."
డిసెంబర్ 9 న, మాస్కోలో అధికారిక వివరణ ప్రచురించబడింది:
"ఈజిప్ట్ నుండి బ్రిటీష్, ఫ్రెంచ్ మరియు ఇజ్రాయెల్ దళాలను పూర్తిగా ఉపసంహరించుకోవడం సహజంగానే సోవియట్ వాలంటీర్లు ఈజిప్ట్‌కు బయలుదేరే ప్రశ్నను తొలగిస్తుందని ప్రకటించడానికి TASSకి అధికారం ఉంది."
ఈజిప్టు సైన్యానికి సహాయం చేయడానికి మాస్కో తన సైన్యాన్ని పంపలేదని కైరో మనస్తాపం చెందింది. మరియు సాధారణంగా, వినాశకరమైన ఆంగ్లో-ఫ్రెంచ్ బాంబు దాడులు మరియు ఇజ్రాయెల్ దాడి జరిగిన రోజుల్లో సోవియట్ మద్దతు సరిపోదని భావించబడింది.
కానీ మాస్కో ఈజిప్టు నాయకుల మానసిక స్థితిని మెరుగుపరచడానికి ఒక మార్గాన్ని కనుగొంది. డిసెంబర్ 31 న, షెపిలోవ్ నాజర్ లేదా అలీ సబ్రీని సందర్శించి, యుద్ధంలో వారు ఎదుర్కొన్న నష్టాలను భర్తీ చేయడానికి ఈజిప్ట్‌కు సైనిక పరికరాల సరఫరాను తిరిగి ప్రారంభించడం సాధ్యమవుతుందని మాస్కో భావిస్తుందని వారికి తెలియజేయమని రాయబారికి అత్యవసర సూచనలు ఇచ్చారు.
సినాయ్ యుద్ధం, మధ్యప్రాచ్యంలో సోవియట్ యూనియన్ పాత్రను మార్చిందని క్రుష్చెవ్ గుర్తుచేసుకున్నాడు:
"ఇది ఒకప్పుడు ఆ ప్రాంతం ఇంగ్లాండ్‌కు చెందినది. ఇంగ్లాండ్‌పై పోరాడటానికి ఆయుధాలు ఇవ్వాలనే అభ్యర్థనతో ఈజిప్ట్ రాజు ఫరూక్ స్టాలిన్ వైపు తిరిగినప్పుడు, స్టాలిన్ నిరాకరించాడు, అక్కడ గ్రేట్ బ్రిటన్ యొక్క ప్రభావ పరిధి ఉందని మరియు అక్కడ మా ముక్కును పొడిచే పని లేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
దురాక్రమణదారులకు వ్యతిరేకంగా మేము బహిరంగంగా మాట్లాడాము, వారిని మనమే బెదిరించాము మరియు మేము ఉదాసీనంగా మరియు తటస్థంగా ఉండలేమని ప్రకటించాము. ఇప్పుడు మేము మధ్యప్రాచ్యంలో ఖాతాలోకి తీసుకున్నాము.
USSR 1956 విజయం తర్వాత కొంత కాలం పాటు నాజర్ పట్ల జాగ్రత్తగా ఉంది, కానీ అదే సమయంలో అతనికి మద్దతునిచ్చింది మరియు అతనికి తగినంత ఆయుధాలను అందించింది. వారు ఈజిప్టు నౌకాదళ ఆయుధాలు, టార్పెడో పడవలు మరియు విమానాలను కూడా విక్రయించారు. అన్ని ఆయుధాలు - చిన్న ఆయుధాలు, ఫిరంగి, ట్యాంకులు, విమానాలు, నౌకాదళ యుద్ధనౌకలు - నాజర్‌కు అవసరమైన పరిమాణంలో విక్రయించబడ్డాయి."
జనవరి 11, 1957 న, సెంట్రల్ కమిటీ ప్రెసిడియం ఈజిప్టుకు సైనిక పరికరాలు మరియు ఆస్తిని సరఫరా చేసే అంశంపై చర్చించింది.
క్రుష్చెవ్ ఒక ప్రశ్న అడిగాడు:
— మేము ఈజిప్టుకు సహాయం అందించడంలో పాలుపంచుకుంటామా? ఈ విషయం హాట్ హాట్ గా ఉంది.
మికోయన్ మరియు షెపిలోవ్ సరఫరాకు అనుకూలంగా మాట్లాడారు.
కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఛైర్మన్ బుల్గానిన్ స్కేల్‌తో గందరగోళానికి గురయ్యారు:
- ఎనిమిది వందల మిలియన్ రూబిళ్లు పెద్ద మొత్తం. కనీసం దానిని దశలుగా విభజించవచ్చా?
జనవరి ముప్పై ఒకటవ తేదీన మేము తుది నిర్ణయానికి వచ్చాము: ఈజిప్టు నాయకత్వం యొక్క అభ్యర్థనలను సంతృప్తి పరచడానికి.
సినాయ్‌లో సైనిక చర్యలో పాల్గొనాలనే నిర్ణయం బహుశా ఇజ్రాయెల్ ప్రభుత్వం చేసిన అతి పెద్ద తప్పు. ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఈజిప్టు సైన్యంపై మరో ఓటమిని చవిచూశాయి. కానీ ఇది మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను తగ్గించలేదు, కానీ సోవియట్ యూనియన్‌తో సంబంధాలను పూర్తిగా నాశనం చేసింది.
జనవరి 26, 1957న, ఇజ్రాయెల్‌లోని రాయబారి అబ్రమోవ్ ఉప విదేశాంగ మంత్రి జోరిన్‌కు ఒక గమనిక రాశారు:
“నవంబర్ 6, 1956న, ఈజిప్ట్‌పై ఇజ్రాయెల్ దురాక్రమణకు సంబంధించి, వెంటనే మాస్కోకు బయలుదేరమని నాకు సూచనలు ఇవ్వబడ్డాయి. అదే రోజు నేను ఇజ్రాయెల్‌ను విడిచిపెట్టాను.
డిసెంబరు 14న, శత్రుత్వాలు ఆగిపోయి, ఇజ్రాయెల్ తన సైన్యాన్ని ఈజిప్టు భూభాగం నుండి ఉపసంహరించుకోవడం ప్రారంభించినప్పుడు, నేను ఇజ్రాయెల్‌కు తిరిగి రావాలని అథారిటీ నిర్ణయించింది. డిసెంబరు 26న బయలుదేరాల్సి ఉంది...
డిసెంబరు చివరిలో, ఇజ్రాయెల్ ఉద్దేశపూర్వకంగా ఈజిప్టు భూభాగం నుండి తన దళాలను ఉపసంహరించుకోవడంలో జాప్యం చేస్తోందని స్పష్టమయ్యాక, నా నిష్క్రమణను రెండు వారాలపాటు - జనవరి 8-10 వరకు వాయిదా వేయాలని నిర్ణయించారు. అప్పటి నుండి, బయలుదేరే తేదీ నిర్ణయించబడలేదు...
సమీప భవిష్యత్తులో నేను ఇజ్రాయెల్‌కు బయలుదేరడం చాలా మంచిది కాదు, ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో అరబ్ దేశాల్లో దీనిని ఇజ్రాయెల్ విలీనానికి పరోక్ష ఆమోదంగా పరిగణించవచ్చు. అదే సమయంలో, నిష్క్రమణను చాలా కాలం పాటు వాయిదా వేయడానికి కూడా అవకాశం లేదు.
పై విషయాల దృష్ట్యా, ఇజ్రాయెల్ ప్రభుత్వానికి తెలియజేయడం ద్వారా ఇజ్రాయెల్ రాయబారిగా నా బాధ్యతల నుండి నన్ను తప్పించడం సముచితం. పరిస్థితి మారే వరకు ఇజ్రాయెల్‌కు కొత్త రాయబారిని నియమించకూడదు.
జనవరి ఇరవై-ఎనిమిదవ, యాభై-ఏడు, USSR యొక్క ఛార్జ్ డి'ఎఫైర్స్ ఇజ్రాయెల్ N.I. క్లిమోవ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ యొక్క మిడిల్ ఈస్ట్ విభాగం అధిపతి జైట్సేవ్‌కు ఒక గమనికను పంపారు:
“తనకు అనుకూలమైనప్పుడు పొరుగు అరబ్ దేశాలపై ఎప్పుడైనా దాడి చేయగలదని ఇజ్రాయెల్ నిరూపించింది. ఇజ్రాయెల్ గణనీయమైన శాస్త్రీయ సిబ్బందిని మరియు బాక్టీరియలాజికల్ దాడి చేసే మార్గాలను సిద్ధం చేయడానికి మరియు నిర్వహించడానికి తగిన పరికరాలను కలిగి ఉందని కూడా గుర్తుంచుకోవాలి.
గత నాలుగు నెలల్లో, ఎనిమిది వేల మంది యూదులు - పోలాండ్ నుండి వలస వచ్చినవారు - ఇజ్రాయెల్ చేరుకున్నారు. వారిలో పోలిష్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాజీ ఉద్యోగులు, మిలిటరీ ఇంటెలిజెన్స్, రాష్ట్ర భద్రత, అణు భౌతిక శాస్త్రవేత్తలు మరియు ప్రసిద్ధ బాక్టీరియాలజిస్టులతో సహా అత్యుత్తమ శాస్త్రవేత్తలు ఉన్నారు.
ప్రముఖ శాస్త్రవేత్తలు మరియు ప్రముఖ వైద్యులతో సహా హంగేరి నుండి గణనీయమైన సంఖ్యలో యూదులు సమీప భవిష్యత్తులో వస్తారని భావిస్తున్నారు. సోవియట్ యూనియన్ మరియు సోషలిస్ట్ దేశాలకు వ్యతిరేకంగా, అలాగే దాని పొరుగు దేశాలకు వ్యతిరేకంగా విధ్వంసక పనిని నిర్వహించడానికి ఇజ్రాయెల్ గణనీయమైన ఉపబలాలను పొందుతోంది."
సోవియట్ యూనియన్ నుండి యూదుల వలసలకు వ్యతిరేకంగా ఇటువంటి సందేశాలు అదనపు వాదన.
 
గ్రోమికో స్థానంలో షెపిలోవ్ వచ్చాడు
మాస్కోలో, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పెద్ద మార్పులు జరిగాయి. మంత్రి షెపిలోవ్‌కి గ్రోమికో అంటే ఇష్టం లేదని తెలిసింది. బహిరంగ, ఉల్లాసమైన డిమిత్రి ట్రోఫిమోవిచ్ బోరింగ్ మొదటి డిప్యూటీని ఇష్టపడలేదు. ఆండ్రీ ఆండ్రీవిచ్‌ని తొలగించబోతున్నారని అతని సెక్రటేరియట్ అంచనా వేసింది.
గ్రోమికో, ఇప్పటికే అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో చోటు కోసం వెతకడం ప్రారంభించాడని వారు అంటున్నారు. లండన్‌లో అంబాసిడర్‌గా పనిచేస్తున్నప్పుడు, అతను “ది ఎక్స్‌పోర్ట్ ఆఫ్ అమెరికన్ క్యాపిటల్” అనే పుస్తకాన్ని రాశాడు. ఆర్థిక మరియు రాజకీయ విస్తరణ సాధనంగా US మూలధన ఎగుమతుల చరిత్ర నుండి." అతను జి. ఆండ్రీవ్ అనే మారుపేరుతో పుస్తకాన్ని ప్రచురించాడు. 1956లో, మాస్కో విశ్వవిద్యాలయం యొక్క అకడమిక్ కౌన్సిల్ అతనికి డాక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ డిగ్రీని ప్రదానం చేసింది. కాబట్టి శాస్త్రీయ పనికి పరివర్తన కోసం స్థానాలు తయారు చేయబడ్డాయి. కానీ అది వర్కవుట్ అయింది.
క్రుష్చెవ్ మరియు షెపిలోవ్ మధ్య శీతలీకరణ ప్రారంభమైంది. అంతేకాకుండా, నికితా సెర్జీవిచ్ పాత్ర ఎంత త్వరగా మారుతుందో స్పష్టంగా అర్థం చేసుకోని షెపిలోవ్, క్రుష్చెవ్‌తో వాదించడం కొనసాగించాడు.
ఫిబ్రవరి 14, 1957 న, షెపిలోవ్ విదేశాంగ మంత్రిగా ఆగిపోయాడు. మరుసటి రోజు అతని స్థానంలో ఆండ్రీ ఆండ్రీవిచ్ గ్రోమికో వచ్చారు.
గ్రోమికోను మంత్రిగా చేయడం నుండి క్రుష్చెవ్ నిరాకరించబడ్డాడని, వారు అతని గురించి అప్రధానంగా మాట్లాడారు: చొరవ లేకపోవడం, నిస్తేజంగా. కానీ నికితా సెర్జీవిచ్ విదేశాంగ విధానాన్ని స్వయంగా ఎదుర్కోవాలని భావించాడు మరియు అభ్యంతరాలను పక్కన పెట్టాడు: “కేంద్ర కమిటీ విధానాన్ని నిర్ణయిస్తుంది. మీరు ఈ పదవికి సామూహిక వ్యవసాయ ఛైర్మన్‌ను నియమించినా, అతను అదే లైన్‌ను కొనసాగించడం ప్రారంభిస్తాడు.
మే 9న, ఇజ్రాయెల్‌లోని రాయబారి అబ్రమోవ్ కొత్త విదేశాంగ మంత్రి గ్రోమికోకు వివరణాత్మక గమనికను పంపారు. ఆమె పూర్తిగా ఇజ్రాయెల్ వ్యతిరేకి. కానీ రాయబార కార్యాలయం యొక్క ప్రతిపాదనలలో రెండు ప్రాథమికంగా ముఖ్యమైనవి ఉన్నాయి:
“...అరబ్-ఇజ్రాయెల్ వివాదంపై సమీప భవిష్యత్తులో సోవియట్ ప్రెస్‌లో ఒక కథనాన్ని ప్రచురించడానికి, దానిలో మా వైఖరిని వివరిస్తూ, ప్రత్యేకించి ఇజ్రాయెల్ యొక్క ఉనికి హక్కు విషయంలో మన వైఖరిని వివరిస్తుంది.
అరబ్ దేశాలలో USSR రాయబార కార్యాలయాలు, వారికి అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఫెడాయిన్ చర్యలను ఆపడానికి ప్రయత్నిస్తాయి మరియు ప్రస్తుతం ఇజ్రాయెల్‌తో అరబ్ దేశాల శాంతియుత సహజీవనం కోసం ఒక కోర్సును కొనసాగించాల్సిన అవసరాన్ని కూడా ప్రచారం చేస్తాయి.
కాలానుగుణంగా, సోవియట్ దౌత్యం యూదు రాజ్యం ఉనికిలో ఉన్న హక్కు గురించి గుర్తుచేస్తుంది. అయితే ఇజ్రాయెల్‌పై తీవ్రవాద చర్యలను ఆపడంపై అరబ్ దేశాలతో ఎవరూ మాట్లాడడం లేదు. పౌరుల హత్యలు "పాలస్తీనా ప్రజల హక్కుల కోసం న్యాయమైన పోరాటం"గా పరిగణించబడ్డాయి. అంతేకాకుండా, పాలస్తీనా తీవ్రవాదులు త్వరలో సోవియట్ సైనిక సహాయం పొందడం ప్రారంభిస్తారు. మన దేశం కూడా అదే ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి చాలా సమయం గడిచిపోతుంది.
మే 23 న, అబ్రమోవ్, దేశంలోని పరిస్థితి గురించి గ్రోమికోకు మళ్లీ నివేదించాడు:
"మా ప్రెస్ మరియు రేడియో, మా అభిప్రాయం ప్రకారం, ఇజ్రాయెల్ పాత్రను మరియు మధ్యప్రాచ్యంలో మరియు ప్రపంచ రాజకీయాల్లో ఇజ్రాయెల్-అరబ్ సంఘర్షణను కొంతవరకు అతిశయోక్తి చేస్తాయి మరియు ఇజ్రాయెల్ పట్ల అసమానమైన శ్రద్ధ చూపుతాయి.
టర్కీ మరియు ఇటలీల కంటే ఎక్కువగా అతని గురించి గత ఐదు నెలల్లో డజనుకు పైగా కథనాలు మరియు యాభై-ఎనిమిది TASS కరస్పాండెన్స్‌లు ప్రావ్దా మరియు ఇజ్వెస్టియా పేజీలలో మాత్రమే ప్రచురించబడ్డాయి.
చాలా తరచుగా ఇజ్రాయెల్ మరియు దాని విధానాల గురించి మా సమాచారం అరబ్ ప్రెస్ నుండి ధృవీకరించబడని పదార్థాలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, ఇజ్రాయెల్‌లో 193 అరబ్ గ్రామాలను నాశనం చేసినట్లు మా వార్తాపత్రికలు నివేదించిన సందర్భం ఉంది, వాస్తవానికి ఇజ్రాయెల్‌లో అలాంటి అరబ్ గ్రామాలు లేవు మరియు ఎప్పుడూ లేవు. టెల్ అవీవ్‌లో యుద్ధ-వ్యతిరేక ప్రదర్శనపై కాల్పులు జరిగినట్లు నివేదించబడింది, ఈ సమయంలో వంద మందికి పైగా ప్రజలు మరణించారు మరియు గాయపడ్డారు. నిజానికి ఇది కూడా అలా కాదు...
గాజా ప్రాంతంలోని సినాయ్ ద్వీపకల్పంలో ఇజ్రాయెల్ దళాల ప్రవర్తన, ఇజ్రాయెల్ మరియు అరబ్ దేశాల మధ్య 1948-49 యుద్ధం గురించి తప్పుడు వాస్తవాలు మొదలైన వాటి గురించి ధృవీకరించని సమాచారం నివేదించబడింది.
ఈ వాస్తవాలలో కొన్ని స్పష్టంగా తప్పుడు సమాచారం కోసం ప్రచురించబడ్డాయి, కానీ అవి ఎల్లప్పుడూ ఆమోదయోగ్యం కానందున లక్ష్యాన్ని సాధించలేదు. ఉదాహరణకు, అమ్మాన్‌కు ఇజ్రాయెలీ ఆయుధాల సరఫరాపై ఇజ్రాయెల్-జోర్డాన్ ఒప్పందం గురించి మే 17న ప్రావ్దాలో వచ్చిన ఒక నివేదిక నమ్మశక్యంగా లేదు. ఇది ఇజ్రాయెల్ పత్రికల నుండి విషపూరితమైన హేళనను మాత్రమే రేకెత్తించింది.
మరో మాటలో చెప్పాలంటే, ఇజ్రాయెల్ గురించి మాట్లాడేటప్పుడు సోవియట్ ప్రచారం నిరంతరం అబద్ధం చెబుతుందని సోవియట్ దౌత్యవేత్తలకు బాగా తెలుసు. కానీ ఎవరూ జర్నలిస్టులను సరిదిద్దడం ప్రారంభించలేదు, ఎందుకంటే వారు ఎల్లప్పుడూ పార్టీ సెంట్రల్ కమిటీ సూచనలను పాటించారు. అనేక దశాబ్దాలుగా, సోవియట్ మీడియా ఉద్దేశపూర్వకంగా యూదు రాజ్యాన్ని అత్యంత అసహ్యకరమైన రంగులలో చిత్రించింది. పైగా, శత్రువుల్లో కూడా ఉన్న అమెరికా లేదా పశ్చిమ జర్మనీ గురించి రాసినప్పుడు, వారు ఒక రకమైన మర్యాదను పాటించవలసి వచ్చింది. ఒకరు ఇజ్రాయెల్‌తో వేడుకలో నిలబడి ఎవరికి కావలసినది వ్రాయలేరు.
అయినప్పటికీ, ఇజ్రాయెల్‌లతో సంభాషణలలో, సోవియట్ దౌత్యవేత్తలు సోవియట్ జర్నలిస్టులు అబద్ధాలు రాస్తున్నారని అంగీకరించలేదు. రాయబారి అబ్రమోవ్‌ను ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గోల్డా మీర్ ఆహ్వానించారు. రెండు దేశాల మధ్య సంబంధాలు ఎందుకు పునరుద్ధరించబడటం లేదని ఆమె మాట్లాడదలుచుకున్నారు? సోవియట్ యూనియన్ ఇజ్రాయెల్‌తో వ్యాపారాన్ని ఎందుకు నిలిపివేసింది, అయితే వారు కూడా ఈజిప్ట్‌తో యుద్ధంలో పాల్గొన్నప్పటికీ, ఇంగ్లాండ్ మరియు ఫ్రాన్స్‌లతో వాణిజ్యాన్ని కొనసాగించారు?
సోవియట్ వార్తాపత్రికలు ఇజ్రాయెల్ గురించి ఎలా వ్రాస్తాయో కూడా ఆమె మాట్లాడటం ప్రారంభించింది.
"రెండు రోజుల క్రితం, సోవియట్ వార్తాపత్రిక ఇజ్వెస్టియా సిరియన్-ఇజ్రాయెల్ సరిహద్దులో కొత్త సరిహద్దు సంఘటనను నివేదించింది" అని గోల్డా మీర్ ఆగ్రహంతో అన్నారు. - ఇజ్రాయెల్ దళాలు కాల్పులు జరిపాయని, దాని ఫలితంగా ఒక సిరియన్ సైనికుడు గాయపడ్డాడని నోట్ పేర్కొంది. ఇది ఇజ్రాయెల్ దురాక్రమణగా అర్హత పొందింది. వాస్తవానికి, ఇది సిరియన్ దురాక్రమణ, ఈ సమయంలో సిరియన్లు సరిహద్దు గ్రామానికి చెందిన ఇజ్రాయెల్ మహిళను చంపారు. ఇజ్వెస్టియా ఈ హత్య గురించి కూడా ప్రస్తావించలేదు. ఇటువంటి పక్షపాతం సోవియట్ ప్రెస్‌లో చాలా తరచుగా కనిపిస్తుంది. ఇజ్రాయెల్‌లో TASS కరస్పాండెంట్ ఉన్నప్పటికీ, ఇజ్రాయెల్‌లో జరుగుతున్న సంఘటనల గురించి మాస్కోకు సరిగ్గా తెలియజేయగలగాలి.
సోవియట్ రాయబారి, సోవియట్ జర్నలిస్టుల పక్షపాత ఆరోపణలను వెంటనే తిరస్కరించారు, దీని గురించి అతను గర్వంగా మాస్కోకు తెలియజేశాడు:
- సోవియట్ ప్రెస్‌కి వ్యతిరేకంగా చేసిన వాదనల విషయానికొస్తే, నేను వారితో ఏకీభవించలేనని చెప్పాను. విదేశీ పత్రికల నుండి అరువు తెచ్చుకున్న కొన్ని నోట్స్‌లో కొన్నిసార్లు చిన్న చిన్న తప్పులు ఉండవచ్చు, దీనికి విదేశీ వార్తాపత్రికలు బాధ్యత వహిస్తాయని నేను అంగీకరించగలను. కానీ మా పత్రికా నివేదికల సాధారణ దిశ మరియు అన్ని ముఖ్యమైన వాస్తవాలు ఎల్లప్పుడూ సరైనవి. సిరియన్ ప్రెస్ నుండి వచ్చిన పదార్థాల ఆధారంగా ఇజ్వెస్టియాలో ప్రచురించబడిన వాస్తవాలు కూడా సరిగ్గా ప్రదర్శించబడ్డాయి.
గ్రోమికో యూదుల రాజ్యాన్ని రక్షించడానికి ఐక్యరాజ్యసమితి పోడియం నుండి ఒకసారి మాట్లాడినట్లు గుర్తులేదు. అక్టోబరు 1957లో జనరల్ అసెంబ్లీ సమావేశానికి వచ్చిన గ్రోమికో ఇంకేదో మాట్లాడాడు. అతని మాటలలో ఇతర దేశాలతో సంబంధాలలో ఊహించలేని ముప్పు ఉంది, మాస్కోలో "సామ్రాజ్యవాదం" అని కూడా పిలుస్తారు:
— ఇజ్రాయెల్ తన తదుపరి అభివృద్ధి ఎలా ఉద్భవించింది, మరియు ఒక రాష్ట్రంగా దాని ఉనికి గురించి కొంచెం ఆలోచిస్తుంది... ఇజ్రాయెల్ తాను కూర్చున్న కొమ్మను నరికివేస్తున్నట్లు కనిపిస్తోంది.
ఈజిప్టు భాగస్వాములతో సంభాషణలలో పూర్తిగా భిన్నమైన ప్రసంగాలు వినిపించాయి.
నవంబర్ 2న, క్రుష్చెవ్ మరియు రక్షణ మంత్రి మాలినోవ్స్కీ ఈజిప్టు యుద్ధ మంత్రి జనరల్ అబ్ద్-ఎల్ హకీమ్ అమెర్‌ను అందుకున్నారు. మొదట, వారు పాశ్చాత్య సామ్రాజ్యవాదులను ఐక్యంగా ఖండించారు. తర్వాత అమెర్ అభ్యర్థనలకు వెళ్లాడు:
- ఆర్థిక అవకాశాలు ఈజిప్టు తన సాయుధ బలగాలను పెంచుకోవడానికి అనుమతించవు. ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రి విషయానికొస్తే, ఈజిప్ట్ వాటిని సోవియట్ యూనియన్ మరియు చెకోస్లోవేకియా నుండి స్వీకరించింది. అయితే, ఈజిప్టు ప్రభుత్వం వైమానిక రక్షణ విషయంలో చాలా ఆందోళన చెందుతోంది.
క్రుష్చెవ్ అడిగాడు:
— ఆంగ్లో-ఫ్రెంచ్-ఇజ్రాయెల్ దురాక్రమణ సమయంలో ఈజిప్షియన్లు ఏదైనా శత్రు విమానాలను కాల్చివేయగలిగారా?
"యుద్ధం ప్రారంభంలో, మేము ఎనిమిది మంది ఫ్రెంచ్ "మిస్టర్లను" విమాన నిరోధక ఫిరంగితో కాల్చివేసాము" అని అమెర్ గర్వంగా సమాధానం చెప్పాడు. - రెండు వైమానిక యుద్ధాల్లో, ఈజిప్టు విమానయానం ఒక్క విమానాన్ని కూడా కోల్పోలేదు. వాయు రక్షణను స్థాపించడానికి సోవియట్ నిపుణులను ఈజిప్టుకు పంపాలా?
క్రుష్చెవ్ ఈజిప్టుకు సహాయం అందించడం, దానితో సహకరించడం మరియు వ్యాపారం చేయడం కొనసాగిస్తానని వాగ్దానం చేశాడు:
- సోవియట్ యూనియన్‌కు ఉచిత కరెన్సీ లేదు, కానీ ఈజిప్టు వస్తువులకు బదులుగా దాని వస్తువులను ఈజిప్ట్‌కు విక్రయించడానికి సిద్ధంగా ఉంది. సోవియట్ యూనియన్ నలభై సంవత్సరాలుగా డాలర్లు లేకుండా జీవించింది మరియు మీరు చూడగలిగినట్లుగా, డాలర్లు లేకుండా ఆర్థిక, సాంస్కృతిక మరియు సైనిక సహకార రంగాలలో గొప్ప విజయాన్ని సాధించింది.
క్రుష్చెవ్ ఈజిప్ట్ లేవనెత్తిన సమస్యలపై సెంట్రల్ కమిటీ మరియు ప్రభుత్వానికి ప్రెసిడియంకు నివేదిస్తానని మరియు తదుపరి సమావేశంలో ప్రతిదీ ప్రత్యేకంగా చర్చిస్తానని హామీ ఇచ్చారు. సోవియట్ యూనియన్ మరియు ఈజిప్టు మధ్య పరస్పర ప్రయోజనకరమైన సంబంధం ఏర్పడితే, "సామ్రాజ్యవాదులు ఏమీ చేయలేరు" అని అతను చెప్పాడు:
"సాంకేతిక పరికరాలను అందించకుండా ఉండటానికి యునైటెడ్ స్టేట్స్ కూడా మమ్మల్ని బ్లాక్ చేస్తోంది, కానీ, మీరు చూడగలిగినట్లుగా, ఇది వారికి సానుకూల ఫలితాలను తీసుకురాలేదు. వారు భూమి ఉపగ్రహాన్ని ప్రయోగించిన మొదటి వ్యక్తిగా ఉండాలని కోరుకున్నారు మరియు ఇప్పటికే దీనికి "వాన్‌గార్డ్" అని పేరు పెట్టారు, అయితే ఈ "వాన్‌గార్డ్" ఇప్పటికీ అమెరికన్ ప్రయోగశాలలలో ఎక్కడో ఉంది మరియు మా ఉపగ్రహం చాలా కాలంగా ఎగురుతోంది.
"అమెరికన్లు కాకుండా మీరు చంద్రునిపైకి వచ్చిన మొదటి వ్యక్తి అయితే మేము సంతోషిస్తాము," అమెర్ అతనిని మెచ్చుకున్నాడు.
"ఇప్పుడు వారు ముందుగా అక్కడికి చేరుకోరు," క్రుష్చెవ్ నమ్మకంగా చెప్పాడు, "కానీ వారు టిక్కెట్ల కోసం బాగా చెల్లిస్తే, మేము వారిని ప్రయాణీకులుగా తీసుకోవచ్చు."
అంతరిక్షం గురించి మాట్లాడుతూ, నికితా సెర్జీవిచ్ ఆత్మసంతృప్తి మానసిక స్థితిలో పడిపోయింది. అతను ఈజిప్టు అతిథిని అడిగాడు:
— జనరల్ మాస్కో వాతావరణాన్ని ఎలా ఎదుర్కొంటారు?
"అద్భుతం," అమీర్ ఉల్లాసంగా సమాధానం చెప్పాడు. "పెరేడ్ సమయంలో మంచి వాతావరణం ఉంటుందని నేను ఆశిస్తున్నాను, ఇది ప్రతిదీ స్పష్టంగా చూడటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది."
"ఇది మనపై ఆధారపడదు," క్రుష్చెవ్ భుజాలు తడుముకున్నాడు.
ఆపై, చివరకు, మిగిలిన సమయంలో మౌనంగా ఉన్న రక్షణ మంత్రి మాలినోవ్స్కీ సంభాషణలో జోక్యం చేసుకున్నారు:
"పెరేడ్ రోజున, స్వర్గం కూడా మన పట్ల దయ చూపుతుంది."
నవంబర్ 7న, అమెర్ ఉప విదేశాంగ మంత్రి వ్లాదిమిర్ సెమ్యోనోవ్‌తో మాట్లాడుతూ తాను సంభాషణలను కొనసాగించాలనుకుంటున్నానని మరియు ఈజిప్ట్ అభ్యర్థనలను ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నానని చెప్పాడు; నవంబర్ పంతొమ్మిదవ తేదీన అతను ఈజిప్టుకు తిరిగి రావాలి.
నవంబర్ 13న, ఈజిప్టు మంత్రిని మళ్లీ క్రుష్చెవ్ అందుకున్నారు. అతనితో పాటు ప్రభుత్వ అధిపతి బుల్గానిన్, అతని సహాయకులు అనస్తాస్ ఇవనోవిచ్ మికోయన్ మరియు మిఖాయిల్ జార్జివిచ్ పెర్వుఖిన్ (అతను బాహ్య ఆర్థిక సంబంధాల కోసం రాష్ట్ర కమిటీకి కూడా అధ్యక్షుడు) మరియు మార్షల్ మాలినోవ్స్కీ వచ్చారు.
సోవియట్ యంత్రాలు మరియు పరికరాల సరఫరా కోసం చెల్లించడానికి సోవియట్ యూనియన్ ఈజిప్టుకు ఆరు వందల మిలియన్ రూబిళ్లు రుణాన్ని అందించడానికి సిద్ధంగా ఉందని క్రుష్చెవ్ చెప్పారు.
అమెర్ అతనికి కృతజ్ఞతలు చెప్పడం ప్రారంభించాడు, కానీ తన బేరింగ్‌లను పొందడం మరియు ఈజిప్టు పౌండ్లలో ఆరు వందల మిలియన్ రూబిళ్లు ఎంత ఉంటుందో గుర్తించడం అతనికి కష్టమని ఒప్పుకున్నాడు.
ఇది దాదాపు యాభై-ఐదు మిలియన్ల ఈజిప్షియన్ పౌండ్లు అని మాస్కోలోని ఈజిప్టు రాయబారి వివరించారు. రాయబారి సరైనదేనని మికోయన్ ధృవీకరించారు మరియు స్టేట్ బ్యాంక్ బోర్డు మాజీ ఛైర్మన్‌గా బుల్గానిన్ తీవ్రంగా వ్యాఖ్యానించారు:
- ఇది నూట యాభై మిలియన్ అమెరికన్ డాలర్లు.
జనరల్ అమెర్ వెంటనే రుణం తిరిగి చెల్లించే పద్ధతులు మరియు సమయం గురించి మాట్లాడటం ప్రారంభించాడు:
- మేము ఎక్కువ రుణ నిబంధనలను కలిగి ఉండాలనుకుంటున్నాము.
క్రుష్చెవ్ తన ఆకలిని అరికట్టడానికి ప్రయత్నించాడు:
- మీరు మరింత ఎక్కువ రుణం పొందాలనుకుంటున్నారని మేము అర్థం చేసుకున్నాము, బహుశా ఐదు సార్లు, ఆపై మీరు మరింత సంతృప్తి చెందుతారు, కానీ మేము ఎల్లప్పుడూ మాకు మరియు మీ ఇద్దరికీ అనుపాత భావాన్ని చూపాలి.
పేర్కొన్న మొత్తంలో సైనిక సహాయం లేదని మికోయన్ ఈజిప్టు అతిథి దృష్టిని ఆకర్షించాడు. ఈజిప్ట్ విడిగా ఆయుధాలను అందుకుంటుంది.
"మేము మరింత సహాయం కోసం అడగడానికి సిగ్గుపడుతున్నాము," అని అమెర్ అందంగా చెప్పాడు, "కానీ సోవియట్ యూనియన్ మమ్మల్ని కలుస్తుందని మేము ఇంకా ఆశిస్తున్నాము." మా కష్టాలు చాలా ఎక్కువ. సైనిక సమస్యల విషయానికొస్తే, నేను, మిలిటరీ మనిషిగా, ప్రపంచంలోని అన్ని తుపాకులు ఈజిప్టులో ఉండాలని కోరుకుంటున్నాను, కానీ మన ఆర్థిక పరిస్థితి ఇప్పుడు మనకు అవసరమైన ప్రతిదాన్ని కలిగి ఉండటం సాధ్యం కాదని మేము అర్థం చేసుకున్నాము.
అమెర్ ప్రాధాన్యత అవసరాలను జాబితా చేసింది:
“మన వైమానిక రక్షణ అత్యంత ప్రమాదకరం. మన ఎయిర్‌ఫీల్డ్‌లలోకి విమానాలను మరియు మన ఓడరేవుల్లోకి యుద్ధనౌకలను కూడా మనం అంగీకరించగలగాలి. '56లో, మీ దేశంలో పెద్ద సంఖ్యలో స్వచ్ఛంద సేవకులు ఈజిప్టుకు సహాయం అందించాలనే కోరికను వ్యక్తం చేసినప్పుడు, మేము దానిని ఉపయోగించడానికి సిద్ధంగా లేము. ప్రకృతిలో దాదాపు ప్రతీకాత్మకమైన అతి తక్కువ ధరలకు ఆయుధాలను సరఫరా చేయడానికి, మాకు రుణం ఇవ్వాలని నేను మిమ్మల్ని అడుగుతున్నాను.
"దయచేసి బాధపడకండి, వారు మీకు ఆయుధాలు ఉచితంగా ఇచ్చినప్పటికీ, మీరు అత్యాశతో ఉండకూడదని నేను చెబితే," అని క్రుష్చెవ్ బదులిచ్చారు. ఎందుకంటే, ఆయుధాలతో పాటు, మీరు సైనికులను కలిగి ఉండాలి, వారికి దుస్తులు ధరించాలి, బూట్లు ధరించాలి, వారికి ఆహారం ఇవ్వాలి, బ్యారక్‌లలో ఉంచాలి.
నికితా సెర్జీవిచ్ ఈజిప్షియన్లను వారి ఆకలిని నియంత్రించమని ఒప్పించేందుకు ఉపమానంగా ప్రయత్నించారు:
- రష్యాలో, చాలా సంవత్సరాలుగా, ప్రజలు సైబీరియాను జయించిన ఎర్మాక్ గురించి పాట పాడుతున్నారు. ఎర్మాక్ సైబీరియాను జయించి రష్యన్ జార్ పాలనలో ఉంచాడు. అందుకు రాజు ఎర్మాక్‌కి బహుమతిగా మంచి కోటు ఇచ్చాడు. ఎర్మాక్ బహుమతితో సంతోషంగా ఉన్నాడు, కానీ అతని బృందం శత్రువులచే దాడి చేయబడినప్పుడు, అతను తన చైన్ మెయిల్‌లో ఇర్టిష్‌లోకి దూసుకెళ్లి మునిగిపోయాడు. రాజు యొక్క బహుమతి ఎర్మాక్‌కు బరువుగా మారింది, అతన్ని క్రిందికి లాగింది ...
అమెర్ నవ్వి, క్రుష్చెవ్ తన విలువైన వ్యాఖ్యలకు కృతజ్ఞతలు తెలిపాడు, అతని మాటలను అనుసరిస్తానని వాగ్దానం చేశాడు మరియు వెంటనే ఈజిప్టుకు పెరుగుతున్న సహాయాన్ని పునఃపరిశీలించమని కోరాడు.
"ప్రస్తుతానికి అక్కడ ఆగుదాం," క్రుష్చెవ్ అతన్ని ఆపాడు. "దయచేసి ఇది చివరి సమావేశం కాదని, ప్రారంభం మాత్రమేనని గుర్తుంచుకోండి."
నికితా సెర్గీవిచ్ చాలా స్పష్టంగా మాట్లాడాడు, చిన్న పదాలు లేకుండా, కానీ అతని ప్రసంగం యొక్క రంగు బహుశా అనువాదంలో అదృశ్యమవుతుంది:
"మీరు యువకులు, మీకు చాలా బలం ఉంది మరియు మీరు దానిని ఒకేసారి పట్టుకోవాలనుకుంటున్నారు." ఇప్పుడు మీ ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేసుకోవడం ప్రధాన విషయం. ఇది, వాస్తవానికి, సులభమైన విషయం కాదు. మీరు ఇంకా నిర్మాణాన్ని ప్రారంభించలేదు, కానీ మీకు ఇప్పటికే పెద్ద ఆకలి ఉంది. ఆకలి, వాస్తవానికి, తినడంతో వస్తుంది, కానీ ప్రస్తుతానికి మనం అవసరమైన విషయాలతో ప్రారంభించాలి. వైద్యంలో మంచి నియమం ఉంది. ఒక వ్యక్తి చాలా కాలం పాటు పోషకాహార లోపంతో ఉంటే, అతనికి చాలా ఆహారం ఇవ్వకూడదు - ఇది హానికరం. నేను మీకు అద్భుత కథలు చెబుతున్నానని మీరు చెప్పగలరు మరియు మీకు డబ్బు కావాలి, ఎక్కువ డబ్బు కావాలి ...
నికితా సెర్జీవిచ్, తీవ్రమైన చర్చల తర్వాత ఎప్పటిలాగే, జ్ఞాపకాలకు ఆకర్షించబడ్డాడు:
- మికోయన్ చెప్పిన అంతర్యుద్ధం నుండి ఒక ఎపిసోడ్ నాకు గుర్తుంది. నేను కుటైసికి సమీపంలో ఉన్న 11వ ఆర్మీ యూనిట్లలో ఒకదానిలో ఉన్నాను. ఓ రోజు పొలిటికల్ డిపార్ట్ మెంట్ కి వెళ్లాల్సి వచ్చింది. హోటల్‌లో చాలా బెడ్‌బగ్‌లు ఉన్నాయి, కాబట్టి నేను స్టేషన్‌లో రాత్రి గడపాలని నిర్ణయించుకున్నాను. రాత్రి, అర్మేనియన్ సైనికుల కంపెనీ యార్డ్‌లోకి ప్రవేశించింది. ఒక ఆందోళనకారుడిగా నేను వారితో మాట్లాడాను. వారు విన్నారు, కానీ టర్కీలో పరిస్థితిని అంచనా వేయడంలో నమ్మకం లేదు. వారు ముగించినప్పుడు, సంభాషణ కోసం ఒకరు అతనికి కృతజ్ఞతలు తెలిపారు, కానీ "టర్క్‌లను వధించాలి." టర్కీలో రైతులు, కార్మికులు, భూస్వాములు మరియు పెట్టుబడిదారులు ఉన్నారని మరియు మీరు అందరినీ ఒకేలా చూడలేరని నేను మళ్ళీ వారికి చెప్పడం ప్రారంభించాను. సైనికులు ప్రతిదానితో ఏకీభవించారు, కానీ "టర్క్స్ ఇంకా వధించబడాలి." కాబట్టి జనరల్ అమెర్ అన్ని విషయాలలో మాతో ఏకీభవిస్తాడు, అయితే ఇంకా ఎక్కువ డబ్బు ఇవ్వవలసి ఉందని చెప్పాడు...
సంభాషణ రెండు గంటలపాటు సాగింది. అప్పుడు క్రుష్చెవ్ ఈజిప్టు ప్రతినిధి బృందాన్ని భోజనానికి ఆహ్వానించాడు.
 
నాజర్ మరియు కమ్యూనిస్టుల మధ్య
అరబ్ దేశాలు పాశ్చాత్య శక్తులను ఎట్టిపరిస్థితుల్లోనూ సంప్రదించకుండా, సహేతుకంగా ఏదైనా ఆఫర్ చేసినా సోవియట్ దౌత్యవేత్తలు అప్రమత్తంగా ఉండేవారు.
డిసెంబర్ 17, 1957న, క్రుష్చెవ్ సిరియా ఉప ప్రధానమంత్రి ఖలీద్ అల్-అజెమ్‌ను అందుకున్నారు.
నికితా సెర్జీవిచ్ తన శత్రువుల కుతంత్రాలతో అతిథిని భయపెట్టాడు, సిరియన్లకు సోవియట్ యూనియన్ మాత్రమే ఉందని తెలివిగా వివరించాడు. సిరియాపై టర్క్స్ ఎలా దురాక్రమణకు పన్నాగం పన్నుతున్నారో మాస్కో గమనిస్తోందని క్రుష్చెవ్ చెప్పారు:
"వారి ఖచ్చితమైన ప్రణాళికలు మాకు తెలుసని అమెరికన్లు ఆశ్చర్యపోతారు." సిరియాపై దాడిని సిద్ధం చేయడంపై టర్కిష్ జనరల్ స్టాఫ్ తీసుకున్న అన్ని నిర్ణయాలు మాకు తెలుసు. ప్రమాదం గొప్పది... అమెరికా సంయుక్త రాష్ట్రాలు సిరియా, లెబనాన్, సౌదీ అరేబియా, జోర్డాన్ మరియు ఇరాక్‌లపై సైనిక చర్యను విరమించుకున్నప్పుడు ప్రస్తుత సిరియా ప్రభుత్వాన్ని తొలగించడానికి అంగీకరించిన విషయం మనకు తెలుసు. సిరియాపై పోరాడేందుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. మీ దేశ నాయకులపై తీవ్రవాద చర్యలు ప్లాన్ చేశారు...
అల్-అజెమ్ త్వరలో ప్రధానమంత్రి అయ్యాడు మరియు సిరియన్ కమ్యూనిస్టులచే చురుకుగా మద్దతు పొందాడు.
ముఖ్యంగా నాజర్‌తో కష్టతరమైన గేమ్‌లు ఆడారు.
తిరిగి 1956లో, ఫారిన్ లిటరేచర్ పబ్లిషింగ్ హౌస్ నాజర్ "ఫిలాసఫీ ఆఫ్ ది రివల్యూషన్" అనే పేరుతో ఒక సన్నని బ్రోచర్‌ను ప్రచురించింది. ఇది ఇంగ్లీష్ నుండి అనువాదం.
బ్రోచర్ పార్టీ మరియు సైద్ధాంతిక అధికారుల ఇరుకైన సర్కిల్ కోసం ఉద్దేశించబడింది మరియు సెంట్రల్ కమిటీ ఆమోదించిన ప్రత్యేక జాబితా ప్రకారం పంపబడింది.
నాజర్‌కు ఇంకా పెద్దగా పరిచయం లేదు, కాబట్టి పబ్లిషింగ్ హౌస్ అతన్ని పరిచయం చేయాల్సిన అవసరం ఉందని భావించింది:
“కరపత్రం యొక్క రచయిత ఈజిప్టు ప్రధాన మంత్రి మరియు విప్లవాత్మక మార్గదర్శక మండలి అధిపతి. అతను జూలై 23, 1953 న ఈజిప్టులో తిరుగుబాటు చేసి గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్న భూగర్భ దేశభక్తి సంస్థ "ఆఫీసర్స్ ఆఫ్ ఫ్రీడమ్" వ్యవస్థాపకులలో ఒకడు.
ఉమ్మడి శత్రువు - ఇజ్రాయెల్ -పై పోరాటం ఆధారంగా నాజర్ తన నాయకత్వంలో అరబ్ దేశాలన్నింటినీ ఏకం చేయడానికి ప్రయత్నించాడు. అతను నైలు నుండి యూఫ్రేట్స్ వరకు విస్తరించి ఉన్న భారీ అరబ్ రాష్ట్రానికి అధిపతిగా ఉన్నాడు. కొన్ని కారణాల వల్ల, ఇతర అరబ్ దేశాలు నాజర్ నియంత్రణలోకి రావడానికి తొందరపడలేదు, ఇది అతనిని అసహ్యంగా ఆశ్చర్యపరిచింది.
పుస్తకంలో, నాజర్ తరచుగా ఈజిప్షియన్లను ఏకం చేయలేకపోయాడని ఫిర్యాదు చేశాడు:
“నాకు ఎక్కువగా ఏమి కావాలి అని నన్ను అడిగితే, నేను వెంటనే సమాధానం ఇస్తాను: “కనీసం ఒక ఈజిప్షియన్ మరొకరి గురించి న్యాయంగా మాట్లాడటం వినడానికి; కనీసం ఒక ఈజిప్షియన్‌ను చూసేందుకు, ఇతరులు వ్యక్తం చేసిన ఆలోచనలపై తన సమయాన్ని మొండిగా విమర్శించడానికి కేటాయించని వ్యక్తిని చూడటం; తన తోటి ఈజిప్షియన్ల పట్ల క్షమాపణ, సహనం మరియు ప్రేమ కోసం తన హృదయాన్ని తెరవడానికి సిద్ధంగా ఉన్న కనీసం ఒక ఈజిప్షియన్ ఉన్నాడని నమ్మడానికి."
మాస్కోలో వారు నాజర్‌ను మిస్ అవుతారని భయపడ్డారు, అతను ఏ క్షణంలోనైనా పశ్చిమం వైపుకు వెళ్లగలడని వారు భయపడ్డారు.
డిసెంబర్ 1957 లో, సెంట్రల్ కమిటీకి ఒక గమనిక పంపబడింది “ఈజిప్టులో మన ప్రభావాన్ని బలోపేతం చేయడానికి మరియు అరబ్ దేశాలలో ప్రతిచర్యాత్మక వర్గాల స్థానాలను బలోపేతం చేయడం ఆధారంగా అమెరికన్లకు దగ్గరగా ఉండటానికి అధ్యక్షుడు నాజర్ చేసిన ప్రయత్నాలను నిరోధించడానికి ఉద్దేశించిన చర్యలపై. సిరియా":
నోట్ ఇలా చెప్పింది:
"నాజర్ రెండు ప్రపంచ శిబిరాల మధ్య వైరుధ్యాలను ఉపయోగించడం, USSR మరియు ఇతర సోషలిస్ట్ దేశాల నుండి ఆర్థిక మరియు సైనిక సహాయం పొందడం మరియు అదే సమయంలో యునైటెడ్ స్టేట్స్ వైపు అతని పట్ల వైఖరిలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నారు. మరియు ఇతర పాశ్చాత్య శక్తులు, పశ్చిమ దేశాలతో చర్చలలో కమ్యూనిజం పట్ల తనకున్న శత్రుత్వాన్ని మరియు అరబ్ ఈస్ట్‌లో కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో పశ్చిమ దేశాలకు సేవ చేయడానికి సంసిద్ధతను నొక్కి చెప్పారు.
నాజర్ యొక్క దేశీయ విధానం ఇటీవల ఈజిప్టులో "ప్రజాస్వామ్య సోషలిజం" మరియు "సహకార సమాజం" నిర్మించాలనే నినాదాలతో పెరిగిన ఊహాగానాలతో వర్గీకరించబడింది మరియు కమ్యూనిస్టులు మరియు వామపక్ష మూలకాలపై వేధింపులను ఏకకాలంలో తీవ్రతరం చేయడంతో పాటు పోలీసు సెన్సార్‌షిప్ మరియు చర్యలను పెంచింది. ఈజిప్టు జనాభాలో USSR యొక్క పెరుగుతున్న ప్రభావం.
ఇటీవలే, నాజర్ స్వయంగా అమెరికన్లతో సంబంధాలు పెట్టుకోవడం ప్రారంభించాడు మరియు మునుపటిలా కైరోలోని సోవియట్ రాయబార కార్యాలయంతో సన్నిహిత సంబంధాలను కొనసాగించడం లేదు.
ఈజిప్టులో కమ్యూనిస్టుల అరెస్టులపై సోవియట్ నాయకులకు ఎలా స్పందించాలో తెలియదు. లాంఛనంగా, వారు నిరసన మరియు విడుదల కోరుతూ ఉండాలి. ముఖ్యంగా, బలహీనమైన ఈజిప్షియన్ కమ్యూనిస్ట్ పార్టీ కంటే నాజర్ మాస్కోకు చాలా ముఖ్యమైనది. అవసరమైనప్పుడు, సోవియట్ నాయకులకు పిడివాదం ఎలా ఉండకూడదో తెలుసు మరియు అంతర్జాతీయ కమ్యూనిస్ట్ ఉద్యమంలో కామ్రేడ్‌ల విధ్వంసం పట్ల కళ్ళుమూసుకున్నారు.
అక్టోబరు 1941లో, పదేళ్ల క్రితం అధికారులచే నిషేధించబడిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇరాన్‌కు బదులుగా, పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇరాన్, తుదేహ్ స్థాపించబడింది. ఇది భూగర్భంలో పనిచేసింది మరియు CPSU సెంట్రల్ కమిటీ యొక్క పూర్తి మద్దతును పొందింది. కానీ యాభైల మధ్యలో, సోవియట్ నాయకులు ఇరాన్ ప్రభుత్వంతో సంబంధాలు ఏర్పరచుకున్నందున తుదేహ్ ఆచరణాత్మకంగా డబ్బు ఇవ్వడం మానేశారు.
1956లో, ఇరాన్ షా మహమ్మద్ రెజా పహ్లావి, షాహీన్ సోరెయ్యతో కలిసి మాస్కో వచ్చారు.
షా, తన జ్ఞాపకాలలో వ్రాసినట్లుగా, చాలా పదునుగా మాట్లాడాడు: “అనేక శతాబ్దాలుగా రష్యన్లు ఇరాన్ గుండా దక్షిణాన ముందుకు సాగడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నారని నేను ఆతిథ్యమిచ్చే అతిధేయులకు గుర్తు చేసాను. 1907లో వారు ఇరాన్‌లోకి ప్రవేశించారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో వారు మళ్లీ మన దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు. 1946లో, ఇరాన్ నుండి అత్యంత ధనిక ప్రావిన్స్ అజర్‌బైజాన్‌ను కూల్చివేయడానికి ఒక తోలుబొమ్మ ప్రభుత్వం సృష్టించబడింది.
క్రుష్చెవ్ మరియు షెపిలోవ్ దేశానికి నాయకత్వం వహించే ముందు ఏమి జరిగిందో దానికి తాము బాధ్యులు కాదని ప్రతిస్పందించారు. క్రుష్చెవ్ పాతదాని క్రింద ఒక గీతను గీయాలనుకున్నాడు. మరియు ఇరాన్ కమ్యూనిస్టులు తమ మద్దతును కోల్పోయారు...
ఫిబ్రవరి 1958లో, సిరియా మరియు ఈజిప్ట్ ఏకమై యునైటెడ్ అరబ్ రిపబ్లిక్‌గా ఏర్పడ్డాయి. ఇది సుదూర లక్ష్యాలతో జరిగింది. అరబ్ దేశాలన్నీ కొత్త రాష్ట్రంలో చేరవచ్చని నాజర్ ప్రకటించారు.
సోవియట్ యూనియన్ రెండు దేశాల ఏకీకరణ గురించి సంతోషంగా లేదు. సిరియాలో, ఖలీద్ బాగ్దాష్ నేతృత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ బలం పుంజుకుంది, కాబట్టి సిరియా రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశాలు తెరుచుకున్నాయి.
"మేము ఏకీకరణలో పురోగతిని చూడలేదు," అని క్రుష్చెవ్ గుర్తుచేసుకున్నాడు, "సిరియా ఒక చట్టపరమైన కమ్యూనిస్ట్ పార్టీతో కూడిన బూర్జువా-ప్రజాస్వామ్య దేశం, ఫ్రెంచ్ తరహా పార్లమెంటరీ వ్యవస్థలో స్థాపించబడింది. ఈజిప్టులో కంటే ప్రగతిశీల సమూహాలకు పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి. ఈజిప్టులో ప్రజాస్వామ్యం లేదు. నాజర్ నేతృత్వంలోని కల్నల్ పాలన...
పత్రికలలో, సోవియట్ నాయకులు నాజర్ విధానాలను వ్యతిరేకించలేదు, అతనిని దూరం చేయాలనుకోవడం లేదు, కానీ వారు కూడా అతనికి మద్దతు ఇవ్వలేదు. కానీ వారు బాగ్‌దాష్‌కు మద్దతు ఇచ్చారు మరియు ఈజిప్ట్‌తో ఏకీకరణకు వ్యతిరేకంగా సిరియన్ కమ్యూనిస్ట్ పార్టీకి బలం ఉన్నంత వరకు బాగ్దాష్ పోరాడారు... మా స్థానం నాజర్‌ను బాధపెట్టింది మరియు మాతో అతనికి అనుకూలంగా లేదు.
యుగోస్లేవియా అధిపతి, జోసిప్ బ్రోజ్ టిటో, ఈజిప్టు అధ్యక్షుడికి నమ్మకమైన మద్దతుదారు. అతను మాస్కోకు వచ్చినప్పుడు, అతను ఈజిప్ట్ పరిస్థితి గురించి మాట్లాడటం ప్రారంభించాడు మరియు నాజర్ గురించి గొప్పగా మాట్లాడాడు. క్రుష్చెవ్ తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు:
"నాకు అతని ప్రసంగాలు అర్థం కాలేదు; అతను ఏమి కోరుకుంటున్నాడో గుర్తించడం కష్టం. ప్రగతిశీల వ్యవస్థను రూపొందించాలని ఆయన వాదించారు. కానీ ఎలా? అతను బూర్జువాను తాకడు, బ్యాంకులను తాకడు. ఇది ఎలాంటి విధానమో, దేశానికి ఎలాంటి లక్ష్యాలు నిర్దేశించబడుతుందో అంచనా వేయడం మనకు ఇంకా కష్టం.
"నాజర్ ఇప్పటికీ చాలా యువకుడు, రాజకీయంగా అనుభవం లేనివాడు," టిటో తన చర్యలను ఉదారంగా వివరించాడు. "అంతేకాకుండా, అతను మిలిటరీ మనిషి." అతనికి మంచి ఉద్దేశం ఉంది, కానీ అతనికి ఇంకా గట్టి పునాది దొరకలేదు. మనం దానిని ఎక్కడో ఒకచోట అరికట్టాలి మరియు ఎక్కడో ఒకచోట మద్దతు ఇవ్వాలి. మీరు అతనితో చర్చలు జరపవచ్చు ...
"నాజర్ మరియు నేను," క్రుష్చెవ్ గుర్తుచేసుకున్నాడు, "చాలా సంక్లిష్టమైన సంబంధాన్ని కలిగి ఉన్నాము. ఈజిప్టు స్వాతంత్ర్యం కోసం, వలసవాదుల నుండి విముక్తి కోసం పోరాడుతున్న ప్రజలుగా మేము సహాయం అందించాము. మేము వారికి ఆయుధాలను విక్రయించాము మరియు ముందుకు సాగడానికి సాధ్యమైన ప్రతి విధంగా వారికి సహాయం చేసాము. కానీ రాజకీయ మరియు సైద్ధాంతిక రేఖకు సంబంధించిన సమస్యలపై కూడా మాకు పెద్ద విభేదాలు ఉన్నాయి...
నాసర్ గుర్తించిన కమ్యూనిస్టులంతా జైలులో ఉన్నారు. కమ్యూనిస్టు పార్టీ అండర్ గ్రౌండ్ లో ఉంది. మన కమ్యూనిస్టు భావజాలం దృక్కోణంలో, అతను కమ్యూనిస్ట్ వ్యతిరేక, ప్రతిచర్య విధానాన్ని అనుసరించాడు. మా అభిప్రాయం ప్రకారం, ఈజిప్టు ప్రజలకు అవసరమైన వ్యక్తిని మేము నాజర్‌లో చూశామని చెప్పలేము, కాని ఆ సమయంలో అక్కడ అంతకన్నా ప్రగతిశీల వ్యక్తి లేడని మేము నమ్ముతున్నాము ... "
ఏకీకృత కమ్యూనిస్ట్ పార్టీ జనవరి 1958లో మాత్రమే ఈజిప్టులో సృష్టించబడింది, కానీ అది చట్టవిరుద్ధమైన స్థితిలో ఉంది. కమ్యూనిస్టులు పాలక పాలనకు మద్దతిస్తారనే షరతుతో నాజర్ దాని ఉనికికి కన్ను మూశాడు. కానీ కొన్ని నెలల తర్వాత అంతా అయిపోయింది.
ఈజిప్ట్ మరియు సిరియాల ఏకీకరణ సిరియన్ కమ్యూనిస్టుల నుండి ప్రతిఘటనను రేకెత్తించింది. కమ్యూనిస్టులతో వ్యవహరించాలని నాజర్ ఆదేశించారు. పార్టీ నాయకత్వం ఖైదు చేయబడింది, కొంతమంది మాత్రమే విదేశాలకు తప్పించుకోగలిగారు. ఒక చరిత్రకారుడు చెప్పినట్లుగా, ఆ సంవత్సరాల్లో ఈజిప్టులో వ్యవస్థీకృత కమ్యూనిస్ట్ కార్యకలాపాలు జైళ్లలో మరియు నిర్బంధ శిబిరాల్లో మాత్రమే జరిగాయి.
చాలా మంది కమ్యూనిస్టులు జైలులో మగ్గుతుండగా, తాను ఎంత కోరుకున్నా, ఈజిప్ట్‌కు రాలేనని కృష్చెవ్ నాజర్‌కు సూచించాడు. నాజర్ వారిని విడుదల చేయాలని ఆదేశించారు.
ఈజిప్ట్‌లో కమ్యూనిజం జాతీయ ఉద్యమం నుండి ఒంటరిగా ఉన్నందున అది విఫలమైందని మిత్రుడు మరియు అధ్యక్షుడి సన్నిహితుడు మొహమ్మద్ హస్సేన్ హేకల్ ఒక కథనాన్ని ప్రచురించాడు.
గమాల్ అబ్ద్-అల్ నాసర్ మొదటిసారిగా ఏప్రిల్ 1958లో సోవియట్ యూనియన్‌కు వచ్చారు. క్రుష్చెవ్ అతను చాలా విన్న వ్యక్తిని కలవాలనుకున్నాడు మరియు ఈజిప్టు అధ్యక్షుడిని నోవో-ఒగారెవో వద్దకు తీసుకువెళ్లాడు, అతనితో కేవలం అనువాదకుడిని మాత్రమే తీసుకువెళ్లాడు. ఒకరి మీద ఒకరు మాట్లాడుకున్నాం.
"నాజర్ నాపై మంచి అభిప్రాయాన్ని కలిగించాడు: ఒక యువకుడు, సేకరించిన, తెలివైన, విజేత చిరునవ్వుతో," నికితా సెర్జీవిచ్ తరువాత చెప్పారు. "నేను అతనిని ఇష్టపడ్డాను, మనం పూర్తిగా వ్యక్తిగత అభిప్రాయం గురించి మాట్లాడినట్లయితే."
క్రుష్చెవ్ ప్రకారం, సంభాషణ సమయంలో నాజర్ నమ్మకంగా ప్రవర్తించాడు మరియు కొన్నిసార్లు దూకుడును కూడా చూపించాడు. మాస్కోకు ఈజిప్టు అధ్యక్షుడి అభిప్రాయం కంటే సిరియన్ కమ్యూనిస్టుల నాయకుడు బాగ్దాష్ అభిప్రాయం చాలా ముఖ్యమైనదని అతను బాధపడ్డాడు:
- మీరు బాగ్దాష్‌కు ఎందుకు మద్దతు ఇస్తారు? బాగ్దాష్ మమ్మల్ని నడిపించాలని మీరు అనుకుంటున్నారా? మేము దీన్ని సహించము, ఇది అసాధ్యం ...
సోవియట్ నాయకులు అరబ్ సమస్యలను అర్థం చేసుకోలేదని మరియు తప్పు మార్గంలో ఉన్నారని, ఏకీకరణను వారి స్వంత కళ్లతో కాకుండా, సంకుచిత రాజకీయ స్థానం నుండి ముందుకు సాగే బాగ్దాష్ దృష్టితో చూస్తున్నారని ఆయన అన్నారు.
ఈజిప్టు, సిరియాల ఏకీకరణ ప్రారంభం మాత్రమేనని నాజర్ స్పష్టం చేశారు. వారు ఇతర అరబ్ దేశాలతో చేరతారు, అవి ఒకటిగా మారాలి.
క్రుష్చెవ్ తన స్థానాన్ని నిలబెట్టాడు:
- మీరు తరువాత ఏకీకరణకు చింతిస్తారు, యునైటెడ్ అరబ్ రిపబ్లిక్ విడిపోతుంది.
రోజంతా చర్చలు సాగాయి. వారు బీచ్‌లో అల్ ఫ్రెస్కో భోజనం చేశారు. రోజంతా వేసవి వాతావరణం బాగానే ఉంది. ఈ సమావేశం మంచి వ్యక్తిగత సంబంధాలకు పునాది వేసింది.
ఏప్రిల్ ముప్పైన, ఈజిప్టు ప్రతినిధి బృందం క్రుష్చెవ్, ప్రభుత్వంలో అతని మొదటి డిప్యూటీ మికోయన్, USSR యొక్క సుప్రీం సోవియట్ యొక్క ప్రెసిడియం ఛైర్మన్ మార్షల్ వోరోషిలోవ్, మూడవ ప్రపంచ దేశాలతో సంబంధాలకు బాధ్యత వహించే సెంట్రల్ కమిటీ కార్యదర్శి నూరిద్దీన్ అక్రమోవిచ్ ముఖిత్డినోవ్ మరియు మంత్రి గ్రోమికో.
ప్రతినిధి బృందం సభ్యులు వెంటనే ప్రధాన విషయంపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నట్లు నాజర్ తెలిపారు. క్రుష్చెవ్‌తో వారి మొదటి సమావేశం నుండి వారు విరుద్ధమైన అభిప్రాయాలను కలిగి ఉన్నారు. క్రుష్చెవ్ వారి అస్థిరతకు వారిని నిందిస్తున్నట్లు ఈజిప్షియన్లకు అనిపించింది. నాజర్ వివరణ కోరాడు:
“అమెరికన్ల నుండి కొంత సహాయం కోసం చర్చలు జరపడానికి మాత్రమే మేము సోవియట్ యూనియన్‌తో సహకరిస్తున్నామని మీ మాటలను కొందరు అర్థం చేసుకున్నారు. సోవియట్ యూనియన్ మరియు యునైటెడ్ అరబ్ రిపబ్లిక్ మధ్య నిజమైన స్నేహాన్ని పెంపొందించుకోవాలనే కోరిక ఆధారంగా, ఎటువంటి స్వార్థ ప్రయోజనాలను అనుసరించకుండా, మేము సోవియట్ యూనియన్‌తో సహకరిస్తున్నామని మీరు చెప్పాలనుకుంటున్నారని మరికొందరు వాదిస్తున్నారు. ఈ సమస్యపై భిన్నమైన అభిప్రాయాలను నివారించడానికి, మేము దానికి తిరిగి వచ్చి మీ అభిప్రాయాన్ని స్పష్టం చేయాలనుకుంటున్నాము.
క్రుష్చెవ్ సుకుమారంగా సమాధానమిచ్చాడు:
- మీరు ముస్లింలు కాకపోతే, స్నేహానికి సంబంధించి మా మాటలను తప్పుగా అర్థం చేసుకున్న వ్యక్తి జార్జియన్ ఆచారం ప్రకారం శిక్షించబడాలి. అర్మేనియా మరియు జార్జియాలో టేబుల్ క్రమాన్ని ఎవరు భంగపరిచినా శిక్షించబడుతుందని ఒక ఆచారం ఉంది, అతనికి పెద్ద కొమ్ము వైన్ పోస్తారు మరియు అతను ఈ వైన్ తాగాలి ... సోవియట్ యూనియన్ అరబ్బులతో నిస్వార్థ స్నేహానికి అంగీకరిస్తుంది. అతను ఈ దేశాల నుండి ఏమీ పొందటానికి ఆసక్తి చూపడు. సోవియట్ యూనియన్‌కు కావలసినవన్నీ ఉన్నాయి. బహుశా మనకు కాఫీ మరియు సిట్రస్ పండ్లు మాత్రమే అవసరం, కానీ అవి లేకుండా మనం చేయవచ్చు: కాఫీని టీతో భర్తీ చేయవచ్చు మరియు సిట్రస్ పండ్లను ఆపిల్లతో భర్తీ చేయవచ్చు.
"మాకు కాఫీ కూడా లేదు," అని నాజర్ పేర్కొన్నాడు.
"అయితే యెమెన్‌లో మంచి కాఫీ ఉంది," అని అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉన్న క్రుష్చెవ్ తక్షణమే స్పందించాడు.
యెమెన్ ఈజిప్టు నియంత్రణలో ఉందని అతను సూచించాడు.
"మాకు నారింజ ఉంది, కానీ తక్కువ పరిమాణంలో ఉంది" అని నాసర్ చెప్పాడు.
చర్చల సమయంలో నాజర్ జాగ్రత్తలు పాటించారు. అతను తనను తాను మాస్కోకు మిత్రదేశంగా ప్రకటించుకోలేకపోయాడు, అలా చేయడం ద్వారా అతను పాశ్చాత్య దేశాలతో వ్యాపార సంబంధాలను తగ్గించుకుంటాడని గ్రహించాడు. మరియు సోవియట్ దౌత్యవేత్తలు నాజర్ యునైటెడ్ స్టేట్స్తో సంబంధాలను సాధారణీకరించాలని యోచిస్తున్నారని చాలా భయపడ్డారు.
నాజర్ జెట్ బాంబర్లు మరియు మధ్యశ్రేణి క్షిపణులను కోరాడు. క్రుష్చెవ్ నిరాకరించాడు, సోవియట్ భూభాగంలో వారు ఈజిప్ట్ మరియు ఇతర అరబ్ దేశాల ప్రయోజనాలకు మరింత విశ్వసనీయంగా సేవ చేస్తారని చెప్పారు.
మే 1 న, నాజర్ సోవియట్ నాయకులతో సమాధి వేదికపై నిలబడ్డాడు. రెడ్ స్క్వేర్ వెంట నడుస్తున్న ప్రదర్శనకారులు కొత్త ముఖాన్ని ఉత్సుకతతో చూశారు.
కమ్యూనిస్టుల వేధింపుల కారణంగా ఈజిప్టుతో సమస్యలు తరచుగా తలెత్తాయి.
జూలై ముప్పై-1, యాభై-తొమ్మిది, యునైటెడ్ అరబ్ రిపబ్లిక్ రాయబారి మొహమ్మద్ అవద్ అల్-కుని ఉప విదేశాంగ మంత్రి సెమియోనోవ్ వద్దకు వచ్చారు.
డమాస్కస్‌లో ప్రముఖ లెబనీస్ కమ్యూనిస్ట్‌ను అరెస్టు చేసినట్లు జూలై 30న ప్రావ్దాలో వచ్చిన కథనంపై రాయబారి అసంతృప్తి వ్యక్తం చేశారు.
అరెస్టు నివేదిక నిజమైతే, లెబనీస్ కమ్యూనిస్ట్ డమాస్కస్‌లో ఎలా ముగించబడ్డాడు మరియు సోవియట్ ప్రెస్‌లో అలాంటి నివేదికలు ఎందుకు ప్రచురించబడ్డాయో అతనికి స్పష్టంగా తెలియదని రాయబారి పేర్కొన్నాడు.
UAR మరియు సోవియట్ యూనియన్ మధ్య స్నేహపూర్వక సంబంధాలను బలోపేతం చేయడంలో ఇది సహాయపడదని అల్-కుని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు, ప్రత్యేకించి ఈ సంఘటన సోవియట్ ప్రెస్ దృష్టిని ఆకర్షించేంత ముఖ్యమైనది కాదు.
సెమియోనోవ్ రాయబారిని అత్యున్నత స్థాయి దౌత్యపరమైన వాగ్ధాటితో ప్రవర్తించాడు.
లెబనీస్ కమ్యూనిస్ట్ హేలు అరెస్టు గురించి ప్రావ్దాలో వచ్చిన కథనానికి సంబంధించి, సోవియట్ ప్రజలకు ఇటువంటి సంఘటనలపై ఆసక్తి ఉందని మరియు వార్తాపత్రిక సంపాదకులు సహజంగా వారి పాఠకుల కోరికలను తీరుస్తారని రాయబారికి బదులిచ్చారు. ప్రధానంగా కమ్యూనిస్టులతో కూడిన యునైటెడ్ డెమోక్రటిక్ లెఫ్ట్ పార్టీ ఆఫ్ గ్రీస్ సెక్రటరీ అయిన గ్లేజోస్‌ను రక్షించడంలో సోవియట్ యూనియన్‌లోనే కాకుండా ఇతర దేశాలలో కూడా ఎదిగిన ప్రచారం గురించి అల్-కునీకి నిస్సందేహంగా తెలుసునని ఆయన పేర్కొన్నారు.
సెమియోనోవ్, అటువంటి సందర్భాలలో ఆచారంగా, అతను వ్యక్తిగత అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడని మరియు పేర్కొన్నాడు:
- సోవియట్ ప్రజానీకం ఈ ప్రాంతంలో తన హక్కులను వదులుకోలేరు. మేము తూర్పులో మరియు ముఖ్యంగా ఈజిప్టులో విప్లవానికి ముందు జాతీయ ఉద్యమం మరియు దాని యోధుల రక్షణ కోసం మాట్లాడాము. అలాంటప్పుడు ఒకరి నమ్మకాలను వదులుకుని, ప్రజల స్వేచ్ఛ కోసం పోరాడేవారి కోసం మాట్లాడకుండా ఉండటం సరైనదేనా? ఖచ్చితంగా కాదు...
సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా దిశానిర్దేశం చేసిన కూటమిలో ఒకటైన గ్రీస్‌తో యునైటెడ్ అరబ్ రిపబ్లిక్‌ను పోల్చలేమని అల్-కుని అన్నారు... అరబ్ ప్రజల వైఖరి మరియు సోవియట్ యూనియన్ పట్ల వారి భావాలు అందరికీ తెలుసు, కాబట్టి ఎందుకు? ప్రజల అభిప్రాయాన్ని అసంతృప్తి మరియు కోపం తెప్పించే విధంగా ప్రవర్తించాలి, మన దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడటం ప్రారంభించిన ఈ దశలో దీన్ని ఎందుకు చేస్తారు, ఈ సంబంధాలలో సంక్లిష్టతలకు దారితీసే సమస్యలను ఎందుకు లేవనెత్తారు?
సెమియోనోవ్ ఇలా స్పందించాడు:
“అంతర్ రాష్ట్ర సంబంధాలు ఒకటని, ప్రజల భావజాలం మరియు మనోభావాలు మరొకటి అని నేను మరోసారి నొక్కి చెప్పాలనుకుంటున్నాను. అంబాసిడర్ అన్నింటినీ మిక్స్ చేసి, అతను లేవనెత్తిన సమస్యను ఏకపక్షంగా మరియు కొంత అధికారికంగా సంప్రదించాడు. నేను స్పష్టంగా మాట్లాడతాను - అన్నింటికంటే, UAR సోవియట్ యూనియన్ మరియు సోషలిస్ట్ శిబిరం యొక్క దేశాలకు వ్యతిరేకంగా తీవ్రంగా దర్శకత్వం వహించే కథనాలను మరియు పుస్తకాలను ప్రచురిస్తుంది ...
అల్-కుని మరోసారి తాను అధికారికంగా మాట్లాడటం లేదని, స్నేహితుడిగా మాట్లాడుతున్నానని పేర్కొన్నాడు:
- సోవియట్ యూనియన్ మరియు యునైటెడ్ అరబ్ రిపబ్లిక్ మధ్య విభేదాలు తీవ్రమైతే, ఇది సోవియట్ యూనియన్‌కు లేదా UARకి ప్రయోజనం కలిగించదు...
సెమియోనోవ్ సంబంధానికి ఏది ప్రయోజనం కలిగించదని అడిగాడు-అరెస్టులు లేదా అరెస్టుల గురించి ప్రచురణలు?
ఈ ప్రశ్నతో అల్-కుని కాస్త ఇబ్బందిపడ్డాడు...
మార్గం ద్వారా, సోవియట్ జోక్యం లెబనాన్ కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ కార్యదర్శి ఫరాజల్లా హెలాను రక్షించలేదు. ఈజిప్షియన్లు అతనిని హింసించారు, మరియు అతను చిత్రహింసలతో మరణించాడు, లెబనీస్ కమ్యూనిస్ట్ పార్టీ అధిపతి మాస్కోలో దాని గురించి చెబుతారు.
ఈజిప్ట్ మరియు సిరియాల ఏకీకరణకు సంబంధించి క్రుష్చెవ్ తన అంచనాలలో సరైనదని తేలింది.
నాజర్ సమైక్య రాష్ట్రాన్ని ఒంటిచేత్తో పాలించాలనుకున్నాడు. అరవై ఒకటి సంవత్సరాల వేసవిలో, అతను సిరియా యొక్క సైనిక పాలకుడు కల్నల్ అబ్ద్-అల్ హమీద్ సర్రాజ్‌ను డమాస్కస్ నుండి కైరోకు బదిలీ చేసాడు మరియు యునైటెడ్ అరబ్ రిపబ్లిక్ యొక్క ఐదవ వైస్ ప్రెసిడెంట్‌గా చేసాడు. కానీ సిరియాపై తన అధికారాన్ని బలోపేతం చేయడానికి బదులుగా, నాజర్ దానిని బలహీనపరిచాడు, ఎందుకంటే సిరియన్లకు అధికారం ఉన్న వ్యక్తి డమాస్కస్ నుండి అదృశ్యమయ్యాడు.
ఈజిప్షియన్లు సిరియాను పాలించడం ప్రారంభించారు. UAR యొక్క ఉపాధ్యక్షుడు మరియు కమాండర్-ఇన్-చీఫ్ మార్షల్ అమెర్ UAR యొక్క సిరియన్ ప్రాంతం యొక్క కార్యనిర్వాహక మండలికి నాయకత్వం వహించారు.
సెప్టెంబరు 28న, సిరియన్ అధికారులు తిరుగుబాటును చేపట్టారు, ఇది యునైటెడ్ అరబ్ రిపబ్లిక్ నుండి సిరియా విడిపోవడంతో ముగిసింది. తిరుగుబాటు సిరియన్ అధికారులు మార్షల్ అమెర్‌ను గృహనిర్బంధంలో ఉంచారు మరియు అతనిని ఇంటికి పంపించారు.
సిరియాలో జరిగిన తిరుగుబాటు మరియు సిరియన్లు ఈజిప్టుతో ఏకం కావడానికి నిరాకరించడం నాసర్ రాజకీయాలకు మరియు ప్రతిష్టకు గట్టి దెబ్బ. అయినప్పటికీ, ఏకీకరణ కృత్రిమమైనదని మరియు మొత్తం అరబ్ ప్రపంచానికి నాయకత్వం వహించాలనే నాజర్ యొక్క ఉద్వేగభరితమైన కోరికకు మాత్రమే అనుగుణంగా ఉందని కొందరు అనుమానించారు.
కానీ నాసర్ జీవించి ఉండగా, ఈజిప్టును యునైటెడ్ అరబ్ రిపబ్లిక్ అని పిలిచేవారు. నాసర్ తన ఆలోచన విఫలమైందని తనతో లేదా ఇతరులతో ఒప్పుకోలేక ఈ పేరు పెట్టుకున్నాడు.
అక్టోబర్ 9న, క్రుష్చెవ్ మాస్కోలో UAR రాయబారిని అందుకున్నాడు మహమ్మద్ గలేబ్, అతనితో అతను సానుభూతి పొందాడు. వృత్తిరీత్యా ఓటోలారిన్జాలజిస్ట్ అయిన గాలెబ్ మొదట మాస్కోకు రెండవ సెక్రటరీ పాత్రలో వచ్చారు. అరవై ఒకటిలో అతను రాయబారిగా నియమించబడ్డాడు. క్రుష్చెవ్ గాలెబ్‌తో సానుభూతితో ఇలా అన్నాడు:
“సిరియాపై యుద్ధం ప్రారంభించడానికి నిరాకరించడం ద్వారా అధ్యక్షుడు నాసర్ తెలివిగా వ్యవహరించాడు... అలాంటి సమస్యను సైనిక శక్తితో పరిష్కరించలేము... అధ్యక్షుడి స్థానం నాకు అర్థమైంది. సిరియాలో జరిగిన సంఘటనలు యూఏఆర్‌కు, అధ్యక్షుడికి వ్యక్తిగతంగా నష్టం కలిగించాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు... వాస్తవానికి అధ్యక్షుడికి మన దృక్పథం తెలుసు, ఈజిప్టును సిరియాతో కలిపే అంశంపై నేను నా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను. నేను నాజర్‌తో చెప్పాను: మీరు ఉత్సాహంగా ఉన్నారు, మీరు తొందరపడుతున్నారు. హడావిడిగా ఉన్నది తాను కాదు, సిరియన్లు తమ స్వాతంత్ర్యం కోసం భయపడుతున్నారని నాసర్ నాకు సమాధానం ఇచ్చాడు. అప్పటికి వాడు నా వల్ల ఇంకా మనస్తాపం చెందాడు... నేనెవరికీ గిలగిలలాడిపోకుండా ప్రెసిడెంట్‌కి మాత్రమే తెలుసు తప్ప, విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయానికి మాత్రమే తెలుసు కాబట్టి ఇదంతా మీకు నమ్మకంగా చెబుతున్నాను.
అరబ్ కమ్యూనిస్టులు, ముఖ్యంగా సిరియన్లు విజయం సాధించారు.
అక్టోబర్ ముప్పై-1న, CPSU యొక్క XXII కాంగ్రెస్ మాస్కోలో ప్రారంభమైంది. లెబనీస్ కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ కార్యదర్శి నికోలా చౌయి కాంగ్రెస్ ప్రతినిధులతో మాట్లాడారు. నాజర్ మరియు అతని పాలన గురించి మాట్లాడేటప్పుడు అతను నోరు మెదపలేదు:
"దౌర్జన్యం మరియు నియంతృత్వ పాలన నుండి బయటపడటంలో సిరియన్ ప్రజలు సాధించిన విజయం లెబనీస్ ప్రజలకు చాలా ముఖ్యమైన సంఘటన. నాజర్ నియంతృత్వం నుండి మా మాతృభూమి యొక్క సమగ్రతకు ముప్పు కలిగించే విలీన మరియు విచ్ఛేదనం ప్రమాదానికి వ్యతిరేకంగా లెబనీస్ ప్రజలు పోరాడారు. సిరియా మరియు లెబనీస్ కమ్యూనిస్ట్ పార్టీల పోరాటం ఒక గొప్ప యుద్ధంలో విలీనమైంది, ఈ సమయంలో మా ప్రియమైన కామ్రేడ్, మా పార్టీ కార్యదర్శి ఫరజల్లా హేలు, సిరియాలో నియంతృత్వంచే భౌతికంగా నాశనం చేయబడిన అనేక ఇతర కామ్రేడ్ యోధులతో పాటు చిత్రహింసలకు గురై వీరోచితంగా మరణించారు ...
సిరియన్ కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఖలీద్ బాగ్దాష్ విజేతగా భావించారు. నాజర్‌పై అతని పోరాటం విజయవంతమైంది. బాగ్దాష్ మాస్కోలో కాంగ్రెస్ ప్రతినిధులతో కూడా మాట్లాడారు.
అతను అరబ్-ఇజ్రాయెల్ వివాదం గురించి లేదా పాలస్తీనా ప్రజల దుస్థితి గురించి ప్రస్తావించలేదు. ప్రధాన సిరియన్ కమ్యూనిస్ట్ దీనిపై ఆసక్తి చూపలేదు. అతను ఈజిప్ట్ మరియు సిరియాలను ఏకం చేయడానికి విఫల ప్రయత్నం గురించి మాత్రమే మాట్లాడాడు. అతని సోవియట్ సహచరుల అభ్యర్థన మేరకు, అతను నాజర్ పేరును ప్రస్తావించలేదు, కానీ అతని మొత్తం ప్రసంగం ఈజిప్టు అధ్యక్షుడికి వ్యతిరేకంగా జరిగింది:
- సిరియన్-ఈజిప్ట్ ఐక్యత పతనం, ఇది ప్రజలు మరియు సైన్యం యొక్క సంఘీభావానికి ధన్యవాదాలు, దేశం యొక్క ఏకాభిప్రాయానికి ధన్యవాదాలు, అరబ్ ఐక్యతకు మార్గం అనే మా తీర్మానాల ఖచ్చితత్వానికి ధృవీకరణ. విలీనం, విస్తరణ మరియు ఆధిపత్యం ద్వారా వెళ్ళదు, ఒక అరబ్ మరొక దేశానికి బానిసత్వం ద్వారా కాదు...
బాగ్దాష్ ఈజిప్ట్ మరియు నాసర్ సిరియాను "అంతర్గత కాలనీ"గా మార్చడానికి ప్రయత్నిస్తున్నారని, ఏకపక్షం మరియు దౌర్జన్యం, పేదరికం మరియు అజ్ఞానాన్ని ప్రేరేపించారని ఆరోపించారు.
"ఈజిప్ట్ మరియు సిరియాల ఏకీకరణ పతనం" అని బాగ్దాష్ ప్రకటించాడు, "అరబ్ ఐక్యత పతనం కాదు, కానీ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానం యొక్క దివాలా!"
ఈజిప్ట్ మరియు సిరియా మధ్య సరిగ్గా ఏమి జరిగిందో చాలా మంది ప్రతినిధులకు చాలా తక్కువ అవగాహన ఉంది, కానీ వారు ఏకగ్రీవంగా చప్పట్లు కొట్టారు. మధ్యప్రాచ్యంలో సోవియట్ యూనియన్ యొక్క ప్రధాన స్నేహితుడు, ప్రెసిడెంట్ నాజర్, క్రెమ్లిన్ రోస్ట్రమ్ నుండి శిలువ వేయబడ్డారని కొద్దిమంది ప్రతినిధులు గ్రహించారు.
ఖలీద్ బాగ్దాష్ కఠినమైన మరియు అసహన వ్యక్తి. ముప్పైలలో, అతను మాస్కోలోని కమింటర్న్ యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీ యొక్క ఉపకరణంలో పనిచేశాడు మరియు సోవియట్ అధికారులతో ఎలా వ్యవహరించాలో బాగా తెలుసు.
ఈజిప్ట్ మరియు సిరియా మధ్య స్వల్పకాలిక యూనియన్ కూలిపోవడానికి కొన్ని సంవత్సరాల ముందు, ఇజ్రాయెల్‌లోని సోవియట్ రాయబారి బోడ్రోవ్ ఇజ్రాయెల్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు శామ్యూల్ మికునిస్‌తో సమావేశం గురించి మాస్కోకు రాశారు, అతను యూదుల పట్ల అరబ్బుల వైఖరి గురించి ఫిర్యాదు చేశాడు. , మరియు కమ్యూనిస్ట్ అరబ్బుల గురించి మాట్లాడారు.
"ఉదాహరణకు, అక్టోబర్ విప్లవం యొక్క 40 వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో మాస్కోలో మికునిస్ ప్రసంగం సందర్భంగా సిరియన్ కమ్యూనిస్ట్ పార్టీ అధినేత ఖలీద్ బాగ్దాష్ మాస్కోకు నివేదించారు, ధిక్కరిస్తూ హాల్ నుండి బయలుదేరారు. . ఈ ఉదాహరణను వియన్నాలోని అరబ్ మహిళా ప్రతినిధి బృందం పునరావృతం చేసింది మరియు ఇది అన్ని అంతర్జాతీయ సమావేశాలలో పునరావృతమవుతుంది.
ఈ విషయంలో, ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో, కమ్యూనిస్ట్ పార్టీల సెంట్రల్ కమిటీకి చెందిన ఇద్దరు కార్యదర్శులు బాగ్దాష్ మరియు మికునిస్ ఒకరితో ఒకరు ఏకీభవించలేరనే కోణంలో కమ్యూనిస్టులు ఎప్పుడూ ఎగతాళి చేస్తారు, అయితే మిగిలిన అరబ్ గురించి మనం ఏమి చెప్పగలం జనాభా మరియు యూదుల పట్ల వారి వైఖరి?
శామ్యూల్ మికునిస్ వోలిన్ ప్రావిన్స్‌లో జన్మించాడు, ఇరవై ఒక్క సంవత్సరాల వయస్సు నుండి అతను పాలస్తీనాలో నివసించాడు, బిల్డర్‌గా పనిచేశాడు మరియు ఇంజనీర్ కావడానికి ఫ్రాన్స్‌లో చదువుకున్నాడు. అతను కమ్యూనిస్టులను భూగర్భంలోకి నడిపించాడు, కాబట్టి 1941 లో బ్రిటిష్ అధికారులు అతన్ని అరెస్టు చేశారు. ఇజ్రాయెల్ ఏర్పడిన తరువాత, అతను పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు నెస్సెట్ సభ్యుడు అయ్యాడు.
సిరియన్ కమ్యూనిస్ట్ పార్టీ అధిపతి, ఖలీద్ బాగ్దాష్, సిరియన్ కమ్యూనిస్టుల రెండవ తరానికి చెందినవారు, వారు పార్టీ యొక్క "అరబీకరణ" ఫలితంగా ఉద్భవించారు, గతంలో చాలా మంది ఆర్మేనియన్లు ఉన్నారు. టర్కిష్ హింసాకాండ నుండి పారిపోయి, వారు సిరియా మరియు లెబనాన్లలో ప్రధానంగా బీరుట్‌లో ఆశ్రయం పొందారు. మరియు సిరియన్ కమ్యూనిస్ట్ పార్టీ పాలస్తీనా యూదు కమ్యూనిస్టుల సహాయంతో సృష్టించబడింది; "ఛావినిజం మరియు జియోనిజం" ఆరోపణల సహాయంతో వారు పార్టీ నుండి బహిష్కరించడం బాగ్దాష్ మరియు అతని సహచరులకు నాయకత్వ స్థానాలకు మార్గం తెరిచింది (G. కొసాచ్ యొక్క పుస్తకం "రెడ్ ఫ్లాగ్ ఓవర్ ది మిడిల్ ఈస్ట్?" చూడండి).
"అరబైజేషన్" విధానం అర్మేనియన్ల దాదాపు పూర్తి స్థానభ్రంశంకు దారితీసింది. సిరియన్ వామపక్షాల రాజీలేని జాతీయవాదం ఏర్పడటానికి దోహదపడిన కామింటర్న్ ఆశీర్వాదంతో ఇది జరిగింది. సిరియన్ కమ్యూనిస్టులు పాలస్తీనా మరియు లెబనాన్ రెండూ తమ దేశంలో అంతర్భాగమే అనే వాస్తవం నుండి ముందుకు సాగారు. వారు పాలస్తీనాను దక్షిణ సిరియా అని పిలిచారు మరియు ఈ భూభాగాలు మరోసారి సిరియన్ రాష్ట్రంలో భాగమవుతాయని విశ్వసించారు.
 
బెన్-గురియన్ మాస్కో వెళ్ళమని అడుగుతాడు
సోవియట్ యూనియన్‌తో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి ఇజ్రాయెల్ ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించింది.
యాభై-ఎనిమిదవ సంవత్సరం ప్రారంభం సందర్భంగా క్రెమ్లిన్‌లో నూతన సంవత్సర రిసెప్షన్‌లో, క్రుష్చెవ్ మరియు బుల్గానిన్ ఇజ్రాయెల్ దౌత్యవేత్తలతో మాట్లాడారు; ఇజ్రాయెల్ మరియు సోవియట్ యూనియన్ నాయకుల మధ్య జరిగిన మొదటి సంభాషణ ఇది. చిన్న, స్నేహపూర్వక సంభాషణ ఇజ్రాయిలీలకు భరోసా ఇచ్చింది.
1958లో, కొత్త సోవియట్ రాయబారి ఇజ్రాయెల్‌కు వచ్చారు. మిఖాయిల్ ఫెడోరోవిచ్ బోడ్రోవ్ 1946 నుండి విదేశాంగ మంత్రిత్వ శాఖలో పనిచేశారు, చెకోస్లోవేకియాలోని రాయబార కార్యాలయానికి రెండు సంవత్సరాలు సలహాదారుగా మరియు ఆరు సంవత్సరాలు బల్గేరియా రాయబారిగా ఉన్నారు.
జూన్ 17, 1958న, రాయబారి బోడ్రోవ్‌ను ప్రధాన మంత్రి బెన్-గురియన్ స్వీకరించారు, అతను విదేశీ వ్యవహారాల మంత్రిగా కూడా ఉన్నాడు.
"బెన్-గురియన్," రాయబారి మాస్కోకు నివేదించారు, "ఈ క్రింది ఆచరణాత్మక ప్రశ్నలకు సోవియట్ ప్రభుత్వం నుండి సమాధానం పొందాలనుకుంటున్నాను:
1. సోవియట్ యూనియన్ ఇజ్రాయెల్‌కు ఆయుధాలను విక్రయించగలదా: 32 మిగ్ ఫైటర్లు, 32 ఇల్యుషిన్ బాంబర్లు, స్టాలిన్ రకం 20 భారీ ట్యాంకులు మరియు 2 జలాంతర్గాములు?..
2. ఏ సమయంలోనైనా సముచితమని భావించిన ఏ ప్రదేశంలోనైనా అరబ్-ఇజ్రాయెల్ సంబంధాల పరిష్కారంపై చర్చలు జరిపేందుకు నాజర్ మరియు బెన్-గురియన్ మధ్య సమావేశం జరిగేలా సోవియట్ యూనియన్ చొరవ తీసుకోగలదా?
బెన్-గురియన్ అలాంటి ప్రతిపాదనతో మాస్కో వైపు ఎందుకు తిరిగాడు? మాస్కో చివరకు అరబ్ దేశాల పక్షం వహించిందని మరియు మధ్యవర్తి పాత్ర పోషించాలని అనుకోలేదని మీరు చూడలేదా? మీరు క్రుష్చెవ్‌ను పరీక్షించాలనుకుంటున్నారా? లేదా సోవియట్ నాయకులు నాజర్‌కు "ఇజ్రాయెల్ చర్చలు జరపాలనుకుంటోంది" అని చెప్పాలని అతను కోరుకున్నాడా?
ఏది ఏమైనప్పటికీ, సోవియట్ నాయకులు బెన్-గురియన్ ప్రతిపాదనలను తిరస్కరించారు.
జూలై 29 న, విదేశాంగ వ్యవహారాల మొదటి ఉప మంత్రి వాసిలీ వాసిలీవిచ్ కుజ్నెత్సోవ్ బెన్-గురియన్ అభ్యర్థన గురించి సెంట్రల్ కమిటీకి నివేదించారు మరియు ప్రతిపాదించారు:
"USSR విదేశాంగ మంత్రిత్వ శాఖ బెన్-గురియన్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా వదిలేయడం మంచిది. ఇజ్రాయెల్ ప్రభుత్వం మళ్లీ అభ్యర్థిస్తే, ప్రస్తుతం ఇజ్రాయెల్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు మధ్యప్రాచ్యంలో శాంతిని బలోపేతం చేయడానికి దోహదం చేయవని మరియు ఇజ్రాయెల్ అదనపు ఆయుధాలను కొనుగోలు చేయడం వల్ల ఆ ప్రాంతంలో పరిస్థితి మరింత తీవ్రతరం అవుతుందని ప్రతిస్పందిస్తుంది.
కేంద్ర కమిటీ కుజ్నెత్సోవ్‌తో ఏకీభవించింది.
జూలై 31న, రాయబారి బోడ్రోవ్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి సంబంధిత సూచనలను అందుకున్నారు.
ఇజ్రాయెల్ నాయకులు సోవియట్ నాయకులతో చర్చలు జరపాలనుకుంటున్నారు. కానీ అవి సఫలం కాలేదు.
నవంబర్ 25, 1959న, విదేశాంగ మంత్రి గ్రోమికో సెంట్రల్ కమిటీకి ఇలా నివేదించారు: “ఈ సంవత్సరం నవంబర్ 17న ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెన్-గురియన్. టెల్ అవీవ్‌లోని సోవియట్ రాయబారితో తాను సోవియట్ యూనియన్‌ను సందర్శించాలనుకుంటున్నానని మరియు సోవియట్ ప్రభుత్వ నాయకులతో సమావేశం కావాలని పేర్కొన్నాడు. బెన్-గురియన్ ప్రకారం, మాస్కోలో సంభాషణలలో అతను ఇజ్రాయెల్ యొక్క లక్ష్యాలు మరియు లక్ష్యాలను స్పష్టం చేయాలనుకుంటున్నాడు మరియు మంచి అవగాహనను సాధించాలనుకుంటున్నాడు..."
యూదు రాజ్యం ఉనికిలో ఉన్న పదేళ్లకు పైగా, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి లేదా విదేశాంగ మంత్రి మాస్కోను సందర్శించలేకపోయారు మరియు ఒక్క సోవియట్ నాయకుడు కూడా టెల్ అవీవ్‌కు రాలేదు. సోవియట్ నాయకులు, సూత్రప్రాయంగా, ఇజ్రాయెల్ నాయకులతో చర్చలు జరపడానికి ఇష్టపడలేదు, అయినప్పటికీ వారు సామ్రాజ్యవాదులు, పునరుజ్జీవులు మరియు యుద్ధవాదిగా ముద్రపడిన పాశ్చాత్య దేశాల అధ్యక్షులు మరియు ప్రధాన మంత్రులతో సమావేశమయ్యారు.
సోవియట్ నాయకులకు, ఇజ్రాయెల్ ఉనికిలో లేనట్లు అనిపించింది. మాస్కో తన ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోలేదు. యూదు రాజ్యానికి సంబంధించిన ఏకైక మంచి విషయం ఏమిటంటే, దానిని అసహ్యించుకున్న అరబ్ దేశాలు ఆయుధాలు మరియు రుణాల కోసం మాస్కోకు వచ్చాయి ...
కాబట్టి గ్రోమికో సూచించారు:
"అరబ్ మరియు ఆఫ్రికన్ దేశాలలో ఇటువంటి సందర్శన తప్పుగా అర్ధం చేసుకోవచ్చు మరియు వారితో మా సంబంధాల యొక్క నిజాయితీపై సందేహాన్ని కలిగిస్తుంది.
USSR విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇజ్రాయెల్‌లోని అంబాసిడర్ల కౌన్సిల్‌ను, రిసెప్షన్‌లలో ఒకదానిలో బెన్-గురియన్‌తో సమావేశమైనప్పుడు, సోవియట్ యూనియన్‌కు తన పర్యటనకు సంబంధించి అతని విజ్ఞప్తికి ప్రతికూల ప్రతిస్పందనను అందించమని సూచించడం సముచితమని భావిస్తుంది...”
మంత్రి ప్రతిపాదనను ఆమోదించారు.
జూన్ 18, 1960న, మాస్కోలోని UAR రాయబారి అల్-కుని ఉప విదేశాంగ మంత్రి యాకోవ్ మాలిక్‌ను సందర్శించారు. ఈజిప్టు రాయబారి "జర్మన్ యుద్ధ నేరస్థుడు ఐచ్‌మాన్ గురించి ప్రశ్నను లేవనెత్తాడు, అతను అర్జెంటీనా నుండి ఇజ్రాయెల్ ఏజెంట్లచే పట్టబడ్డాడు."
రీచ్ సెక్యూరిటీ మెయిన్ డైరెక్టరేట్ యొక్క నాల్గవ డైరెక్టరేట్ (గెస్టపో) యొక్క ఉద్యోగి, ఒబెర్‌స్టూర్‌ంబన్‌ఫుహ్రేర్ అడాల్ఫ్ ఐచ్‌మాన్ నాజీ జర్మనీలో "యూదుల ప్రశ్నకు తుది పరిష్కారం" కోసం బాధ్యత వహించాడు. ఈ వ్యక్తి కొన్ని సంవత్సరాలలో ఆరు మిలియన్ల యూదులను నాశనం చేయగలిగిన సహాయంతో ఒక భారీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేశాడు. ఇజ్రాయెల్‌లు అతని కోసం పదిహేనేళ్లు వెతికారు మరియు అర్జెంటీనాలో అతన్ని కనుగొన్నారు, అక్కడ అతను బ్యూనస్ ఎయిర్స్ శివార్లలో రికార్డో క్లెమెంట్ అనే పేరుతో నివసించాడు. లాటిన్ అమెరికా దేశాలు నాజీ నేరస్థులను అప్పగించలేదు.
మే 1960లో, మొస్సాద్ టాస్క్ ఫోర్స్ ఐచ్‌మన్‌ను పట్టుకుని ఇజ్రాయెల్‌కు తీసుకువెళ్లింది, అక్కడ అతన్ని డాక్‌లో ఉంచారు.
ఈజిప్షియన్ కోపంగా అన్నాడు:
"మేము ఒక రాష్ట్రానికి చెందిన ఏజెంట్లు మరొక రాష్ట్ర భూభాగంలో ఒక వ్యక్తిని కిడ్నాప్ చేయడం గురించి మాట్లాడుతున్నాము, వాస్తవానికి దీని అర్థం దూకుడు చర్య మరియు సార్వభౌమాధికారం యొక్క స్థూల ఉల్లంఘన.
అయితే, ఐచ్‌మాన్ ఒక యుద్ధ నేరస్థుడు, అతను శిక్షించబడాలి. కానీ ఇజ్రాయెల్ అవలంబించిన పద్ధతి తప్పు మరియు ఏ రాష్ట్రాల ఆమోదం పొందకూడదు.
ఇప్పుడు అర్జెంటీనా భద్రతా మండలిలో ఈ అంశాన్ని లేవనెత్తాలని భావిస్తున్నందున, ఇజ్రాయెల్ చర్యలను ఖండించడం మరియు ఈ అంశంపై ఆమోదించబడిన తీర్మానం స్పష్టంగా ఉండటం మరియు ఎటువంటి రాజీలు లేకుండా ఉండటం ముఖ్యం... ఈ విషయంలో, సోవియట్ యూనియన్ ఈ చర్యలను ఖండించే వైఖరిని తీసుకుంటుంది. ఇది అరబ్ దేశాలలో ప్రజల అభిప్రాయంపై ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపుతుంది."
జర్మనీ నుండి పారిపోయిన నాజీ యుద్ధ నేరస్థుడి కిడ్నాప్ అరబ్ దేశాల ప్రయోజనాలను ఎలా ప్రభావితం చేస్తుందో అనిపిస్తుంది? ఇజ్రాయెల్‌పై ద్వేషం తప్ప మరేమీ లేదు, ఐచ్‌మన్‌ను రేవులో ఉంచినందుకు అరబ్ దేశాలు ఆగ్రహించగలవు...
డిప్యూటీ మినిస్టర్ మాలిక్ స్పందిస్తూ, "ఇజ్రాయెల్ యొక్క చర్యలు అమెరికన్ పాఠశాల యొక్క భావాన్ని కలిగి ఉన్నాయి" మరియు నాజీ నేరస్థులను పోషించే యునైటెడ్ స్టేట్స్ యొక్క సుదీర్ఘ చరిత్ర గురించి మాట్లాడటం ప్రారంభించాడు.
జూన్ 1959లో, ఈజిప్టు అధికారులు పోర్ట్‌లో నిర్బంధించారు డానిష్ నౌక ఇంగే టోఫ్ట్, ఇది ఒక అమెరికన్ కంపెనీచే చార్టర్ చేయబడింది మరియు హైఫా నుండి కార్గోతో ప్రయాణిస్తోంది.
ఈజిప్షియన్లు ఇజ్రాయెల్‌తో యుద్ధ స్థితిలో ఉన్నందున మరియు వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కాన్స్టాంటినోపుల్ కన్వెన్షన్ యొక్క పదవ ఆర్టికల్ ప్రకారం, అవసరమైన చర్యలు తీసుకుంటున్నందున, దీన్ని చేయడానికి తమకు హక్కు ఉందని వాదించారు. ఆత్మరక్షణ.
కైరో అధికారులు యూదుల రాష్ట్రానికి సరుకును సరఫరా చేసే నౌకలకు కాలువను మూసివేయడానికి నిరంతరం ప్రయత్నించారు.
సూయజ్ కెనాల్ ద్వారా యూదు రాజ్యానికి సరుకు రవాణా చేసే నౌకలను ఈజిప్ట్ అనుమతించడం లేదని ఇజ్రాయెల్ చేసిన మొదటి ఫిర్యాదు తర్వాత, UN భద్రతా మండలి ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చింది.
సెప్టెంబర్ 1, 1951 నాటి తీర్మానం ఈజిప్ట్‌ను "అంతర్జాతీయ వాణిజ్య షిప్పింగ్ మరియు సూయజ్ కెనాల్ ద్వారా ఏదైనా ప్రయోజనం కోసం వస్తువుల తరలింపుపై పరిమితులను రద్దు చేయాలని మరియు అటువంటి షిప్పింగ్‌కు అన్ని అడ్డంకులను నిలిపివేయాలని" కోరింది.
సోవియట్ ప్రతినిధి ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
ఇజ్రాయెల్ యొక్క రెండవ ఫిర్యాదు 54లో భద్రతా మండలిలో చర్చించబడింది. న్యూజిలాండ్ ప్రతినిధి సెప్టెంబర్ 1వ తేదీ మునుపటి తీర్మానాన్ని అమలు చేయాలని ఈజిప్ట్‌కు పిలుపునిస్తూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మాస్కో యొక్క స్థానం మార్చబడింది మరియు సోవియట్ ప్రతినిధి దానిని వీటో చేశారు.
ఐదు సంవత్సరాల తరువాత, ఈజిప్టు అధికారులు మళ్లీ ఇజ్రాయెల్ నౌకాశ్రయం నుండి ప్రయాణిస్తున్న ఓడను అదుపులోకి తీసుకున్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఇజ్రాయెల్ ఫిర్యాదు చేసింది.
ట్రీటీ డిపార్ట్‌మెంట్ మరియు సోవియట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ యొక్క మిడిల్ ఈస్ట్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ మినిస్టర్ సెమియోనోవ్ కోసం ఒక సర్టిఫికేట్‌ను రూపొందించాయి, దాని నుండి ఈజిప్ట్ అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని అనుసరించింది.
"చట్టపరమైన దృక్కోణంలో," సర్టిఫికేట్ ఇలా చెప్పింది, "సూయజ్ కెనాల్ గుండా వెళుతున్న మూడవ దేశాల నౌకలను UAR ద్వారా నిర్బంధించడం (మరియు బహుశా జప్తు చేయడం), కేవలం ఇజ్రాయెల్ మూలానికి చెందిన సరుకు ఈ నౌకలో ఉన్నందున మాత్రమే నౌకలు, సోవియట్ యూనియన్‌తో సహా అనేక దేశాలకు హాని కలిగించవచ్చు మరియు నిరాధారమైనదిగా అనిపిస్తుంది.
ఇటువంటి చర్యలు UAR యొక్క భద్రతా ప్రయోజనాలతో పాటు చట్ట నియమాల ద్వారా ప్రేరేపించబడవు...
యుఎఆర్ యొక్క చర్యలు ఇజ్రాయెల్ నౌకలు మరియు ఇజ్రాయెల్ కోసం ఉద్దేశించిన కార్గో నిర్బంధానికి సంబంధించినంత వరకు మాత్రమే చట్టబద్ధమైనవిగా పరిగణించబడతాయి, ఇవి సైనిక నిషిద్ధంగా ఉంటాయి.
మిగిలిన వాటికి, 1888లోని 1వ కాన్‌స్టాంటినోపుల్ కన్వెన్షన్‌లోని ఆర్టికల్ 1లోని నిబంధనలు వర్తిస్తాయి, శాంతి సమయంలో మరియు యుద్ధ సమయంలో కాలువ ఎల్లప్పుడూ స్వేచ్ఛగా మరియు వాణిజ్య మరియు సైనిక నౌకలకు తెరవబడి ఉండాలి; ఛానెల్ యొక్క దిగ్బంధనం ఆమోదయోగ్యం కాదు; యుద్ధ సమయాల్లో, యుద్ధ దేశాల సైనిక నౌకలకు కూడా కాలువ గుండా ఉచిత మార్గం మంజూరు చేయాలి.
సోవియట్ యూనియన్ ఏ స్థానం తీసుకోవాలి?
దౌత్యవేత్తలు తమ యజమాని చాలా రెండు ముఖాల విధానాన్ని అనుసరించాలని సూచించారు:
"UAR మద్దతు కోసం మా వైపు తిరిగితే, ప్రతిస్పందించడానికి తొందరపడకండి మరియు మా ప్రభావాన్ని బలోపేతం చేయడానికి మరియు భవిష్యత్తులో UARకి మద్దతు ఇవ్వడానికి దీన్ని ఉపయోగించడానికి ప్రయత్నించండి."
దౌత్య భాష నుండి అనువదించబడినది, దీని అర్థం ఈ క్రింది విధంగా ఉంది: నాజర్ దాని కోసం ఏదైనా చెల్లిస్తే సోవియట్ యూనియన్ నాజర్ యొక్క చట్టవిరుద్ధ చర్యలకు మద్దతు ఇవ్వాలి.
చివరికి, ఈజిప్షియన్లు డానిష్ నౌక ఇంగే టాఫ్ట్‌ను విడుదల చేయవలసి వచ్చింది. పోర్ట్ సెడ్ నుండి అది హైఫాకు తిరిగి వచ్చింది, అక్కడ ఫిబ్రవరి 10, 1960న, ఈజిప్టు అధికారుల ఏకపక్షానికి వ్యతిరేకంగా నిరసన సమావేశం నిర్వహించబడింది. మరియు విదేశాంగ మంత్రి గోల్డా మీర్ ఇలా అన్నారు: "సూయజ్ కెనాల్ తెరవడానికి ఇజ్రాయెల్ పోరాడుతుంది."
యూదు రాజ్యానికి చాలా ముఖ్యమైన కాలువ గుండా అడ్డంకులు లేని ప్రశ్న, కొన్ని సంవత్సరాల తర్వాత ఒక కొత్త యుద్ధానికి వాస్తవ సాకుగా మారింది. నావిగేషన్ స్వేచ్ఛపై ఇజ్రాయిలీలు పోరాడతారని అరబ్ దేశాలు నమ్మలేదు.
విదేశాంగ మంత్రిత్వ శాఖ మిడిల్ ఈస్ట్ డిపార్ట్‌మెంట్ హెడ్, కిసెలియోవ్ (కైరోలోని ఇటీవలి రాయబారి) డిప్యూటీ మినిస్టర్ మాలిక్‌కి ఇలా తెలియజేశారు: “ఇజ్రాయెల్ నౌకాశ్రయాలను సందర్శించే నౌకలను అరబ్ దేశాలు బ్లాక్‌లిస్ట్ చేస్తున్నాయి, ఇది సూయజ్ కెనాల్ గుండా ప్రయాణించే ఈ నౌకలపై నిషేధం విధించింది. మరియు అరబ్ దేశాల ఓడరేవులను సందర్శించడం ..."
సెప్టెంబర్ 1962లో, ఆర్మీ అధికారులు యెమెన్ ఇమామ్‌ను పడగొట్టారు. రాష్ట్రాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడానికి అధ్యక్షుడు నాసర్ యెమెన్‌కు సైన్యాన్ని పంపాడు. ఈజిప్టు దళాలను రవాణా చేయడానికి, నాజర్ మాస్కోను An-12 మిలిటరీ రవాణా విమానాల బ్యాచ్‌ని అడిగాడు. ఈజిప్షియన్లకు భారీ యంత్రాలను పైలట్ చేయగల పైలట్‌లు లేనందున, సోవియట్ పైలట్‌లతో కలిసి విమానాలు వచ్చాయి. యెమెన్‌లపై బాంబులు వేయడానికి నాజర్‌కు బాంబర్లు కూడా అవసరం.
అక్టోబర్ 11 న, సెంట్రల్ కమిటీ ప్రెసిడియం సమావేశంలో, యెమెన్‌లో ఉపయోగం కోసం Tu-16 బాంబర్లను ఈజిప్ట్‌కు విక్రయించాలని మార్షల్ అమెర్ చేసిన అభ్యర్థనను వారు పరిగణించారు. క్రుష్చెవ్ ఈజిప్షియన్ల అభ్యర్థనను తిరస్కరించాడు మరియు ప్రెసిడియం సభ్యులతో ఇలా అన్నాడు: "ఇది అసాధ్యం."
అప్పుడు క్రుష్చెవ్ చివరకు తన మనసు మార్చుకున్నాడు. నాజర్ Tu-16 బాంబర్లను అందుకున్నాడు. అటువంటి యంత్రాలను పైలట్ చేయగల పైలట్‌లు ఈజిప్టులో లేరు; వారు సోవియట్ పైలట్‌లను పంపారు - ప్రచారం లేకుండా, వాస్తవానికి.
కానీ యెమెన్లు సోవియట్ ఆయుధాలతో కూడిన ఉన్నతమైన ఈజిప్టు దళాలను విజయవంతంగా ప్రతిఘటించారు. చెల్లాచెదురుగా ఉన్న యెమెన్ దళాలను ఓడించడంలో ఈజిప్టు సైన్యం వైఫల్యం అరబ్ ప్రపంచంలో ఈజిప్టు ప్రతిష్ట క్షీణతకు దారితీసింది.
"నాజర్‌కు సోషలిజం గురించి ప్రత్యేకమైన ఆలోచనలు ఉన్నాయి" అని క్రుష్చెవ్ గుర్తుచేసుకున్నాడు. "అరబ్ సోషలిజం యొక్క మార్గాన్ని కొన్ని ప్రత్యేక మార్గాన్ని ప్రోత్సహించడం ద్వారా నాజర్ తన ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాడని మేము నమ్ముతున్నాము. ఈ విభేదాల కారణంగా, మా సంబంధాలలో కొంత, అదృష్టవశాత్తూ స్వల్పకాలిక చల్లదనం ఏర్పడింది.
ఇప్పుడు ఈజిప్టు విజయం గురించి: ఇంతకుముందు, అసమ్మతి ముందు, నాజర్ దానిని మా జోక్యం ద్వారా వివరించినట్లయితే, అప్పుడు మేము కలిగి ఉన్న తీవ్రతరం తర్వాత, అల్లా సహాయం చేసినందున ఈజిప్ట్ గెలిచిందని అతను చెప్పడం ప్రారంభించాడు. మా స్నేహ సంబంధాలు పునరుద్ధరించబడినప్పుడు, నేను కొన్నిసార్లు అతనికి సూచించాను: ఎవరు సహాయం చేసారు? మనం లేదా అల్లా? అతను నవ్వాడు..."
ఉమ్మివేయడం ముగిసింది మరియు ఆయుధాల కోసం ఈజిప్ట్ యొక్క అభ్యర్థనలు చాలా త్వరగా నెరవేరాయి.
జూన్ అరవై మూడులో, ఈజిప్టుకు సోవియట్ ఆయుధాల సరఫరాపై కొత్త ఒప్పందం సంతకం చేయబడింది. మాస్కో నుండి పంపిన సలహాదారుల సహాయంతో నాజర్ సైన్యం అప్పటికే పునర్వ్యవస్థీకరించబడింది. ఇప్పుడు రెండు సాయుధ విభాగాలు T-54 ట్యాంకులను అందుకున్నాయి - వేగంగా మరియు పెద్ద పవర్ రిజర్వ్; ఏవియేషన్ - MiG-21 ఫైటర్-ఇంటర్సెప్టర్లు మరియు Tu-16 మీడియం బాంబర్లు గాలి నుండి భూమికి క్షిపణులతో అమర్చబడి ఉన్నాయి.
ఒక సంవత్సరం తరువాత, నికితా సెర్జీవిచ్ తన వాగ్దానాన్ని నెరవేర్చాడు మరియు నాజర్ వద్దకు వెళ్ళాడు. అరవై నాలుగు మేలో, క్రుష్చెవ్ ఈజిప్టులో రెండు వారాలకు పైగా గడిపాడు.
అతనితో పాటు పెద్ద సంఖ్యలో పరివారం ఉన్నారు - విదేశాంగ మంత్రి గ్రోమికో, రక్షణ మొదటి డిప్యూటీ మంత్రి మరియు వార్సా ఒప్పందం యొక్క యునైటెడ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కమాండర్-ఇన్-చీఫ్ మార్షల్ ఆండ్రీ ఆంటోనోవిచ్ గ్రెచ్కో, అజర్‌బైజాన్ మంత్రుల మండలి ఛైర్మన్ ఎన్వర్ నజిమోవిచ్ అలీఖానోవ్, ఎనర్జీ అండ్ ఎలక్ట్రిఫికేషన్ కోసం స్టేట్ ప్రొడక్షన్ కమిటీ ఛైర్మన్ పీటర్ స్టెపనోవిచ్ నెపోరోజ్నీ, ఎక్స్‌టర్నల్ ఎకనామిక్ రిలేషన్స్‌పై స్టేట్ కమిటీ ఛైర్మన్ సెమియోన్ ఆండ్రీవిచ్ స్కాచ్కోవ్.
వాస్తవానికి, అతని స్థిరమైన ప్రెస్ గ్రూప్ నికితా సెర్జీవిచ్‌తో కలిసి వెళ్ళింది - ప్రావ్డా యొక్క ఎడిటర్-ఇన్-చీఫ్, పావెల్ అలెక్సీవిచ్ సత్యుకోవ్ మరియు ఇజ్వెస్టియా యొక్క ఎడిటర్-ఇన్-చీఫ్, అలెక్సీ ఇవనోవిచ్ అడ్జుబే, అతను అల్లుడు కూడా. మొదటి కార్యదర్శి.
క్రుష్చెవ్ ఒక వేడుకకు ఆహ్వానించబడ్డారు - అస్వాన్ డ్యామ్ యొక్క మొదటి దశ ప్రారంభోత్సవం. ఇది ఒక గొప్ప వేడుక. సెలవుదినం సందర్భంగా, నాజర్ క్రుష్చెవ్‌కు అత్యున్నత ఈజిప్షియన్ ఆర్డర్ - “నెక్లెస్ ఆఫ్ ది నైలు”ని ప్రదానం చేశాడు.
నికితా సెర్జీవిచ్ గౌరవంగా సమాధానం చెప్పాలనుకున్నాడు. అతను మాస్కోను సంప్రదించాడు మరియు మే పదమూడవ తేదీన సుప్రీం కౌన్సిల్ యొక్క ప్రెసిడియం ఈజిప్టు అధ్యక్షుడు నాసర్ మరియు మొదటి ఉపాధ్యక్షుడు అబ్ద్ అల్-హకీమ్ అమెర్‌లకు సోవియట్ యూనియన్ యొక్క హీరో బిరుదును ప్రదానం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
జరుపుకోవడానికి, క్రుష్చెవ్ సోవియట్ యూనియన్‌కు ఈజిప్ట్ రుణాన్ని సగానికి తగ్గించాలని ఆదేశించాడు, మరో మాటలో చెప్పాలంటే, అతను నాసర్ రెండున్నర బిలియన్ డాలర్లను క్షమించాడు.
నాజర్ తన ప్రియమైన అతిథుల కోసం అల్-హుర్రియా యాచ్‌లో మధ్యధరా సముద్రం పర్యటనను ఏర్పాటు చేశాడు. అతను క్రుష్చెవ్, అల్జీరియా అధ్యక్షుడు అహ్మద్ బెన్ బెల్లా మరియు ఇరాక్ అధ్యక్షుడు అబ్ద్-అల్-సలామ్ అరేఫ్‌లను ఆహ్వానించాడు. పడవలో జాతీయవాదం మరియు కమ్యూనిజం గురించి వివాదం చెలరేగింది.
మే ఇరవై ఆరవ తేదీన, సెంట్రల్ కమిటీ ప్రెసిడియంలో మాస్కోకు తిరిగి వచ్చిన క్రుష్చెవ్ యాత్ర గురించి తన అభిప్రాయాలను ఉత్సాహంగా పంచుకున్నారు: “మేము తరచుగా సిద్ధాంతాలను పునరావృతం చేస్తాము - ఈజిప్ట్, సిరియా, ఇరాక్ కమ్యూనిస్ట్ పార్టీల పరిస్థితికి సంబంధించి - మతం గురించి. , ఇస్లాం మరియు అరబ్ జాతీయవాదం. బాగ్దాష్ నినాదం - అరబ్ ఐక్యతకు వ్యతిరేకంగా - అనువైనదిగా ఉండాలి. అలాంటి నినాదంతో అరబ్బులకు దారి దొరకదు. ఈ నిబంధనను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉంది. అరబ్ ఐక్యతకు వ్యతిరేకులుగా ఉండటానికి మాకు ఎటువంటి కారణం లేదు. నాజర్ అరబ్ ప్రపంచానికి నాయకుడిగా ఉండాలనుకుంటున్నాడు."
కొన్ని నెలల్లో క్రుష్చెవ్ తొలగించబడినప్పుడు, అతను కమ్యూనిస్ట్ పార్టీపై నాజర్ యొక్క దృక్కోణాన్ని అంగీకరించాడని, ఈజిప్టు కమ్యూనిస్టుల స్థానాలను రక్షించలేదని మరియు సోవియట్ యూనియన్ యొక్క హీరో అనే అత్యున్నత బిరుదును కేటాయించి అవమానపరిచాడని అతనికి గుర్తు వస్తుంది. ఇద్దరు ఈజిప్టు కమ్యూనిస్టు వ్యతిరేకులు...
అక్టోబర్ అరవై నాలుగులో, క్రుష్చెవ్ పదవీ విరమణ చేయబడ్డాడు. అతని పోస్ట్‌లు షేర్ చేయబడ్డాయి. లియోనిడ్ ఇలిచ్ బ్రెజ్నెవ్ సెంట్రల్ కమిటీకి మొదటి కార్యదర్శి అయ్యాడు మరియు అలెక్సీ నికోలెవిచ్ కోసిగిన్ ప్రభుత్వ అధిపతి అయ్యాడు. ఉన్నత అధికారుల మార్పుల నుండి ఈజిప్టుతో సహకారం అస్సలు బాధపడలేదు. ఇది మూడవ ప్రపంచ దేశాలలో క్రుష్చెవ్ యొక్క వ్యక్తిగత ఆసక్తి ద్వారా చాలా కాలంగా నిర్ణయించబడలేదు, కానీ సోవియట్ విదేశాంగ విధానంలో భాగంగా మారింది.
ఫిబ్రవరి 23, 1965న, కైరోలోని రాయబారి వ్లాదిమిర్ యాకోవ్లెవిచ్ ఎరోఫీవ్ (కైరోకు బయలుదేరే ముందు, అతను మిడిల్ ఈస్ట్ డిపార్ట్‌మెంట్‌కు నాయకత్వం వహించాడు) ఈజిప్ట్ వైస్ ప్రెసిడెంట్ మార్షల్ అబ్ద్-అల్-హకీమ్ అమెర్‌ను సందర్శించి, "గోప్యంగా" చెప్పాడు. :
"మాస్కోలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, గత సంవత్సరం సెప్టెంబర్‌లో జర్మన్ ప్రభుత్వం బుండెస్‌వెహ్ర్ యొక్క ప్రస్తుత ట్యాంక్ ఫ్లీట్ (1,150 వాహనాలు) నుండి 300 అమెరికన్ M-48 ట్యాంకులను ఇజ్రాయెల్‌కు విక్రయించాలని నిర్ణయించింది. ఈ ఏడాది జనవరి ప్రారంభంలో ఇలాంటి 40 యంత్రాలను పంపిణీ చేసినట్లు సమాచారం.
ఇజ్రాయెల్‌కు సైనిక రేడియో మరియు ఎన్‌క్రిప్షన్ పరికరాలు, అలాగే ఫిరంగి మరియు కొన్ని కమ్యూనికేషన్ పరికరాల కోసం ఎలక్ట్రానిక్ పరికరాలు పశ్చిమ జర్మన్ సరఫరాలపై ఒక ఒప్పందం ఉంది. పశ్చిమ జర్మనీ నిపుణులు క్షిపణి లాంచ్ ప్యాడ్‌ల నిర్మాణంలో ఇజ్రాయెల్‌కు సహాయం చేస్తున్నారు..."
జూన్ 2, 1965న, మంత్రుల మండలి డిప్యూటీ ఛైర్మన్ మరియు USSR స్టేట్ కన్స్ట్రక్షన్ కమిటీ ఛైర్మన్ ఇగ్నేటి ట్రోఫిమోవిచ్ నోవికోవ్ నాసర్‌ను సందర్శించారు. నోవికోవ్ డ్నెప్రోపెట్రోవ్స్క్‌లో తిరిగి బ్రెజ్నెవ్ యొక్క కామ్రేడ్-ఇన్-ఆర్మ్స్, మరియు లియోనిడ్ ఇలిచ్ CPSU సెంట్రల్ కమిటీకి మొదటి కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత, అతను ప్రభుత్వంలో ముఖ్యమైన వ్యక్తి అయ్యాడు. సంభాషణ ముగింపులో, ఈజిప్టు అధ్యక్షుడు విశిష్ట సోవియట్ అతిథితో గోప్యంగా ఇలా అన్నాడు: “ఇజ్రాయెల్‌తో అరబ్ యుద్ధం అనివార్యం. ఇది సమయానికి సంబంధించిన విషయం. ఈ సమయంలో, అరబ్బులు దాడికి మాత్రమే కాకుండా, రక్షణకు కూడా సిద్ధంగా లేరు. అదే సమయంలో, సిరియన్లు ఇజ్రాయెల్ నుండి భారీ దాడికి గురి అయినట్లయితే, UAR వెంటనే తిరిగి దాడి చేస్తుందని నేను వారికి వివరించాను.
దేశంలో పదిహేను రోజుల విలువైన ఆహారం మాత్రమే మిగిలి ఉందని ఈజిప్షియన్లు ఫిర్యాదు చేశారు. మన దేశంలో కూడా ధాన్యం లేదు, కానీ సోవియట్ నాయకులు పశ్చిమ దేశాల నుండి కొనుగోలు చేసిన ధాన్యంతో ఓడలను ఈజిప్ట్ వైపు తిప్పారు.
ఆగష్టు 27, 1965న, నాజర్ పెద్ద పరివారంతో మాస్కో చేరుకున్నాడు, అందులో అన్వర్ సాదత్ కూడా ఉన్నారు. ఈజిప్ట్‌తో సయోధ్యకు కారణమైన క్రుష్చెవ్ గురించి అధ్యక్షుడు ఇప్పటికే మరచిపోయారు మరియు లియోనిడ్ ఇలిచ్‌ను సంతోషపెట్టడానికి ఆతురుతలో ఉన్నారు. గౌరవం పట్ల కొత్త మొదటి సెక్రటరీకి ఉన్న మక్కువను గుర్తించి, శీఘ్ర బుద్ధిగల నాజర్ గాలా డిన్నర్ సమయంలో పట్టుబట్టి ఇలా చెప్పాడు:
"మా స్నేహితుడు లియోనిడ్ బ్రెజ్నెవ్ ఆరోగ్యం కోసం నిలబడి మీ అద్దాలు వేయమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ..."
ఈజిప్టుకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్న సామ్రాజ్యవాద శక్తుల రహస్య కుట్ర ఫలితంగానే ఈజిప్టు సైన్యం పరాజయాలను చవిచూస్తోందని నాజర్ మరియు అతని జనరల్స్ నమ్మారు. ఇజ్రాయెల్ తన స్వంత ప్రయత్నాలు మరియు చాతుర్యం ద్వారా సైనిక ప్రయోజనాన్ని సాధించిందని నమ్మడానికి ఈజిప్షియన్లు నిరాకరించారు. అత్యంత ఆధునికమైన మరియు అత్యంత ఖరీదైన ఆయుధాల సరఫరా యూదుల రాజ్యంతో కొత్త యుద్ధాన్ని గెలవడానికి వీలు కల్పిస్తుందని నాజర్ నమ్మకంగా ఉన్నాడు.
కొంతకాలం పాటు, నాజర్ పశ్చిమ మరియు తూర్పు మధ్య యుక్తిని ప్రయత్నించాడు. అతను సోవియట్ ఆయుధాలను స్వీకరించినప్పుడు కూడా, అతను సోవియట్ ఉపగ్రహం కాదని పశ్చిమ దేశాలను ఒప్పించాడు. అతను ప్రచ్ఛన్న యుద్ధం నుండి ప్రయోజనం పొందగలిగాడు, సోవియట్ యూనియన్ నుండి ఆయుధాలు, యునైటెడ్ స్టేట్స్ నుండి ధాన్యం మరియు అగ్రరాజ్యాలు మరియు వారి మిత్రదేశాల నుండి ఆర్థిక సహాయం పొందాడు.
క్రుష్చెవ్ రాజీనామా తర్వాత, నాజర్ చివరకు పాశ్చాత్య దేశాలతో గొడవ పడ్డాడు. ఇప్పుడు అతను సోషలిస్ట్ శిబిరంపై పూర్తిగా ఆధారపడి ఉన్నాడు. పెద్ద ఎత్తున ఆయుధాల కొనుగోళ్లు ఈజిప్టు ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచాయి.
ఏప్రిల్ 1965లో, ఈజిప్టు కమ్యూనిస్టులు తమ పార్టీని స్వచ్ఛందంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వారికి గత్యంతరం లేదు. విడుదలైన వారిని నాజర్ రహస్య సేవల ద్వారా చాలా దగ్గరగా పర్యవేక్షించారు, వారు ఎటువంటి ప్రతిపక్ష రాజకీయ కార్యకలాపాలను అసాధ్యం చేశారు.
కమ్యూనిస్టులు తమ తప్పులను అంగీకరించి అధికార అరబ్ సోషలిస్ట్ యూనియన్ పార్టీలో చేరాలని కోరారు. కమ్యూనిస్టులలో కొంత భాగం చిత్తశుద్ధిని ప్రదర్శించి ప్రతిపక్షంలో ఉండిపోయారు; అందరూ అరెస్టు చేయబడ్డారు.
క్రుష్చెవ్ ఇప్పుడు అక్కడ లేడు. బ్రెజ్నెవ్ మరియు సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఇతర నాయకులు కమ్యూనిస్టుల విషయంలో నాజర్‌తో గొడవ పడకుండా చేతులు దులుపుకున్నారు. సోవియట్ నాయకులు ఆచరణాత్మకంగా వాదించారు: అరబ్ కమ్యూనిస్టులు తక్కువ సంఖ్యలో ఉండటం వల్ల పెద్దగా ఉపయోగం లేదు. అధికార పార్టీలతో స్నేహం చేయాలి.
త్వరలో, సోవియట్ యూనియన్‌తో సన్నిహిత సంబంధాలపై ఆధారపడిన వ్యక్తులు సిరియాలో అధికారంలోకి వచ్చారు.
సెప్టెంబరు 8, 1964న లెబనీస్ ప్రెసిడెంట్ ఫువాడ్ షెహాబ్ (అతను ఇప్పటికే ఈ పదవిలో తన పదవీకాలం పూర్తి చేస్తున్నాడు) సోవియట్ రాయబారి డిమిత్రి సెమియోనోవిచ్ నికిఫోరోవ్‌తో సంభాషణలో, సిరియన్లను "హాట్ హెడ్స్" మాత్రమే కాకుండా, "మధ్య ప్రాచ్యం యొక్క ప్రష్యన్లు" అని కూడా పిలిచారు. ”
షెహబ్ ఒక సైనికుడు మరియు అతను ఏమి మాట్లాడుతున్నాడో తెలుసు. అతను ఫ్రెంచ్ సైన్యంలో పనిచేశాడు మరియు స్వాతంత్ర్యం తర్వాత లెబనీస్ సాయుధ దళాలకు మొదటి కమాండర్ అయ్యాడు.
1949లో అనేక సైనిక తిరుగుబాట్లు ఒకదాని తర్వాత ఒకటిగా జరిగినందున, అరబ్ దేశాలలో సిరియా సైనిక పాలనలో మొదటిది.
తప్పనిసరి సిరియాలో ఫ్రాన్స్ జాతీయ మరియు మతపరమైన మైనారిటీల ప్రతినిధులను సైన్యంలోకి చేర్చుకోవడాన్ని ప్రోత్సహించింది. జనాభాలో ఎక్కువ మంది, సున్నీ అరబ్బులు, తమ కుమారులు సైన్యంలో చేరి వలసవాదులకు సేవ చేయాలని కోరుకోలేదు.
ఆఫీసర్ కార్ప్స్‌లో ముఖ్యమైన భాగం అలవైట్స్ మరియు డ్రూజ్. వారు క్రమంగా ఉన్నత స్థానాలను స్వీకరించారు మరియు వారి తోటి విశ్వాసులను సైనిక అకాడమీలలోకి అంగీకరించారు.
మార్చి అరవై మూడులో, అలవైట్ మరియు డ్రూజ్ అధికారులు, బాత్ పార్టీ కార్యకర్తలతో కలిసి తిరుగుబాటు చేశారు. వారు లెఫ్టినెంట్ జనరల్ ముహమ్మద్ అమీన్ హఫీజ్‌ను అధికారంలోకి తీసుకువచ్చారు, అతను ఒక వ్యక్తిగా ఉంటాడని ఆశించారు.
కానీ జనరల్ యువతను అధిగమించాడు మరియు తన చేతుల్లో మొత్తం శక్తిని కేంద్రీకరించాడు. అతను దేశాధినేత, సైనిక గవర్నర్, నేషనల్ మిలిటరీ కౌన్సిల్ ఛైర్మన్ మరియు సిరియా ప్రధాన మంత్రి అయ్యాడు.
సెప్టెంబరు అరవై ఐదులో, అతను అలవైట్ మేజర్ జనరల్ సలాహ్ జెడిడ్‌ను జనరల్ స్టాఫ్ చీఫ్ పదవి నుండి తొలగించాడు. జనరల్ రాజీనామాను ఆమోదించలేదు. యువ మరియు ప్రతిష్టాత్మక అలవైట్ అధికారులతో కలిసి, అతను ఫిబ్రవరి 1966లో హఫీజ్‌ని పడగొట్టాడు. మతోన్మాద భావాలు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి, నాజర్‌కు విరోధంగా ఉన్న యువకులు అధికారంలోకి వచ్చారు.
మైనారిటీ సభ్యులైన యువ అలవైట్‌లు బాత్ పార్టీ యొక్క సామాజిక సంస్కరణలను ఆమోదించడానికి మొగ్గు చూపారు. జనరల్ జెడిడ్ ఈజిప్ట్‌తో పొత్తుకు వ్యతిరేకంగా ఉన్నాడు, సిరియన్ సైన్యం మళ్లీ సున్నీ ఈజిప్షియన్ల నియంత్రణలో ఉంటుందని అతను భయపడ్డాడు.
ఫిబ్రవరి 23, 1966న, సిరియాలో బాత్ పార్టీ వామపక్షం అధికారంలోకి వచ్చింది. నాజర్ వెంటనే సోవియట్ దౌత్యవేత్తలకు తిరుగుబాటు తన శత్రువులు, మితవాద శక్తుల పని అని చెప్పాడు. మధ్యప్రాచ్యంలో ప్రావ్దా యొక్క స్వంత కరస్పాండెంట్ యెవ్జెనీ మాక్సిమోవిచ్ ప్రిమాకోవ్ అత్యవసరంగా డమాస్కస్‌కు పంపబడ్డాడు. విమానాశ్రయం మూసివేయబడింది మరియు కష్టంతో అతను డమాస్కస్‌కు చేరుకున్నాడు, అక్కడ అతని పాత పరిచయస్తులలో ఒకరు రహస్య సేవకు అధిపతి అయ్యారు. ప్రిమాకోవ్ మొదట ప్రభుత్వ అధిపతి యూసెఫ్ జుయిన్ మరియు వైమానిక దళ కమాండర్ హఫీజ్ అల్-అస్సాద్‌తో సమావేశమయ్యారు. డమాస్కస్‌లో కొత్త వ్యక్తుల గురించి భయపడాల్సిన అవసరం లేదని ప్రిమాకోవ్ మాస్కోకు చెప్పారు.
ఎవ్జెనీ మాక్సిమోవిచ్ తప్పుగా భావించలేదు. ఎనిమిదేళ్ల ప్రవాసం తర్వాత, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ఖలీద్ బాగ్దాష్ తన స్వదేశానికి తిరిగి వచ్చాడు. ఒక సిరియన్ కమ్యూనిస్ట్ ప్రభుత్వంలోకి ప్రవేశించి మంత్రి అయ్యాడు. మాస్కోకు ఇది ఆహ్లాదకరమైన సంఘటన; ఇతర అరబ్ దేశాలలో, కమ్యూనిస్టులు ఎక్కువగా ఖైదు చేయబడ్డారు.
ఏప్రిల్ అరవై ఆరులో, ప్రధాన మంత్రి యూసఫ్ జుయిన్ నేతృత్వంలోని సిరియన్ ప్రతినిధి బృందం మాస్కోకు చేరుకుంది. సిరియా ఈజిప్ట్ వలె ముఖ్యమైన భాగస్వామిగా మారింది.
 
ఆరు రోజుల యుద్ధం ఎలా సిద్ధమైంది
ఇంతలో, మధ్యప్రాచ్యం కొత్త యుద్ధం వైపు స్థిరంగా కదులుతోంది. పాలస్తీనా అరబ్బుల చట్టబద్ధమైన హక్కులను బలవంతంగా పునరుద్ధరించాల్సిన సమయం ఆసన్నమైందని అరబ్ దేశాలు ఎక్కువగా చెబుతున్నాయి. సోవియట్ ప్రెస్ వారి మాటలను పునరావృతం చేసింది, అయినప్పటికీ పాలస్తీనియన్ల పట్ల నాజర్ యొక్క నిజమైన వైఖరి దౌత్యవేత్తలకు బాగా తెలుసు.
తిరిగి 1959లో, కైరోలోని సోవియట్ రాయబార కార్యాలయం పాలస్తీనా సమస్యపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సర్టిఫికేట్ పంపింది:
"పత్రికలలో మరియు UAR నాయకుల ప్రసంగాలలో, స్వతంత్ర పాలస్తీనా రాజ్యాన్ని సృష్టించాల్సిన అవసరం గురించి తక్కువ తరచుగా లేవనెత్తారు, ఎందుకంటే UAR ప్రభుత్వం ఈ పరిష్కారం యొక్క ఉనికి యొక్క వాస్తవికతను విశ్వసించదు మరియు, అంతేకాకుండా, గాజా ప్రాంతాన్ని వదులుకోవడం ఇష్టం లేదు, ఈ సందర్భంలో పాలస్తీనా రాష్ట్రానికి వెళ్లాలి...
UAR ప్రభుత్వంతో గాజా ప్రాంతంలో పాలస్తీనా శరణార్థులలో అసంతృప్తి పెరుగుతోంది, ఇది శరణార్థుల జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకు తక్కువ శ్రద్ధ చూపుతుంది. గాజా ప్రాంతంలో చాలా మంది పాలస్తీనా శరణార్థులు తమ దుస్థితిని తగ్గించడానికి ఏమీ చేయని ఆక్రమిత శక్తిగా ఆ ప్రాంతంలోని ఈజిప్టు పరిపాలనను చూడటం ప్రారంభించారు...
గాజా ప్రాంతం నుండి వచ్చిన పాలస్తీనా శరణార్థులను తన ప్రయోజనాల కోసం ఎక్కువగా ఉపయోగించుకుంటున్న UAR ప్రభుత్వ విధానాలపై శరణార్థుల్లోనే అసంతృప్తి పెరుగుతోంది.
ఆ విధంగా, జూలై 1958లో లెబనాన్‌లో జరిగిన సంఘటనల సమయంలో, చమౌన్‌కి వ్యతిరేకంగా పోరాడేందుకు పాలస్తీనా శరణార్థుల సాయుధ సమూహాలను లెబనాన్‌కు పంపారు. ప్రస్తుతం, గాజా ప్రాంతంలో నివసిస్తున్న శరణార్థుల నుండి ఇటువంటి సాయుధ సమూహాలు ఇరాక్‌పై సాయుధ కవ్వింపు చర్యలకు సిరియన్-ఇరాకీ సరిహద్దుకు పంపబడుతున్నాయి...
పాలస్తీనా సమస్యపై UAR విధానం యొక్క సామ్రాజ్యవాద స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుంటే, మేము UARకి బేషరతుగా మద్దతు ఇవ్వకూడదు...
UN సంస్థల ద్వారా పాలస్తీనా శరణార్థులకు సహాయం అందించేటప్పుడు సోవియట్ యూనియన్ కూడా తీవ్రమైన వస్తు ఖర్చులకు కట్టుబడి ఉండకూడదు, ఎందుకంటే ఇప్పటికే ఉన్న ఆర్డర్ ప్రకారం, శరణార్థులు సోవియట్ యూనియన్ యొక్క సహాయాన్ని అంచనా వేసే అవకాశాన్ని కోల్పోతారు మరియు ఈ సహాయం చాలా వరకు ఉండకపోవచ్చు. దాని ఉద్దేశించిన ప్రయోజనం కోసం ఉపయోగించబడుతుంది, కానీ గాజా ప్రాంతంలో UN ఏజెన్సీ మరియు ఈజిప్టు పరిపాలన యొక్క వ్యాపారవేత్తలను సంపన్నం చేయడానికి ..."
వాస్తవానికి, ఇటువంటి అంచనాలు రహస్య పత్రాలలో మాత్రమే కనిపించాయి.
ఇప్పుడు పాలస్తీనా సంస్థలు మద్దతు కోసం సోవియట్ యూనియన్ వైపు తిరగడం ప్రారంభించాయి.
మార్చి 1, 1962న, పాలస్తీనాకు సుప్రీం అరబ్ కౌన్సిల్ చైర్మన్, జెరూసలేం మాజీ గ్రాండ్ ముఫ్తీ, అమీన్ అల్-హుస్సేనీ, విదేశాంగ మంత్రి గ్రోమికోను ఉద్దేశించి లెబనాన్‌లోని సోవియట్ రాయబార కార్యాలయానికి పంపిన మెమోరాండం:
"అరబ్ పాలస్తీనా ప్రజల ప్రతినిధి అయిన పాలస్తీనా కోసం అరబ్ హై కౌన్సిల్, సామ్రాజ్యవాదులు మధ్యప్రాచ్యంలో తమ కోసం సృష్టించిన స్థావరానికి సంబంధించి సోవియట్ యూనియన్ యొక్క వైఖరిని ఎంతో అభినందిస్తున్నాము మరియు దానికి ఇజ్రాయెల్ అని పేరు పెట్టారు ...
సిట్రస్ పండ్లను ఎగుమతి చేయడం మరియు యుఎస్‌ఎస్‌ఆర్ మార్కెట్‌లలో వాటిని విక్రయించడంపై సోవియట్ యూనియన్‌లోని బాధ్యతాయుతమైన ప్రతినిధులతో ఇజ్రాయెల్ ప్రతినిధి బృందం చర్చలు జరుపుతుందని అంతర్జాతీయ వార్తా సంస్థ ఇటీవల నివేదించింది. ఈ నివేదిక నిజమైతే మరియు సోవియట్ యూనియన్ స్వాధీనం చేసుకున్న పాలస్తీనాలోని జియోనిస్ట్‌ల నుండి సిట్రస్ పండ్లను కొనుగోలు చేయాలని భావిస్తే, ఈ చట్టం ఇజ్రాయెల్‌కు ఆర్థిక మద్దతు మరియు అంతేకాకుండా, స్వాధీనం చేసుకున్న పాలస్తీనాలోని సామ్రాజ్యవాద స్థావరానికి మద్దతు ఇస్తుంది, ఇది పాలస్తీనాకు గొప్ప హాని కలిగిస్తుంది. పాలస్తీనా అరబ్బుల ప్రయోజనాలు మరియు వారి హక్కులు.
సోవియట్ యూనియన్‌లో జియోనిస్టులు విక్రయించాలని ప్రతిపాదించిన ఆ సిట్రస్ పండ్లు నిజానికి పీడిత అరబ్బుల ఆస్తి...
ఈ విషయంలో, పాలస్తీనా యొక్క సుప్రీం అరబ్ కౌన్సిల్ పాలస్తీనా సిట్రస్ పండ్లను కొనుగోలు చేయడానికి మరియు దేశంలోకి వాటి దిగుమతిని నిరోధించడానికి సోవియట్ యూనియన్‌ను కోరింది.
హజ్ అమీన్ అల్-హుస్సేనీ సోవియట్ యూనియన్‌కు రావాలనుకున్నాడు, కానీ ఈజిప్టు అధ్యక్షుడు గమాల్ అబ్ద్-అల్ నాసర్ అతన్ని గుర్తించలేదు మరియు ఈ కారణంగానే అతనికి ఆహ్వానం నిరాకరించబడింది. కానీ వారు న్యాయం నుండి తప్పించుకున్న నాజీ యుద్ధ నేరస్థుడిని గౌరవించగలరు మరియు మాస్కోలో అతన్ని అన్ని గౌరవాలతో స్వీకరించగలరు.
సోవియట్ దౌత్యవేత్తలతో పరిచయాలు UNలో సౌదీ అరేబియా యొక్క శాశ్వత ప్రతినిధి అహ్మద్ షుకేరీచే స్థాపించబడ్డాయి, అతను "పాలస్తీనా వలస ప్రభుత్వానికి" నాయకత్వం వహించడానికి ప్రతిపాదించబడ్డాడు.
ఏప్రిల్ 20, 1962 న, అతను లెబనాన్‌లోని సోవియట్ రాయబారి వాసిలీ ఇవనోవిచ్ కోర్నెవ్‌ను కలుసుకున్నాడు మరియు అతనితో ఇలా అన్నాడు: “అల్జీరియా సమస్యను పరిష్కరించిన తర్వాత, పాలస్తీనా సమస్యను పరిష్కరించడానికి సమయం ఆసన్నమైంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఆధారం పాలస్తీనా శరణార్థులను వారి ఇళ్లకు తిరిగి రావాలి. అటువంటి నిర్ణయం తప్పనిసరిగా ఇజ్రాయెల్ యొక్క పరిసమాప్తిని సూచిస్తుంది..."
కోర్నెవ్ టర్కీలోని రాయబార కార్యాలయానికి సలహాదారుగా 1951లో ప్రారంభించారు మరియు మిడిల్ ఈస్ట్‌కు మంత్రిత్వ శాఖ డిప్యూటీ హెడ్‌గా మరియు డమాస్కస్‌లోని కాన్సుల్ జనరల్‌గా ఉన్నారు.
మాస్కోలో చాలా నెలలు వారు పాలస్తీనియన్లు బహిష్కరించబడిన ప్రభుత్వాన్ని సృష్టిస్తున్నారనే సందేశాన్ని ఆలోచించారు మరియు అహ్మద్ షుకేరీ వ్యక్తిత్వంపై ఆసక్తి కనబరిచారు.
ఆగష్టు 5, 1962న, కోర్నెవ్ మళ్లీ షుకేరీని అందుకున్నాడు మరియు సోవియట్ ఖర్చుతో సెప్టెంబర్‌లో తన భార్యతో కలిసి మాస్కోకు రావాలని గ్రోమికో ఆహ్వానాన్ని అతనికి తెలియజేశాడు.
పాలస్తీనా విముక్తి కోసం ఉద్యమాన్ని సృష్టించేందుకు తాను ఒక ప్రాజెక్ట్‌ను రూపొందించానని షుకేరీ చెప్పారు. జోర్డాన్ మాత్రమే అభ్యంతరం.
"Shukeiri," మాస్కోకు నివేదించిన రాయబారి, "జోర్డాన్ పాలస్తీనాలో కొంత భాగాన్ని మాత్రమే కాకుండా, విముక్తి పొందిన పాలస్తీనా మొత్తాన్ని జోర్డాన్‌లో చేర్చుకోవడానికి కూడా తాను అనుకూలంగా ఉన్నానని చెప్పాడు.
పాలస్తీనా స్వతంత్రంగా ఉందా లేదా జోర్డాన్‌తో విలీనమైందా అనే దానితో సంబంధం లేకుండా పాలస్తీనాను విముక్తి చేయడం మరియు ఇజ్రాయెల్‌ను తొలగించడం ప్రధాన పని.
మార్చి 24, 1964న, బీరూట్‌లోని సోవియట్ రాయబార కార్యాలయం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు "ప్రస్తుత దశలో పాలస్తీనా సమస్యను పరిష్కరించడంలో లెబనాన్ స్థానం" అనే ధృవీకరణ పత్రాన్ని పంపింది:
"లెబనాన్ పాలస్తీనా శరణార్థుల సమస్యను పరిష్కరించడంలో చాలా ఆసక్తిని కలిగి ఉంది, వీరిలో అధిక సంఖ్యలో లెబనీస్ భూభాగంలో నివసిస్తున్నారు...
లెబనీస్ జనాభాలో క్రైస్తవ భాగం దేశంలోని క్రైస్తవ మరియు ముస్లిం వర్గాల మధ్య ఏర్పడిన సమతుల్యతకు భంగం కలిగించే ప్రమాదం గురించి చాలా ఆందోళన చెందుతుంది, పాలస్తీనియన్ల భాగస్వామ్యం, వీరిలో ఎక్కువ మంది ముస్లింలు, దేశ రాజకీయ జీవితంలో, ఇది సాధ్యమవుతుంది. క్రైస్తవుల ప్రయోజనాలను దెబ్బతీస్తాయి. శరణార్థులకు రాజకీయ హక్కులు కల్పించాలని కొందరు ముస్లిం నేతలు...
లెబనీస్ అధికారులు ప్రభుత్వ సంస్థలలో శరణార్థులను నియమించడాన్ని నిషేధించారు మరియు వారి జీవన పరిస్థితులను మెరుగుపరిచేందుకు ఎటువంటి చర్యలు తీసుకోరు...
చాలా మంది శరణార్థులు శిథిలమైన గుడిసెలలో నివసిస్తున్నారు, ఎక్కువగా అపరిశుభ్రమైన పరిస్థితులలో...
లెబనాన్‌లో శరణార్థుల ఉనికి పట్ల క్రైస్తవులు ప్రత్యేకించి అసంతృప్తితో ఉన్నారు. ముస్లింలు శరణార్థులను తమ మిత్రులుగా చూస్తారు...
జనాభాలో క్రైస్తవ భాగం మరియు ప్రత్యేకించి, కతైబ్ పార్టీకి దగ్గరగా ఉన్న సర్కిల్‌లు, ముస్లింల మాదిరిగా కాకుండా, లెబనాన్‌పై కొన్ని అరబ్ దేశాల ప్రభావానికి ప్రతిఘటనగా ఇజ్రాయెల్ పరిరక్షణకు అంగీకరించడానికి మొగ్గు చూపారు, ఇది లెబనాన్‌లో అపరిమితంగా పెరుగుతుంది. ఇజ్రాయెల్ యొక్క పరిసమాప్తి సంఘటన మరియు లెబనాన్ స్వాతంత్ర్యానికి ముప్పు ...
కొంతమంది లెబనీస్ వ్యవస్థాపకులు ఇజ్రాయెల్‌తో వర్తకం చేయడానికి విముఖత చూపరు మరియు మూడవ దేశాల ద్వారా కూడా వ్యాపారం చేస్తారు, ఈ లావాదేవీల నుండి గొప్ప ప్రయోజనాలను పొందుతారు. ఈ వాణిజ్యం ముఖ్యంగా ఆఫ్రికన్ దేశాల ద్వారా నిర్వహించబడుతుంది మరియు అందువల్ల లెబనీస్ దిగుమతిదారులు ఇజ్రాయెల్ ఆఫ్రికాలోకి ప్రవేశించడం పట్ల ప్రత్యేక అసంతృప్తిని వ్యక్తం చేయరు.
ఇజ్రాయెల్ నుండి కొనుగోలు చేయబడిన ఉత్పత్తులు (ప్రధానంగా మెటల్ ఉత్పత్తులు) "మేడ్ ఇన్ ది USA" అని లేబుల్ చేయబడ్డాయి, కానీ అమెరికన్ వాటి కంటే చాలా చౌకగా ఉంటాయి, ఇది లెబనీస్ వ్యాపారులకు గణనీయమైన లాభాలను తెస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం, "మేడ్ ఇన్ ఇజ్రాయెల్" బ్రాండ్‌తో కూడిన వస్తువులు కూడా లెబనాన్‌లో కనిపించాయి...
ఇజ్రాయెల్ ఆర్థిక బహిష్కరణ అంశంపై ప్రభుత్వ వర్గాల్లో కూడా ఐక్యత లేదు. కొందరు, ఉదాహరణకు, ఈ విషయంలో ఇప్పటికే ఉన్న పరిష్కారాలు పాతవి మరియు లెబనీస్ ఆర్థిక వ్యవస్థకు హాని కలిగిస్తాయని నమ్ముతారు. ఈ నిర్ణయాల సవరణను ప్రారంభించిన వ్యక్తి మాజీ పబ్లిక్ వర్క్స్ మంత్రి మరియు కటైబ్ పార్టీ అధినేత పియరీ గెమాయెల్...
ఇజ్రాయెల్ మొత్తం ఉనికిలో, లెబనీస్-ఇజ్రాయెల్ సరిహద్దులలో ఒక్క సరిహద్దు సంఘటన కూడా జరగకపోవడం విలక్షణమైనది.
ఇంతలో, పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ సృష్టించబడింది మరియు అహ్మద్ షుకైరీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఛైర్మన్ అయ్యాడు. PLO ఇజ్రాయెల్‌ను నాశనం చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ చార్టర్‌ను ఆమోదించింది.
అక్టోబర్ 24, 1964న, PLO అధిపతి లెబనాన్‌లోని సోవియట్ రాయబారి డిమిత్రి నికిఫోరోవ్‌ను సందర్శించారు. మొదట గాజాలో పాలస్తీనా సైన్యాన్ని సృష్టించాలనే ఉద్దేశ్యాన్ని షుకైరీ రాయబారికి తెలియజేశాడు.
"అన్ని అరబ్ దేశాలలో," రాయబారి మాస్కోకు నివేదించారు, "లెబనాన్ మినహా, పాలస్తీనియన్లు సైనిక శిక్షణ పొందేందుకు సైనిక శిబిరాలను రూపొందించాలని నిర్ణయించారు. దేశంలోని ప్రత్యేక మతపరమైన పరిస్థితుల కారణంగా పాలస్తీనా సైన్యం తన భూభాగంలో సైనిక శిబిరాలను ఏర్పాటు చేయడానికి లెబనాన్ వ్యతిరేకం.
Shuqairi వెంటనే డబ్బు సహాయం, ఆయుధాలు మరియు సోవియట్ సైనిక పాఠశాలల్లో చదువుకోవడానికి పాలస్తీనియన్ల ప్రవేశాన్ని అడిగాడు. సానుకూల సమాధానం ఇవ్వడానికి మాస్కో తొందరపడలేదు; వారు కొత్త సంస్థను నిశితంగా పరిశీలించాలని కోరుకున్నారు.
ఆగష్టు 9, 1965న, పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ ఛైర్మన్ షుకైరి మళ్లీ లెబనాన్‌లోని సోవియట్ రాయబారి నికిఫోరోవ్‌ను సందర్శించారు.
షుకేరీని ప్రస్తుతం సోవియట్ యూనియన్‌లోకి అంగీకరించలేమని డిమిత్రి సెమయోనోవిచ్ చెప్పారు. PLO యొక్క మొదటి అధిపతి పాలస్తీనియన్లను అధ్యయనం కోసం, ముఖ్యంగా సైనిక పాఠశాలల్లో, తేలికపాటి మరియు మధ్యస్థ ఆయుధాలను సరఫరా చేయడానికి లేదా విక్రయించడానికి, అలాగే ఒక రేడియో స్టేషన్‌ను విరాళంగా ఇవ్వడానికి మరియు గాజాలో వ్యవస్థాపించడానికి అంగీకరించాలని కోరారు. అతను మాస్కోలో ఏదైనా పైకప్పు క్రింద PLO ప్రతినిధి కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలనే ప్రశ్నను లేవనెత్తాడు. రాయబారి మాస్కోకు తెలియజేస్తామని హామీ ఇచ్చారు.
1966 లో, సోవియట్ ప్రభుత్వ అధిపతి అలెక్సీ కోసిగిన్ ఈజిప్టుకు వచ్చి అక్కడ షుకేరీని స్వీకరించారు. నవంబర్ 2, 1966 న, అల్జీరియాలో ఉన్న ఉప విదేశాంగ మంత్రి యాకోవ్ మాలిక్ షుకీరితో మాట్లాడారు.
సోవియట్ యూనియన్‌లోని ఇజ్రాయెల్ రాయబారి కాట్రియల్ కాట్జ్, మరొక డిప్యూటీ మంత్రి వ్లాదిమిర్ సెమ్యోనోవ్‌తో జరిగిన సమావేశంలో షుకీరి యొక్క యుద్ధ ప్రకటనలను ఉటంకించినప్పుడు, అతను కూల్‌గా సమాధానమిచ్చాడు:
“షుకేరీ ఎవరికీ ప్రాతినిధ్యం వహించడం లేదని మరియు అతను సోవియట్ యూనియన్‌కు వెళ్లలేదని రాయబారికి తెలుసు.
అయితే, ఫిబ్రవరి 1966లో, షుకేరీ మాస్కో చేరుకున్నాడు. కానీ మాస్కో నిజానికి పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ పట్ల జాగ్రత్తగా ఉంది. ఆమె తీవ్రవాదంలో నిమగ్నమై ఉన్నందున కాదు. పాలస్తీనియన్లు చైనాతో స్నేహం చేయాలని భావిస్తున్నారని మాస్కో భయపడింది.
1965లో, వార్సాకు చెందిన కాట్రియల్ కాట్జ్ మాస్కోకు రాయబారిగా నియమితులయ్యారు. యువకుడిగా పాలస్తీనాకు వెళ్లాడు. నలభై రెండవ సంవత్సరం నుండి అతను హగన్‌లో పనిచేశాడు. 1956 లో, అతను ఇజ్రాయెల్ రాయబారి పాత్రలో అతను జన్మించిన వార్సా నగరానికి వచ్చాడు.
నవంబర్ 9, 1966న, ఉప విదేశాంగ మంత్రి వ్లాదిమిర్ సెమ్యోనోవ్ రాయబారి కాట్జ్‌ను తన స్థానానికి ఆహ్వానించి, సోవియట్ ప్రభుత్వం నుండి వచ్చిన మరొక సందేశాన్ని చదివాడు, ఈసారి ప్రశాంతమైన స్వభావం ఉంది.
అరబ్ దేశాలు ఇజ్రాయెల్‌పై సైనిక చర్య తీసుకోవాలని భావించనందున, ఇజ్రాయెల్ ప్రభుత్వం వివేకం మరియు జాగ్రత్తలు చూపాలని సెమియోనోవ్ రాయబారిని ప్రేరేపించాడు.
మరియు కొద్ది రోజుల తరువాత, నవంబర్ 12 న, జోర్డాన్ సరిహద్దు సమీపంలో ఒక గని ద్వారా ఇజ్రాయెల్ పెట్రోలింగ్ పేల్చివేయబడింది. ముగ్గురు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. మరుసటి రోజు, ఇజ్రాయెల్ సైన్యం జోర్డాన్ భూభాగంపై ప్రతీకార దాడిని ప్రారంభించింది.
గ్రోమికో సెంట్రల్ కమిటీకి ఒక గమనికను పంపారు:
“పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ అధిపతి, చైనీయులతో సంబంధాలు కలిగి ఉన్న అహ్మద్ షుకైరీ, ఇటీవల అరబ్ దేశాలలో తన కార్యకలాపాలను గణనీయంగా ముమ్మరం చేశారు, ఇజ్రాయెల్‌తో యుద్ధానికి బహిరంగంగా పిలుపునిచ్చారు.
ఈ ఏడాది నవంబర్‌లో అల్జీర్స్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో చౌకేరీ మాట్లాడుతూ, "పదాలు, ప్రసంగాలు, సమావేశాలు, ఫిర్యాదులు సాయుధ పోరాటం ద్వారా భర్తీ చేయబడ్డాయి" మరియు పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ PRC మద్దతును పొందుతుందని, అది ఆయుధాలతో మరియు సైనిక శిక్షణను అందిస్తుంది. సైనిక మార్గాల ద్వారా పాలస్తీనా సమస్యను పరిష్కరించడానికి దాని కోసం సిబ్బంది.
ఇజ్రాయెల్‌లోని పాలస్తీనా సంస్థ అల్-ఫట్టా యొక్క విధ్వంసక కార్యకలాపాలు ఈ ప్రాంతంలో పెను సమస్యలకు దారితీస్తాయని దృష్టిలో ఉంచుకుని, డమాస్కస్‌లోని రాయబారి ఇప్పటికే సిరియా ప్రధాన మంత్రి జుయిన్‌కు సంబంధిత ప్రాతినిధ్యాన్ని అందించారు. అయితే, అనేక కారణాల వల్ల, షుకైరి నేతృత్వంలోని పాలస్తీనా సంస్థ సిరియా, ఇరాక్ మరియు జోర్డాన్‌లలోని ప్రభావవంతమైన సర్కిల్‌లలో మద్దతుదారులను కలిగి ఉంది మరియు మరింత తీవ్రమైన సంఘటనలకు దారితీయవచ్చు.
వీటన్నింటి వెనుక మధ్యప్రాచ్యంలో చైనీయుల పెరిగిన కార్యాచరణ ఉందని గుర్తుంచుకోవాలి, వారు పాలస్తీనా పక్షపాత కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నారు, మధ్యప్రాచ్యంలో "రెండవ వియత్నాం" తెరవడానికి ప్రయత్నిస్తున్నారు ...
నవంబర్ 15, 1966న, జోర్డాన్ విదేశాంగ మంత్రి అక్రమ్ జ్యూయిటర్ జోర్డాన్‌లోని సోవియట్ రాయబారి ప్యోటర్ కాన్స్టాంటినోవిచ్ స్ల్యూసరెంకోను ఉద్దేశించి ప్రసంగించారు. అతను, ప్రత్యేకించి, జోర్డాన్-ఇజ్రాయెల్ యుద్ధ విరమణ రేఖ వెంబడి UN దళాలను మోహరించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్న భద్రతా మండలిలో జోర్డాన్ మద్దతును కోరాడు.
సోవియట్ రాయబారి తన సరిహద్దుల భద్రతను నిర్ధారించగల UN దళాల ప్రదర్శనపై జోర్డాన్ ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేశారని అడిగారు.
"జోర్డాన్-ఇజ్రాయెల్ సరిహద్దు రేఖపై UN దళాల ఉనికి, సాయుధ పోరాటం ద్వారా పాలస్తీనా సమస్యను పరిష్కరించే అవకాశాన్ని పాలస్తీనియన్లకు కోల్పోతుంది" అని మంత్రిని ఉటంకిస్తూ రాయబారి పేర్కొన్నారు.
ఈ విషయాన్ని నాపై నమ్మకంతో చెప్పానని మంత్రి రిజర్వేషన్ కల్పించారు. గాజా ప్రాంతంలో UN దళాలను మోహరించిన అనుభవం, UAR ప్రభుత్వం పూర్తిగా అర్థమయ్యే కారణాల వల్ల సమయానికి రక్షించబడదని చూపిస్తుంది.
ప్యోటర్ స్ల్యూసరెంకో "మోలోటోవ్ డ్రాఫ్ట్" కు చెందినవాడు - అతను 1939 లో పీపుల్స్ కమిషనరేట్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్‌కు తీసుకెళ్లబడ్డాడు. అమ్మాన్‌కు అతని నియామకానికి ముందు, అతను కైరోలోని సోవియట్ రాయబార కార్యాలయంలో మంత్రి-సలహాదారు (అంటే రెండవ స్థానంలో) ఉన్నాడు.
ఇంతలో, పరిస్థితి మరొక సరిహద్దులో వేడెక్కుతోంది - ఇజ్రాయెల్ మరియు సిరియా మధ్య. కొత్త సిరియన్ నాయకత్వం ప్రమాదకర విధానాన్ని అనుసరించాలని నిశ్చయించుకుంది. అంతేకాకుండా, ఇజ్రాయెల్ ప్రభుత్వానికి పావురంగా పరిగణించబడే వ్యక్తి నాయకత్వం వహించిన సమయంలో.
1963 లో, లెవి ఎష్కోల్ ఇజ్రాయెల్ యొక్క ప్రధాన మంత్రి మరియు రక్షణ మంత్రి అయ్యారు. అతను కైవ్ ప్రావిన్స్‌లో జన్మించాడు మరియు ష్కోల్నిక్ అనే ఇంటిపేరును కలిగి ఉన్నాడు. పంతొమ్మిది సంవత్సరాల వయస్సులో అతను పాలస్తీనాకు వచ్చి వ్యవసాయ స్థావరాలలో పనిచేశాడు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో అతను యూదు దళంలో పనిచేశాడు మరియు మొదటి అరబ్-ఇజ్రాయెల్ యుద్ధంలో అతను రక్షణ శాఖ డిప్యూటీ మంత్రి అయ్యాడు.
అరవై నాలుగు సంవత్సరాలలో, లెవి ఎష్కోల్ సోదరుడు, సోవియట్ పౌరుడు ష్కోల్నిక్, ఇజ్రాయెల్ వెళ్లేందుకు అనుమతించబడ్డాడు. ప్రధానమంత్రి సోదరుడు తిరిగి రావడానికి ఇష్టపడలేదు మరియు అతనిని మరియు అతని కుటుంబాన్ని ఇజ్రాయెల్‌లో శాశ్వతంగా ఉండటానికి అనుమతించమని సోవియట్ ప్రభుత్వానికి అభ్యర్థనను పంపాడు.
మితవాద మరియు సహేతుకమైన రాజకీయవేత్త, లెవి ఎష్కోల్ సోవియట్ యూనియన్‌తో సంబంధాలను మెరుగుపరుచుకోగలరని ఆశించారు. కానీ మాస్కో దీనిపై ఆసక్తి చూపలేదు.
ఇజ్రాయెల్ రాయబారి డిమిత్రి స్టెపనోవిచ్ చువాఖిన్. టెల్ అవీవ్‌కు ముందు, అతను కెనడాకు ఐదు సంవత్సరాలు రాయబారిగా ఉన్నాడు, స్కాండినేవియన్ దేశాలు, ఆగ్నేయాసియా దేశాల విభాగంలో పనిచేశాడు, అరవై నాలుగు సంవత్సరాలలో అతను జాంజిబార్‌కు రాయబారిగా పంపబడ్డాడు, కానీ అదే సంవత్సరంలో అతను ఇజ్రాయెల్‌కు బదిలీ చేయబడ్డాడు.
హాక్స్‌గా పరిగణించబడే మితవాద ఇజ్రాయెల్ రాజకీయ నాయకులు కూడా సోవియట్ యూనియన్‌తో మెరుగైన సంబంధాలను స్వాగతిస్తారని చువాఖిన్ కనుగొన్నారు.
జూన్ 10, 1965 న, చువాఖిన్ టెల్ అవీవ్‌లోని మితవాద హెరూట్ పార్టీ నాయకుడు మెనాచెమ్ బిగిన్ యొక్క అపార్ట్మెంట్ను సందర్శించి మాస్కోకు నివేదించాడు: “సోవియట్ దౌత్యవేత్తలు చాలా స్నేహపూర్వకంగా కలుసుకున్నారు, మరియు మొత్తం సంభాషణ బాగా జరిగింది. వాతావరణం."
వారు ఇంగ్లీష్ మాట్లాడేవారు, అయినప్పటికీ బ్రెస్ట్-లిటోవ్స్క్‌లో జన్మించిన బిగిన్ రష్యన్ అర్థం చేసుకున్నాడు మరియు వారు చెప్పినట్లుగా, పాలస్తీనాలో అతని జీవితంలో మొదటి సంవత్సరాల్లో ప్రావ్దాను క్రమం తప్పకుండా చదివారు - ఆ సమయంలో సోవియట్ యూనియన్ స్థానంపై చాలా ఆధారపడి ఉంటుంది.
సోవియట్ ప్రభుత్వం యూదులను వారి భాషను అధ్యయనం చేయడానికి మరియు వారి కుటుంబాలతో తిరిగి కలవాలనుకునే వారిని ఇజ్రాయెల్ వెళ్ళడానికి ఎందుకు అనుమతించలేదని తనకు అర్థం కావడం లేదని బిగిన్ అన్నారు. మెనాచెమ్ బిగిన్, ఇజ్రాయెల్ యొక్క కాబోయే ప్రధాన మంత్రి, రాయబారి వోడ్కాను అందించాడు, కానీ అతను విస్కీకి ప్రాధాన్యత ఇచ్చాడు.
సోవియట్ రాయబారి ఇజ్రాయెల్‌లో పనిచేయడం కష్టం. అతను చెప్పిన ప్రతి పదాన్ని అరబ్బులు అధ్యయనం చేశారు మరియు తప్పుగా అర్థం చేసుకున్నారు. డిమిత్రి చువాఖిన్, యూదు కాంగ్రెస్ విందులో మాట్లాడుతూ, ఒక అమాయక పదబంధాన్ని పలికారు:
"ఈ ప్రాంతంలోని రాష్ట్రాల మధ్య అనేక వివాదాస్పద సమస్యలను శాంతియుత చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సోవియట్ ప్రభుత్వం భావిస్తోంది."
కానీ అరబ్ దేశాలు ఇజ్రాయెల్‌తో శాంతిని నెలకొల్పడం లేదు మరియు యూదు రాజ్యంతో చర్చలు జరపడానికి నిరాకరించాయి. "ఇజ్రాయెల్‌లో సోవియట్ రాయబారి చేసిన వింత ప్రకటన", "సోవియట్ రాయబారి రెచ్చగొట్టే ప్రకటన" శీర్షికల క్రింద అరబ్ పత్రికలలో ఆగ్రహంతో కూడిన కథనాలు వచ్చాయి.
వివాదాల శాంతియుత పరిష్కారానికి సోవియట్ మార్గాన్ని మాత్రమే అనుసరిస్తున్న రాయబారి సహాయానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాలేదు, కానీ అతనిని మందలించడానికి పరుగెత్తింది - అరబ్ దేశాలను చికాకు పెట్టకూడదు.
మిడిల్ ఈస్ట్ విభాగం అధిపతి, అలెక్సీ డిమిత్రివిచ్ షిబోరిన్ (ఈజిప్ట్ మాజీ రాయబారి), మంత్రిత్వ శాఖ నాయకత్వానికి ఒక గమనిక రాశారు:
"ఇటీవల వివిధ ఇజ్రాయెల్ సంస్థలలో మాట్లాడే కామ్రేడ్ చువాఖిన్, మధ్యప్రాచ్యంలోని పరిస్థితి యొక్క ప్రత్యేకతలు, అరబ్-ఇజ్రాయెల్ వివాదం యొక్క ప్రత్యేకతలు మరియు స్వభావాన్ని ఎల్లప్పుడూ పరిగణనలోకి తీసుకోరు. అరబ్ దేశాలతో సోవియట్ యూనియన్ సంబంధాలు.
మధ్యప్రాచ్యంలోని పరిస్థితి మరియు ఈ ప్రాంతంలోని మా విధానంపై తన ప్రసంగాలలో ప్రత్యేక జాగ్రత్తలు మరియు ఎక్కువ సౌలభ్యాన్ని పాటించాల్సిన అవసరం గురించి కామ్రేడ్ చువాఖిన్ దృష్టిని ఆకర్షించడం మంచిది అని మేము నమ్ముతున్నాము మరియు ప్రేక్షకులను ఎన్నుకోవడంలో మరింత ఎంపిక చేసుకోవాలని అతనికి సలహా ఇస్తున్నాము. అతను ఎవరితో మాట్లాడతాడు."
మార్చి 21, 1966న, ఇజ్రాయెల్‌లోని రాయబారి చువాఖిన్, రాబోయే రెండేళ్లలో ఇజ్రాయెల్ వైపు సోవియట్ యూనియన్ తీసుకోగల చర్యల గురించి గ్రోమికోకు ఒక గమనికను సమర్పించారు.
సామ్రాజ్యవాద శక్తుల వ్యూహాత్మక ప్రణాళికలలో ఇజ్రాయెల్ ఆక్రమించిన స్థానం గురించి ఆచార పదాల తరువాత, రాయబారి "బెన్-గురియన్ యొక్క "కఠినమైన" కోర్సు నుండి దేశంలోని పాలక వర్గాలను తిరస్కరించడం మరియు దాని స్థానంలో మరింత సౌకర్యవంతమైన విదేశాంగ విధాన రేఖను ఉపయోగించడం గురించి ప్రస్తావించారు. ఎష్కోల్ ప్రభుత్వం."
రాయబార కార్యాలయం "ఇజ్రాయెల్‌తో మా సంబంధాలలో కొన్ని వ్యూహాత్మక సర్దుబాట్లు చేయడానికి, ఇటీవలి సంవత్సరాలలో మారిన పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని" ప్రతిపాదించింది - కనీసం సాంస్కృతిక మార్పిడిని విస్తరించడానికి మరియు ప్రజా సంస్థల మధ్య పరిచయాలను ఏర్పరచడానికి.
అదనంగా, “దౌత్యకార్యాలయం అభిప్రాయం ప్రకారం, అరబ్ దేశాల నాయకులు ఆమోదయోగ్యమైన రూపంలో వివరించాలి మరియు ప్రస్తుత పరిస్థితుల్లో అరబ్-ఇజ్రాయెల్ వివాదాన్ని బలవంతంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరితో మన సంబంధాలను పరిగణనలోకి తీసుకోవాలి. అరబ్ ప్రపంచంలో జాతీయ విముక్తి ఉద్యమంతో పోరాడటానికి సామ్రాజ్యవాద శక్తులచే ఆయుధాలు అనివార్యంగా ఉపయోగించబడతాయి..."
కానీ సోవియట్ నాయకత్వం చేయాలనుకున్నది ఇదే. మాస్కో అరబ్ దేశాలతో జోక్యం చేసుకోవాలనుకోలేదు. ఇజ్రాయెల్ నుండి సోవియట్ రాయబార కార్యాలయం నివేదించిన దానితో సంబంధం లేకుండా, వారు ఈజిప్ట్ మరియు సిరియా అభిప్రాయాల ద్వారా మార్గనిర్దేశం చేశారు.
మే 25, 1966 న, ఉప విదేశాంగ మంత్రి సెమియోనోవ్ ఇజ్రాయెల్ రాయబారి కాట్జ్‌ను స్వీకరించి అతనితో ఒక ప్రకటన చదివారు: “అరబ్ దేశాల సరిహద్దుల్లో ఇజ్రాయెల్ దళాల ప్రస్తుత ఏకాగ్రత గురించి సోవియట్ ప్రభుత్వానికి సమాచారం ఉంది. ఈ ఏకాగ్రత సిరియాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌లో సాగించిన శత్రు ప్రచారంతో పాటు ఏకకాలంలో నిర్వహించబడటం వలన ప్రమాదకరమైన పాత్రను సంతరించుకుంది...”
మే 28న, ఇదే అంశంపై TASS ప్రకటన చాలా కఠినమైన పదాలతో రూపొందించబడింది.
ప్రధాన మంత్రి ఎష్కోల్ ఆ సమయంలో పారిస్‌లో ఉన్నారు, అక్కడ నుండి అతను ఆఫ్రికాకు వెళ్లాల్సి ఉంది. ప్రభుత్వ సేవలో సోవియట్ ప్రాచ్యవాదులు సహాయం చేయలేరు కానీ ఇజ్రాయెల్ ప్రభుత్వ అధిపతి లేనప్పుడు యుద్ధాన్ని ప్రారంభించలేరని అర్థం చేసుకున్నారు. కాబట్టి మొదట్లో ఇది పూర్తిగా ప్రచార ప్రచారం, సిరియన్ల అభ్యర్థన మేరకు దీనిని అర్థం చేసుకోవాలి.
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్‌లో తొలగింపులు రద్దు చేయబడ్డాయి మరియు ఇజ్రాయెల్ యూనిట్లు సిరియాతో సరిహద్దులో కేంద్రీకరిస్తున్నట్లు వచ్చిన నివేదికలను లెవి ఎష్కోల్ ఖండించారు.
మే 31 న, ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సోవియట్ ప్రభుత్వ ప్రకటనకు ప్రతిస్పందనతో సోవియట్ రాయబారిని సమర్పించారు. సిరియా సరిహద్దులో సాయుధ సంఘటనలు "హత్యలు మరియు సిరియా భూభాగం నుండి చొరబడిన ముఠాలు జరిపిన తీవ్రవాద దాడుల" ఫలితంగా ఉన్నాయని పేర్కొంది. అదనంగా, సిరియా అధ్యక్షుడి రెండు మే ప్రకటనలు యూదు రాజ్యాన్ని నాశనం చేయడానికి యుద్ధానికి పిలుపునిచ్చాయి.
మరియు ఇజ్రాయెల్‌పై తీవ్రవాద దాడులు కొనసాగాయి.
అక్టోబర్ 11న, రాయబారి చువాఖిన్ మాస్కోకు అత్యవసరంగా గుప్తీకరించిన టెలిగ్రామ్‌ను పంపారు:
"సిరియా మరియు జోర్డాన్‌లతో ఇజ్రాయెల్ సరిహద్దుల్లో ఇటీవలి రోజుల్లో జరిగిన సంఘటనలు దేశంలోని పరిస్థితిని పరిమితికి వేడి చేశాయి.
అక్టోబర్ 7-8 రాత్రి, ఎగువ రోమెమాలోని జెరూసలేం శివారులో మూడు పేలుళ్లు సంభవించాయి, ఈ సమయంలో రెండు నివాస భవనాలు దెబ్బతిన్నాయి మరియు నలుగురు వ్యక్తులు స్వల్పంగా గాయపడ్డారు.
ఇజ్రాయెల్ పక్షం ప్రకారం, పేలుడు పదార్థాలను అమర్చిన విధ్వంసకారుల జాడలు జోర్డాన్ సరిహద్దుకు దారితీసినట్లు దర్యాప్తులో తేలింది.
సిరియన్ మరియు జోర్డాన్ సరిహద్దుల నుండి 1200-1300 మీటర్ల దూరంలో ఉన్న షార్ హగోలన్ స్థావరానికి సమీపంలో ఉన్న జోర్డాన్ లోయలో నవంబర్ 8 సాయంత్రం చాలా తీవ్రమైన సంఘటన జరిగింది. ప్రెస్ ప్రకారం, ఇజ్రాయెల్ సరిహద్దు గార్డుల దృష్టిని ఆకర్షించడానికి వ్యవసాయ భవనాలపై పేలుళ్లు జరిగాయి.
పేలుడు జరిగిన ప్రదేశానికి చేరుకున్న మోటరైజ్డ్ పెట్రోలింగ్ మందుపాతర పేల్చివేయబడింది మరియు నలుగురు సరిహద్దు పోలీసు అధికారులు మరణించారు... సిరియా సరిహద్దుకు దారితీసే ముగ్గురు విధ్వంసకారుల జాడలు స్థాపించబడినట్లు గుర్తించబడింది. ఈ విధ్వంసం, సాధారణ అంచనా ప్రకారం, జాగ్రత్తగా తయారు చేయబడింది మరియు దాని స్థాయి మరియు అమలు పద్ధతులలో, ఇటీవలి సంవత్సరాలలో ఇజ్రాయెల్-సిరియన్ సరిహద్దులో గుర్తించబడిన ఈ రకమైన అన్ని విధ్వంసాలను గణనీయంగా మించిపోయింది. (మొత్తం 1966లో ఈ సరిహద్దులో 16 మైనింగ్ కేసులు నమోదయ్యాయి...)
రేడియో డమాస్కస్ అరబ్ తీవ్రవాద సంస్థ అల్-అసిఫా (అల్-ఫత్తాహ్ అసాల్ట్ గ్రూపులను నడుపుతున్నది) నుండి జెరూసలేంలో విధ్వంసం ఈ సంస్థచే నిర్వహించబడిందని పేర్కొంటూ ఒక ప్రకటనను ప్రసారం చేసింది. ఇది సిరియన్ వార్తాపత్రికల ప్రకటనలను సూచిస్తుంది, ప్రత్యేకించి అల్-థావ్రా, ఇజ్రాయెల్‌పై "పాలస్తీనా దళాలు" చేపట్టిన విధ్వంసక చర్యలను ప్రశంసించింది.
అల్-ఫత్తా - యువ యాసర్ అరాఫత్ నేతృత్వంలోని సైనిక సంస్థ పేరు ఆ సంవత్సరాల్లో లిప్యంతరీకరించబడింది.
తీవ్రవాద దాడులను పాలస్తీనా మిలిటెంట్లు చేశారని కొట్టిపారేయడానికి సోవియట్ రాయబారికి బలం దొరకలేదు. కాబట్టి పాలస్తీనియన్లు తీవ్రవాదులుగా మారారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు, తత్ఫలితంగా కేంద్ర కమిటీకి బాగా తెలుసు. కానీ సోవియట్ నాయకులు పాలస్తీనా తీవ్రవాదంలో ఎలాంటి తప్పు చూడలేదు.
ఇజ్రాయెల్‌లోని సోవియట్ రాయబార కార్యాలయం ఇచ్చింది:
"1. ఇది సాధ్యమని తేలితే, సిరియా నాయకత్వం దృష్టికి తీసుకురావాలి ... సిరియా ప్రభుత్వం తాజా సంఘటనల నుండి అధికారికంగా విడదీయాలి మరియు బహుశా వాటిని ఖండించాలి ...
2. ఆమోదయోగ్యమైన రూపంలో, రేడియోలో మరియు ప్రెస్‌లో ఇజ్రాయెల్‌పై విధ్వంసానికి ప్రశంసలను అనుమతించవద్దని సిరియన్ నాయకత్వానికి సిఫార్సు చేయండి...
3. తాజా సంఘటన గురించి సోవియట్ ప్రెస్‌లో ఒక నివేదికను ఉంచండి, సిరియన్-ఇజ్రాయెల్ సరిహద్దులో ఉద్రిక్తత అమెరికన్ ఇంటెలిజెన్స్ మరియు దాని అనుచరుల రెచ్చగొట్టే చర్యల వల్ల ఏర్పడిందని మరియు ద్వంద్వ ప్రయోజనం కలిగి ఉందని చూపిస్తుంది: వియత్నాంలో యుద్ధం నుండి దృష్టిని మరల్చడం మరియు సిరియాపై దాడికి ఒక సాకును సృష్టించండి ... "
కానీ రాయబార కార్యాలయానికి ఇతర ఆదేశాలు అందాయి. సోవియట్ నాయకులు ప్రతీకార సమ్మె నుండి సిరియాను రక్షించాలని కోరుకున్నారు.
అదే రోజు, అక్టోబర్ 11, ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిని సందర్శించి, సిరియన్ దిశలో బలప్రయోగానికి వ్యతిరేకంగా దేశ నాయకత్వాన్ని హెచ్చరించాలని రాయబారి చువాఖిన్‌కు సూచించబడింది. ఇజ్రాయెల్ సైన్యం నుండి ప్రతీకార దాడికి భయపడి సిరియా ప్రభుత్వం దీని గురించి మాస్కోను అడిగింది.
మధ్యాహ్నం నాలుగు గంటలకు, రాయబారి చువాఖిన్‌ను ప్రధాని లెవీ ఎష్కోల్ అందుకున్నారు. విదేశాంగ మంత్రి అబ్బా ఎబాన్ న్యూయార్క్‌లో ఉన్నారు.
అక్టోబర్ 11 ఉదయం డమాస్కస్‌లోని రేడియోలో సిరియా ప్రధాని జుయిన్ చేసిన ప్రసంగాన్ని ప్రధాన మంత్రి ఎష్కోల్ వెంటనే ఉటంకించారు, దీనిలో అతను “పాలస్తీనా విప్లవకారుల” భీభత్సాన్ని ఆమోదించాడు: “మేము ఈ మొత్తం ప్రాంతాన్ని నిప్పంటిస్తాము. , "ఇజ్రాయెల్ కోసం దానిని సమాధిగా మారుస్తానని" సిరియన్ ప్రభుత్వ అధిపతి వాగ్దానం చేశాడు.
భద్రత కోరే ప్రజల ఆగ్రహాన్ని అదుపు చేయడం తనకు కష్టమని లెవీ ఎష్కోల్ అన్నారు. మరియు అతను సోవియట్ ప్రభుత్వాన్ని "సరిహద్దులో ఉద్రిక్తతను తొలగించడానికి సిరియన్ ప్రభుత్వంపై సాధ్యమైన ప్రభావాన్ని చూపాలని" కోరాడు.
సెంట్రల్ కమిటీ "మాస్కోలోని ఇజ్రాయెల్ రాయబారికి మౌఖిక ప్రకటన రూపంలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి ఎష్కోల్ నుండి వచ్చిన ఈ విజ్ఞప్తికి ప్రతిస్పందన ఇవ్వండి" అని గ్రోమికో సూచించారు. ఈ ప్రకటన సిరియా-ఇజ్రాయెల్ సరిహద్దులో ప్రస్తుత పరిస్థితికి బాధ్యత నుండి వైదొలగడానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తిరస్కరించి ఉండాలి..."
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సిరియా-ఇజ్రాయెల్ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై చర్చ జరిగింది. ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నందుకు సిరియాను ఖండిస్తూ చేసిన తీర్మానాన్ని సోవియట్ ప్రతినిధి వీటో చేశారు.
సోవియట్ సహాయం సిరియన్ నాయకులకు తాము సరైనదేననే విశ్వాసాన్ని పెంచింది.
జనవరి 4, 1967న, జోర్డాన్ రాజు హుస్సేన్, రాయబారి స్ల్యూసరెంకోకు పరిస్థితి గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, సిరియా గురించి ఫిర్యాదు చేశాడు:
"సిరియన్ నాయకులు జోర్డాన్‌కు వ్యతిరేకంగా విధ్వంసకర ప్రచారంతో సంతృప్తి చెందడం లేదు. వారు క్రమం తప్పకుండా ప్రజలను కొన్ని పనులతో జోర్డాన్‌కు పంపడం, ఆయుధాలు పంపడం, మా భూభాగంలో జోర్డానియన్లను చంపడం మొదలైనవాటిని ప్రారంభించారు.
మా అధికారులు, రాజు చెప్పారు, అలాంటి ఒకటి కంటే ఎక్కువ మంది వ్యక్తులను నిర్బంధించారు, సోవియట్ తయారు చేసిన ఆయుధాలతో సహా ఆయుధాలను నిర్బంధించారు మరియు సిరియన్ విధ్వంసకారులను పట్టుకున్నారు.
కానీ కింగ్ హుస్సేన్ కూడా మాస్కోలో ప్రజాదరణ పొందలేదు, కాబట్టి జోర్డాన్‌తో విభేదాలకు సిరియన్లను ఎవరూ మందలించలేదు.
1967లో ఈజిప్షియన్లు కాదు, సిరియన్లు అగ్గిపెట్టె వెలిగించడంతో మంటలు చెలరేగాయి. ఏప్రిల్ నుండి, మధ్యప్రాచ్యంలోని సంఘటనలు కోలుకోలేనివిగా మారాయి. ఇదంతా సిరియన్లకు విషాదకరంగా ముగిసింది ...
 
సోవియట్ ఇంటెలిజెన్స్ నాజర్‌కు ఏమి చెప్పింది?
ఏప్రిల్ 7న, సైనికరహిత జోన్‌లో పనిచేస్తున్న ఇజ్రాయెలీ ట్రాక్టర్ డ్రైవర్‌ను సిరియా భూభాగం నుండి తొలగించారు. ఇజ్రాయెల్‌లు అగ్నితో స్పందించారు. సిరియన్ ఫిరంగిదళం చర్యలోకి వచ్చింది మరియు నిజమైన యుద్ధం జరిగింది.
ఇజ్రాయెల్ సైన్యం భూమి మరియు గాలి నుండి సిరియన్ ఫిరంగి స్థానాలను నాశనం చేయడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంది, ఇవి టిబెరియాస్ సరస్సు (కిన్నెరెట్ సరస్సు) ప్రాంతంలో ఇజ్రాయెల్ రైతులను నిరంతరం షెల్లింగ్ చేస్తున్నాయి. ఒక పెద్ద వైమానిక యుద్ధంలో, సిరియన్లు ఆరు సోవియట్-నిర్మిత యోధులను కోల్పోయారు.
ఈసారి ఇజ్రాయిలీలు ఇంత పెద్ద ఎత్తున ఎందుకు స్పందించారు? ఇంతకుముందు, సిరియన్లు ఇజ్రాయెల్‌లను చంపే అవకాశాన్ని పాలస్తీనా మిలిటెంట్‌లకు అందించారు మరియు తాము పోరాటంలో పాల్గొనలేదు. సోవియట్ యూనియన్ యొక్క పూర్తి మద్దతును అనుభవిస్తూ, సిరియన్ నాయకులు మరింత మిలిటెంట్‌గా ప్రవర్తించడం ప్రారంభించారు. వారు ప్రతీకారం తీర్చుకోవాలని ఆశపడ్డారు, మరియు ఇజ్రాయెల్‌లు దెబ్బకు దెబ్బకు ప్రతిస్పందించడం అలవాటు చేసుకున్నారు.
సోవియట్‌లో తయారు చేసిన అనేక విమానాలను ఇజ్రాయెల్‌లు ఒక్కరోజులో కూల్చివేసినందుకు సోవియట్ జనరల్స్ విసుగు చెందారు. ఉప విదేశాంగ మంత్రి వ్లాదిమిర్ సెమ్యోనోవ్ రెండుసార్లు రాయబారి కాట్జ్‌ను పిలిచి విదేశాంగ మంత్రిత్వ శాఖ గమనికలను అందించారు, దీనిలో ఇజ్రాయెల్ చర్యలు "సోవియట్ యూనియన్ సరిహద్దులకు దగ్గరగా ఉన్న ప్రాంతంలో అగ్నితో ప్రమాదకరమైన గేమ్"గా వర్గీకరించబడ్డాయి.
సోవియట్ రాయబారి చువాఖిన్ లెవి ఎష్కోలు మాట్లాడుతూ, "మీ అధికారిక ప్రకటనలు ఉన్నప్పటికీ, మొత్తం సిరియా సరిహద్దు వెంబడి ఇజ్రాయెల్ దళాల కేంద్రీకరణ ఉందని మాకు తెలుసు."
ఎష్కోల్ వెంటనే చువాఖిన్‌ను కలిసి ఉత్తరం వైపుకు వెళ్లి అక్కడ ఏమి జరుగుతుందో చూడమని ఆహ్వానించాడు. రాయబారి నిరాకరించారు.
కొన్ని రోజుల క్రితం, మార్చి ముప్పై ఒకటో తేదీన, రక్షణ మంత్రి మార్షల్ ఆర్‌యా ఆసుపత్రిలో మరణించారు. మాలినోవ్స్కీ. ఆరు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. నవంబర్ 7, 1966 న, అతను తన జీవితంలో చివరి కవాతులో పాల్గొన్నాడు, అయినప్పటికీ అతని కాలు చాలా తీవ్రంగా గాయపడింది. మరుసటి రోజు అతను అనారోగ్యానికి గురయ్యాడు మరియు మళ్లీ లేవలేదు. అతను ఆసుపత్రికి పంపబడ్డాడు, అతను ఎప్పుడూ బయటకు రాలేదు.
అతని మరణం సోవియట్ నాయకత్వానికి ఆశ్చర్యం కలిగించలేదు. ఈ మధ్యకాలంలో మార్షల్‌పై పెద్దగా ఆసక్తి కనబరచడం లేదని వారు తెలిపారు. అతని జీవితాన్ని మరింత ప్రశాంతంగా గడపడానికి అతనికి తక్కువ షేక్-అప్‌లు మరియు పునర్వ్యవస్థీకరణలు అవసరం...
ఏప్రిల్ 12 న, బ్రెజ్నెవ్‌కు బాగా తెలిసిన మార్షల్ ఆండ్రీ ఆంటోనోవిచ్ గ్రెచ్కో మంత్రిగా నియమితులయ్యారు. గ్రెచ్కో చుట్టూ యువకులు మరియు ప్రతిష్టాత్మక సైనిక పురుషులు, క్రియాశీల కార్యకలాపాల కోసం కొత్త సైనిక పరికరాల అభిమానులు ఉన్నారు.
బహుశా మాలినోవ్స్కీ, పాత్రలో జాగ్రత్తగా మరియు ప్రశాంతంగా ఉండేవాడు, ఈ నిర్ణయాత్మక రోజుల్లో మాస్కోకు వచ్చిన ఈజిప్షియన్లతో మాట్లాడి ఉండవచ్చు. కొత్త మంత్రి, స్వతహాగా దృఢంగా, డిఫెన్సివ్ కంటే ప్రమాదకర అభిమాని. అతను నమ్మకంగా ఈజిప్షియన్లతో ఇలా అన్నాడు: "మీ సైన్యం ఈ థియేటర్ ఆఫ్ ఆపరేషన్స్‌లో ఏదైనా సమస్యను విజయవంతంగా పరిష్కరించగలదు."
రక్షణ మంత్రిత్వ శాఖ ఇజ్రాయెల్ సాయుధ దళాల పోరాట సామర్థ్యాలను ఎక్కువగా అంచనా వేయలేదు మరియు ఈజిప్ట్ ఇజ్రాయెల్‌ను ఓడించకపోతే, అది కనీసం దాని బలాన్ని మరియు సోవియట్ ఆయుధాల బలాన్ని చూపుతుందని విశ్వసించింది. మరియు ఇది మధ్యప్రాచ్యంలో సోవియట్ యూనియన్ యొక్క ప్రతిష్ట మరియు ప్రభావాన్ని బలోపేతం చేస్తుంది.
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ యొక్క ఆచారాలు మరియు సంప్రదాయాలు సోవియట్ సైన్యానికి వింతగా మరియు అసంబద్ధంగా అనిపించాయి. ముతక ఉన్నితో తయారు చేయబడిన ఒకే యూనిఫాం - ప్రతి ఒక్కరికీ, రిక్రూట్ అయిన వ్యక్తి నుండి జనరల్ స్టాఫ్ చీఫ్ వరకు, కమాండర్ల మొదటి పేరు మరియు మొదటి పేరును సంబోధించడం, అధికారుల మెస్ రూమ్‌లు లేకపోవడం మరియు క్రమశిక్షణ యొక్క బాహ్య సంకేతాలు... మరియు మొదట్లో ఇజ్రాయెల్ సాయుధ దళాలు, ఒకప్పుడు రెడ్ ఆర్మీలో ఉన్నట్లుగా, చిహ్నాలు లేవు, సైనికులు అధికారులకు సెల్యూట్ చేయలేదు మరియు అందరికీ ఒకే జీతం చెల్లించారు.
ఇజ్రాయెల్ కమాండర్లు మాత్రమే కాదు, సాధారణ సైనికులు కూడా యుద్ధంలో స్వతంత్రంగా ఉండాలని బోధించడం మరియు ఒక టెంప్లేట్ ప్రకారం కాకుండా, మెరుగుపరచడానికి ప్రోత్సహించడం కూడా ఆశ్చర్యంగా ఉంది. కానీ అరబ్ సైన్యాలు మానవశక్తి మరియు సామగ్రిలో పూర్తి ఆధిపత్యాన్ని కలిగి ఉన్న పరిస్థితిలో ఇది ఏకైక వ్యూహం మరియు వ్యూహాలు.
ఎంపిక యొక్క పూర్తి లేకపోవడం ఇజ్రాయెల్ సైనికులు మరియు అధికారులకు వీరోచిత ప్రవర్తనను మాత్రమే నిర్దేశించింది. ఓటమి తమకే కాదు, వారి కుటుంబాలకు కూడా చావుతో సమానం.
ఇజ్రాయెల్ అధికారి ఎల్లప్పుడూ తన సైనికుల కంటే ముందున్నాడు, కాబట్టి అధికారుల నష్టాలు చాలా పెద్దవి, కానీ ఇది సైనిక సోదరభావం యొక్క అమూల్యమైన స్ఫూర్తిని సృష్టించింది.
మే 12న, ఉప విదేశాంగ మంత్రి వ్లాదిమిర్ సెమియోనోవిచ్ సెమెనోవ్, ప్యోంగ్యాంగ్ నుండి కైరోకు వెళ్లే మార్గంలో మాస్కోలో ఆగిన ఈజిప్టు పార్లమెంటు అధిపతి అన్వర్ సాదత్‌తో, ఇజ్రాయెల్ దళాలు సిరియా సరిహద్దులో దూసుకుపోతున్నాయని చెప్పారు. ఐదు రోజుల్లో యుద్ధం ప్రారంభం కావచ్చు. ఈ హెచ్చరిక నాజర్ కోసం ఉద్దేశించబడింది.
మరుసటి రోజు, మే పదమూడో తేదీన కైరో చేరుకున్న సాదత్ విమానాశ్రయం నుండి నేరుగా నాసర్ నివాసానికి వెళ్లాడు. మార్షల్ అమెర్ కూడా ఉన్నారు. నాజర్ అప్పటికే ఇతర మార్గాల ద్వారా సోవియట్ హెచ్చరికను అందుకున్నాడు.
మే పదమూడవ తేదీన, ఈజిప్ట్‌లోని USSR KGB ప్రతినిధి ఈజిప్టు ఇంటెలిజెన్స్ అధిపతులకు పన్నెండు బ్రిగేడ్‌లతో కూడిన ఇజ్రాయెల్ దళాలు సిరియా సరిహద్దులో కేంద్రీకృతమై ఉన్నాయని తెలియజేశారు. అదే సమయంలో, సోవియట్ రాయబారి అదే సమాచారాన్ని ఈజిప్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు తెలియజేశారు.
ఈ మూడుసార్లు పునరావృతమయ్యే సమాచారం ఈజిప్టు అధ్యక్షుడిపై బలమైన ముద్ర వేసింది, అయితే ఈ సమాచారానికి ఎటువంటి ఆధారం లేదని తర్వాత స్పష్టమైంది. సమీకరణ తర్వాత పన్నెండు బ్రిగేడ్లు ఆచరణాత్మకంగా మొత్తం ఇజ్రాయెల్ సైన్యం, ఇది ఇంకా ప్రకటించబడలేదు!
KGB యొక్క మొదటి ప్రధాన డైరెక్టరేట్ (విదేశీ ఇంటెలిజెన్స్) అధిపతి, లెఫ్టినెంట్ జనరల్ అలెగ్జాండర్ మిఖైలోవిచ్ సఖారోవ్స్కీ, అందుకున్న సమాచారంపై తన స్వంత సబార్డినేట్‌లకు సందేహాలు ఉన్నాయని తరువాత వివరించాడు, కాని వారు దానిని ఈజిప్షియన్లతో పంచుకోవడం తమ కర్తవ్యంగా భావించారు.
చాలా సంవత్సరాలుగా, చరిత్రకారులు సోవియట్ హెచ్చరికల అర్థం ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ రోజుల్లో, ఇజ్రాయెల్ సైన్యంలో సమీకరణ ఇంకా ప్రారంభం కాలేదని మరియు దళాలు సరిహద్దుకు చేరుకోవడం లేదని మాస్కోలోని మిలిటరీ మరియు ఇంటెలిజెన్స్ అధికారులు సహాయం చేయలేకపోయారు.
జూలై 9 న, కోల్పోయిన యుద్ధం తరువాత, ఈజిప్టు అధ్యక్షుడు మాట్లాడుతూ, ఇలా వివరించాడు: “శత్రువు సిరియాపై దాడి చేయడానికి ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు, దీనిని ఇజ్రాయెల్ రాజకీయ నాయకులు మరియు కమాండర్లు బహిరంగంగా చెప్పారు. మన సిరియన్ సోదరుల నుండి వచ్చిన డేటా మరియు మనమే నమ్మదగిన సమాచారం ఎటువంటి సందేహం కలిగించలేదు. సోవియట్ యూనియన్‌లోని మా స్నేహితులు మాస్కోలో ఉన్న మా పార్లమెంటరీ ప్రతినిధి బృందానికి వారు ఒక నిర్దిష్ట ప్రణాళిక గురించి మాట్లాడుతున్నారని తెలియజేసారు. మేము ఉదాసీనంగా ఉండలేము."
నాజర్ తదుపరి చర్యలు యుద్ధాన్ని దాదాపు అనివార్యంగా మార్చాయి.
సినాయ్ ద్వీపకల్పం మరియు గాజా స్ట్రిప్ నుండి UN దళాలను తొలగించాలని అధ్యక్షుడు ఆదేశించారు. సినాయ్ యుద్ధం తర్వాత స్థాపించబడిన ఈజిప్టు మరియు ఇజ్రాయెల్ దళాల మధ్య విభజన రేఖపై నీలం హెల్మెట్ ధరించిన సైనికులు నిలబడ్డారు. వారి ఉనికి నిరోధక పాత్రను పోషించింది. UN దళాల నిష్క్రమణ అంటే రెండు సైన్యాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉన్నాయి.
ఇది ఇజ్రాయెల్‌ను దక్షిణం నుండి (సిరియన్ సరిహద్దు నుండి) ఉత్తరం వైపుకు దళాలను బదిలీ చేయవలసి వస్తుందని మరియు ఇది సిరియాను సురక్షితంగా ఉంచుతుందని నాజర్ నమ్మాడు. బహుశా, సోవియట్ నాయకత్వం ఇటువంటి ఈజిప్టు సైనిక కార్యకలాపాలు ఇజ్రాయెల్ దృష్టిని సిరియా నుండి మళ్లించవచ్చని ఆశించింది. పాలస్తీనా మిలిటెంట్లను అంతం చేయడానికి ఇజ్రాయెల్ సిరియాపై దాడి చేస్తుందని మాస్కో నిజంగా భయపడింది. కానీ UN దళాలను తొలగించి, టిరాన్ జలసంధిని మూసివేయాలనే ఈజిప్టు నిర్ణయాన్ని మాస్కో ఊహించలేదు.
సోవియట్ మిలిటరీ మరియు రాజకీయ నాయకత్వం యొక్క వికృత విధానాలు వినాశకరమైన పాత్రను పోషించాయని మరియు ఈ ప్రాంతాన్ని ఆరు రోజుల యుద్ధంలోకి నెట్టాయని చెప్పవచ్చు.
మే పదహారవ తేదీ ఉదయం, ఈజిప్టు సైన్యం యొక్క చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్, కల్నల్ జనరల్ మహమూద్ ఫౌజీ, మిడిల్ ఈస్ట్‌లోని UN ఎమర్జెన్సీ ఫోర్స్ కమాండర్ జనరల్ రిఖీని ఉద్దేశించి ప్రసంగించారు:
“ఏదైనా అరబ్ దేశంపై ఇజ్రాయెల్ దురాక్రమణకు పాల్పడితే దాని మీద సైనిక కార్యకలాపాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని యునైటెడ్ అరబ్ రిపబ్లిక్ సాయుధ బలగాలను నేను ఆదేశించాను. మన సైనికులు ఇప్పటికే సినాయ్ ద్వీపకల్పంలోని మా సరిహద్దులపై కేంద్రీకృతమై ఉన్నారు.
మా సరిహద్దుల వెంబడి UN దళాల భద్రతను నిర్ధారించడానికి, అన్ని దళాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆదేశించమని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ అవసరం నెరవేరితే నాకు తెలియజేయండి."
జనరల్ రిఖీ UN సెక్రటరీ జనరల్ యు థాంట్‌కు ప్రతిదీ నివేదించారు. ఇంతలో, ఈజిప్టు విదేశాంగ మంత్రి UN దళాలలో భాగమైన దేశాల రాయబారులను పిలిపించి, వారిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
మే పద్దెనిమిదవ తేదీన, యు థాంట్ కైరో నుండి అధికారిక గమనికను అందుకున్నాడు:
"యునైటెడ్ అరబ్ రిపబ్లిక్ మరియు గాజా స్ట్రిప్‌లో యుఎన్ ఎమర్జెన్సీ ఫోర్స్ ఉనికిని ముగించాలని నిర్ణయించుకున్నట్లు యునైటెడ్ అరబ్ రిపబ్లిక్ ప్రభుత్వానికి తెలియజేయడానికి గౌరవం ఉంది. వీలైనంత త్వరగా UN దళాల ఉపసంహరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను.
సాధారణంగా చెప్పాలంటే, యు థాంట్ భద్రతా మండలి లేదా UN జనరల్ అసెంబ్లీలో చర్చ కోసం సమస్యను లేవనెత్తాలి మరియు అటువంటి ముఖ్యమైన సమస్యను స్వయంగా పరిష్కరించకూడదు.
మే పదహారవ తేదీన, కైరోలోని రాయబారి డిమిత్రి పెట్రోవిచ్ పోజిడేవ్, మిలిటరీ అటాచ్ V.I. Fursov యుద్ధ మంత్రి షామ్స్ బద్రాన్‌ను సందర్శించి మాస్కోకు నివేదించారు:
"అతని ప్రకారం, ఇజ్రాయెల్ సిరియా సరిహద్దుల్లో పన్నెండు బ్రిగేడ్లను కేంద్రీకరించినట్లు సిరియన్ వైపు నుండి ఈజిప్షియన్లు తెలుసుకున్నారు ...
ఈజిప్టు నాయకులు, UAR మరియు సిరియా మధ్య ఉమ్మడి రక్షణ ఒప్పందం ప్రకారం, అనేక చర్యలు తీసుకున్నారు. ఈజిప్టు సైన్యం యొక్క జనరల్ స్టాఫ్ చీఫ్, జనరల్ ఫౌజీ, డమాస్కస్‌కు వెళ్లి, రక్షణ మంత్రి మరియు సిరియన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ చీఫ్‌తో నిరంతరం పరిచయాలను కొనసాగిస్తున్నారు. "మేము," సంభాషణకర్త కొనసాగించాడు, "సిరియన్లు దాడి చేస్తే, UAR వెంటనే సిరియా రక్షణకు వస్తుందని సిరియన్లకు తెలియజేసాము ...
UAR యొక్క సాయుధ దళాలు అప్రమత్తంగా ఉంచబడ్డాయి మరియు ఒకటి కంటే ఎక్కువ పదాతిదళ విభాగం మరియు మూడు సాయుధ బ్రిగేడ్‌లు సినాయ్‌కు మోహరించబడ్డాయి. ప్రస్తుతం, ఈజిప్టు సైన్యం యొక్క ఈ నిర్మాణాలు సూయజ్ కాలువను దాటి, దాడికి తమ ప్రారంభ స్థానాలను చేపట్టాయి, ఇజ్రాయెల్ సిరియాపై దాడి చేస్తే వెంటనే ప్రారంభమవుతుంది...
మే 14న, బద్రన్ USSR రక్షణ మంత్రికి రెండు లేఖలు పంపాడు, ఇందులో UARకి అనేక MIG-21 మరియు Su-7 విమానాలను సరఫరా చేయమని, అలాగే నిర్దిష్ట సంఖ్యలో యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ గన్‌లు మరియు మెషిన్ గన్‌లను అందించాలని అభ్యర్థన ఉంది. , రేడియో పరికరాలు మరియు ఇతర సైనిక పరికరాలు... ఈ పోరాటానికి OARకి ఇప్పుడు పరికరాలు కావాలి..."
కైరోకు అతని నియామకానికి ముందు, డిమిత్రి పోజిడేవ్ మొరాకోకు రాయబారిగా ఉన్నారు మరియు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క 1వ ఆఫ్రికన్ విభాగానికి నాయకత్వం వహించారు.
మే 17న, UNకు శాశ్వత ప్రతినిధి, నికోలాయ్ ట్రోఫిమోవిచ్ ఫెడోరెంకో, ఇటీవల మాస్కోలో రాయబారిగా ఉన్న UNకు UAR ప్రతినిధి మొహమ్మద్ అవద్ అల్-కునితో సంభాషణ గురించి మాస్కోకు నివేదించారు.
ఈజిప్టు దౌత్యవేత్త ఫెడోరెంకోతో ఇలా అన్నాడు:
"UAR సాయుధ దళాల జనరల్ స్టాఫ్ ఫౌజీ, ఇజ్రాయెల్ ఏదైనా అరబ్ దేశాలపై దాడి చేసినట్లయితే, ఇజ్రాయెల్‌పై తక్షణ సైనిక చర్య కోసం అన్ని UAR సాయుధ బలగాలను అప్రమత్తంగా ఉంచాలని ఆదేశించారు.
ప్రస్తుతం, UAR యొక్క సాయుధ దళాలు సినాయ్ ద్వీపకల్పంలోని తూర్పు సరిహద్దు ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నాయి ...
UN డిప్యూటీ సెక్రటరీ-జనరల్ రాల్ఫ్ బంచే, UN పాలస్తీనా ట్రూస్ సూపర్‌వైజరీ ఆర్గాన్ యొక్క చీఫ్ ఆఫ్ స్టాఫ్, జనరల్ బుల్ యొక్క నివేదికను ఉటంకిస్తూ, ఇజ్రాయెల్ తన దళాలను సిరియా సరిహద్దు దగ్గర కేంద్రీకరించడం లేదని మరియు ఇజ్రాయెల్ అల్-కునీకి హామీ ఇచ్చాడు. సిరియాపై ప్రమాదకర చర్యలు తీసుకోను...
ఇజ్రాయెల్ దళాలు సిరియాతో సరిహద్దు సమీపంలో కేంద్రీకృతమై ఉన్నాయనే వాస్తవాన్ని కైరో నుండి అందుకున్న సమాచారం ధృవీకరించిందని అల్-కుని మాకు చెప్పారు. అల్-కుని తన అభిప్రాయం ప్రకారం, ఈ పరిస్థితిలో భద్రతా మండలిని సమావేశపరచడానికి ఎటువంటి ఆధారాలు లేవని కూడా చెప్పాడు..."
మాస్కో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్‌లో గ్రాడ్యుయేట్ అయిన నికోలాయ్ ఫెడోరెంకో ప్రసిద్ధ సైనలజిస్ట్. అతను మావో జెడాంగ్‌తో స్టాలిన్ సంభాషణలను అనువదించాడు, ఇది విదేశాంగ మంత్రిత్వ శాఖలో అతని వృత్తికి బాగా దోహదపడింది.
మోలోటోవ్ 1955లో ఫెడోరెంకోను తన డిప్యూటీగా చేశాడు. గ్రోమికో అతన్ని 1958లో జపాన్‌కు రాయబారిగా పంపాడు మరియు 1963లో UNకు శాశ్వత ప్రతినిధిగా చేశాడు. గంభీరమైన ఫెడోరెంకో తన పైప్ లేకుండా ఎన్నడూ లేడు మరియు క్లిష్టమైన ఓరియంటల్ పద్ధతిలో మాట్లాడటానికి ఇష్టపడ్డాడు. గ్రోమికో దీనితో విసుగు చెందాడు మరియు కాలక్రమేణా ఫెడోరెంకో మంత్రివర్గం నుండి నిష్క్రమించవలసి వచ్చింది. అకాడమీ ఆఫ్ సైన్సెస్ యొక్క సంబంధిత సభ్యునిగా మరియు చైనీస్ మరియు జపనీస్ సంస్కృతిపై రచనల రచయితగా, అతను అప్పటి ప్రముఖ మ్యాగజైన్ "ఫారిన్ లిటరేచర్" యొక్క ఎడిటర్-ఇన్-చీఫ్గా నియమించబడ్డాడు...
నికోలాయ్ ఫెడోరెంకో న్యూయార్క్‌లోని గ్రోమికో నుండి సూచనలతో అత్యవసర టెలిగ్రామ్‌ను అందుకున్నాడు:
"1. మీరు UAR మరియు సిరియా ప్రతినిధులతో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకోవాలి మరియు వారితో మీ అన్ని చర్యలను సమన్వయం చేసుకోవాలి. UAR మరియు సిరియా ప్రతినిధులు భద్రతా మండలిలో మధ్యప్రాచ్యంలోని పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఉంటే, మీరు వారికి మద్దతు ఇవ్వాలి...
3. UAR యొక్క స్థానం మరియు మధ్యప్రాచ్యం నుండి UN దళాల ఉపసంహరణపై సెక్రటరీ జనరల్ యొక్క నిర్ణయాన్ని ఖండించడానికి ఒక రూపంలో లేదా మరొక రూపంలో ప్రయత్నాలు జరిగితే, మీరు UAR యొక్క స్థానం మరియు U థాంట్ యొక్క నిర్ణయానికి మద్దతు ఇవ్వాలి. , UAR ఒక సార్వభౌమ రాజ్యంగా తన భూభాగం నుండి UN దళాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసే షరతులు లేని హక్కును కలిగి ఉందని వాదిస్తూ...
4... UAR మరియు సిరియా ప్రతినిధులు సోవియట్ యూనియన్ వీటోను ఉపయోగించాలని కోరికను వ్యక్తం చేస్తే, అరబ్ రాష్ట్రాలను ఖండిస్తూ నిర్ణయాన్ని నిరోధించడానికి మీరు అలా చేయాలి..."
సోవియట్ దౌత్యం తన స్వాతంత్ర్యాన్ని ఎలా కోల్పోయిందో కూడా గమనించలేదు. ఇది ఈజిప్ట్ మరియు సిరియా ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగపడింది. దౌత్యవేత్తలు కైరో మరియు డమాస్కస్‌లలో వినాశకరమైన చర్యలు తీసుకున్నప్పుడు సందేహాన్ని వ్యక్తం చేయడానికి కూడా ధైర్యం చేయలేదు. అందువల్ల, సోవియట్ నాయకత్వం తన అరబ్ స్నేహితులకు కష్ట సమయాల్లో అస్సలు సహాయం చేయలేదు. దీనికి విరుద్ధంగా, అది సైనిక విపత్తుకు దారితీసే మార్గంలో వారిని ఆశీర్వదించింది.
మే 19న, UN సెక్రటరీ జనరల్ U థాంట్ భద్రతా మండలికి ఇలా నివేదించారు: "UN పరిశీలకుల నుండి వచ్చిన నివేదికలు యుద్ధ విరమణ రేఖకు రెండు వైపులా సైనిక విభాగాల యొక్క ఏకాగ్రత మరియు ప్రధాన కదలికలు లేవని నిర్ధారించాయి."
ఇజ్రాయెల్‌లోని సోవియట్ దౌత్యవేత్తలు మరియు ఇంటెలిజెన్స్ అధికారులు, UN పరిశీలకులు లేకుండా కూడా, ఇజ్రాయెల్ రక్షణ దళాలు అప్రమత్తంగా లేవని మరియు సమీకరణ ప్రకటించబడలేదని ధృవీకరించవచ్చు. కానీ ఈజిప్షియన్లు మరియు సిరియన్లను శాంతింపజేయాలనే ఉద్దేశ్యం వారికి లేదు. చాలా వ్యతిరేకం.
మే 19న, KGB చైర్మన్ మాస్కోలో భర్తీ చేయబడింది. ఉక్రెయిన్‌కు బహిష్కరించబడిన వ్లాదిమిర్ ఎఫిమోవిచ్ సెమిచాస్ట్నీకి బదులుగా, రాష్ట్ర భద్రతా కమిటీకి యూరి వ్లాదిమిరోవిచ్ ఆండ్రోపోవ్ నాయకత్వం వహించారు. కానీ మధ్యప్రాచ్యంలో ఏమి జరుగుతుందో ఇంటెలిజెన్స్ యంత్రాంగం యొక్క అంచనా మారలేదు.
మిలిటరీ మరియు పొలిటికల్ ఇంటెలిజెన్స్ రెసిడెన్సీలు పూర్తి ప్రయత్నంతో పనిచేశాయి. సోవియట్ దౌత్యవేత్తలు మరియు ఇంటెలిజెన్స్ అధికారులు ఇజ్రాయెల్ పరిస్థితి గురించి, ఇజ్రాయెల్ ఆర్మీ యూనిట్ల స్థానం మరియు వారి కదలికల గురించి ఈజిప్టుకు నిరంతరం సమాచారాన్ని చేరవేసేవారు.
మే 22 న, రాయబారి డిమిత్రి పోజిడేవ్ నాజర్‌ను సందర్శించి మాస్కోకు నివేదించారు: “మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలకు సంబంధించి విలువైన పరిశీలనల కోసం సోవియట్ ప్రభుత్వానికి నాజర్ కృతజ్ఞతలు తెలిపారు, అలాగే గతంలో UAR యుద్ధ మంత్రి బద్రాన్‌కు పంపిన సమాచారం కోసం. ఈ సమాచారాన్ని స్వీకరించడానికి ముందు వారు ఇజ్రాయెల్ దళాల సంఖ్య మరియు మోహరింపు గురించి తగినంత సమాచారం లేనందున వారు ఇబ్బందుల్లో ఉన్నారని అధ్యక్షుడు గుర్తించారు ... "
ఈ రోజున, ఇజ్రాయెల్ నౌకలకు, అలాగే ఇజ్రాయెల్‌కు వ్యూహాత్మక సరుకును పంపిణీ చేసే ఇజ్రాయెలీయేతర నౌకలకు టిరాన్ జలసంధిని మూసివేస్తున్నట్లు నాజర్ ప్రకటించాడు. మరో మాటలో చెప్పాలంటే, ఎర్ర సముద్రంలోకి ప్రవేశించే అత్యంత ముఖ్యమైన ఇజ్రాయెల్ ఓడరేవు ఐలాట్‌ను ఈజిప్ట్ అడ్డుకుంది.
నాజర్ సోవియట్ రాయబారితో ఇలా వివరించాడు: “గల్ఫ్ ఆఫ్ అకాబాను మూసివేస్తే, అది యుద్ధాన్ని ప్రారంభిస్తుందని ఇజ్రాయెల్ ఎప్పుడూ బెదిరిస్తుంది. UAR పరిస్థితిని మరింత క్లిష్టతరం చేయడానికి ఉద్దేశించదు. కానీ ఇజ్రాయెల్ సైనిక బలగాలను ఆశ్రయిస్తే, UAR అందుబాటులో ఉన్న అన్ని మార్గాలతో దీనికి ప్రతిస్పందిస్తుంది.
నాజర్ పోరాడాలనుకుంటున్నారా అనేది చరిత్రకారులకు ఇప్పటికీ అస్పష్టంగా ఉంది. కానీ అతను యుద్ధం ప్రారంభించడానికి ప్రతిదీ చేసాడు. అతను ఉద్దేశపూర్వకంగా ఇజ్రాయెల్‌ను రెచ్చగొడుతున్నట్లుగా ఉంది. యూదు రాజ్యం, ప్రపంచ సమాజం నుండి ఖండనకు భయపడి, మొదట సమ్మె చేయడానికి ధైర్యం చేయదని బహుశా అతను విశ్వసించి ఉండవచ్చు.
ఇజ్రాయెల్ నాయకులు అతనికి అనిశ్చిత వ్యక్తులుగా అనిపించారు: వారు నిరంతరం ఏదో చర్చిస్తూ, డిప్యూటీలతో సంప్రదింపులు జరుపుతూ, ప్రజల మరియు పత్రికా అభిప్రాయాలను వింటూ ఉన్నారు. లేదు, ఈ వ్యక్తులు యుద్ధాన్ని ప్రారంభించే ప్రమాదం లేదు ... మరియు అటువంటి విజయవంతమైన పరిస్థితిలో, నాజర్ బహుశా అనుకున్నాడు, మీరు గతంలో అసాధ్యమని అనిపించిన చాలా వాటిని పొందవచ్చు.
మే 23న, ఇజ్రాయెల్ నౌకలు టిరాన్ జలసంధి గుండా వెళ్లకుండా నిరోధించే ప్రయత్నాలను ఇజ్రాయెల్ ప్రభుత్వం దురాక్రమణ చర్యగా పరిగణిస్తామని ప్రధాన మంత్రి ఎష్కోల్ నెస్సెట్‌లో చెప్పారు. ఈ పదాలు నెస్సెట్ సభ్యులకు మాత్రమే కాకుండా, ఈజిప్టు నాయకత్వానికి కూడా ఉద్దేశించబడ్డాయి. దౌత్య సంబంధాలు లేనప్పుడు, బహిరంగ ప్రకటనల ద్వారా లేదా మధ్యవర్తుల ద్వారా వివరణలు ఇవ్వవలసి ఉంటుంది.
లెవి ఎష్కోల్, బెన్-గురియన్ యొక్క అత్యంత అంకితభావం కలిగిన సహాయకుడిగా పేరుపొందినప్పటికీ, వాస్తవానికి రాజీపడే వ్యక్తి. వీలైనప్పుడల్లా, అతను నిర్ణయం తీసుకోకుండా రేపటికి వాయిదా వేసాడు.
అరవైల మధ్య నాటికి, ఇజ్రాయెల్ ఆర్థిక శ్రేయస్సును సాధించింది. ఇజ్రాయెల్‌లు ఎన్నడూ అంత బాగా జీవించలేదు మరియు వారు యుద్ధం గురించి ఆలోచించడానికి ఇష్టపడలేదు. ఎష్కోల్ ప్రభుత్వం భరించలేని ఆర్థిక ఇబ్బందుల కాలం వచ్చింది. కాబట్టి అతను కోరుకున్న చివరి విషయం యుద్ధం. అరబ్ పాలకులకు ఇజ్రాయెల్ బలహీనపడి తేలికగా మారినట్లు అనిపించింది.
కొంతమంది అరబ్ రాజకీయ నాయకులు మితవాదానికి పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్‌పై అరబ్ ద్వేషాన్ని తప్పుగా భావించిన ట్యునీషియా అధ్యక్షుడు హబీబ్ బోర్గుయిబా ఇలా అన్నారు:
- మాకు అరబ్బులు, భావోద్వేగాలు జడత్వాన్ని సమర్థిస్తాయి. మనం అరబ్బులు అరుస్తాం, అవమానిస్తాం, తిట్టాం, తిట్టాం, ఈ విధంగా మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నామని అనుకుంటాం. వీటన్నింటి వెనుక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది. ఇజ్రాయెల్‌ను సముద్రంలోకి విసిరేయడం గురించి ఎవరూ మాట్లాడకూడదని నేను నమ్ముతున్నాను, ఎందుకంటే ఎవరూ దీన్ని చేయగలరు. ఈ అంశం గురించి మాట్లాడకుండా ఉండటం కూడా అరబ్బులు మరియు యూదుల మధ్య సహజీవనాన్ని ప్రోత్సహిస్తుంది.
శత్రుత్వానికి ముగింపు పలికేందుకు ఏదైనా చేయాలనే ప్రతిపాదనతో అధ్యక్షుడు బూర్గుయిబా అరబ్ దేశాలలో పర్యటించారు. నాసర్ తో చాలా సేపు ఒంటరిగా మాట్లాడాడు.
అప్పుడు బూర్గుయిబా సంభాషణలోని విషయాలను వివరించాడు. అతను ఈజిప్టు అధ్యక్షుడితో ఇలా అన్నాడు:
"మాకు పోరాడే శక్తి లేదా శక్తి లేదు." మనం రాజీ పడాలి. మీరు అంగీకరిస్తారా?
"అవును," నాజర్ ధృవీకరించాడు.
"ఇది అద్భుతమైనది," బోర్గుయిబా సంతోషించాడు. "మేము మా అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేయాలి." ఇజ్రాయెల్ సృష్టించబడిన UN తీర్మానాన్ని గుర్తించడం చాలా ముఖ్యమైన విషయం. మీరు ఆమెతో ఏకీభవిస్తారా?
"అవును," నాజర్ నమ్మకంగా పునరావృతం చేశాడు. మరియు అతను వెంటనే తన మాటలను ఉపసంహరించుకున్నాడు: "ఇజ్రాయెల్ గుర్తింపును పోలి ఉండే దేనినీ అరబ్ ప్రజలు అంగీకరించరు."
ఇతర సందర్భాల్లో, ఈజిప్టు అధ్యక్షుడు నిజంగా ప్రజలకు ఏమి కావాలో అడగలేదు.
సంక్షిప్తంగా, ట్యునీషియా అధ్యక్షుడి ప్రయత్నాలు ఫలించలేదు. నాజర్ లేదా అది ఆధారపడిన ఇతర అరబ్ రాజకీయ నాయకులు యూదు రాజ్యాన్ని గుర్తించి శాంతి చర్చలు జరపాలని కోరుకోలేదు.
మే 25న, కైరోలోని సోవియట్ రాయబారి నాజర్ లేదా విదేశాంగ మంత్రి మహమూద్ రియాద్‌ను సందర్శించి ఈ క్రింది వాటిని చెప్పమని సూచనలతో గ్రోమికో నుండి అత్యవసర టెలిగ్రామ్‌ను అందుకున్నారు:
"అరబ్ దేశాల నిర్ణయాత్మక స్థానంతో సోవియట్ యూనియన్ సంతోషంగా ఉంది, యునైటెడ్ అరబ్ రిపబ్లిక్ చుట్టూ ర్యాలీ చేయడం మరియు సామ్రాజ్యవాద కుట్రను ఎదుర్కోవడంలో సిరియాను రక్షించడంలో ఉమ్మడి ఫ్రంట్‌ను సృష్టించడం...
USSR ప్రభుత్వం గాజా ప్రాంతం మరియు సినాయ్ ద్వీపకల్పం నుండి UN దళాలను ఉపసంహరించుకోవాలని UAR ప్రభుత్వం చేసిన డిమాండ్‌ను సమర్థించదగినదిగా పరిగణించింది. అటువంటి డిమాండ్ యునైటెడ్ అరబ్ రిపబ్లిక్ యొక్క తిరుగులేని హక్కు. మేము ఈ కొలతను ఒక బలమైన అడుగుగా పరిగణిస్తాము, అది సంబంధిత సానుకూల ప్రభావాన్ని కలిగి ఉంది...”
సోవియట్ దౌత్యవేత్తలు మధ్యప్రాచ్యంలోని పరిస్థితిని ఎంత పేలవంగా అర్థం చేసుకున్నారో గ్రోమికో సందేశం చూపించింది. మాస్కో తప్పనిసరిగా నాజర్‌ను యుద్ధం వైపు నెట్టింది.
మధ్యప్రాచ్యంలోని పరిస్థితిని అంచనా వేస్తూ అమెరికన్ ప్రెసిడెంట్ లిండన్ జాన్సన్ నుండి వచ్చిన సందేశం గురించి గ్రోమికో నాసర్‌కి తెలియజేశాడు. మహా శక్తుల మధ్య ఉమ్మడి చర్య జరిగే అవకాశం గురించి నాజర్ ఆందోళన చెందారు. గ్రోమికో ఈజిప్టు అధ్యక్షుడికి హామీ ఇచ్చాడు, ఇది ప్రశ్నే కాదు.
ఆండ్రీ ఆండ్రీవిచ్ కూడా ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి అబ్బా ఎబాన్ మాటలను నాసర్‌కు తెలియజేసారు, టెల్ అవీవ్‌లోని సోవియట్ రాయబారితో ఇలా అన్నారు: ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈజిప్టుతో సైనిక ఘర్షణను కోరుకోదు.
సోవియట్ రాయబారితో మాట్లాడుతూ, ఎబాన్ పరస్పర "డి-ఎస్కలేషన్" కు అనుకూలంగా మాట్లాడాడు, అంటే, రాజకీయ చర్యల ద్వారా తలెత్తిన సమస్యలను పరిష్కరించడానికి అతను ప్రతిపాదించాడు. తన మాటలు ఈజిప్షియన్లకు తెలియజేయబడతాయని అతను ఆశించాడు.
కానీ నాజర్ మధ్యవర్తుల ద్వారా ఇజ్రాయెల్‌తో ఒక రకమైన సంభాషణను ఏర్పాటు చేసి తద్వారా సాయుధ పోరాటాన్ని నివారించాలని గ్రోమికో సిఫార్సు చేయలేదు. దీనికి విరుద్ధంగా, సోవియట్ రాయబారి "ఎబాన్‌కు దృఢమైన సమాధానం" ఇచ్చారని మంత్రి నాసర్‌తో చెప్పారు, అంటే, ఉద్రిక్తతలలో తగ్గుదల ఉండదని ఆయన అన్నారు.
ఇది యుద్ధం వైపు మరో అడుగు.
మే 24న, ఈజిప్ట్ గల్ఫ్ ఆఫ్ అకాబాలో జలాలను తవ్వడం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది మరియు దాని నౌకాదళం మరియు వైమానిక దళాన్ని అప్రమత్తంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది.
లైబీరియన్ జెండాను ఎగురవేసే నౌకల ద్వారా ఇజ్రాయెల్‌కు చమురు పంపిణీ చేయబడింది. లైబీరియా అధ్యక్షుడు నాసర్‌కి తన నౌకలు ఇకపై యూదుల రాజ్యానికి చమురును తీసుకువెళ్లవని తెలియజేసారు.
మే 25న, రక్షణ మంత్రి బద్రాన్ నేతృత్వంలోని ఈజిప్టు సైనిక బృందం ధిక్కరిస్తూ మాస్కోకు వెళ్లింది. ఈజిప్షియన్లు మాస్కోలో నాలుగు రోజులు గడిపారు. వారు గ్రెచ్కో మరియు గ్రోమికో ద్వారా మాత్రమే కాకుండా, ఈజిప్ట్ యొక్క పూర్తి మద్దతును నొక్కిచెప్పడానికి, ప్రభుత్వ అధిపతి కోసిగిన్ చేత స్వీకరించబడ్డారు.
ఇజ్రాయెల్‌పై ముందస్తు దాడికి సమ్మతి కోసం మాస్కోను అడగడానికి బద్రన్ వెళ్లాడు. ఈజిప్టు మంత్రి సైనిక పటాలను టేబుల్‌పై ఉంచి పరిస్థితిని వివరించారు.
అలెక్సీ కోసిగిన్, చర్చలలో పాల్గొన్న సోవియట్ దౌత్యవేత్త పోగోస్ అకోపోవ్ ప్రకారం, సైనిక మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించడం అసాధ్యమని బదులిచ్చారు.
ఈజిప్టు మంత్రిని ఉద్దేశించి కోసిగిన్ ఇలా అన్నాడు:
“మీరు గొప్ప రాజకీయ విజయం సాధించారు, యుద్ధం లేనంత కాలం ఈ విజయాన్ని సుస్థిరం చేయవచ్చు.. మీరు ఇప్పటివరకు చేసినది బాగానే జరిగింది. అయితే, స్ట్రెయిట్‌ల ద్వారా నావిగేషన్ ప్రశ్నకు చట్టపరమైన పరిష్కారం గురించి ఆలోచించకుండా ఉండలేము... మీ రాజకీయ విజయాల వెలుగులో, మీరు చట్టపరమైన పరిష్కారాన్ని పొందడం సులభం అవుతుంది.
సోవియట్ నాయకులు ఈజిప్ట్ కోరుకున్న ప్రతిదాన్ని సులభంగా సాధించారని సంతోషించారు మరియు ఇజ్రాయెల్ ఆయుధాలు తీసుకుంటుందని నమ్మలేదు.
కానీ ప్రభుత్వ విమానాశ్రయ భవనంలో మంత్రి బద్రాన్‌ను చూస్తున్న మార్షల్ గ్రెచ్‌కో, "రోడ్డుపై" టోస్ట్ చేసి, ఇజ్రాయెల్ ఈజిప్టుపై దాడి చేస్తే మరియు యునైటెడ్ స్టేట్స్ ఇజ్రాయెల్‌లకు మద్దతు ఇస్తే, "మేము మీ వైపు యుద్ధంలోకి ప్రవేశిస్తాము. ” సోవియట్ రక్షణ మంత్రి నుండి వచ్చిన ఈ ప్రోత్సాహకరమైన మాటలు ఈజిప్షియన్లకు మధురమైన సంగీతంలా వినిపించాయి.
మే 26న నాజర్ ఆల్ అరబ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ నాయకులతో మాట్లాడారు. అతను నమ్మకంగా అన్నాడు: "యుద్ధం ప్రారంభమైతే, అది పూర్తిగా ఉంటుంది. దాని లక్ష్యం ఇజ్రాయెల్ నాశనం. మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాము మరియు విజయంపై నమ్మకంతో ఉన్నాము.
నాజర్ రోజురోజుకు మరింత ఆత్మవిశ్వాసం పెంచుకున్నాడు మరియు మరింత దూకుడుగా మాట్లాడాడు. బహుశా అతను దేశంలో రెండవ వ్యక్తి స్థానాన్ని పరిగణనలోకి తీసుకున్నాడు. మార్షల్ అబ్ద్-అల్ హకీమ్ అమెర్ సైనిక చర్యకు బలమైన మద్దతుదారు. నాజర్ మరింత శాంతియుత స్థానాన్ని పొందలేకపోయాడు, లేకుంటే అమెర్ అధికారాన్ని పొందగలడు. కానీ యుద్ధం తర్వాత, నాజర్ అమెర్‌ను బలిపశువుగా చేసి, విపత్తుకు సమాధానం చెప్పమని బలవంతం చేస్తాడు...
చాలా మటుకు, అతను ప్రారంభించిన సంఘర్షణ యుద్ధంలో ముగుస్తుందని నాజర్ ఖచ్చితంగా తెలియదు. దౌత్యపరమైన చర్చల చట్రంలో ప్రతిదీ ఉంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. పోరాడకుండానే గెలిచానని కూడా నమ్మాడు. కానీ బహిరంగంగా అతను ప్రత్యేకంగా యుద్ధభరితంగా ప్రవర్తించాడు.
మే 29న నాజర్ పార్లమెంటులో మాట్లాడారు. అధ్యక్షుడు పోరాటానికి సిద్ధమవుతున్నారని మరియు విజయం సాధించాలని నిశ్చయించుకున్నారని అతని ప్రసంగం ద్వారా స్పష్టమైంది: “పాశ్చాత్య శక్తులు మన గౌరవాన్ని కించపరుస్తాయి మరియు మన హక్కులను గుర్తించడానికి నిరాకరిస్తాయి. మనల్ని గౌరవించడం నేర్పిస్తాం. మేము ఇజ్రాయెల్‌ను ఎదుర్కోవడం లేదు, కానీ దాని వెనుక నిలబడి, ఇజ్రాయెల్‌ను సృష్టించిన వారితో. మన దేశం మరియు మన మిత్రదేశాలు పాలస్తీనా విముక్తికి సన్నాహాలు పూర్తి చేశాయి.
మే ముప్పైన, జోర్డానియన్ రాజు హుస్సేన్ కైరోకు వెళ్లి నాసర్‌తో సైనిక కూటమిపై ఒప్పందంపై సంతకం చేశాడు. రాజు నుంచి ఈ స్టెప్ వస్తుందని ఎవరూ ఊహించలేదు. అతను తన చిన్న రాజ్యాన్ని పణంగా పెట్టడానికి ఇష్టపడలేదు మరియు శత్రుత్వాలలో పాల్గొనకుండా జాగ్రత్తగా తప్పించుకున్నాడు. హుస్సేన్ సంకీర్ణంలో చేరడానికి ఆతురుతలో ఉంటే, ఇజ్రాయెల్ నిర్ణయించుకుంది, అప్పుడు ఈజిప్ట్ మరియు సిరియా విజయంపై సందేహం లేదు.
దీని తరువాత, ఇరాకీ ప్రెసిడెంట్ మేజర్ జనరల్ అబ్దేల్ రెహమాన్ అరేఫ్ ఇరాకీ దళాలను జోర్డాన్‌కు పంపమని ఆదేశించాడు, తద్వారా వారు కూడా యూదు రాజ్యంతో యుద్ధంలో పాల్గొనవచ్చు. జూన్ 4న, ఇరాకీ పదాతిదళ విభాగం మరియు నూట యాభై వాహనాలతో కూడిన ట్యాంక్ ఏర్పాటు యొక్క ముందస్తు సమూహం జోర్డాన్ భూభాగంలోకి ప్రవేశించింది.
పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ చైర్మన్ అహ్మద్ షుకేరీ మాట్లాడుతూ, అరబ్బులు ఇజ్రాయెల్‌ను ఓడించినప్పుడు, జీవించి ఉన్న యూదులు వారు వచ్చిన దేశాలకు తిరిగి రావడానికి అనుమతిస్తారు. కానీ ఒక క్రూరమైన నవ్వుతో అతను ఇలా అన్నాడు: "అయితే ఎవరూ బ్రతకలేరని నాకు అనిపిస్తోంది."
ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి అబ్బా ఎబాన్ యుద్ధం తర్వాత గుర్తుచేసుకున్నారు:
"మన చుట్టూ చూస్తున్నప్పుడు, మనల్ని నాశనం చేయాలనే ఆసక్తి ఉన్నవారు మరియు మన కోసం వేలు ఎత్తని వారుగా విభజించబడిన ప్రపంచం చూశాము."
యునైటెడ్ స్టేట్స్ ఏ స్థానం తీసుకుంది?
జాన్ ఎఫ్ కెన్నెడీ అమెరికా అధ్యక్షుడయ్యాక, అమెరికా తొలిసారిగా ఇజ్రాయెల్‌కు ఆయుధాలను విక్రయించడం ప్రారంభించింది. ఇది నాజర్ క్షిపణి కార్యక్రమానికి ప్రతిస్పందన.
సినాయ్ యుద్ధం తరువాత, వాషింగ్టన్లో మూడ్ మారిపోయింది. బ్రిటిష్ వారు ఈ ప్రాంతంలో తమ స్థానాన్ని కోల్పోయారు. అమెరికా రాజకీయాలకు మద్దతు అవసరం. నాజర్ ఫర్వాలేదు. సౌదీ అరేబియా ఊహించని విధంగా విశ్వసనీయ మిత్రదేశంగా కనిపించింది. మరియు ఇజ్రాయెల్ పట్ల వైఖరి బాగా మారింది.
డిసెంబర్ 1962లో, ప్రధాన మంత్రి గోల్డా మీర్ ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌కి చేరుకున్నారు, అక్కడ ఆమెను జాన్ ఎఫ్. కెన్నెడీ అందుకున్నారు. దాదాపు గంటకు పైగా వారు మాట్లాడారు. సంభాషణపై నివేదిక ఎనిమిది పేజీల నిడివితో ఉంది.
"యునైటెడ్ స్టేట్స్," కెన్నెడీ గట్టిగా చెప్పాడు, "ఇజ్రాయెల్‌తో ప్రత్యేక సంబంధాన్ని కలిగి ఉంది, ఇది నిజంగా ఇంగ్లాండ్‌తో మన సంబంధానికి మాత్రమే పోల్చదగినది. "అతను గోల్డా మెయిర్‌ను చేతితో పట్టుకొని ఆమెతో ఇలా అన్నాడు: "చింతించకండి." ఇజ్రాయెల్‌కు ఏమీ జరగదు."
కెన్నెడీ కొత్త హాక్ క్షిపణుల యొక్క ఐదు బ్యాటరీలను ఇజ్రాయెల్‌కు విక్రయించాలని ఆదేశించాడు. అదే సమయంలో, అతను ఈజిప్టుకు సహాయాన్ని (ప్రధానంగా ఆహారం) పెంచాడు. అరబ్-ఇజ్రాయెల్ వివాదాన్ని ముగించడానికి యునైటెడ్ స్టేట్స్ ఎలా సహాయపడుతుందో తెలియజేయమని కెన్నెడీ అరబ్ దేశాల అధిపతులకు సందేశాలు పంపారు. అరబ్ దేశాలు అమెరికా శాంతి పరిరక్షక సేవలను తిరస్కరించాయి. కెన్నెడీ తీవ్ర నిరాశకు గురయ్యాడు.
ఎన్నికలలో యూదుల ఓట్లను పొందేందుకు డెమోక్రటిక్ అధ్యక్షులు, ముఖ్యంగా కెన్నెడీ, ఇజ్రాయెల్‌కు సహాయం చేశారని సాధారణంగా అంగీకరించబడింది.
వాస్తవానికి, యునైటెడ్ స్టేట్స్ యొక్క మిడిల్ ఈస్ట్ విధానం ఇతర పరిశీలనల ద్వారా రూపొందించబడింది. 1958 సంవత్సరం ఒక మలుపు, ఇరాక్‌లో సైనిక తిరుగుబాటు జరిగినప్పుడు, జోర్డాన్ రాజు హుస్సేన్ తన సింహాసనాన్ని దాదాపుగా కోల్పోయాడు మరియు లెబనాన్‌లో రాజకీయ పరిస్థితి ఏమిటంటే, అధ్యక్షుడు ఐసెన్‌హోవర్ మెరైన్‌లను బీరూట్‌కు పంపాడు. మొత్తం ప్రాంతంలో ఇజ్రాయెల్ మాత్రమే స్థిరమైన ప్రజాస్వామ్య పాలనగా మారింది.
యునైటెడ్ స్టేట్స్ చాలా స్వార్థపూరితంగా వ్యవహరించింది. వారు ఇశ్రాయేలు నుండి ఎక్కువ ప్రయోజనం చూడనప్పుడు, వారు అతనికి సహాయం చేయలేదు. రాడికల్ అరబ్ పాలనలను ఎదుర్కోవడంలో అవుట్‌పోస్ట్‌గా దాని పాత్ర ప్రశంసించబడినప్పుడు, ఇజ్రాయెల్ అమెరికన్ ఆయుధాలను స్వీకరించడం ప్రారంభించింది. కానీ ఆరు రోజుల యుద్ధానికి ముందు, సైనిక సహాయం కష్టంతో అందించబడింది.
కెన్నెడీ స్థానంలో, టెక్సాస్ స్థానికుడు లిండన్ జాన్సన్, చమురు వ్యవహారాలు అత్యంత ముఖ్యమైన మరొక చమురు రాజకీయవేత్తగా ఇజ్రాయెల్‌లో గుర్తించబడ్డాడు. ఆరు రోజుల యుద్ధం సందర్భంగా సహాయం కోసం అమెరికన్లకు చేసిన విజ్ఞప్తి వాస్తవానికి సమాధానం ఇవ్వలేదు.
మే 27న, ప్రధాన మంత్రి లెవీ ఎష్కోల్ సోవియట్ రాయబారితో మాట్లాడుతూ, తాను ఒక చిన్న పర్యటన కోసం మాస్కోకు వచ్చి మధ్యప్రాచ్యంలోని పరిస్థితిని చర్చించాలనుకుంటున్నాను. తలెత్తిన సమస్యలకు శాంతియుత పరిష్కారం కోసం ఇజ్రాయెల్ ఆసక్తి చూపుతుందని సోవియట్ నాయకులకు వివరించాలని ఆయన ఉద్దేశించారు. ఎష్కోల్ తన చిత్తశుద్ధిని మాస్కోను ఒప్పించగలడని మరియు యుద్ధం నివారించబడుతుందని నమ్మకంగా ఉన్నాడు.
మిడిల్ ఈస్ట్ దేశాలలోని రాయబారుల నుండి టెలిగ్రామ్‌లు విడదీయబడ్డాయి మరియు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో వారు చెప్పినట్లుగా, పెద్ద గుర్తుల ప్రకారం - అవి పొలిట్‌బ్యూరో సభ్యులకు పంపబడ్డాయి.
మే 28 న, మాస్కో లెవి ఎష్కోల్‌ను అంగీకరించాలని నిర్ణయించుకుంది - ఒక షరతుపై: ఈజిప్ట్ అధ్యక్షుడు మరియు సిరియన్ నాయకత్వం అభ్యంతరం చెప్పకపోతే.
దానికి తాను వ్యతిరేకం కాదని నాజర్ అదే రోజు బదులిచ్చారు. కానీ మాస్కోలో ఉన్న సిరియా ప్రధాన మంత్రి జుయిన్ మరియు సిరియా అధ్యక్షుడు అల్-అటాసి, ఇజ్రాయెలీని స్వీకరించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కోరారు.
జూన్ 1 న, రాయబారి డిమిత్రి పోజిడేవ్ నాసర్‌ను సందర్శించి అతనితో ఇలా అన్నాడు: "ఇజ్రాయెల్ ప్రధాని మాస్కోకు వెళ్లాలని మా అభ్యర్థనకు ప్రతిస్పందనగా, అధ్యక్షుడు అటాసి వ్యక్తిత్వంలోని సిరియన్ నాయకత్వం మాస్కోలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రిని స్వీకరించవద్దని గట్టిగా కోరింది. అతని రాక నుండి, అటాసి యొక్క అభిప్రాయం ప్రకారం, అరబ్ ప్రపంచంలో సోవియట్ యూనియన్ యొక్క విధానాలపై అపనమ్మకాన్ని కలిగిస్తుంది. ఈ విషయంలో, సోవియట్ ప్రభుత్వం మాస్కోకు రావాలని ఇజ్రాయెల్ ప్రధానికి ప్రతిపాదన చేయకూడదని నిర్ణయించుకుంది.
నాజర్ సైనిక విస్తరణ కోసం మూడు లేదా నాలుగు రోజులు పొందాలనుకున్నాడు - ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి మాస్కోలో ఉండే వరకు, యుద్ధం ప్రారంభం కాదు. టెలిగ్రామ్‌లు మార్పిడి చేస్తున్నప్పుడు, ఈజిప్టు దళాలు తిరగగలిగాయి, కాబట్టి మాస్కోలో లెవి ఎష్కోల్ కనిపించడం ఈజిప్టుకు అవసరం లేదు.
యుద్ధాన్ని నివారించే మరో అవకాశం పోయింది.
కానీ చివరి రోజుల్లో, మాస్కోలోని ప్రజలు ఆందోళన చెందారు: నిజంగా యుద్ధం ప్రారంభమైతే? ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించారు.
జూన్ 1న, గ్రోమికో సెంట్రల్ కమిటీకి ఒక గమనికను పంపారు:
"టెల్ అవీవ్ నుండి వచ్చిన తాజా నివేదికలు టిరాన్ జలసంధి ద్వారా షిప్పింగ్‌ను మూసివేసే నెపంతో UARకి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ సైనిక చర్యలను విప్పే అవకాశం ఉందని నిర్ధారించాయి.
ఇజ్రాయెల్‌లో, సాధారణ సమీకరణ ఇప్పుడు పూర్తయింది మరియు A.N.తో సంభాషణలలో బద్రాన్ మాట్లాడిన UARతో పోలిస్తే ఈ దేశం సైనిక కార్యకలాపాలకు సంసిద్ధత స్థాయిలో ఎనిమిది నుండి పది రోజుల గ్యాప్ తొలగించబడింది. మాస్కోలో కోసిగిన్..."
గ్రోమికో మాస్కోలోని ఇజ్రాయెల్ రాయబారికి బెదిరింపు ప్రాతినిధ్యం చేయడానికి పొలిట్‌బ్యూరోను అనుమతి కోరారు.
జూన్ 2 న, గ్రోమికో ఇజ్రాయెల్ రాయబారి కాట్జ్‌ను స్వీకరించి, సైనిక చర్య యూదు రాజ్యాన్ని నాశనం చేయగలదని బెదిరించాడు: "ఇజ్రాయెల్ ప్రభుత్వం సైనిక సంఘర్షణను ప్రారంభించడానికి బాధ్యత వహించాలని నిర్ణయించుకుంటే, అటువంటి పరిణామాలకు పూర్తిగా చెల్లించవలసి ఉంటుంది. ఒక అడుగు."
సోవియట్ ప్రభుత్వం అల్జీరియాతో ఈజిప్టుకు అందుబాటులో ఉన్న సోవియట్ యోధులను అత్యవసరంగా బదిలీ చేయడంపై అంగీకరించింది. అల్జీరియాకు పరిహారం హామీ ఇవ్వబడింది, కానీ కొంచెం తరువాత.
 
ఓటమి మరియు కొత్త విరామం
సోవియట్ నిరసన గమనికలు ఇకపై ఈజిప్ట్ మరియు సిరియాలను రక్షించలేకపోయాయి. జూన్ 5 న, మధ్యప్రాచ్యంలో కొత్త యుద్ధం ప్రారంభమైంది, ఇది అరబ్ సైన్యాల పూర్తి ఓటమితో ముగిసింది.
జూన్ 6 న, ఉప విదేశాంగ మంత్రి వ్లాదిమిర్ సెమియోనోవ్ తన డైరీలో ఇలా వ్రాశాడు:
“నిన్న ఉదయం ఇజ్రాయెల్ మరియు UAR మధ్య యుద్ధం జరిగింది.
శనివారం, మేము మిలిటరీతో ఒక గమనికను రూపొందించాము, దాని నుండి ఇజ్రాయెల్ సమీకరించబడిందని మరియు అరబ్బుల కంటే సైనికంగా మరియు సాంకేతికంగా మెరుగ్గా సిద్ధంగా ఉందని స్పష్టమైంది. గల్ఫ్ ఆఫ్ అకాబాలో నావిగేషన్ సమస్యలపై మరింత సరళమైన మరియు జాగ్రత్తగా ఉండేలా నాజర్‌ను ఒప్పించడానికి నన్ను కైరోకు పంపాలనే ఆలోచన ఉంది...
అంతా మారిపోయింది. సిరియా విదేశాంగ మంత్రి మఖూస్ గర్జించే సింహం నుంచి భయపడే కుక్కగా మారిపోయారు. దాదాపు అరబ్బులందరినీ పాలస్తీనా సమస్యను పరిష్కరించాలనే పతాకంపై ఏకం చేయడం ద్వారా నాసర్ సాధించిన దాదాపు ప్రతిదీ కోల్పోయాడు... పోరాటం కొనసాగుతోంది, కానీ అరబ్బుల ఓటమి, వారికి కొత్త చారిత్రక అవమానం ఖాయం.
మేము దౌత్యపరమైన ఎత్తుగడలు మరియు బహిరంగ ప్రకటనల ద్వారా UN ద్వారా అరబ్బులను రక్షించడానికి ప్రయత్నిస్తున్నాము. ఇన్ని రోజులూ నేను పరిచర్యను విడిచిపెట్టలేదు, రకరకాలుగా తిరిగాను.
తెల్లవారుజామున ఐదు గంటలైంది. ఈ పోరు మొత్తం నాకేం ఖర్చవుతుందో వర్ణించాల్సిన పనిలేదు. అన్నింటికంటే, పన్నెండు సంవత్సరాల నిరంతర పని అరబ్ ఈస్ట్ యొక్క పెరుగుదలతో ముడిపడి ఉంది. మరియు ఇక్కడ మళ్ళీ దాదాపు ప్రతిదీ మళ్ళీ భూమిపై ఉంది. కిందికి దొర్లుతున్నప్పుడు కొన్ని అడుగుల మేర నలిగిపోయినప్పటికీ, రాయిని మళ్లీ పైకి చుట్టాలి.”
క్రెమ్లిన్ బేస్మెంట్లలో ఒకదానిలో "రెడ్ టెలిఫోన్" అని పిలవబడేది - వాషింగ్టన్లోని వైట్ హౌస్తో నేరుగా ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ లైన్. జూన్ 5న, కోసిగిన్ ఈ ఫోన్‌ని ఉపయోగించి అధ్యక్షుడు లిండన్ జాన్సన్‌ను సంప్రదించారు. కొత్త KGB ఛైర్మన్ ఆండ్రోపోవ్ మరియు గ్రోమికోతో కలిసి కోసిగిన్ నేలమాళిగలో కనిపించాడు. అందరూ మొదటి సారి నేలమాళిగలో తమను తాము కనుగొన్నారు మరియు "ఫోన్ ఎక్కడ ఉంది?"
ఇది నిజానికి ఒక టెలిటైప్ మాత్రమే. అతను ఈ KGB పరికరాలకు బాధ్యత వహించాడు. ఉన్నతాధికారుల సమక్షంలో టెలిటైప్ ఆపరేటర్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వారికి నాయకత్వం వహించిన కెజిబి జనరల్ కూడా భయపడ్డారు.
ఈసారి, సినాయ్ యుద్ధ సమయంలో జరిగినట్లుగా కాకుండా, ఇజ్రాయెల్‌ను ఖండించడంలో అమెరికన్లు సోవియట్ యూనియన్‌లో చేరడానికి నిరాకరించారు. ఇజ్రాయెల్‌కు ఇది రక్షణాత్మక యుద్ధమని యునైటెడ్ స్టేట్స్ విశ్వసించింది.
జూన్ 7 న ఉదయం ఆరు గంటలకు, సెమియోనోవ్ తన డైరీలో ఇలా వ్రాశాడు:
“నేను మంత్రివర్గం నుండి ఇప్పుడే వచ్చాను. ఈ రాత్రి మిడిల్ ఈస్ట్ సంక్షోభం యొక్క క్లైమాక్స్, ఇది క్యూబాను గుర్తు చేస్తుంది. నేను తెల్లవారుజామున మూడు గంటల వరకు పొలిట్‌బ్యూరో సమావేశంలో, తర్వాత విదేశాంగ మంత్రిత్వ శాఖలో ఉన్నాను. ముడి విప్పడం ప్రారంభించినట్లు తెలుస్తోంది.
శత్రుత్వాలను తక్షణమే నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని భద్రతా మండలి నిర్ణయించింది.
కైరో నుండి "SOS" సంకేతాలు పంపబడ్డాయి; ప్రతిఘటించే సంకల్పం అక్కడ కోల్పోయింది. సుశిక్షితులైన మరియు సాయుధులైన ఇజ్రాయెల్ సైన్యం పేలవంగా చదువుకున్న ఈజిప్షియన్ రైతులకు గుణపాఠం చెప్పింది, వారు పరికరాలను ఆపరేట్ చేయలేరు మరియు షాట్ శబ్దానికి పారిపోయారు. ఇదంతా విషాదం మరియు హాస్యాస్పదంగా ఉంది ... "
ఈజిప్టు చాలా కష్టాల్లో కూరుకుపోయింది, అవసరమైన ఏ విధంగానైనా ఇజ్రాయెల్ దాడిని ఆపమని మాస్కోను వేడుకుంది. నిరాశలో పడిపోయిన నాజర్, విదేశాంగ మంత్రిత్వ శాఖలో ఒక విభాగానికి నాయకత్వం వహించిన ప్రసిద్ధ దౌత్యవేత్త వాలెంటిన్ ఫాలిన్‌ను గుర్తుచేసుకున్నాడు, ఏదైనా ఈజిప్టు ఓడరేవులో సోవియట్ యూనియన్‌కు అనుబంధ సంబంధాలను ఏర్పరచుకోవాలని మరియు సైనిక స్థావరాలను సృష్టించాలని ప్రతిపాదించాడు.
ఈ కారణంగా, భద్రతా మండలిలోని సోవియట్ ప్రతినిధి ఫెడోరెంకో కాల్పుల విరమణపై మాత్రమే పట్టుబట్టారు మరియు ఇజ్రాయెల్‌ను ఖండించాలని మరియు స్వాధీనం చేసుకున్న భూభాగాల నుండి వైదొలగాలని డిమాండ్ చేయలేదు.
జూన్ 7న, లెవి ఎష్కోల్ సోవియట్ రాయబారి చువాఖిన్‌తో మాట్లాడుతూ, తాను ఎప్పుడైనా బహిరంగంగా లేదా రహస్యంగా, మాస్కోకు రావడానికి లేదా సోవియట్ ప్రభుత్వ ప్రతినిధిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు.
కానీ సోవియట్ నాయకులు, అరబ్ సైన్యాల ఓటమితో ఈజిప్షియన్లు మరియు సిరియన్ల కంటే తక్కువ షాక్‌కు గురయ్యారు. ఇజ్రాయెల్‌ను ఎలాగైనా బాధపెట్టడానికి, ఇజ్రాయెల్ యూదులు తాము సాధించిన సైనిక విజయానికి పశ్చాత్తాపపడేలా చేయడానికి, ఇంకా ఏమి రావాలో వారికి తెలియదు.
జూన్ 9 న, ఐరోపాలోని సోషలిస్ట్ దేశాల పార్టీలు మరియు ప్రభుత్వాల నాయకులు మాస్కోలో సమావేశమయ్యారు. "అరబ్ దేశాల ప్రజలు దురాక్రమణదారుని నిర్ణయాత్మకంగా తిప్పికొట్టేందుకు సహాయం చేస్తాం" అని వారు వాగ్దానం చేశారు. ఇజ్రాయెల్‌ను ఖండిస్తూ ఒక ప్రకటనపై సంతకం చేయడానికి రొమేనియా మాత్రమే నిరాకరించింది. రొమేనియన్ కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ జనరల్ సెక్రటరీ, నికోలే సియుసేస్కు, ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలను తెంచుకోవాలనుకోలేదు.
ఇంతలో, సిరియన్ ఫ్రంట్‌లో పోరాటం కొనసాగింది. ఈజిప్టు సైన్యాన్ని ఓడించిన తరువాత, ఇజ్రాయిలీలు తమ పోరాటాన్ని కోల్పోయిన సిరియన్లను తీసుకున్నారు.
జూన్ 10 న, మొదటి ఉప విదేశాంగ మంత్రి కుజ్నెత్సోవ్ ఇజ్రాయెల్ రాయబారి కాట్రియెల్ కాట్జ్‌ను స్వీకరించారు మరియు సంబంధాల విచ్ఛేదం గురించి ఒక ప్రకటనను చదివారు:
"ఇజ్రాయెల్ దళాలు, శత్రుత్వాలను విరమించుకోవాలనే భద్రతా మండలి నిర్ణయాన్ని విస్మరించి, ఈ చర్యలను కొనసాగిస్తున్నాయని, సిరియా భూభాగాన్ని స్వాధీనం చేసుకుని డమాస్కస్ వైపు వెళుతున్నాయని మాకు ఇప్పుడే సందేశం అందింది.
సోవియట్ ప్రభుత్వం ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది, దాని ద్రోహానికి, భద్రతా మండలి నిర్ణయాన్ని స్పష్టంగా ఉల్లంఘించినందుకు పూర్తి బాధ్యతను తామే భరించాల్సి ఉంటుంది.
ఇజ్రాయెల్ తక్షణమే శత్రుత్వాన్ని విరమించుకోకపోతే, సోవియట్ యూనియన్, ఇతర శాంతి-ప్రేమగల రాష్ట్రాలతో కలిసి, తదుపరి అన్ని పరిణామాలతో ఇజ్రాయెల్‌పై ఆంక్షలు విధిస్తుంది.
అరబ్ దేశాలపై ఇజ్రాయెల్ దూకుడు కొనసాగించడం మరియు భద్రతా మండలి నిర్ణయాలను తీవ్రంగా ఉల్లంఘించిన దృష్ట్యా, USSR ప్రభుత్వం సోవియట్ యూనియన్ మరియు ఇజ్రాయెల్ మధ్య దౌత్య సంబంధాలను తెంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు సోవియట్ ప్రభుత్వం ప్రకటించింది.
సోవియట్ యూనియన్ మళ్లీ యూదు రాజ్యంతో సంబంధాలను తెంచుకుంది...
ఇజ్రాయెల్ సైన్యం డమాస్కస్‌కు చేరుకుంటుందని మరియు బాతిస్ట్ పాలన కూలిపోతుందని మాస్కో భయపడింది. సోవియట్ నాయకులు దీనిని అనుమతించలేదు. వారు ఈజిప్షియన్ల కంటే సిరియన్లకే ఎక్కువ విలువ ఇచ్చారు. ఉదయాన్నే, UNకు సిరియన్ మిషన్ వారి సోవియట్ స్నేహితులను పిలిచి, ఇజ్రాయెల్ దాడిని ఆపడానికి ఏదైనా చేయమని వారిని వేడుకుంది:
- ఇజ్రాయెల్ ట్యాంకులు డమాస్కస్ నుండి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి!
- రాజధానిని రక్షించడానికి దళాలను తీసుకువచ్చారా? - UN డిప్యూటీ సెక్రటరీ జనరల్ (సోవియట్ యూనియన్ నుండి) లియోనిడ్ నికోలెవిచ్ కుటకోవ్ అడిగారు.
- దళాలు లేవు. మేము మిలీషియాను సేకరిస్తున్నాము. ముందు భాగంలోని ఇతర విభాగాలపై దళాలు...
"రాబోయే గంటల్లో ఇజ్రాయెల్ సైనిక చర్యలు ఆపకపోతే, మేము స్వతంత్ర నిర్ణయం తీసుకోవలసి వస్తుంది" అని మాస్కో అధ్యక్షుడు జాన్సన్‌ను హెచ్చరించింది. సోవియట్ నాయకులను తీవ్రస్థాయికి నెట్టకూడదని యునైటెడ్ స్టేట్స్ నిర్ణయించింది. వాషింగ్టన్ పట్టుదలతో ఇజ్రాయిలీలను ఆపమని ఆహ్వానించింది.
జూన్ పదవ తేదీ సాయంత్రం ఏడు గంటలకు పోరాటం ఆగిపోయింది. ఆరు రోజుల యుద్ధం ముగిసింది.
మాస్కోలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం యొక్క అప్పటి మొదటి సెక్రటరీ యోసెఫ్ గోవ్రిన్ ఇలా గుర్తుచేసుకున్నాడు, "బోల్షాయా ఓర్డింకాలోని రాయబార కార్యాలయాన్ని సంప్రదించడం" అని గుర్తుచేసుకున్నాడు, "నా మార్గాన్ని గేట్‌కు నెట్టడం నాకు కష్టమైంది - మాస్కో ఎంటర్‌ప్రైజెస్ నుండి తీసుకువచ్చిన వందలాది మంది, కాకపోతే వేల మంది ప్రజలు గట్టిగా అడ్డుకున్నారు. ప్రకరణము. వారు ఇజ్రాయెల్ వ్యతిరేక నినాదాలతో కూడిన బ్యానర్‌లను పట్టుకుని, “డౌన్!” అని నినాదాలు చేశారు.
జూన్ 18న, ఇజ్రాయెల్ దౌత్యవేత్తలు ఎంబసీ తలుపులకు తాళం వేసి ఇంటికి తిరిగి వచ్చారు. మాజీ రాయబారి కాట్రియల్ కాట్జ్ యాద్ వాషెమ్ బోర్డుకు అధ్యక్షత వహించారు, ఇది నాజీయిజం క్రింద యూదు ప్రజలకు సంభవించిన విపత్తు యొక్క బాధితులు మరియు వీరత్వాన్ని స్మరించుకునే మెమోరియల్ ఇన్స్టిట్యూట్ మరియు మ్యూజియం.
ఇజ్రాయెల్ దురాక్రమణకు వ్యతిరేకంగా మాస్కో నగర అధికారులు ఆగ్రహాన్ని నిర్వహించారు. ప్రజలు పని నుండి విడుదల చేయబడ్డారు, పోస్టర్లు అందించారు మరియు వెచ్చని జూన్ రోజున ర్యాలీకి పంపబడ్డారు. కానీ వాలంటీర్లు కూడా ఉన్నారు.
ఇజ్రాయెల్ విజయం మానసికంగా అస్థిరంగా ఉన్న ప్రజలను ఉన్మాద స్థితికి తీసుకువచ్చింది. జియాన్ పెద్దల ప్రోటోకాల్‌లను చదివిన వారు వాగ్దానం నెరవేరడం ప్రారంభించారని నిర్ణయించుకున్నారు - యూదులు ప్రపంచంపై ఆధిపత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
"1967 వేసవిలో ఈజిప్టుతో జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ మెరుపుదాడితో నేను ఎంత దిగ్భ్రాంతికి గురయ్యానో అది నాకు మరచిపోలేనిది" అని సాహిత్య విమర్శకుడు మిఖాయిల్ పెట్రోవిచ్ లోబనోవ్ గుర్తుచేసుకున్నాడు. "ఇది ఒక రకమైన అపారమయిన, సహజమైన, ఈ సంఘటనకు ఆధ్యాత్మిక ప్రతిచర్య కూడా కావచ్చు.
నేను భయపడిపోయాను: ఖచ్చితంగా ఈజిప్టుకు జరిగినట్లే మనకు కూడా జరుగుతుందా? ఇజ్రాయెల్ మాస్కోను అంతే త్వరగా పట్టుకోగలదు. ఆ సమయంలో మన సైనిక శక్తిని బట్టి అది అసంబద్ధంగా అనిపించి ఉండవచ్చు. కానీ ఆ స్థితి, ఆ ప్రేరణ నాలో మిగిలిపోయింది, మీరు దానిని కూల్చివేయలేరు, ఇది నా వాస్తవికత, ఇతర రోజువారీ వాస్తవికత కంటే నాకు నిస్సందేహంగా ... "
ఆరు రోజుల యుద్ధం తరువాత, ప్రపంచ జియోనిజంపై పోరాటానికి తమ జీవితాలను అంకితం చేసిన సోవియట్ సమాజంలో ఒక సమూహం కనిపించింది, దీని ద్వారా యూదులకు వ్యతిరేకంగా పోరాటం. వారిలో నిజమైన మతోన్మాదులు మరియు దీని నుండి జీవనోపాధి పొందేవారు ఇద్దరూ ఉన్నారు, అదృష్టవశాత్తూ, వార్తాపత్రికలు, మ్యాగజైన్లు, రేడియో మరియు టెలివిజన్లలో సమర్థవంతమైన డిమాండ్ పెరుగుతోంది. అమెరికన్ వ్యతిరేక ప్రచారంలో కూడా, కొన్ని నియమాలు గమనించబడ్డాయి; శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా, ఇది సాధారణంగా అంతరించిపోయింది. మరియు ఇజ్రాయెల్ వ్యతిరేక మరియు జియోనిస్ట్ వ్యతిరేక ప్రచారం యొక్క తీవ్రత మాత్రమే ఎప్పుడూ తగ్గలేదు...
మరియు సోవియట్ నాయకత్వం దాని మధ్యప్రాచ్య మిత్రదేశాల పూర్తి వైఫల్యం మరియు ఓటమితో విసుగు చెందింది.
గ్రోమికో, గ్రెచ్కో మరియు జనరల్ స్టాఫ్ చీఫ్ మార్షల్ మాట్వే వాసిలీవిచ్ జఖారోవ్ బ్రెజ్నెవ్ కార్యాలయంలో సమావేశమయ్యారు.
బ్రెజ్నెవ్ అతనిపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు:
"ఈజిప్టు సైన్యంలో మనకు ఎంత మంది సలహాదారులు ఉన్నారు మరియు ప్రయోజనం ఏమిటి? వారు తిట్టుకు సలహా ఇవ్వలేదు. మరియు మా పాఠశాలలు ఈజిప్షియన్లకు ఏమీ బోధించలేదు. పోరాటానికి బదులు, మీ విద్యార్థులు మాట్వీ ఒక ఇజ్రాయెల్ విమానాన్ని చూసి బయటకు పంపారు.
అతని పూర్వీకుడు నికితా సెర్జీవిచ్ క్రుష్చెవ్, పదవీ విరమణకు పంపబడింది, ఈజిప్షియన్ల పట్ల మరింత కఠినంగా మాట్లాడాడు:
“అలా అవమానం చేసుకోవడం మనసుకు అర్థంకాదు! - క్రుష్చెవ్ కోపంగా ఉన్నాడు. "ఇప్పుడు అరబ్బులు తమ శాంతి ప్రేమ గురించి ప్రతిచోటా అరుస్తున్నారు, వారు బాధితులు. రేడియో మరియు వార్తాపత్రికలు మినహా ఇతర సమాచారాన్ని ఉపయోగించుకునే అవకాశం నాకు లేదు, కానీ ఈవెంట్‌లు నిజంగా ఎలా అభివృద్ధి చెందాయో కూడా అవి చూపుతాయి.
ఈజిప్టు సైనిక ప్రతినిధి బృందం మాస్కోకు చేరుకుంది: "షు-షు, షా-షా, షో-షో." మేము అంగీకరించాము. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మా సైనిక ప్రతినిధి బృందం ఈజిప్టుకు బయలుదేరింది: "అంతే, అంతే." అతను కూడా వెళ్ళిపోతున్నాడు. సిరియా ప్రభుత్వం మరియు సైనిక ప్రతినిధి బృందం వస్తోంది. వారు మాట్లాడతారు మరియు టోస్ట్లను పెంచుతారు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఏయే అంశాలపై చర్చించారు? క్లియర్. మరియు ఇప్పుడు వారు ఇజ్రాయెల్‌ను నిందించారు: "ఇదిగో అతను ఒక బిచ్ కొడుకు, అలా మరియు అలా." అతను ఎలా చేసాడు?
ఈజిప్షియన్లు మరియు ఇజ్రాయెలీలను విభజించే UN తన దళాలను ఉపసంహరించుకోవాలని ఈజిప్ట్ డిమాండ్ చేసింది. ఎవరు డిమాండ్ చేశారు? నాసర్. వు టాంగ్ అతని అభ్యర్థనను ఆమోదించాడు. తటస్థ దళాలను సాధారణంగా ఎందుకు తొలగిస్తారు? తద్వారా వారు యుద్ధాన్ని ప్రారంభించడంలో జోక్యం చేసుకోరు. దీన్ని ఎవరు డిమాండ్ చేశారు? నాసర్. కాబట్టి, ఎవరు యుద్ధం ప్రారంభించాలనుకుంటున్నారు? నాసర్. ఇది ఇజ్రాయెల్ నౌకలు ప్రయాణించే అకాబా జలసంధిని మూసివేస్తుంది. దేనికోసం? సంఘర్షణ కోసం. కాబట్టి, అతనికి ప్రతిదీ సిద్ధంగా ఉన్నట్లు అనిపించింది.
అప్పుడు వారు తమ అధికారులు అక్కడి మహిళలను సందర్శించారని, అందుకే తమ సైన్యం ఆశ్చర్యానికి గురైందని కథలు చెప్పడం ప్రారంభిస్తారు.
అధికారులందరూ అన్ని దేశాలలోని మహిళల వద్దకు వెళతారు మరియు ఓటమిని దీనికి ఆపాదించలేము. అవును, మిలిటరీ ఇంటి నుండి, మహిళల నుండి కత్తిరించబడింది, మరియు మీరు ఏమి చేసినా, వారు ఇంకా పక్కకు పరిగెత్తుతారు. ఒకసారి యుద్ధ సమయంలో, స్టాలిన్ ఇలా అన్నాడు: "అమ్మాయిలను సమీకరించుదాం, మేము అధికారుల కోసం క్యాంటీన్లను నిర్వహిస్తాము మరియు మొదలైనవి ..."
అవి ఎందుకు విరిగిపోయాయి? ఎందుకంటే వారు చిత్తు చేసారు మరియు వేరే వాదన లేదు. మరియు ఇప్పుడు వారు కొంతమంది అధికారి సెలవుపై వెళ్లారని లేదా కడుపు నొప్పిగా ఉందని వారు నిందించారు.
ఇజ్రాయెల్ విజయానికి ప్రధాన కారణం ఏమిటంటే, అది ఉన్నతమైన సంస్కృతిని కలిగి ఉంది, సైన్యంలో మెరుగైన క్రమశిక్షణ కలిగి ఉంది, దాని అధికారులు పోరాట అనుభవం మరియు బాగా శిక్షణ పొందారు. అన్ని తరువాత, చాలా దేశాల నుండి చాలా మంచి నిపుణులు అక్కడ గుమిగూడారు. ఉదాహరణకు, వారి జనరల్ దయాన్‌ను మిలటరీ మనిషిగా నేను ఎంతో అభినందిస్తున్నాను. బాగా చేసారు! నేను ప్రధానిగా ఉండి, ఆయన సోవియట్ యూనియన్‌లో ఉంటే, వెంటనే ఆయనను మన రక్షణ మంత్రిగా నియమిస్తానని సరదాగా అన్నాను...
ఈజిప్షియన్లు వారితో పోటీపడటం కష్టంగా భావించారు, మరియు వారు పేద సహచరుల కోసం చెల్లించారు. స్థూలంగా చెప్పాలంటే, వారు ఒంటెలను నియంత్రించగలరు, వారు రైఫిల్‌ను కలిగి ఉన్నారు, ఆపై వాటిని ట్యాంకులకు బదిలీ చేశారు...
ఇది ఎలా జరుగుతుందో నాకు అర్థం కాలేదు. మేము దీన్ని ఎలా అనుమతించగలము? ఏమి జరిగిందో సోవియట్ యూనియన్ చాలా బాధ్యత వహిస్తుంది. ప్రభావం చూపగల మన సామర్థ్యాన్ని బట్టి, మేము నాజర్‌ను యుద్ధం నుండి దూరంగా ఉంచగలిగాము...
ఇది మన సైన్యం యొక్క తప్పుడు లెక్క. మా మిలిటరీ పరిస్థితిని తప్పుగా అంచనా వేసింది; వారు ఈజిప్టుకు విజయావకాశాల నిర్ణయాన్ని విమర్శనాత్మకంగా సంప్రదించారు.
జూన్ 9 సాయంత్రం, గమాల్ అబ్ద్-అల్ నాసర్ టెలివిజన్‌లో కనిపించాడు. ఓటమికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
ఆ తర్వాత అతను తన రాజీనామాను ఉపసంహరించుకోవాలని మరియు తిరిగి అధికారంలోకి రావాలని తనను ఉద్దేశించి ఒక ప్రముఖ విజ్ఞప్తిని నైపుణ్యంగా నిర్వహించాడు. ర్యాలీలు ప్రారంభమయ్యాయి, కైరో నివాసితులు నాజర్‌ను ఉండాలని పిలుపునిచ్చారు. మరియు అతను విడిచిపెట్టకూడదని "అంగీకరించాడు". అతను ప్రధాన మంత్రి మరియు పాలక అరబ్ సోషలిస్ట్ యూనియన్ యొక్క సెక్రటరీ జనరల్ బాధ్యతలను కూడా స్వీకరించాడు, తన సహచరులు మరియు సహచరులపై అతనికి ఎంత తక్కువ నమ్మకం ఉందో చూపిస్తుంది.
సోవియట్ నాయకులు తమ అరబ్ మిత్రదేశాల అవమానకరమైన ఓటమిపై తమ చికాకును వ్యక్తం చేయడానికి ధైర్యం చేయలేదు. బదులుగా, వారు నాజర్ మరియు ఇతర ఈజిప్షియన్ మరియు సిరియన్ రాజకీయ నాయకులను ఓదార్చడం ద్వారా మానసిక చికిత్సకులుగా వ్యవహరించారు.
జూన్ 17న, తన డైరీలో, పొలిట్‌బ్యూరో సభ్యుడు మరియు ఉక్రెయిన్ కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ మొదటి కార్యదర్శి ప్యోటర్ ఎఫిమోవిచ్ షెలెస్ట్, బ్రెజ్నెవ్ అతనిని కైవ్‌లో పిలిచాడు. USSR యొక్క సుప్రీం సోవియట్ యొక్క ప్రెసిడియం ఛైర్మన్ నికోలాయ్ విక్టోరోవిచ్ పోడ్గోర్నీని అత్యవసరంగా కైరోకు పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు: "మేము పరిస్థితిని కాపాడాలి. నాజర్‌పై విశ్వాసాన్ని బలపరిచేందుకు మరియు బలపరిచేందుకు అన్ని చర్యలు తీసుకోండి.
ఒక రోజు తర్వాత, జూన్ పందొమ్మిదో తేదీ, పొలిట్‌బ్యూరో మధ్యప్రాచ్యంలోని పరిస్థితిని చర్చించింది.
"ప్రతి ఒక్కరూ ఒక రకమైన నిరుత్సాహకరమైన మానసిక స్థితిలో ఉన్నారు" అని ప్యోటర్ షెలెస్ట్ తన డైరీలో రాశాడు. "నాజర్ యొక్క పోరాట పూరిత, ప్రగల్భాల ప్రకటనల తరువాత, అరబ్ సైన్యం ఇంత మెరుపుగా ఓడిపోతుందని మేము ఊహించలేదు, దాని ఫలితంగా నాజర్ అధికారం చాలా తక్కువగా పడిపోతుంది. అన్నింటికంటే, వారు "అరబ్ ప్రగతిశీల ప్రపంచం" నాయకుడిగా అతనిపై ఆధారపడ్డారు. మరియు ఈ "నాయకుడు" అగాధం అంచున నిలబడి ఉన్నాడు, అతని రాజకీయ ప్రభావం కోల్పోయింది; గందరగోళం, భయం, అనిశ్చితి.
సైన్యం నిరుత్సాహపడింది మరియు దాని పోరాట ప్రభావాన్ని కోల్పోయింది. చాలా సైనిక సామగ్రిని ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది... మనం స్పష్టంగా మళ్లీ ప్రారంభించాలి: రాజకీయాలు, వ్యూహాలు, దౌత్యం, ఆయుధాలు. ఇవన్నీ మన ప్రజలకు మరియు దేశానికి గిట్టుబాటు కావు.
జూన్ 20న, పోడ్గోర్నీ నేతృత్వంలోని సోవియట్ ప్రతినిధి బృందం ఈజిప్టుకు వెళ్లింది. అప్పుడు అతను దేశంలో మూడవ వ్యక్తి మరియు బ్రెజ్నెవ్‌తో సమానంగా నిలిచాడు.
అతని ముందు ఉన్న పని ఇది:
"UAR యొక్క నాయకత్వాన్ని మరియు వ్యక్తిగతంగా అధ్యక్షుడు నాజర్‌కు నైతిక మరియు రాజకీయ మద్దతును అందించడం, సోవియట్ యూనియన్ మరియు ఇతర సోషలిస్ట్ దేశాలపై అరబ్ ప్రజల ప్రయత్నించిన మరియు విశ్వసనీయ స్నేహితులుగా అతని విశ్వాసాన్ని బలోపేతం చేయడం మరియు పరిణామాలను తొలగించడానికి ఆచరణాత్మక చర్యల గురించి చర్చించడం. ఇజ్రాయెల్ దురాక్రమణ."
కైరోలో, సోవియట్ ఇంటెలిజెన్స్ అధికారి వాడిమ్ అలెక్సీవిచ్ కిర్పిచెంకోను గుర్తుచేసుకున్నారు, "పోడ్గోర్నీ, అతనికి సోవియట్-ఈజిప్టు సంబంధాల యొక్క కొత్త అంశం కారణంగా లేదా నలభై-డిగ్రీల వేడి కారణంగా, సమాచారాన్ని గ్రహించడం కష్టం. పేపర్లు చదువుతున్నప్పుడు, అతను అలసిపోయి తన పెదాలను కదిలించాడు, చిరాకు పడ్డాడు మరియు ఇతర గ్లాసులు, సిగరెట్లు లేదా అగ్గిపెట్టెల కోసం వెతకడం ద్వారా పరధ్యానంలో ఉన్నాడు, ఆపై గార్డు తనకు నీరు తీసుకురావాలని కోరాడు మరియు ఎక్కడికీ వెళ్లకుండా అతని చేతివేళ్ల వద్ద ఉన్నాడు. సాధారణంగా, అతను ఎప్పుడూ దారిలోకి రావడం లేదా ఏదో కోల్పోతాడు. పోడ్‌గోర్నీ సాధారణంగా ఎలాంటి ప్రశ్నలను అడగడు మరియు దేని గురించిన ఉత్సుకతను చూపించడు.
ఈజిప్టుకు సైనిక సహాయం అందించేందుకు అసాధారణ చర్యలు చేపట్టారు.
"మా నల్ల సముద్ర నౌకాదళం దాదాపు పూర్తిగా మధ్యధరా సముద్రానికి వెళ్ళింది" అని ఉక్రెయిన్ యజమాని ప్యోటర్ షెలెస్ట్ తన డైరీలో రాశాడు. - ఉక్రెయిన్ కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ పొలిట్‌బ్యూరోలో వారు ఉక్రెయిన్‌లో వాయు రక్షణ స్థితి గురించి ప్రశ్నలను విన్నారు, ఎయిర్ డిఫెన్స్ ఆర్మీ కమాండర్ జనరల్ A.I. నివేదించారు. పోక్రిష్కిన్. తేలికగా చెప్పాలంటే, ఇది విచారకరమైన చిత్రం.
వాయు రక్షణ వ్యవస్థలతో మనకు అలాంటి పరిస్థితి ఉండటం నేరం. పెద్ద సంఖ్యలో సిబ్బంది కొరత, కాలం చెల్లిన పరికరాలు మరియు పేలవమైన కవర్, నమ్మదగని కమ్యూనికేషన్‌లు మరియు హెచ్చరికలు ఉన్నాయి. రిపబ్లిక్‌లో చాలా బహిర్గతమైన, హాని కలిగించే, రక్షణ లేని ముఖ్యమైన వస్తువులు ఉన్నాయి.
మరియు అదే సమయంలో, మేము పరికరాలు మరియు సిబ్బందిని తగ్గిస్తున్నాము, కైరోను "కవర్" చేయడానికి UARకి యుద్ధ విమానాలు మరియు క్షిపణి విభాగాలను పంపుతున్నాము. "ఈ ఆందోళనకరమైన, చాలా ముఖ్యమైన సమస్యపై, నేను L. బ్రెజ్నెవ్‌కి నా అభిప్రాయాన్ని వ్యక్తం చేసాను."
జనరల్ సెక్రటరీ ఒలింపిక్ ప్రశాంతతతో షెలెస్ట్‌ని విని ఇలా అన్నారు: “ఈ విషయాలలో జోక్యం చేసుకోకండి. ఒక సాధారణ ప్రణాళిక ఉంది మరియు మేము దాని ద్వారా మార్గనిర్దేశం చేస్తాము.
సినాయ్ ద్వీపకల్పం నుండి ఈజిప్టు అధికారి దళం ఓడిపోయి, చీలిపోయి, నిరుత్సాహానికి గురైంది. నాజర్ తన సన్నిహిత మిత్రుడు మార్షల్ అమెర్‌పై అన్ని నిందలను ఉంచాడు, అతనిని అతను ఇటీవల తన మరొక వ్యక్తి అని పిలిచాడు. కానీ రాజకీయాల్లో మిత్రులు ఉండరు. ఈజిప్టులో వారు సైన్యంలోని సీనియర్ స్థానాల్లోకి చొరబడిన CIA ఏజెంట్లే ఓటమికి నిజమైన దోషులు అని చెప్పడం ప్రారంభించారు. లేకపోతే, శక్తివంతమైన ఈజిప్టు సైన్యం జియోనిస్టుల ముందు ఎన్నడూ వెనక్కి తగ్గేది కాదు.
సెప్టెంబర్ పదిహేడు అరవై ఏడు, వ్లాదిమిర్ సెమియోనోవ్ తన డైరీలో ఇలా వ్రాశాడు:
“మూడు రోజుల క్రితం అమర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అధికారిక నివేదిక ప్రకారం, అతను రెండుసార్లు అలాంటి ప్రయత్నం చేశాడు - మొదటిసారి నల్లమందుతో, రెండవది పొటాషియం సైనైడ్తో...
ఇది ఎందుకు జరిగిందో చెప్పడం ఇంకా కష్టం. అతను ఒక మిలిటరీ ట్రిబ్యునల్ ద్వారా విచారణకు గురయ్యాడు, వైమానిక దళ కమాండర్‌తో సహా అనేక మంది సీనియర్ అధికారులు CIA ఏజెంట్లుగా మారారు మరియు అమెర్ సోదరుడి భార్య కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నాజర్ కొత్త రాజీనామా గురించి పుకార్లు ఉన్నాయి, అయితే ఈజిప్టు వార్తా సంస్థ వాటిని ఖండించింది. రాయబారి వినోగ్రాడోవ్ అత్యవసరంగా కైరోకు వెళ్లాడు.
సోవియట్ అతిథులతో చర్చలలో, నాజర్ ఇలా అన్నాడు: "మీరు సహాయం చేయకపోతే, నేను ఇకపై పోరాడలేను. దేశంలో పరిస్థితి చాలా కష్టంగా ఉంది. ఆ తర్వాత రాజీనామా చేస్తాను. మరియు అమెరికా అనుకూల రాజకీయ నాయకులు నా స్థానంలో ఉంటారు. వారు సమస్యను పరిష్కరించగలరు..."
వెళ్లిపోవడం గురించి నాసర్ చెప్పిన మాటలు తెలివైన గేమ్. అతను తన సొంత ప్రజలపై మరియు అతని సోవియట్ భాగస్వాములపై ఒత్తిడి తెచ్చాడు.
ఈజిప్ట్‌కు సహాయం చేయడానికి సోవియట్ యూనియన్ విముఖత చూపడంతో నాజర్ నిరాశ చెందాడు. అతను తన సహాయకుడు అబ్ద్-అల్ లతీఫ్ బొగ్దాడితో "రష్యన్లు అమెరికాతో ఘర్షణకు భయపడుతున్నారని" మరియు అమెరికన్ 6వ నౌకాదళానికి చెందిన ఓడలతో ఢీకొంటారనే భయంతో బలగాలను పంపలేదని చెప్పాడు.
అరబ్ వైపు యుద్ధంలో సోవియట్ యూనియన్ జోక్యం చేసుకోకపోవడం అరబ్ ప్రజలను షాక్ మరియు చికాకు స్థితిలోకి నెట్టివేసింది. ఇజ్రాయెల్ చేతిలో ఓడిపోయిన వారే సోవియట్ నాయకులని అరబ్బులు ఆరోపించారు. అరబ్ ప్రపంచంలో మాస్కో అధికారం కూలిపోయింది, దీనిని చైనీయులు సద్వినియోగం చేసుకోవడంలో విఫలం కాలేదు. సోవియట్ యూనియన్ అరబ్ విషయానికి ద్రోహం చేసిందని వారు ఆరోపించారు. పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ అహ్మద్ షుకైరీ మావో జెడాంగ్ నుండి సలహాలు స్వీకరించడానికి బీజింగ్ వెళ్లారు. వియత్నామీస్ చేసినట్లుగానే చైనీయులు ఇజ్రాయెల్‌పై గెరిల్లా యుద్ధానికి పిలుపునిచ్చారు.
సోవియట్ నాయకులు అరబ్బుల దృష్టిలో తమ స్థానాన్ని తిరిగి పొందేందుకు ప్రతిదీ చేసారు. ఇది చేయుటకు, నాజర్‌ను అతని స్థానంలో ఉంచడం అవసరం, ఓటమికి షాక్ మరియు ఆత్మను కోల్పోయింది, యుద్ధంలో కోల్పోయిన వాటిని భర్తీ చేయడానికి అతనికి కొత్త ఆయుధాలను ఇవ్వండి మరియు ఈజిప్టు సైన్యాన్ని పునరుద్ధరించండి.
ఆరు రోజుల యుద్ధం ముగిసిన వెంటనే, జనరల్ స్టాఫ్ చీఫ్ మార్షల్ జఖారోవ్ నేతృత్వంలోని పెద్ద ప్రతినిధి బృందం కైరోకు వెళ్ళింది. ప్రతినిధి బృందంలో కార్పాతియన్ మిలిటరీ డిస్ట్రిక్ట్ కమాండర్, కల్నల్ జనరల్ ప్యోటర్ నికోలెవిచ్ లాష్చెంకో ఉన్నారు. అతను ఈజిప్టులో ప్రధాన సైనిక సలహాదారుగా మిగిలిపోయాడు.
పెట్రో లాష్చెంకో తన సహోద్యోగి, కార్పాతియన్ డిస్ట్రిక్ట్ యొక్క మొదటి డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్, మేజర్ జనరల్ యెవ్జెనీ ఇవనోవిచ్ మలాషెంకోను తనకు సహాయంగా పంపమని కోరాడు. అతను ప్రధాన సైనిక సలహాదారు కార్యాలయానికి చీఫ్ ఆఫ్ స్టాఫ్ అయ్యాడు - చాలా మంది అధికారులు ఈజిప్టుకు పంపబడ్డారు. ఎవ్జెనీ ఇవనోవిచ్ తన "రిమెంబరింగ్ సర్వీస్ ఇన్ ఆర్మీ" పుస్తకంలో దీని గురించి వివరంగా మాట్లాడాడు.
జనరల్ లాష్చెంకో తన సహాయకులతో ఈజిప్టు సాయుధ దళాలు ఇజ్రాయిలీల దాడులలో కూలిపోయాయని మరియు ఆచరణాత్మకంగా ఉనికిలో లేదని చెప్పాడు; సైన్యాన్ని కొత్తగా సృష్టించాలి.
నవంబర్ 27 న, నాజర్ కల్నల్ జనరల్ లాష్చెంకోను అందుకున్నాడు, అతను మొదటి సైనిక సలహాదారుల బృందం - సుమారు మూడు వందల మంది - ఇప్పటికే చేరుకున్నారని మరియు సూయజ్ కెనాల్ జోన్‌లో రక్షణ వ్యవస్థను రూపొందించడంలో మరియు ఈజిప్టు దళాల పోరాట శిక్షణలో బిజీగా ఉన్నారని అధ్యక్షుడికి నివేదించారు.
ఈజిప్టు అధికారులు తమ సిఫార్సులను అమలు చేయడానికి చాలా ఇష్టపడరని మరియు సాధారణంగా పని చేయడం కంటే విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారని సలహాదారులు త్వరగా కనుగొన్నారు. కానీ ఈజిప్టు అధికారిని మందలించడం అసాధ్యం - అతను ఎల్లప్పుడూ చాలా సాకులను కనుగొంటాడు. మరియు కొందరు కూడా మనస్తాపం చెందారు మరియు సలహాదారులను తిట్టారు:
"లోపాల గురించి మాకు చెప్పే హక్కు మీకు లేదు, ఇది మా జాతీయ గౌరవాన్ని కించపరుస్తుంది." బ్రిటీష్ వారు మనతో ఇలా వ్యవహరించారు.
ప్రతి ఉదయం, ఈజిప్షియన్ జనరల్ స్టాఫ్ యొక్క కార్యాచరణ డైరెక్టరేట్ వద్దకు చేరుకున్న జనరల్ యెవ్జెనీ మలాషెంకో అదే ప్రశ్న అడిగారు: "ముందు విషయాలు ఎలా ఉన్నాయి?"
ఈజిప్టు అధికారులు తమ యూనిట్ల నుండి ఇంకా నివేదికలు అందలేదని సోమరితనంతో సమాధానమిచ్చారు మరియు టీవీ చూడటం కొనసాగించారు, ఈ విధంగా వారు ముందు ఉన్న పరిస్థితి మరియు ఇజ్రాయెల్ దళాల చర్యల గురించి త్వరగా తెలుసుకుంటారు.
ఒక సంవత్సరం తరువాత, ఈజిప్టు వైమానిక దళం యొక్క విమానాల సముదాయం పునరుద్ధరించబడింది. భారీ ఆయుధాల సరఫరా నాజర్ తన మానసిక సంక్షోభాన్ని అధిగమించడంలో సహాయపడింది. జూలై 24, 1968న, అరబ్ సోషలిస్ట్ యూనియన్ కాంగ్రెస్‌లో మాట్లాడుతూ, అతను ఇజ్రాయెల్‌కు కొత్త యుద్ధాన్ని వాగ్దానం చేశాడు:
“మాకు, మా భూభాగాల విముక్తి ఒక విధి, సూత్రం మరియు చివరకు జీవితం లేదా మరణం. అపారమైన త్యాగాల ఖర్చుతో కూడా మేము మా భూభాగాన్ని సెంటీమీటర్ల వారీగా విముక్తి చేస్తాము. న్యాయమైన యుద్ధం చట్టబద్ధమైనది. మనం ఇప్పుడు మన సైనిక సామర్థ్యాలను పునర్నిర్మించడంపై మన ప్రయత్నాలను కేంద్రీకరించాలి. సహనం మరియు దృఢత్వం! మనం శత్రువును అధిగమించాలి. మరియు మేము గెలుస్తాము!
మూడు వేల మంది సోవియట్ అధికారులు ఈజిప్షియన్లకు శిక్షణ ఇచ్చారు. మొత్తంగా, ఈజిప్టు భూభాగంలో ముప్పై వేలకు పైగా సోవియట్ దళాలు ఉన్నాయి. ఈజిప్షియన్లు తమ సలహాదారులను చూసుకున్నారు. ఈజిప్టు సైన్యం గురించిన సమాచారం అతని ద్వారా ఇజ్రాయెల్‌కు పంపబడుతుందని ఒక జనరల్‌ని రీకాల్ చేయమని అడిగారు.
- మీరు ఎందుకు అనుకుంటున్నారు? - ప్రధాన సైనిక సలహాదారు కార్యాలయం ఆశ్చర్యపోయింది.
"అతను యూదుడు," ఈజిప్షియన్లు నమ్మకంగా చెప్పారు.
సోవియట్ అధికారి గౌరవం కోసం నిలబడటానికి మరియు అటువంటి సంభాషణను విచ్ఛిన్నం చేయడానికి బదులుగా, ఉపకరణం యొక్క అధిపతులు జనరల్ యొక్క ప్రొఫైల్‌పై ఆసక్తి చూపారు. ఈజిప్షియన్లు యూదుడు ఎవరో గుర్తించే కళలో పరిపూర్ణతను సాధించారు. జనరల్ తల్లి యూదు అని సిబ్బంది అధికారులు నిర్ధారించారు. ఈజిప్షియన్లను సంతోషపెట్టడానికి, జనరల్ ఇంటికి పంపబడ్డాడు.
ఈజిప్షియన్లు తమకు వాలంటీర్ పైలట్లను పంపమని కోరారు. దీనికి మాస్కో అంగీకరించలేదు. అరవై-తొమ్మిది ముగింపులో, అయితే, కొన్ని యూనిట్లు ఈజిప్టుకు బదిలీ చేయబడ్డాయి, ఎందుకంటే కొత్త యుద్ధం ప్రారంభం కాబోతోంది.
సూయజ్ కెనాల్‌పై జరిగిన వైమానిక యుద్ధాల్లో, ఈజిప్టు తీవ్రమైన నష్టాలను చవిచూసింది. ఇజ్రాయెల్ పైలట్లు అరబ్బులపై అత్యంత తక్కువ ఎత్తులో (యాభై నుండి డెబ్బై మీటర్లు) దాడి చేశారు. మరియు ఈజిప్టుకు అందుబాటులో ఉన్న వాయు రక్షణ వ్యవస్థలు (అంటే, విమాన నిరోధక ఆర్టిలరీ మరియు S-75 Dvina విమాన నిరోధక క్షిపణి వ్యవస్థలు) అధిక-ఎగిరే లక్ష్యాలను ఓడించడానికి రూపొందించబడ్డాయి (రెడ్ స్టార్, 2002, ఆగస్టు 17 చూడండి).
ఈజిప్షియన్లను రక్షించడానికి, మాస్కో నుండి మొత్తం వైమానిక రక్షణ బృందాన్ని పంపారు - ప్రత్యేక విమాన నిరోధక క్షిపణి విభాగం, నిఘా ఫైటర్ స్క్వాడ్రన్ మరియు ఫైటర్ ఎయిర్ రెజిమెంట్. అదనంగా, నావికాదళ విమానయాన విభాగాలు బదిలీ చేయబడ్డాయి. సోవియట్ పైలట్లు మరియు యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ గన్నర్‌లు ఈజిప్ట్ స్కైస్‌ను రక్షించాలని ఆదేశించారు.
మార్చి 1970లో, సోవియట్ క్షిపణులు పోరాట విధులకు వెళ్లారు. ఐదు నెలల్లో వారు పన్నెండు ఇజ్రాయెల్ విమానాలను కూల్చివేశారు. కానీ అప్రకటిత యుద్ధంలో వారే నష్టపోయారు. కొత్త క్షిపణి వ్యవస్థలు వేగవంతమైన కాల్పులను అనుమతించాయి, దీనికి చాలా డబ్బు ఖర్చవుతుంది, కానీ ఇజ్రాయెల్ విమానయాన సామర్థ్యాలను పరిమితం చేసింది.
ఈజిప్ట్ ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమైనప్పుడు, ఇజ్రాయెల్ సైన్యం గురించి, ముఖ్యంగా సినాయ్ ద్వీపకల్పంలో గూఢచార సమాచారం అవసరం. మాస్కో ఇజ్రాయెల్ భూభాగంపై నిఘా విమానాలను నిర్వహించాలని నిర్ణయించుకుంది. ఈ ప్రయోజనం కోసం, కొత్త మిగ్ -25 విమానాలను ఎగురవేయాల్సిన ప్రత్యేక ఏవియేషన్ డిటాచ్మెంట్ ఏర్పడింది. తక్షణమే వేగం మరియు ఎత్తును పొందగల సామర్థ్యంతో విమానం ప్రత్యేకించబడింది.
పైలట్‌లు, ఎయిర్ ఫోర్స్ కమాండర్-ఇన్-చీఫ్ ఎయిర్ మార్షల్ పావెల్ స్టెపనోవిచ్ కుతాఖోవ్‌తో కలిసి మంత్రి గ్రెచ్‌కోను చూడటానికి పిలిపించారు. ఆండ్రీ ఆంటోనోవిచ్ ఆదేశించాడు:
— టెల్ అవీవ్‌కి నలభై కిలోమీటర్ల కంటే దగ్గరగా ప్రయాణించవద్దు! పూర్తి విమాన భద్రతను నిర్ధారించుకోండి. మన విమానాన్ని శత్రువులు కూల్చివేసి, పైలట్‌ని పట్టుకుంటే ఏమి జరుగుతుందో మీరు ఊహించగలరా? లోకంలో స్పందన ఎలా ఉంటుందో!
మార్షల్ గ్రెచ్కో ఇజ్రాయెల్‌ను బహిరంగంగా శత్రువు అని పిలిచాడు, అయినప్పటికీ రెండు రాష్ట్రాలు యుద్ధంలో లేవు మరియు మాస్కో ఈజిప్టు వైపు శత్రుత్వాలలో సోవియట్ సైన్యం పాల్గొనడాన్ని ప్రతి విధంగా తిరస్కరించింది. వాస్తవానికి, సోవియట్ సైన్యం యూదు రాజ్యాన్ని శత్రువుగా భావించింది.
పైలట్‌లను పౌర దుస్తులలో ఈజిప్ట్‌కు తీసుకువచ్చారు, అక్కడ వారు చిహ్నాలు లేకుండా ఈజిప్టు సైనిక యూనిఫారంలో ధరించారు. విమానం ఈజిప్టు వైమానిక దళం యొక్క చిహ్నంతో గుర్తించబడింది.
ఈజిప్షియన్లతో కలిసి పనిచేయడం అంత సులభం కాదు. సోవియట్ యూనియన్ యొక్క రెండుసార్లు హీరో అలెగ్జాండర్ నికోలెవిచ్ ఎఫిమోవ్, కుతాఖోవ్ స్థానంలో వైమానిక దళానికి కమాండర్-ఇన్-చీఫ్‌గా నియమితులైన ఒక ఎయిర్ మార్షల్, అతను ఈజిప్టు ఏవియేషన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ హోస్నీ ముబారక్‌తో కలిసి Il-14లో ఎలా ప్రయాణించాడో గుర్తుచేసుకున్నాడు. దేశానికి కాబోయే అధ్యక్షుడు. ఈజిప్షియన్ యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ గన్నర్‌లు తమ సొంత విమానంపై కాల్పులు జరిపి రెక్కను కొట్టారు. అంతేకాకుండా, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ గన్నర్‌లకు మా సలహాదారులు నాయకత్వం వహించారు...
ఈజిప్టు సైన్యం యొక్క మనస్తత్వశాస్త్రాన్ని మార్చడం కష్టతరమైన విషయం. ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తూ, నిపుణులు విస్తృత దృక్పథంతో సుశిక్షితులైన జనరల్ స్టాఫ్ అధికారుల కొరత మరియు సైనికుల తగినంత సంసిద్ధతను గుర్తించారు.
ఈజిప్టు సైనికులు తమ వద్ద ఉన్న ఆధునిక ఆయుధాలను ఉపయోగించలేకపోయారు. యుద్ధ సమయంలో, వారు ట్యాంకుల్లో కూర్చున్నారు, వాయు మద్దతును లెక్కించారు, అది నాశనం చేయబడినందున ఎప్పుడూ కనిపించలేదు మరియు ముందుకు సాగుతున్న ఇజ్రాయెల్ దళాలకు వారు సులభంగా ఆహారం అయ్యారు.
నాజర్ సైన్యం వద్ద పెద్ద సంఖ్యలో యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ ఫిరంగి మరియు భారీ యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ మెషిన్ గన్‌లు ఉన్నాయి. కానీ పోరాట సిబ్బంది కూడా కాల్పులు జరపలేదు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల సమయంలో, వారు పారిపోయారు.
ఆధునిక పోరాటానికి అధికారులు మానసికంగా సిద్ధంగా లేరు. వారు తమ విజయాల గురించి వారి ఉన్నతాధికారులకు ఖచ్చితంగా అద్భుతమైన నివేదికలను పంపారు, కాని వారు తమ అధీనంలో ఉన్నవారిని వారి విధికి వదిలివేసి పారిపోయారు. ఒకరిపై ఒకరు అధికారులపై తీవ్ర అపనమ్మకం, సైనిక స్నేహం లోపించడం వెల్లడైంది. తత్ఫలితంగా, యుద్ధభూమిలో, అరబ్ సైనికుడు సైనిక బృందంలో భాగంగా కాకుండా, విడిచిపెట్టబడిన ఒంటరివాడిగా భావించాడు. అందరూ ఎలా తప్పించుకోవాలో మాత్రమే ఆలోచించారు, మరియు సైనిక విభాగం దాని పోరాట ప్రభావాన్ని కోల్పోయింది.
ఇజ్రాయెల్‌లు పట్టుబడిన అధికారులను విచారించి, ప్లాటూన్ కమాండర్‌లను తమ సబార్డినేట్‌ల పేర్లు చెప్పమని అడిగినప్పుడు, వారు స్క్వాడ్ కమాండర్ల పేర్లను తెలుసుకుంటే సరిపోతుందని గర్వంగా సమాధానం ఇచ్చారు మరియు సాధారణ సైనికుల పేర్లను గుర్తుంచుకోవడం తమ గౌరవం కంటే తక్కువ అని వారు భావించారు. ఈజిప్టు కమాండర్ల మధ్య విభేదాలు చూసి ఇజ్రాయిలీలు ఆశ్చర్యపోయారు. ప్రతి ఒక్కరూ తన బాధ్యతను నెరవేర్చలేదని మరొకరు నిందించారు, తానే యుద్ధరంగం నుండి పారిపోనట్లు ...
అరబ్ సైన్యం ఓటమిని ముందే నిర్ణయించిన మరో ముఖ్యమైన అంశం అబద్ధాల అలవాటు. సినాయ్ ద్వీపకల్పంలో, ఈజిప్షియన్ యూనిట్లు వారి స్వంత సైన్యం యొక్క విజయాల గురించి తప్పుడు నివేదికలను నమ్మి స్వాధీనం చేసుకున్నారు.
యుద్ధం యొక్క మొదటి రోజున, ఈజిప్టు విమానయానం ఇప్పటికే నిలిచిపోయినప్పుడు, కమాండర్-ఇన్-చీఫ్ మార్షల్ అమెర్ జోర్డాన్ రాజుకు గర్వంగా తెలియజేసారు, ఇజ్రాయెల్ విమానాలలో మూడు వంతులు కూల్చివేయబడ్డాయని, ఈజిప్టు పైలట్లు ఇజ్రాయెల్ భూభాగం మరియు భూమిపై బాంబులు వేస్తున్నారని యూనిట్లు దాడికి దిగాయి.
మార్షల్ అమెర్ తన ముఖానికి ఎలా అబద్ధం చెప్పాడనే దాని గురించి కోపంగా మాట్లాడిన కింగ్ హుస్సేన్, ఇజ్రాయెల్‌లతో వైమానిక యుద్ధాలలో మరియు ఇజ్రాయెల్ సైనిక లక్ష్యాలపై బాంబు దాడి సమయంలో తన విమానం సాధించిన విజయాల గురించి ఖచ్చితంగా అద్భుతమైన కథలను చెప్పగలిగాడు. కానీ జోర్డానియన్ ఏవియేషన్‌లోని ఇరవై ఎనిమిది యుద్ధ విమానాలు ఎయిర్‌ఫీల్డ్‌లోనే ధ్వంసమయ్యాయని రాజుకు తెలుసు. వారికి బయలుదేరడానికి కూడా సమయం లేదు ...
జనవరి 1968 ప్రారంభంలో, పొలిట్‌బ్యూరో సభ్యుడు మరియు ప్రభుత్వ మొదటి డిప్యూటీ హెడ్ కిరిల్ ట్రోఫిమోవిచ్ మజురోవ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం కైరోకు వెళ్లింది.
ప్రతినిధి బృందంలో భాగమైన వ్లాదిమిర్ సెమియోనోవ్ తన డైరీలో తన అభిప్రాయాలను వ్రాసాడు:
"సైనికులు సూయజ్ కాలువ వద్ద తవ్వారు, తమను తాము భూమిలో పాతిపెట్టారు. మా సలహాదారులు సైన్యంలో నైతికతను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆధునిక సంస్థ యొక్క మూలకాన్ని దానిలో ప్రవేశపెట్టండి...
నాజర్ దేవాలయాల వద్ద బూడిద రంగులోకి మారాడు, మరింత భయాందోళనకు గురయ్యాడు, ఈ ఇబ్బంది అతనికి చాలా ఖర్చు చేసిందని స్పష్టమైంది. అతను మనపై దృఢంగా దృష్టి పెడతాడు, పశ్చిమాన ఉన్న వంతెనలు కాలిపోయాయని అర్థం చేసుకున్నాడు. అతని సహచరులు అతనితో ఎక్కువ ట్యూన్‌లో ఉన్నారు. విదేశాంగ మంత్రి రియాద్ అత్యంత గందరగోళ వ్యక్తిగా కనిపించారు. అతను దౌత్యవేత్త లేదా సైనికుడు కాదు. ఇది సమస్య మాత్రమే..."
మార్చి చివరిలో, గ్రోమికో మరియు గ్రెచ్కో కైరో చేరుకున్నారు. తన కుమార్తె ఇక్కడ నివసించినందున రక్షణ మంత్రి ఈజిప్టులో ఉండటం ఆనందంగా ఉంది; అతని అల్లుడు సోవియట్ రాయబార కార్యాలయంలో పనిచేశాడు. ఇద్దరు మంత్రుల పర్యటన తర్వాత, మాస్కో మరో వంద యుద్ధ విమానాలను పంపుతామని మరియు ప్రతి సంవత్సరం మొత్తం విభాగాన్ని ఆయుధాలతో సన్నద్ధం చేస్తామని హామీ ఇచ్చింది.
అలెగ్జాండ్రియా మరియు పోర్ట్ సెడ్‌లో లంగరు వేసిన 5వ మెడిటరేనియన్ ఆపరేషనల్ స్క్వాడ్రన్ యొక్క యుద్ధనౌకలు. సోవియట్ నౌకలు ఈజిప్షియన్ మరియు సిరియన్ ఓడరేవుల ప్రకృతి దృశ్యం యొక్క సాధారణ లక్షణంగా మారాయి.
కైరోలోని సోవియట్ రాయబారి సెర్గీ అలెక్సాండ్రోవిచ్ వినోగ్రాడోవ్ సోవియట్ దళాలను ఈజిప్టుకు బదిలీ చేయకుండా చేయడం అసాధ్యం అని వాదించారు. జనరల్ మలాషెంకో రాయబారికి ఇది ఒక సాహసం అని బదులిచ్చారు:
- ఈజిప్షియన్లు మరియు అరబ్బులు సాధారణంగా తగినంత కంటే ఎక్కువ దళాలను కలిగి ఉన్నారు. వారు ఇజ్రాయెల్‌పై బలంతో రెట్టింపు ఆధిపత్యాన్ని కలిగి ఉన్నారు, కానీ పోరాడటానికి ఇష్టపడరు. వారి కోసం పోరాడి సినాయ్‌ని విడిపించాలని వారు కోరుతున్నారు.
 
యుద్ధానంతర దౌత్యం
ఆరు రోజుల యుద్ధం తర్వాత, సోవియట్ యూనియన్ అభ్యర్థన మేరకు, మధ్యప్రాచ్య పరిస్థితిని చర్చించడానికి UN జనరల్ అసెంబ్లీ యొక్క అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అలెక్సీ కోసిగిన్ సోవియట్ ప్రతినిధి బృందం తలపై న్యూయార్క్ వెళ్లాడు.
అతను అధ్యక్షుడు జాన్సన్‌తో సమావేశాన్ని ఏర్పాటు చేయవలసి ఉంది. కోసిగిన్ వాషింగ్టన్‌కు వెళ్లడానికి ఇష్టపడలేదు మరియు జాన్సన్ న్యూయార్క్ వెళ్లడానికి ఇష్టపడలేదు. మ్యాప్‌ను ఉపయోగించి, వారు వాషింగ్టన్ మరియు న్యూయార్క్ మధ్య సరిగ్గా సగం దూరంలో ఉన్న ఒక పట్టణాన్ని గుర్తించారు. ఇది గ్లాస్‌బోరో నగరంగా మారింది, అక్కడ గాజు కర్మాగారం తప్ప మరేమీ లేదు. స్థానిక కళాశాల డైరెక్టర్ స్వగృహంలో సమావేశం జరిగింది.
మధ్యప్రాచ్యం గురించిన సంభాషణ ఫలించలేదని నిరూపించబడింది.
ఆరు రోజుల యుద్ధానికి ముందు అరబ్ దేశాలు మరియు ఇజ్రాయెల్ రెండింటితో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నించిన యునైటెడ్ స్టేట్స్, యుద్ధ సమయంలో యూదు రాజ్యానికి బేషరతుగా మద్దతు ఇచ్చింది. మరియు యుద్ధం తరువాత, ఇజ్రాయెల్ తన ప్రాదేశిక సముపార్జనలను సాధారణ పరిష్కారం మరియు అరబ్ దేశాలతో శాంతి స్థాపన ప్రక్రియలో మాత్రమే వదులుకోగలదని అమెరికన్లు అంగీకరించారు. సోవియట్ యూనియన్, అరబ్ దేశాల స్థానాన్ని అనుసరించి, మొదటగా, యుద్ధ సమయంలో ఆక్రమించిన అన్ని భూభాగాల నుండి ఇజ్రాయెల్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.
ఇజ్రాయెల్‌తో పొత్తు యునైటెడ్ స్టేట్స్‌కు వ్యూహాత్మక ఎంపికగా మారింది. ఇజ్రాయెల్ పైలట్లు మరియు నావికులు అమెరికన్ నిఘా నౌక లిబర్టీని ముంచడానికి చేసిన ప్రయత్నం వంటి విషాద సంఘటన కూడా అతనిని ప్రభావితం చేయలేదు.
ఈ కథ ఆరు రోజుల యుద్ధం మధ్యలో జరిగింది.
జూన్ 8, 1967న, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఈజిప్టు తీరం నుండి వస్తున్న ఓడను గుర్తించింది. ఫోటో నిఘా డేటా అది అమెరికా నౌక అని సూచించింది. కానీ కొన్ని కారణాల వల్ల యునైటెడ్ స్టేట్స్ ఎంబసీ అటువంటి ఊహను తిరస్కరించింది. ఇజ్రాయెల్‌లు తమ ఓడను అమెరికన్‌గా మార్చడానికి ప్రయత్నిస్తున్న అరబ్బులు అని వారు భావించారని చెప్పగలిగారు.
మధ్యాహ్నం రెండు గంటల సమయంలో, ఒక జంట ఇజ్రాయెల్ యోధులు ఓడపై మెషిన్ గన్‌లను పేల్చారు మరియు దానిపై వరుస రాకెట్లను కాల్చారు. కానీ ఓడ అదే దిశలో కదులుతూనే ఉంది. మరో విమానం నాపామ్ డబ్బాను జారవిడిచింది. మూడు ఇజ్రాయెల్ బోట్లు క్షిపణి దాడి చేశాయి. ఇజ్రాయెల్ నావికులలో ఒకరు "లిబర్టీ - యుఎస్ నేవీ" అనే శాసనంతో ఒక లైఫ్ ప్రిజర్వర్‌ను కనుగొన్నారు. వెంటనే దాడులు ఆగిపోయాయి.
ఇజ్రాయెల్ ప్రభుత్వం ఏమీ దాచడానికి ప్రయత్నించకుండా వెంటనే స్పందించింది. నాలుగు గంటల సమయంలో అది ఒక విషాద దోషాన్ని నివేదించింది. విదేశీ నౌక పోరాట ప్రాంతంలో ఉండకూడదు, కానీ ఇజ్రాయెల్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పింది మరియు నష్టాన్ని భర్తీ చేయడానికి సుముఖత వ్యక్తం చేసింది.
యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వం క్షమాపణను అంగీకరించింది మరియు ఇది అనుకోకుండా జరిగిన పొరపాటు అని మరియు ఇజ్రాయిలీలు అమెరికన్ ఓడను ఈజిప్షియన్‌గా తప్పుగా భావించి ఉండవచ్చని అంగీకరించింది. ఇజ్రాయెల్ లిబర్టీ సిబ్బందికి పరిహారం చెల్లించవలసి వచ్చింది. రెండు వందల తొంభై మూడు అమెరికన్ నావికులలో, ముప్పై నాలుగు మంది మరణించారు.
ప్రాణాలు వేరే వెర్షన్‌కు కట్టుబడి ఉన్నాయి. మొదట, ఓడ అంతర్జాతీయ జలాల్లో ఉందని, రెండవది, తమ ముందు ఎవరు ఉన్నారో ఇజ్రాయెల్‌లకు బాగా తెలుసు - వారు ఉదయం ఆరు గంటల నుండి లిబర్టీని చూస్తున్నారని వారు వాదించారు. ఇజ్రాయెల్ నిఘా విమానాలు అనేక సార్లు లిబర్టీ మీదుగా ప్రయాణించాయి. అమెరికా జెండాను పైలట్‌లు ఎలా చూడలేదు?
ఓడపై కాల్పులు జరిగినప్పుడు, నావికులు మరొక అమెరికన్ జెండాను ఎగురవేశారు మరియు సమీపంలోని అమెరికన్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌కు సహాయం కోసం ఒక సంకేతాన్ని పంపారు, అది వాటిని గాలి నుండి కవర్ చేస్తుంది. కానీ సహాయం రాలేదు, మరియు ఇజ్రాయిలీలు మళ్లీ మళ్లీ దాడి చేస్తూనే ఉన్నారు. లిబర్టీ నావికులను అత్యంత దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం ఏమిటంటే, వారిని రక్షించడానికి వారి స్వంత ప్రభుత్వం ఏమీ చేయలేదు. ప్రాణాలతో బయటపడిన వారికి ఏమి జరిగిందో మాట్లాడకూడదని నిషేధించారు.
ఇజ్రాయెల్ యొక్క భూభాగం చాలా చిన్నది, బీరుట్‌లోని అమెరికన్ ఎంబసీ వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ లిజనింగ్ సర్వీస్ యూదు రాష్ట్రంలోని అన్ని రేడియో కమ్యూనికేషన్‌లను పర్యవేక్షిస్తుంది. ఇజ్రాయెల్ పైలట్లు లిబర్టీపై దాడి చేసినప్పుడు వారి సంభాషణలను కూడా రాయబార కార్యాలయం రికార్డ్ చేసింది.
ఇజ్రాయిలీలు అమెరికన్లపై ఎందుకు కాల్పులు జరిపారు?
వారు, మీరు అర్థం చేసుకోవాలి, ముఖ్యంగా సున్నితమైన సాంకేతికతతో కూడిన గూఢచారి నౌక రూపాన్ని ఇష్టపడలేదు.
మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం ప్రారంభానికి కొన్ని రోజుల ముందు, ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్‌తో వ్యవహరించే నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీకి లిబర్టీ తిరిగి కేటాయించబడింది. స్పెయిన్‌లో, హీబ్రూ మాట్లాడే ఏజెన్సీకి చెందిన ఇద్దరు అనువాదకులు విమానం ఎక్కారు. సంక్షిప్తంగా, "మేము ఇజ్రాయెల్‌ను వింటున్నాము" అనే ఆపరేషన్ ముందుగానే ప్లాన్ చేయబడింది.
లిబర్టీ టెక్నాలజీ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్‌లోని ప్రతి రేడియో ప్రసార పరికరాన్ని గుర్తించడం సాధ్యం చేసింది. ఒక ఇజ్రాయెల్ సైనికుడు ఇంటర్‌కామ్‌ను ఆన్ చేసి, కమాండర్‌కి ఏదైనా నివేదించినప్పుడు, ఇజ్రాయెల్ ట్యాంక్ కమాండర్ కంపెనీ కమాండర్‌కు నివేదించినప్పుడు, సంభాషణ రికార్డ్ చేయబడింది, సిగ్నల్ బలం మరియు ప్రసార పరికరం యొక్క స్థానం స్థాపించబడింది. ఇది దాదాపు ప్రతి ఇజ్రాయెలీ సైనికుడు మరియు సాయుధ వాహనం యొక్క స్థానం యొక్క ఖచ్చితమైన మ్యాప్‌ను సంకలనం చేయడానికి అమెరికన్లను అనుమతించింది.
లిబర్టీ యొక్క పరికరాలు దాని సిబ్బంది నైపుణ్యం మరియు విశ్లేషించగలిగిన దానికంటే ఎక్కువ కమ్యూనికేషన్‌లను అడ్డగించాయి. అందువల్ల, ఓడ ప్రతిదీ మాత్రమే రికార్డ్ చేసింది మరియు సేకరించిన సమాచారాన్ని విశ్లేషణాత్మక కేంద్రానికి ప్రసారం చేసింది.
మరియు సమీపంలో, సైప్రస్‌లో, బ్రిటిష్ రేడియో ఇంటెలిజెన్స్ యొక్క భారీ కేంద్రం ఉంది, ఇది లిబర్టీ నుండి మొత్తం సమాచార ప్రవాహాన్ని అడ్డగించింది. స్పష్టంగా, ఇజ్రాయిలీలు బ్రిటిష్ వారి పాత శత్రువులు అరబ్బులతో సమాచారాన్ని పంచుకోవచ్చని భయపడ్డారు. CIA జోర్డాన్‌కు రహస్య సమాచారాన్ని సరఫరా చేస్తుందని ఇజ్రాయెల్‌లు ఇప్పటికే అనుమానించారు - కింగ్ హుస్సేన్ తన సింహాసనాన్ని కోల్పోవడాన్ని అమెరికన్లు కోరుకోలేదు. బ్రిటిష్ మరియు అమెరికన్లు ఈజిప్షియన్లకు సహాయం చేయాలనుకుంటే? మరియు వారు ఇజ్రాయెల్ దళాల కదలికల గురించి వారికి తెలియజేయడం ప్రారంభిస్తారా?
బహుశా భయాలు అతిశయోక్తిగా ఉన్నాయి. ఓడిపోయిన ఈజిప్టు సైన్యాన్ని ఏ ఇంటెలిజెన్స్ రక్షించలేకపోయింది, కానీ యుద్ధం యొక్క వేడిలో ఇజ్రాయెల్‌లకు ప్రశాంతమైన విశ్లేషణకు సమయం లేదు. ఇజ్రాయెల్ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడలేదు, కాబట్టి వారు తమ ఇంటి గుమ్మంలో ఉన్న గూఢచారి ఉంగరాన్ని వదిలించుకోవడానికి లిబర్టీని కొట్టారు.
లిబర్టీ అధికారులు ప్రమాదాన్ని పసిగట్టారు మరియు నిరాయుధ ఓడను యుద్ధ ప్రాంతానికి ఎందుకు పంపుతున్నారు అని ఆశ్చర్యపోయారు.
జూన్ 5 సాయంత్రం, లిబర్టీకి చెందిన కెప్టెన్ విలియం మెక్‌గోనాగల్ 6వ ఫ్లీట్ కమాండర్ అడ్మిరల్ విలియం మార్టిన్‌కి రేడియోగ్రామ్ పంపాడు, ఎస్కార్ట్ డిస్ట్రాయర్‌ను పంపమని అడిగాడు మరియు “ఆత్మరక్షణ కోసం, ఓడలో కేవలం నాలుగు 12.6 మాత్రమే ఉన్నాయి. mm మెషిన్ గన్స్ మరియు చిన్న ఆయుధాలు.
మరుసటి రోజు, ఫ్లీట్ కమాండర్ నిరాకరించాడు, లిబర్టీ అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తోందని, సంఘర్షణతో ఎటువంటి సంబంధం లేదని మరియు "ఎటువంటి వైపు దాడి చేయలేము" అని వివరించాడు.
అయినప్పటికీ ఓడ యొక్క కెప్టెన్ మెషిన్ గన్ సిబ్బందికి స్థిరమైన పోరాట విధిని ఏర్పాటు చేశాడు.
జూన్ 7 సాయంత్రం, ఓడ ఇజ్రాయెల్ వైపు కదిలింది. వైమానిక నిఘా టెల్ అవీవ్‌లోని కోస్టల్ కమాండ్ సెంటర్‌కు లిబర్టీ మార్గాన్ని మార్చిందని నివేదించింది. ఇజ్రాయెల్ విమానాలు ఓడను చుట్టుముట్టాయి.
ఓడ యొక్క కమ్యూనికేషన్ సెంటర్‌లో, అమెరికన్ నావికులు ఎలక్ట్రానిక్ కౌంటర్‌మెజర్స్ సిస్టమ్‌ను ఆన్ చేయడం ద్వారా మరియు ఇజ్రాయెల్ విమానాలకు వక్రీకరించిన సంకేతాలను పంపడం ద్వారా తమను తాము రంజింపజేసారు, ఓడ యొక్క ఇమేజ్‌ను తగ్గించడం లేదా దానిని బాగా పెంచడం.
ఆ సమయంలో, అమెరికన్ మిలిటరీ అటాచ్ వాషింగ్టన్‌కు అత్యవసర టెలిగ్రామ్‌ను హెచ్చరించాడు: లిబర్టీ ఇజ్రాయెల్ తీరానికి దగ్గరగా వస్తే, ఇజ్రాయిలీలు దానిపై దాడి చేస్తారు. కానీ దీనికి సంబంధించి జారీ చేయబడిన ఆదేశాలు రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క గ్లోబల్ కమ్యూనికేషన్ సిస్టమ్‌లో తప్పుదారి పట్టించబడ్డాయి లేదా కోల్పోయాయి.
అటాచ్ అలారం మోగించడం వృథా కాదు. ఇజ్రాయెల్ విమానాలు లిబర్టీపై కాల్పులు జరిపాయి. వారు విల్లు మెషిన్ గన్‌ను నాశనం చేశారు మరియు అనేక యాంటెన్నాలను పడగొట్టారు. అరగంట తర్వాత టార్పెడో బోట్లు కనిపించాయి. వారు ఐదు టార్పెడోలను కాల్చారు. వాటిలో ఒకటి పొట్టు మధ్యలో తాకింది మరియు పేలుడు కారణంగా ఇరవై నాలుగు మంది మరణించారు.
కేవలం ఒక గంట తర్వాత 6వ ఫ్లీట్ యొక్క కమాండర్ ఓడను రేడియోలో ప్రసారం చేశాడు:
“నేను మీ నివేదికను అందుకున్నాను. నేను మిమ్మల్ని కవర్ చేయడానికి విమానాలను పంపుతున్నాను. ఉపరితల నౌకలు మిమ్మల్ని సమీపిస్తున్నాయి. పరిస్థితిని నివేదించడం కొనసాగించండి."
మరో గంట తర్వాత, ఇజ్రాయెల్ జనరల్ స్టాఫ్ యొక్క విదేశీ వ్యవహారాల విభాగానికి అమెరికన్ నావికాదళ అటాచ్ ఆహ్వానించబడ్డారు మరియు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ యొక్క విమానాలు మరియు టార్పెడో పడవలు "అమెరికన్ నౌకపై పొరపాటుగా దాడి చేశాయని" తెలియజేయబడింది. ఇజ్రాయెల్‌లు "తమ ప్రగాఢ క్షమాపణలు మరియు అటువంటి విభేదాలను నివారించడానికి, పోరాట ప్రాంతంలో తీరంలో ఉన్న ఇతర అమెరికన్ నౌకల గురించి తక్షణ సమాచారం కోసం అడగండి" అని అటాచ్ వాషింగ్టన్‌కు నివేదించింది.
ఇంటెలిజెన్స్ షిప్ ఇజ్రాయెల్ దళాల చర్యలను పర్యవేక్షిస్తున్నందున యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వం ఈ కథనాన్ని మరచిపోవాలని ఎంచుకుంది. అమెరికన్లు ఎల్లప్పుడూ రోనాల్డ్ రీగన్‌కు చాలా ప్రియమైన సూత్రం ద్వారా మార్గనిర్దేశం చేయబడతారు, అతను తరచుగా పునరావృతం చేస్తాడు: "నమ్మండి, కానీ ధృవీకరించండి."
యునైటెడ్ స్టేట్స్ మరియు ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు ఆచరణాత్మక ప్రాతిపదికన అభివృద్ధి చెందాయి. అమెరికన్లు ఇజ్రాయెల్‌ను స్థిరమైన మరియు నమ్మదగిన రాజ్యంగా గౌరవించారు. అదనంగా, ఇది మొత్తం ప్రాంతంలో ఏకైక ప్రజాస్వామ్య దేశం, అంటే దాని విధానాలలో ఊహించదగినది. కానీ రెండు దేశాల ప్రయోజనాలు వేరుగా ఉంటే, అమెరికన్లు ఇజ్రాయెల్ కాదు వారి స్వంత మార్గనిర్దేశం చేస్తారు.
మరియు 1967లో ఇజ్రాయెల్‌తో సంబంధాలను తెంచుకున్న సోవియట్ యూనియన్ చివరకు అరబ్ దేశాల పక్షాన నిలిచింది. యునైటెడ్ స్టేట్స్ మార్క్ తప్పిపోయినట్లు అనిపించింది: చిన్న ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వడం ద్వారా, అది విస్తారమైన అరబ్ ప్రపంచానికి వ్యతిరేకంగా నిలిచింది. కానీ సోవియట్ యూనియన్, దీనికి విరుద్ధంగా, సరైన ఎంపిక చేసింది మరియు దాదాపు మొత్తం మూడవ ప్రపంచం దాని వైపు ఉంది.
డజన్ల కొద్దీ రాష్ట్రాల నాయకులు మరియు నాయకులు వారికి శాశ్వతమైన స్నేహం మరియు ప్రేమను ప్రమాణం చేసినప్పుడు సోవియట్ నాయకులు మెచ్చుకున్నారు. రాష్ట్ర బడ్జెట్ ఖర్చుతో ఇంత మంచి వ్యక్తులకు రుణాలు మరియు ఆయుధాలు ఇవ్వడం జాలి కాదు.
వాస్తవానికి, సోవియట్ అధికారులకు మార్గనిర్దేశం చేసే ఇతర, మరింత ప్రాపంచిక, ఉద్దేశ్యాలు ఉన్నాయి. సుదీర్ఘ వ్యాపార పర్యటనలకు వేల మరియు వేల మంది ప్రజలు ఈ దేశాలకు వెళ్లారు. అధికారులు మరియు నిపుణులు తమ మాతృభూమి కంటే మెరుగైన పరిస్థితులలో నివసించారు మరియు చాలా మంచి డబ్బు సంపాదించారు. తిరిగొచ్చాక కార్లు, అపార్ట్ మెంట్లు కొన్నాం. అరబ్ దేశాల్లో పని చేయడం మానసికంగా సౌకర్యంగా మారింది. టీచర్‌గా, మెంటార్‌గా నటించడం బాగుంది. అరబ్ ప్రపంచంలో "జ్ఞానోదయమైన పాశ్చాత్యుల" పాత్రను పోషించడం, అధ్యయనం చేయడం కాదు, మరింత వెనుకబడిన ప్రజలకు బోధించడం, తనను తాను సమర్థించుకోవడం, ఉన్నతంగా భావించడం వంటి కోరిక కూడా ముఖ్యమైనది.
కానీ సంవత్సరాలు గడిచాయి మరియు మధ్యప్రాచ్యంలో యునైటెడ్ స్టేట్స్కు కొన్ని మిత్రదేశాలు ఉన్నాయని తేలింది, కానీ వారు అమెరికన్లకు విధేయులుగా ఉన్నారు. సోవియట్ యూనియన్ యొక్క అరబ్ స్నేహితులు అంత నమ్మదగినవారు కాదని తేలింది. వారు ఆయుధాలు, రుణాలు మరియు సైనిక సలహాదారులను పంపినంత కాలం మాత్రమే సోవియట్ నాయకులను చూసి నవ్వారు.
డెబ్బై మూడు అక్టోబర్ యుద్ధం యొక్క ఎత్తులో, ఈజిప్ట్ మరియు సిరియా రెండు వైపుల నుండి ఇజ్రాయెల్‌పై దాడి చేసినప్పుడు, కోసిగిన్ కైరోకు వెళ్లాడు. ఈజిప్టు అధ్యక్షుడు అన్వర్ సాదత్ అతనిపై ఆరోపణలతో దాడి చేశారు:
"సూయజ్ కెనాల్ మీదుగా వంతెనలు నిర్మించడానికి మీరు మాకు కాలం చెల్లిన పరికరాలను అందించారు!" మీరు దీన్ని అరగంటలో చేయడానికి అనుమతించే కొత్త టెక్నిక్‌ని కలిగి ఉండగా, దీన్ని చేయడానికి మాకు ఐదు గంటలు పట్టింది. మీరు మాకు అందించే ఆయుధాలను ఆధునికం అని పిలవలేము! మేము ఇజ్రాయెల్ వెనుక పడిపోవడం మీ తప్పు. మరియు మీరు దీన్ని స్నేహపూర్వక సంబంధాలు అంటారా?
ఇంతలో, ఇజ్రాయిలీలు ఎదురుదాడికి దిగారు మరియు సూయజ్ కాలువను దాటారు. ఆ రోజున కోసిగిన్ యొక్క సాధారణంగా అభేద్యమైన ముఖంలో సంతోషం ఉన్నట్లు సాదత్‌కు అనిపించింది:
"ఈ ఎదురుదాడి మిమ్మల్ని పూర్తిగా అలసిపోతుంది, ఎందుకంటే కైరో దాడిలో ఉంది."
- నేను అడిగిన ట్యాంకులు ఎక్కడ ఉన్నాయి? - సాదత్ అతనికి ఒక ప్రశ్నతో సమాధానమిచ్చాడు.
"మేము సిరియాపై మా ప్రయత్నాలను కేంద్రీకరించాము," సోవియట్ ప్రభుత్వ అధిపతి వివరించాడు, "ఇది ఒక రోజులో వెయ్యి రెండు వందల ట్యాంకులను కోల్పోయింది ...
వాలెంటిన్ ఫాలిన్ ప్రకారం, అక్టోబర్ యుద్ధంలో, “సోవియట్ సైన్యం యొక్క ఆదేశం - రాజకీయ నాయకత్వం నిర్ణయిస్తే! - వాయుమార్గాన నిర్మాణాలలో కొంత భాగాన్ని అప్రమత్తంగా ఉంచండి. కానీ లియోనిడ్ ఇలిచ్ బ్రెజ్నెవ్ తన అరబ్ స్నేహితులకు బదులుగా పోరాడాలనే చిన్న కోరికను అనుభవించలేదు.
అక్టోబర్ యుద్ధం తర్వాత, బ్రెజ్నెవ్ మరియు గ్రోమికో మధ్యప్రాచ్యంలో తదుపరి ఏమి చేయాలో చర్చించారు. ఈ సంభాషణను CPSU సెంట్రల్ కమిటీ అంతర్జాతీయ విభాగం డిప్యూటీ హెడ్ అనటోలీ చెర్న్యావ్ రికార్డ్ చేశారు.
బ్రెజ్నెవ్ గ్రోమికోతో ఇలా అన్నాడు:
- ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలను పునరుద్ధరించడం అవసరం. వారి స్వంత చొరవతో.
గ్రోమికో జాగ్రత్తగా గమనించాడు:
"అరబ్బులు మనస్తాపం చెందుతారు, శబ్దం ఉంటుంది."
బ్రెజ్నెవ్ చాలా తీవ్రంగా స్పందించారు:
- వారు తమ ఎఫ్ ... తల్లికి వెళ్లారు! మేము చాలా సంవత్సరాలు వారికి సహేతుకమైన మార్గాన్ని అందిస్తున్నాము. లేదు, వారు పోరాడాలనుకున్నారు. దయచేసి, మేము వారికి సరికొత్త పరికరాలను అందించాము - వియత్నాంలో అందుబాటులో లేనివి. వారు ట్యాంకులు మరియు విమానయానంలో రెట్టింపు ఆధిక్యత, ఫిరంగిదళంలో ట్రిపుల్ ఆధిక్యత మరియు యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ మరియు యాంటీ ట్యాంక్ ఆయుధాలలో సంపూర్ణ ఆధిపత్యాన్ని కలిగి ఉన్నారు. ఇంకా ఏంటి? వాటిని మళ్లీ కొట్టారు. మరియు వారు మళ్ళీ పారిపోయారు. మళ్లీ మమ్మల్ని కాపాడమని అరిచారు. సాదత్ అర్ధరాత్రి రెండుసార్లు నన్ను ఫోన్‌కి పిలిచాడు. నేను వెంటనే ల్యాండింగ్ ఫోర్స్‌ను పంపాలని డిమాండ్ చేశాడు. లేదు! మేము వారి కోసం పోరాడము. ప్రజలు మనల్ని అర్థం చేసుకోరు...
విషయాలు మాటలకు మించి జరగలేదు. బ్రెజ్నెవ్ ఇజ్రాయెల్తో సంబంధాలను పునరుద్ధరించడానికి ధైర్యం చేయలేదు. మరియు యూదు రాజ్యంతో సంబంధాలు లేకుండా, సోవియట్ యూనియన్ అరబ్ దేశాలకు యునైటెడ్ స్టేట్స్ వలె ఉపయోగపడదు. శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్న వారు యునైటెడ్ స్టేట్స్ నుండి సహాయం కోరారు, ఇది రెండు వైపులా సంబంధాలను కొనసాగించింది మరియు మధ్యవర్తి పాత్రను పోషించగలదు.
సోవియట్ యూనియన్‌ను విడిచిపెట్టిన మొదటి వ్యక్తి ఈజిప్టు అధ్యక్షుడు అన్వర్ సాదత్, అతను యుద్ధాన్ని ముగించి, సినాయ్ ద్వీపకల్పాన్ని శాంతియుతంగా తిరిగి పొందాలనుకున్నాడు.
జూలై 17, 1972న, సదత్ సోవియట్ సైనిక సలహాదారులందరినీ ఒక వారంలోపు స్వదేశానికి తిరిగి రావాలని కోరాడు మరియు ఆ సమయంలో ఈజిప్టులో ఇరవై వేల మందికి పైగా సోవియట్ అధికారులు ఉన్నారు. వారు బెటాలియన్‌తో ప్రారంభించి అన్ని సైనిక విభాగాలలో సలహాదారులుగా పనిచేశారు.
అప్పుడు సాదత్ దేశ ప్రయోజనాలకు ద్రోహి అని, అందుకే ఇజ్రాయెల్‌తో శాంతి నెలకొందని చెప్పారు. కానీ అతని వారసుడు హోస్నీ ముబారక్ సోవియట్ యూనియన్‌తో స్నేహపూర్వక సంబంధాలకు తిరిగి రాలేదు, కానీ అమెరికాతో సయోధ్యకు కూడా ప్రాధాన్యత ఇచ్చాడు.
అరబ్ స్నేహితుల కోసం ఖర్చు చేయని ప్రేమ అంతా సిరియాకు బదిలీ చేయబడింది, ఇది ఇజ్రాయెల్‌ను ద్వేషిస్తుంది మరియు ఈజిప్ట్ మరియు జోర్డాన్‌ల మాదిరిగా కాకుండా - యూదు రాజ్యంతో చర్చలు మరియు శాంతిని నెలకొల్పడానికి ఇష్టపడదు.
నవంబర్ 1970లో డమాస్కస్‌లో జరిగిన తిరుగుబాటు, మిలటరీ పైలట్ హఫీజ్ అస్సాద్ అధికారంలోకి వచ్చి, అతని పూర్వీకుడు సలేహ్ జెడిద్‌ను (ఇరవై మూడు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన తర్వాత జైలులో మరణించాడు) తొలగించినప్పుడు, మాస్కోలో జాగ్రత్తగా స్వాగతం పలికారు. కానీ వారు త్వరగా అస్సాద్‌తో కలిసిపోయారు. సిరియన్లు చేసిన మొదటి పని ఆయుధాలను అడిగారు మరియు వాటిని అపరిమిత పరిమాణంలో స్వీకరించారు. హఫీజ్ అస్సాద్, బహుశా ఇతర అరబ్ నాయకుల కంటే మెరుగ్గా ఉన్నాడు, సోవియట్ నాయకుల నుండి తనకు అవసరమైన ప్రతిదాన్ని స్వీకరించే శాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించాడు, దేనినీ త్యాగం చేయకుండా.
అసద్ స్పష్టంగా చెప్పాడు: "నేను మాస్కో నుండి ఒక బిలియన్ కంటే తక్కువ ఆయుధాలను తీసుకోను."
1982 లో, సిరియా మరియు ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు మరింత దిగజారాయి మరియు కొత్త యుద్ధం యొక్క ముప్పు తలెత్తింది, సెంట్రల్ కమిటీ యొక్క అంతర్జాతీయ విభాగం డిప్యూటీ హెడ్ K.N. బ్రూటెంట్స్. సిరియా USSR నుండి అదనపు ఆయుధాలను పొందింది. సోవియట్ SAM-5 క్షిపణులు లెబనాన్‌కు, ఇజ్రాయెల్‌కు దగ్గరగా ఉన్న బెకా వ్యాలీకి బదిలీ చేయబడ్డాయి. వాటిని నాశనం చేస్తామని ఇజ్రాయెల్ బెదిరించింది.
జనరల్ స్టాఫ్ చీఫ్ మార్షల్ N.V. "అమెరికన్లు మరియు యూదులు తమను తాము పాతిపెడుతున్నారు" అని ఒగార్కోవ్ చిరాకుగా బ్రూటెంట్స్‌తో చెప్పాడు, అయితే ఈ ప్రాంతంలో "మా పిడికిలి" "బలంగా" ఉంటుంది.
లెఫ్టినెంట్ జనరల్ V.I. సైనిక పైలట్ అయిన మకరోవ్ అప్పుడు జనరల్ స్టాఫ్‌లో పనిచేస్తున్నాడు. మధ్యప్రాచ్యంలో జరిగిన వైమానిక యుద్ధాలు సిరియన్ పైలట్ల ఓటమితో ముగిశాయని ఆయన గుర్తు చేసుకున్నారు.
తదుపరి టెలిగ్రామ్-రిపోర్ట్ చదివిన తర్వాత, జనరల్ స్టాఫ్ యొక్క ప్రధాన కార్యకలాపాల డైరెక్టరేట్ అధిపతి జనరల్ V.I. వారెన్నికోవ్ విజయవంతం కాని వైమానిక యుద్ధానికి కారణాలను అర్థం చేసుకోవాలని, తీర్మానాలు చేసి ప్రతిపాదనలను సమర్పించాలని డిమాండ్ చేశారు. మరో మాటలో చెప్పాలంటే, సోవియట్ సైన్యం యొక్క జనరల్ స్టాఫ్ మిడిల్ ఈస్ట్‌లో పోరాటాన్ని తన స్వంత యుద్ధంగా భావించింది మరియు వాస్తవానికి అరబ్ సైన్యాల పక్షాన పాల్గొన్నాడు.
కానీ సిరియన్లు మాత్రమే ఇజ్రాయెల్‌ను ఎదిరించలేకపోయారు; ఏదైనా విజయవంతమైన ఘర్షణకు ప్రత్యక్ష సోవియట్ సైనిక భాగస్వామ్యం అవసరం.
జూన్ 1982లో, కరెన్ బ్రూటెంట్స్, CPSU సెంట్రల్ కమిటీకి సెక్రటరీగా ఎన్నికైన ఆండ్రోపోవ్ కార్యాలయంలో ఉన్నప్పుడు, యూరి వ్లాదిమిరోవిచ్ మరియు రక్షణ మంత్రి మార్షల్ ఉస్టినోవ్ మరియు తరువాత గ్రోమికోతో టెలిఫోన్ సంభాషణలు జరిగాయి.
మార్షల్ ఉస్తినోవ్ "మిలిటరీ కవర్‌తో మరో రెండు క్షిపణి రెజిమెంట్లను సిరియాకు తరలించాలని" పట్టుదలతో ప్రతిపాదించాడు. మరో మాటలో చెప్పాలంటే, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా బహిరంగంగా సిరియా వైపు సైన్యం సిద్ధంగా ఉంది. ఆండ్రోపోవ్ జాగ్రత్తగా ఇలా అన్నాడు: "మేము దాని గురించి ఆలోచించాలి."
అదృష్టవశాత్తూ, విషయాలు కొత్త యుద్ధానికి రాలేదు.
ఇది వేడిగా ఉన్నప్పుడు, సిరియన్లు తమ భూభాగంలో సోవియట్ యూనియన్‌కు నావికా మరియు వైమానిక స్థావరాలను అందించడానికి సిద్ధంగా ఉన్నారని మాస్కోకు తెలియజేశారు మరియు ప్రతిగా సోవియట్ సైనికులతో సోవియట్ యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ క్షిపణి వ్యవస్థలను మోహరించాలని కోరారు. సోవియట్ దళాలు ఉన్న ప్రాంతాల్లో ఇజ్రాయిలీలు బాంబులు వేయరని సిరియన్లు అర్థం చేసుకున్నారు. ఉద్రిక్తత తగ్గిన వెంటనే, సిరియన్లు కొన్ని కారణాల వల్ల స్థావరాల గురించి వాగ్దానం గురించి మరచిపోయారు ...
 
బూమరాంగ్ తిరిగి వచ్చింది
సోవియట్ నాయకత్వం మరియు పాలస్తీనా మరియు ఇతర అరబ్ తీవ్రవాద సంస్థల మధ్య సంబంధాన్ని విభిన్నంగా పరిశీలించాల్సిన సమయం ఆసన్నమైంది.
ఈ రోజుల్లో, అధ్యక్షుడు పుతిన్, రష్యన్ జనరల్స్ మరియు ప్రత్యేక సేవల అధిపతుల పెదవులను ఎప్పటికీ వదలని “అంతర్జాతీయ ఉగ్రవాదం” అనే వ్యక్తీకరణను అమెరికన్ జర్నలిస్ట్ క్లైర్ స్టెర్లింగ్ రూపొందించారని కొంతమంది గుర్తుంచుకుంటారు. ఆమె 1981లో “నెట్‌వర్క్ ఆఫ్ టెర్రర్” అనే పుస్తకాన్ని ప్రచురించింది. అంతర్జాతీయ ఉగ్రవాదం ద్వారా విప్పబడిన రహస్య యుద్ధం." ఇది వివిధ ఉగ్రవాద సంస్థల మధ్య సహకారం గురించి. స్టెర్లింగ్ యొక్క పుస్తకం మాస్కోలో ఆగ్రహాన్ని కలిగించింది ఎందుకంటే ఇది KGB ఉగ్రవాదులకు అందించిన సహాయాన్ని వివరించింది.
మరియు ఆమెకు ఇంకా ప్రతిదీ తెలియదు! ఇప్పుడు మనకు ఈ చరిత్ర పేజీ గురించి చాలా ఎక్కువ తెలుసు. వాస్తవానికి, సోవియట్ యూనియన్ మధ్యప్రాచ్య ఉగ్రవాదానికి ఖైదు చేయబడిన తండ్రి కాదు. కానీ సోవియట్ ఇంటెలిజెన్స్ సేవలు (ఇతర సోషలిస్ట్ దేశాల సహోద్యోగులతో కలిసి) చాలా సంవత్సరాలు ఉగ్రవాదులకు ఆయుధాలు మరియు డబ్బుతో సహాయం చేశాయి, వారి భూభాగంలో శిక్షణ మరియు ఆశ్రయం పొందాయి, ఎందుకంటే వారు "సామ్రాజ్యవాదులు మరియు వారి జియోనిస్ట్ సేవకులకు" వ్యతిరేకంగా పోరాడారు.
ఈ సహాయం అధికారికంగా "స్కిస్మాటిక్స్" మరియు "పాలస్తీనా కారణానికి ద్రోహులు" అని లేబుల్ చేయబడిన వారికి కూడా విస్తరించింది. ఇప్పుడే ఈ అస్పష్టతకు గల అసలు ఉద్దేశాలు స్పష్టమవుతున్నాయి.
తీవ్రవాద చర్యలకు సోషలిస్టు ప్రపంచం ఆదర్శవంతమైన స్థావరం. ఇక్కడ, ఇనుప తెర వెనుక, వారు పోలీసులకు అతీతంగా ఉన్నారు మరియు స్థానిక అధికారులు సహకరించడానికి పూర్తి సంసిద్ధతను ప్రదర్శించారు. హంగేరి, బల్గేరియా, చెకోస్లోవేకియా, తూర్పు జర్మనీ - పాలస్తీనా ఉగ్రవాదులు ప్రతిచోటా అత్యంత అనుకూలమైన దేశం చికిత్సను ఆస్వాదించారు.
సోషలిస్ట్ దేశాల రహస్య సేవల అధిపతులు పాలస్తీనియన్లకు శిక్షణ ఇచ్చారు, ప్రధానంగా అరాఫత్ ప్రజలకు, వారికి ఆయుధాలు మరియు పేలుడు పదార్థాలను సరఫరా చేశారు మరియు అంతర్జాతీయ సామ్రాజ్యవాదం మరియు జియోనిజంపై దాడి చేయడానికి వారి దేశాల భూభాగాన్ని ఉపయోగించుకోవడానికి వారిని అనుమతించారు.
కానీ పాలస్తీనియన్లతో మాస్కో సంబంధాలు ఎప్పుడూ మబ్బులు లేకుండా లేవు.
సోవియట్-పాలస్తీనియన్ పరిచయాల వివరాల గురించి కొంతవరకు తెలిసిన సీనియర్ పాలస్తీనియన్లలో, విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. PLO కోసం మాస్కో చేసిన ప్రతిదానికీ కొందరు బేషరతుగా ధన్యవాదాలు తెలిపారు. మరికొందరు చాలా సందేహాస్పదంగా ఉన్నారు.
"మా పోరాటానికి తాము మద్దతు ఇస్తున్నామని మాస్కో నాయకులు ఎల్లప్పుడూ బిగ్గరగా ప్రకటించారు," PLO నాయకత్వంలోని ఒక సభ్యుడు జర్నలిస్టులకు ఫిర్యాదు చేశాడు, "కానీ క్లోజ్డ్ సమావేశాలలో వారు పూర్తిగా భిన్నంగా ప్రవర్తించారు మరియు మాకు ఏదైనా ఇవ్వడానికి వచ్చినప్పుడు చాలా లెక్కలు చూపుతున్నారు."
నికితా క్రుష్చెవ్ కాలం నుండి, సోవియట్ యూనియన్ ఈజిప్టుపై దృష్టి పెట్టడం అలవాటు చేసుకుంది. తర్వాత సిరియాకు. మధ్యప్రాచ్యంలో పరిస్థితి ఆధారపడి ఉన్న ప్రభావవంతమైన దేశాలతో వ్యవహరించడానికి మాస్కో ఇష్టపడింది. పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ యొక్క సృష్టిని మాస్కోలో అనుమానంతో చూశారు.
దాని లక్ష్యం, జాతీయ చార్టర్‌లో ప్రకటించబడింది, ఇజ్రాయెల్ నాశనం, సోవియట్ నాయకత్వంలోని కొంతమంది వ్యక్తులకు దగ్గరగా ఉంది, కానీ ఏ విధంగానూ రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా లేదు. శాశ్వత అరబ్-ఇజ్రాయెల్ వివాదం మాస్కోను మధ్యప్రాచ్యంలో పూర్తిగా స్థాపించడానికి, మధ్యధరా స్క్వాడ్రన్ కోసం అక్కడ స్థావరాలను పొందేందుకు మరియు UNలో ఓటు వేసేటప్పుడు అరబ్ రాష్ట్రాల మద్దతుపై ఆధారపడటానికి అనుమతించింది. ఇజ్రాయెల్ నాశనం మధ్యప్రాచ్యంలో సోవియట్ ఉనికిని అనవసరంగా చేస్తుంది.
పైగా యాసర్ అరాఫత్ సీరియస్ పార్ట్ నర్ అనిపించుకోలేదు. మనుగడ కోసం పోరాడుతూ అంతులేని విన్యాసాలు చేశాడు. అతను మాస్కోకు ఏమి ఇవ్వగలడు?
ఇజ్రాయెల్‌ను గుర్తించని చైనా, పాలస్తీనియన్లతో సంబంధాలు ఏర్పరచుకున్న మొదటి సోషలిస్టు దేశం. మావో జెడాంగ్‌కు కూడా కొన్ని రకాల అంతర్జాతీయ పరిచయాలు మరియు భాగస్వాములు అవసరం, ప్రాధాన్యంగా జూనియర్‌లు. యాసర్ అరాఫత్ 1964లో బీజింగ్ సందర్శించారు. మరుసటి సంవత్సరం, అక్కడ PLO కార్యాలయం ప్రారంభించబడింది. మరియు ప్రారంభంలో చైనా మాత్రమే పాలస్తీనియన్లకు ఆయుధాలను అందించింది మరియు డబ్బు గురించి నత్తిగా మాట్లాడలేదు మరియు వారు అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చింది. సమస్య ఏమిటంటే లెబనాన్‌లోని చైనీస్ ఓడరేవులు మరియు పాలస్తీనా స్థావరాల మధ్య దూరం చాలా ఎక్కువగా ఉంది.
అరాఫత్ తొలిసారిగా 1968లో ఈజిప్టు అధ్యక్షుడు నాసర్‌తో కలిసి రహస్యంగా తప్పుడు పేరుతో మాస్కోకు వచ్చాడు. వ్యక్తిగత పరిచయం మరియు రహస్య చర్చల తరువాత, అరాఫత్ పట్ల మాస్కోలో వైఖరి మెరుగుపడటం ప్రారంభమైంది. ముఖ్యంగా, సోవియట్ నాయకులు అరాఫత్ పూర్తిగా చైనా ప్రభావంలో పడతారని భయపడ్డారు. కానీ పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ బ్యూరో మాస్కోలో 1976లో మాత్రమే ప్రారంభించబడింది.
ఈజిప్టు అధ్యక్షుడు అన్వర్ సాదత్ సోవియట్ యూనియన్‌తో స్నేహంతో భ్రమపడి, క్రెమ్లిన్ అరబ్ ఈస్ట్‌లో కొత్త స్నేహితుల కోసం వెతకడం ప్రారంభించిన తర్వాత మాస్కో నుండి ప్రధాన సహాయం వచ్చింది.
ఎనభై రెండవ సంవత్సరంలో, "గలీలీలో శాంతి" అనే సైనిక ఆపరేషన్ ఫలితంగా, ఇజ్రాయెల్ దళాలు పాలస్తీనా సాయుధ దళాలను లెబనాన్ నుండి తరిమికొట్టినప్పుడు, జెరూసలేంలో ట్రోఫీల జాబితా బహిరంగపరచబడింది: ఎనభై ట్యాంకులు, అరవై ఐదు కటియుషా క్షిపణి లాంచర్లు, రెండు వందల గ్రెనేడ్ లాంచర్లు, నూట యాభై యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులు, డెబ్బై భారీ ఫిరంగి ముక్కలు, ఇరవై ఎనిమిది చిన్న ఆయుధాలు, నాలుగున్నర వేల టన్నుల మందుగుండు సామగ్రి...
సోవియట్ యూనియన్ పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్‌కు అందించిన దానిలో ఇది ఒక చిన్న భాగం. PLO వద్ద ఆయుధాల కోసం చెల్లించడానికి గణనీయమైన నిధులు ఉన్నాయి. చమురు విజృంభణ అరబ్ ప్రపంచంలో డబ్బు మిగులును సృష్టించింది, దాని నుండి పాలస్తీనియన్లకు ఏదైనా ఇవ్వవచ్చు. లిబియా కూడా ఇచ్చింది, అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల ముయమ్మర్ గడ్డాఫీ స్వయంగా అందుకున్న సోవియట్ ఆయుధాలను చెల్లించడానికి డబ్బును కనుగొనలేకపోయాడు. మరియు పాలస్తీనియన్లలో చాలా మంది ధనవంతులు ఉన్నారు, వారు సాధారణ పోరాటం కోసం డబ్బును విరాళంగా ఇచ్చారు.
లెబనాన్‌లో పాలస్తీనియన్ల ఓటమి తరువాత, మాస్కో అరాఫత్‌కు సహాయం చేస్తూనే ఉంది, అయితే అతని వ్యూహాత్మక ప్రాముఖ్యత పడిపోయింది.
అదనంగా, సిరియా అధ్యక్షుడు హఫీజ్ అసద్ అరాఫత్‌కు వ్యతిరేకంగా మాట్లాడాడు, అతను తన బలహీనతను గ్రహించి, పాలస్తీనా ఉద్యమాన్ని లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు. అతను PLO నుండి అనేక సమూహాలను విభజించాడు. మాస్కో అరాఫత్‌కు తన బాధ్యతలు మరియు దాని అత్యంత ముఖ్యమైన మిత్రదేశమైన సిరియా పట్ల విధేయత మధ్య నలిగిపోయింది.
మాస్కో మరియు పాలస్తీనియన్ల మధ్య సంబంధాల యొక్క నిజమైన స్వరూపం 1982లో ఇజ్రాయిలీల చేతుల్లోకి వెళ్లి ప్రచురించబడిన పత్రాల ద్వారా వెలుగులోకి వచ్చింది. వాటిలో నవంబర్ పదమూడు, డెబ్బై తొమ్మిదిన విదేశాంగ మంత్రి ఆండ్రీ గ్రోమికో మరియు యాసర్ అరాఫత్ మధ్య జరిగిన సంభాషణ రికార్డింగ్ ఉంది.
అరాఫత్‌ను ఉద్దేశించి గ్రోమికో ఇలా అన్నాడు:
- మేము పాలస్తీనా, అరబ్ స్థానానికి మద్దతు ఇస్తున్నాము. UNలో మీరు చేసే ఏ ప్రతిపాదనకైనా మేము నిస్సందేహంగా మద్దతిస్తాము. మా సోషలిస్ట్ స్నేహితుల మద్దతు మీకు హామీ ఇవ్వబడింది. కానీ చివరి ప్రశ్న నిజంగా ప్రశ్న మాత్రమే. మేము పాలస్తీనా సమస్య గురించి అమెరికన్లతో మాట్లాడినప్పుడు, వారు మమ్మల్ని అడుగుతారు: PLO ఇజ్రాయెల్‌ను గుర్తించకపోతే PLOతో వ్యవహరించడం మరియు స్వతంత్ర పాలస్తీనా రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించడం సాధ్యమేనా?.. మీరు కొన్ని వ్యూహాత్మక అవకాశాలను పరిశీలిస్తున్నారా? శత్రు శిబిరం నుండి గుర్తింపుకు బదులుగా రాయితీలు? ? మీరు ఉనికిలో ఇజ్రాయెల్ యొక్క హక్కును గుర్తించాలని ఆలోచిస్తున్నారా?
అరాఫత్, రహస్య చర్చలలో కూడా, తన మిత్రుడికి ప్రెస్ కాన్ఫరెన్స్‌ల మాదిరిగానే తప్పించుకునే సమాధానం ఇచ్చాడు:
- యూదులు మరియు అరబ్బుల కోసం ఉమ్మడి రాష్ట్ర ఏర్పాటు మా స్థానం. వారు మాకు సమాధానం ఇజ్రాయెల్ నాశనం అని దీని అర్థం. డెబ్బై నాలుగవ సంవత్సరంలో, ఇజ్రాయెల్ విడిచిపెట్టిన భూమిలో ఏ ప్రాంతంలోనైనా మా రాష్ట్రాన్ని సృష్టిస్తామని మేము ప్రకటించాము మరియు ఇది మా హక్కు.
గ్రోమికో సమయాన్ని వృథా చేయాలనుకోలేదు మరియు సంభాషణను చల్లగా ముగించాడు:
- మీ స్థానం మారితే, ఈ సమస్యను నివారించడం అసాధ్యం కాబట్టి, మాకు తెలియజేయమని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. దీని గురించి ఆలోచించమని నేను మిమ్మల్ని అడుగుతున్నాను.
ఇది నిజమైన పత్రం అయితే, ఇది ఒకరికొకరు అత్యంత తీవ్రమైన ప్రేమను బహిరంగంగా ప్రదర్శించిన భాగస్వాముల మధ్య చాలా కష్టమైన సంబంధాన్ని సూచిస్తుంది.
కానీ రాజకీయ విభేదాలు సైనిక సహకారంతో జోక్యం చేసుకోలేదు. అయితే, పాలస్తీనియన్లు సైనిక కార్యకలాపాలను సాధారణంగా టెర్రరిజం అంటారు.
కొన్ని అంచనాల ప్రకారం, 1973 నుండి, సోవియట్ యూనియన్‌లో - బాకు, తాష్కెంట్, సింఫెరోపోల్ మరియు ఒడెస్సాలో సుమారు మూడు వేల మంది పాలస్తీనియన్లు సైనిక శిక్షణ పొందారు.
సిమ్ఫెరోపోల్ మరియు అలుష్టా మధ్య రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విదేశీ సైనిక సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి 165వ శిక్షణా కేంద్రం ఉంది. 1980లో, శిక్షణా కేంద్రం సింఫెరోపోల్ మిలిటరీ జాయింట్ స్కూల్‌గా పేరు మార్చబడింది. అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి పద్దెనిమిది వేల మంది యోధులు దాని గుండా వెళ్ళారు. వారు ఇక్కడ నిఘా మరియు విధ్వంసక పనిని నేర్పించారు - ఆయుధ డిపోలను స్వాధీనం చేసుకోవడం, పేలుడు పరికరాలను అమర్చడం, విమానాలను కాల్చడం ఎలా...
లెబనాన్‌లోని ఒక పాడుబడిన పాలస్తీనియన్ కార్యాలయంలో, ఇజ్రాయెల్‌లు జనవరి 22, 1981 నాటి సోవియట్ యూనియన్ పర్యటనలో పాలస్తీనా సైనిక మిషన్ యొక్క నివేదికలలో ఒకదాన్ని కనుగొన్నారు.
అధ్యయనం చేయడానికి వచ్చిన పాలస్తీనా క్యాడెట్‌లలో కొంతమంది కరెన్సీ వ్యాపారం చేయడం, తాగడం, సోవియట్ బోధకులకు విధేయత చూపడానికి నిరాకరించడం మరియు ప్రోగ్రామ్ కింద అవసరమైన వాటిని అధ్యయనం చేయకూడదనుకోవడం వంటి కారణాల వల్ల వారిని వెనక్కి పంపవలసి వచ్చిందని నివేదిక పేర్కొంది.
శిబిరాలను సందర్శించిన పాలస్తీనియన్లు చాలా రాజకీయ సమాచారం మరియు చాలా తక్కువ ఆచరణాత్మక శిక్షణ ఉందని ఫిర్యాదు చేశారు. లెబనాన్‌లో జరిగిన పోరాట సమయంలో, పాలస్తీనా దళాలలో కొద్ది భాగం మాత్రమే తగినంత నైపుణ్యంతో పోరాడినట్లు ఇజ్రాయెల్ అధికారులు గుర్తించారు. మిగిలిన వారు అసంఘటితంగా వ్యవహరించారు, ఆధునిక ఆయుధాలను ఎలా ఉపయోగించాలో తెలియదు మరియు భారీ నష్టాన్ని చవిచూశారు.
ఈ నివేదిక చాలా ఆసక్తికరమైన సమాచారాన్ని కలిగి ఉంది:
“మా బృందం సింఫెరోపోల్‌కు చేరుకుంది. సమూహంలో నూట తొంభై నాలుగు మంది యోధులు ఉన్నారు. కింది వర్గాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి: ఫతా, పాలస్తీనా లిబరేషన్ ఆర్మీ, పాపులర్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా, డెమోక్రటిక్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా - జనరల్ కమాండ్, పాలస్తీనా లిబరేషన్ ఫ్రంట్..."
పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ స్వచ్ఛమైన రాజకీయాలలో నిమగ్నమై ఉందని మాస్కో రాజకీయ నాయకులు ఎల్లప్పుడూ వాదించారు, అరాఫత్ నియంత్రణలో లేని కొన్ని ఇతర "విభిన్న" సమూహాల పని టెర్రర్. కానీ సోవియట్ శిక్షణా కేంద్రాలలో, పాలస్తీనియన్లకు ఖచ్చితంగా విధ్వంసం మరియు ఉగ్రవాద కార్యకలాపాలు బోధించబడ్డాయి. మరియు ఈ శిబిరాల్లోని క్యాడెట్లలో, వారిలో ఎక్కువ మంది యాసర్ అరాఫత్ ప్రజలే.
ఈ గుంపు యొక్క క్రూరమైన చర్యలను బహిరంగంగా ఖండించినప్పటికీ, మాస్కో కూడా డెమోక్రటిక్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా - హైకమాండ్ నుండి ఉగ్రవాదులను అంగీకరించడం ఆసక్తికరంగా ఉంది.
అయినప్పటికీ, సిరియన్ జనరల్ స్టాఫ్ నాయకత్వంలో పనిచేస్తున్న పాలస్తీనా లిబరేషన్ ఆర్మీ కూడా పాలస్తీనా ఉద్యమం యొక్క అత్యంత సరిదిద్దలేని మరియు క్రూరమైన యూనిట్లలో ఒకటి. అలాగే జార్జెస్ హబ్బాష్ మరియు వాడి హద్దాద్ నేతృత్వంలోని పాపులర్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా. ఇజ్రాయెలీ లాడ్ విమానాశ్రయంలో ప్రయాణీకులను కాల్చడం ప్రారంభించి, చాలా విమాన హైజాకింగ్‌లను నిర్వహించింది మరియు రక్తపాత చర్యలలో పాల్గొంది.
ఏప్రిల్ ఇరవై మూడవ, డెబ్బై నాలుగు, KGB ఛైర్మన్ యూరి ఆండ్రోపోవ్ CPSU సెంట్రల్ కమిటీ జనరల్ సెక్రటరీ లియోనిడ్ ఇలిచ్ బ్రెజ్నెవ్‌ను ఉద్దేశించి ప్రసంగించారు (ఈ పత్రం వర్గీకరించబడింది):
“1968 నుండి, రాష్ట్ర భద్రతా కమిటీ PFLP యొక్క బాహ్య కార్యకలాపాల విభాగం అధిపతి అయిన వాడి హద్దాద్‌తో పాపులర్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా (PFLP) పొలిట్‌బ్యూరో సభ్యునితో వ్యాపార కుట్రపూరిత సంబంధాన్ని కొనసాగించింది.
ఈ సంవత్సరం ఏప్రిల్‌లో జరిగిన లెబనాన్‌లోని KGB నివాసితో జరిగిన సమావేశంలో. g., హద్దాద్, ఒక రహస్య సంభాషణలో, PFLP యొక్క విధ్వంసక మరియు తీవ్రవాద కార్యకలాపాల యొక్క మంచి కార్యక్రమాన్ని వివరించాడు... ప్రస్తుతం, PFLP ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో పెద్ద చమురు నిల్వ కేంద్రాలపై దాడులతో సహా అనేక ప్రత్యేక కార్యకలాపాలను సిద్ధం చేస్తోంది. (సౌదీ అరేబియా, పెర్షియన్ గల్ఫ్, హాంకాంగ్ మొదలైనవి) , ట్యాంకర్లు మరియు సూపర్ ట్యాంకర్లను నాశనం చేయడం, ఇరాన్, గ్రీస్, ఇథియోపియా, కెన్యాలో అమెరికన్ మరియు ఇజ్రాయెల్ ప్రతినిధులపై చర్యలు, టెల్ అవీవ్‌లోని డైమండ్ సెంటర్ భవనంపై దాడి మొదలైనవి. .
వ్యక్తిగత విధ్వంసక కార్యకలాపాలను నిర్వహించడానికి అవసరమైన కొన్ని రకాల ప్రత్యేక సాంకేతిక పరికరాలను పొందడంలో తన సంస్థకు సహాయం చేయాలనే అభ్యర్థనతో హడాద్ మా వైపు తిరిగాడు...
హద్దాద్‌తో మా సంబంధం యొక్క స్వభావం కొంతవరకు, PFLP యొక్క బాహ్య కార్యకలాపాల విభాగం యొక్క కార్యకలాపాలను నియంత్రించడానికి, సోవియట్ యూనియన్‌కు ప్రయోజనకరమైన దానిపై ప్రభావం చూపడానికి మరియు మా ప్రయోజనాల కోసం క్రియాశీల చర్యలను నిర్వహించడానికి అనుమతిస్తుంది. తన సంస్థ సహాయంతో, అవసరమైన గోప్యతను కాపాడుకుంటూ.
పైన పేర్కొన్న వాటిని పరిగణనలోకి తీసుకుంటే, పాలస్తీనా విముక్తి కోసం పాపులర్ ఫ్రంట్‌కు ప్రత్యేక సహాయం అందించాలని వాడి హద్దాద్ చేసిన అభ్యర్థనపై సాధారణంగా సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండటం తదుపరి సమావేశంలో మంచిది అని మేము భావిస్తాము... మేము సమ్మతిని కోరుతున్నాము.
సమ్మతి లభించింది. మరో మాటలో చెప్పాలంటే, సోవియట్ నాయకులు అంతర్జాతీయ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడమే కాకుండా, ఆదిమ నేరపూరిత నేరాలలో భాగస్వాములు అయ్యారు.
ఖబ్బాష్ మరియు హద్దాద్ అత్యంత సాధారణ నేరస్థులు. వారు లెబనాన్‌లో అనేక పెద్ద దోపిడీలు మరియు దొంగతనాలకు పాల్పడ్డారు, అక్కడ వారు తమను తాము ఇంట్లో తయారు చేసుకున్నారు మరియు అమూల్యమైన కళా వస్తువులను సేకరించారు. వాడి హద్దాద్ చనిపోయినప్పుడు, జార్జెస్ హబ్బాష్ తన సంపదతో ఏమి చేయాలో తెలియదు. దోపిడిని ఎక్కడో వేలంలో అమ్మడం ప్రశ్నార్థకం కాదు. ప్రైవేట్ కలెక్టర్లు కూడా దోపిడిని తీసుకోరు.
అప్పుడు హబ్బాష్ మాస్కోకు లాభదాయకమైన ఒప్పందాన్ని అందించాడు: అతను సోవియట్ యూనియన్ నగలు, పురాతన నాణేలు, బొమ్మలు, నిపుణుల విలువ అనేక బిలియన్ డాలర్లు, మరియు బదులుగా అతను పద్దెనిమిది మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలు మరియు పేలుడు పదార్థాలను అందుకుంటాడు.
నవంబర్ ఇరవై ఏడు ఎనభై నాలుగు న జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో ఈ ప్రతిపాదన ఆమోదించబడింది. ఈ పత్రం, “ప్రత్యేక ఫోల్డర్‌గా గుర్తించబడింది. ప్రత్యేక ప్రాముఖ్యత,” అని కూడా వర్గీకరించబడింది. పత్రం ఇలా చెబుతోంది:
"1. నవంబర్ 26, 1984 నాటి నోట్‌లో పేర్కొన్న రక్షణ మంత్రిత్వ శాఖ మరియు USSR యొక్క రాష్ట్ర భద్రతా కమిటీ ప్రతిపాదనతో అంగీకరిస్తున్నారు.
2. USSR యొక్క KGBని ఇలా ఆదేశించండి: a) సేకరణకు బదులుగా 15 మిలియన్ రూబిళ్లు విలువైన ప్రత్యేక ఆస్తిని DFLPకి సరఫరా చేయడానికి సోవియట్ వైపు సూత్రప్రాయంగా ఒప్పందం గురించి పాలస్తీనా విముక్తి కోసం డెమోక్రటిక్ ఫ్రంట్ (DFLP) నాయకత్వానికి తెలియజేయండి. ప్రాచీన ప్రపంచంలోని కళా స్మారక చిహ్నాలు; బి) పేర్కొన్న మొత్తంలో ప్రత్యేక పరికరాల సరఫరా కోసం DFOP నుండి దరఖాస్తులను అంగీకరించండి; c) USSR సాంస్కృతిక మంత్రిత్వ శాఖతో కలిసి, సేకరణను పొందే చట్టపరమైన వైపుకు సంబంధించిన కార్యకలాపాలను నిర్వహించండి.
3. డెమోక్రటిక్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా నుండి 15 మిలియన్ రూబిళ్లు (జాతీయ విముక్తి ఉద్యమాలకు సరఫరా చేయడానికి అనుమతించబడిన వస్తువుల మొత్తంలో) ప్రత్యేక పరికరాల కోసం దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవాలని ఆర్థిక సహకారం కోసం రాష్ట్ర కమిటీ మరియు రక్షణ మంత్రిత్వ శాఖకు సూచించండి. USSR యొక్క KGB, మరియు వారి సంతృప్తి కోసం ప్రతిపాదనలు, USSR యొక్క KGBతో ఏకీభవించబడ్డాయి, సూచించిన పద్ధతిలో నమోదు చేయండి.
4. USSR యొక్క సాంస్కృతిక మంత్రిత్వ శాఖను ఇలా ఆదేశించండి: a) USSR యొక్క KGB నుండి ఒక ప్రత్యేక జాబితా ప్రకారం పురాతన ప్రపంచంలోని కళా స్మారక చిహ్నాల సేకరణను అంగీకరించండి; బి) USSR యొక్క KGBతో ఒప్పందంలో, సేకరణ ("గోల్డెన్ ప్యాంట్రీ") యొక్క ప్రత్యేక నిల్వ కోసం స్థలం మరియు షరతులు, భవిష్యత్తులో దాని మూసివేసిన శాస్త్రీయ అభివృద్ధి మరియు ప్రదర్శనను నిర్ణయించండి. USSR ఆర్థిక మంత్రిత్వ శాఖతో కలిసి, దీనికి అవసరమైన కేటాయింపులకు సంబంధించి ఏర్పాటు చేసిన విధానానికి అనుగుణంగా ప్రతిపాదనలు చేయండి; c) KGBతో ఒప్పందంలో వ్యక్తిగత అంశాలు మరియు సేకరణలోని విభాగాలను ప్రదర్శించడంలో సమస్యలను పరిష్కరించండి.
అత్యంత అసహ్యకరమైన ఉగ్రవాద కార్యకలాపాలలో ఒకటి - ఇటాలియన్ ప్రయాణీకుల ఓడ అకిల్ లారాను స్వాధీనం చేసుకోవడం - సోవియట్ యూనియన్‌లో శిక్షణ పొందిన వ్యక్తి చేత నిర్వహించబడింది. అది అబూ అబ్బాస్, అరాఫత్‌కు సన్నిహితుడు. అతను PLOలో భాగమైన పాలస్తీనియన్ లిబరేషన్ ఫ్రంట్‌కు నాయకత్వం వహించాడు.
అతని అసలు పేరు మహమ్మద్ జైదాన్ అబ్బాస్. అతను సిరియాలోని పాలస్తీనా శరణార్థుల శిబిరంలో జన్మించాడు. ఇజ్రాయెల్ సృష్టించబడినప్పుడు అతని తల్లిదండ్రులు పాలస్తీనాను విడిచిపెట్టడానికి ఎంచుకున్నారు, అరబ్ రాష్ట్రాలు యూదుల రాజ్యాన్ని త్వరగా నాశనం చేస్తాయని మరియు వారు తిరిగి వస్తారని ఆశించారు. అయినప్పటికీ, ఇజ్రాయెల్ బయటపడింది మరియు అబ్బాస్ కుటుంబం యూదుల పక్కన నివసించడానికి ఇష్టపడలేదు.
డమాస్కస్ విశ్వవిద్యాలయంలో, అబూ అబ్బాస్ అరబిక్ సాహిత్యాన్ని అభ్యసించాడు, మార్క్సిజంపై ఆసక్తి పెంచుకున్నాడు మరియు PLOలో ముగించాడు. పాపులర్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా - జనరల్ కమాండ్ నాయకుడు అహ్మద్ జిబ్రిల్ అతనిని గమనించాడు.
ఇజ్రాయెల్‌లోని ఒక చిన్న పట్టణంలో నివాస భవనాన్ని అతని వ్యక్తులు స్వాధీనం చేసుకుని, అక్కడ పద్దెనిమిది మంది పౌరులను చంపినప్పుడు జిబ్రిల్ పేరు విస్తృతంగా ప్రసిద్ది చెందింది. జిబ్రిల్ "అత్యున్నత స్థాయి విప్లవాత్మక హింసను ఉపయోగించి ఒక కొత్త పోరాట పాఠశాలను" సృష్టిస్తున్నట్లు చెప్పాడు.
1973లో, అబూ అబ్బాస్ (అతని వయస్సు ఇరవై ఐదు సంవత్సరాలు) సైనిక శిక్షణ పొందేందుకు సోవియట్ యూనియన్‌కు వెళ్లాడు, తదనంతరం అరబ్ దేశాలలో సోవియట్ విదేశీ గూఢచార అధికారులతో పరిచయాలను కొనసాగించాడు.
శిక్షణ అతనికి ఉపయోగపడింది. అతను విమానాలను హైజాక్ చేయడానికి మరియు ఇజ్రాయెల్ నౌకాశ్రయాలను పేల్చివేయడానికి ప్రయత్నించాడు. 1978 వేసవిలో, ఫతా మిలిటెంట్లు ఒక గ్రీకు నౌకను అద్దెకు తీసుకున్నారు. పాలస్తీనా స్కూబా డైవర్లు శిక్షణ పొందిన లట్టాకియా ఓడరేవులో, సిరియన్లు సోవియట్-నిర్మిత క్షిపణి లాంచర్‌లను ఓడలోకి ఎక్కించారు మరియు ట్రిపోలీలో వారు నాలుగు టన్నుల ట్రినిట్రోటోల్యూన్‌ను ఎక్కించుకున్నారు.
ఆపరేషన్ యొక్క ఉద్దేశ్యం: ఇజ్రాయెల్ నౌకాశ్రయం ఐలాట్ వద్ద రాకెట్లను కాల్చడం, చమురు శుద్ధి కర్మాగారానికి నిప్పు పెట్టడానికి ప్రయత్నించడం. ఆ తర్వాత సిబ్బంది ఓడను పడవలో విడిచిపెట్టాలని భావించారు మరియు ఆటోమేటిక్ గైడెన్స్ సిస్టమ్ ద్వారా మార్గనిర్దేశం చేయబడిన పేలుడు పదార్థాల లోడ్ ఉన్న ఓడ పీర్‌లోకి దూసుకెళ్లాల్సి ఉంది. ఈలాట్‌ను పూర్తిగా నాశనం చేయడానికి మరియు చాలా మంది పౌరులను చంపడానికి బోర్డులో తీసుకున్న పేలుడు పదార్థాలు సరిపోతాయి.
కానీ ఈలాట్ నుండి నలభై మైళ్ల దూరంలో, ఇజ్రాయెల్ పెట్రోలింగ్ బోట్ పాలస్తీనియన్లను తీసుకువెళుతున్న ఓడను అడ్డగించింది. ఉగ్రవాదులపై విచారణ జరిపి వివిధ రకాల జైలు శిక్షలు విధించారు.
పట్టుబడిన పాలస్తీనియన్లు విదేశీ పాత్రికేయులతో ఇష్టపూర్వకంగా మాట్లాడారు. సమూహం యొక్క డిప్యూటీ హెడ్ ఖాదిర్ మాట్లాడుతూ, అతను సెవాస్టోపోల్ సమీపంలోని సైనిక కోర్సులలో చదువుకున్నానని చెప్పాడు: కూల్చివేత, మైన్‌ఫీల్డ్‌లు వేయడం, వంతెనలు పేలడం, అణు, రసాయన మరియు జీవ ఆయుధాలను ఉపయోగించే పరిస్థితులలో పోరాట కార్యకలాపాలు నిర్వహించడం.
"ప్రయాణానికి ముందు, షటిలాలోని మా శిబిరంలో మేము సోవియట్ యూనియన్ చరిత్ర మరియు సంస్కృతిపై సన్నాహక కోర్సు తీసుకున్నాము" అని ఖాదిర్ చెప్పారు. సోవియట్ బోధకుల ఆదేశాలను మనం నిస్సందేహంగా పాటించాలని మరియు రాజకీయ విషయాలను చర్చించకూడదని వారు మాకు చెప్పారు.
ఫతా మిలిటెంట్లు మరణించిన జోర్డానియన్లు మరియు లెబనీస్ పాస్‌పోర్ట్‌లతో సోవియట్ యూనియన్‌కు వచ్చారు, అందులో ఛాయాచిత్రాలు అతికించబడ్డాయి.
"ప్రయాణం కోసం ప్రతి ఒక్కరూ రెండు వందల డాలర్లు అందుకున్నారు," ఖదీర్ కొనసాగించాడు, "ఎందుకంటే రష్యన్లు కఠినమైన కరెన్సీని పొందడానికి అన్ని విధాలుగా ప్రయత్నించారు. అక్రమ రవాణా, లాభార్జనకు పాల్పడవద్దని హెచ్చరించారు. మునుపటి సమూహం దీనిపై కాలిపోయింది.
1982లో, పాలస్తీనియన్లందరినీ తమ ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్న జిబ్రిల్ మరియు అతని సిరియన్ స్నేహితులతో అబూ అబ్బాస్ గొడవపడి అరాఫత్‌కు వచ్చాడు.
పర్యాటకులతో ఒక ఇటాలియన్ నౌకను స్వాధీనం చేసుకున్న తరువాత, అబ్బాస్ యొక్క పురుషులు ప్రయాణీకులలో ఒకరైన అరవై-తొమ్మిదేళ్ల వికలాంగుడిని చంపారు, అతను యూదుడు. యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ రోనాల్డ్ రీగన్ చాలా ఆగ్రహంతో ప్రయాణీకులను విడిపించడానికి సైనిక బలగాలను ఉపయోగించమని ఆదేశించాడు.
అప్పుడు యాసర్ అరాఫత్ ఓడ స్వాధీనంతో PLOకి ఎటువంటి సంబంధం లేదని ప్రకటించి, బందీలను విడుదల చేయాలని అబూ అబ్బాస్‌ను ఆదేశించాడు. "పాలస్తీనా సైనికుల ముందు ప్రపంచం మొత్తం వణికిపోయేలా చేసింది కాబట్టి ఈ ఆపరేషన్ ఆవశ్యకమైంది" అని అరాఫత్ తన సహాయకులకు వివరించినట్లు తర్వాత తెలిసింది.
అబూ అబ్బాస్ బాగ్దాద్‌లో ఆశ్రయం పొందాడు. సద్దాం హుస్సేన్ పాలస్తీనా తీవ్రవాదులకు ఆర్థిక సహాయం చేశాడు. సద్దాం పాలన కూలిపోయినప్పుడు, అబూ అబ్బాస్ సిరియాకు పారిపోవడానికి ప్రయత్నించాడు, కానీ సిరియన్లు అతనిని అంగీకరించలేదు. ఎవరికీ వ్యర్థ పదార్థాలు అవసరం లేదు. అరబ్ ప్రపంచంలో, పాత విజయాలకు విలువ లేదు. 82వ అమెరికన్ ఎయిర్‌బోర్న్ డివిజన్ యొక్క ప్రత్యేక దళాలు బాగ్దాద్‌లో మిలిటెంట్ సంస్థ పాలస్తీనా లిబరేషన్ ఫ్రంట్ సెక్రటరీ జనరల్ మరియు పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు అబూ అబ్బాస్‌ను అదుపులోకి తీసుకున్నాయి...
అరాఫత్ యొక్క వ్యక్తిగత సంస్థ, ఫతాహ్, అసహ్యకరమైన చర్యలలో పాల్గొనకూడదని ప్రయత్నిస్తుంది. PLOలో చేర్చబడిన మిగిలిన సమూహాలు పౌరులను చంపడాన్ని "జియోనిస్ట్ సంస్థ"తో పోరాడటానికి ఒక సాధారణ సాధనంగా భావిస్తాయి:
- ఇజ్రాయెల్ పౌరులందరూ శత్రు సైనికులుగా పరిగణించబడతారు మరియు నాశనం చేయబడతారు, ఎందుకంటే వారి మరణం ఇజ్రాయెల్‌ను బలహీనపరుస్తుంది.
సోవియట్ KGB, లేదా GDR యొక్క రాష్ట్ర భద్రతా మంత్రిత్వ శాఖ లేదా ఇతర సోషలిస్ట్ దేశాల గూఢచార సేవలు పాలస్తీనియన్ల ఉగ్రవాద కార్యకలాపాలకు దర్శకత్వం వహించాయని లేదా వాటిలో ప్రత్యక్షంగా పాల్గొన్నాయని భావించడం తప్పు - ప్రధానంగా, కొన్ని మినహాయింపులతో, ప్రతి ఒక్కటి పాలస్తీనా సమూహం ఇప్పటికే దాని స్వంత అధిపతిని కలిగి ఉంది - సిరియా అధ్యక్షుడు అసద్, ఇరాకీ హుస్సేన్, లిబియా నాయకుడు గడ్డాఫీ. యాసర్ అరాఫత్ మాత్రమే తన సంస్థ అయిన ఫతా స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించాడు.
సోవియట్ విదేశీ ఇంటెలిజెన్స్ అధికారులు మరియు వారి తూర్పు యూరోపియన్ సహచరులు జియోనిజం మరియు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటం కోసం మాత్రమే పాలస్తీనియన్లతో సన్నిహిత సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నించారు. మేము పాలస్తీనా ఉగ్రవాదుల కోసం ఒక కన్ను వేసి ఉంచాలి మరియు వారు సోషలిస్టు శిబిరం వెలుపల తమ చర్యలను నిర్వహించారని నిర్ధారించుకోవాలి.
GDR రాష్ట్ర భద్రతా మంత్రిత్వ శాఖ ఆర్కైవ్‌లో ఉంచబడిన నివేదిక నుండి:
"కామ్రేడ్ హోనెకర్ సూచనల మేరకు, రాష్ట్ర భద్రతా మంత్రి ఎరిచ్ మిల్కే పాలస్తీనాలోని అరబ్ ప్రజల న్యాయమైన పోరాటానికి సహాయం మరియు మద్దతుపై పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ యొక్క ప్రముఖ ప్రతినిధి అబూ ఇజాద్‌తో అంగీకరించారు. కావాల్సిన పరిమాణంలో షిప్ ద్వారా వచ్చే కూల్చివేత ఛార్జీలు మరియు హ్యాండ్ గ్రెనేడ్‌లను అందజేస్తామని కామ్రేడ్ మంత్రి PLO ప్రతినిధికి హామీ ఇచ్చారు.
వియన్నాలో జరిగిన సోవియట్-అమెరికన్ శిఖరాగ్ర సమావేశంలో అమెరికా అధ్యక్షుడిపై ఎలాంటి చర్యలు తీసుకోనందుకు యాసర్ అరాఫత్‌కు కృతజ్ఞతలు తెలియజేయాలని మిల్కే కోరారు. GDR భూభాగంలో తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహించకూడదని PLO అంగీకరించినందుకు ఎరిచ్ మిల్కే కూడా అరాఫత్‌కు కృతజ్ఞతలు తెలిపాడు.
మాస్కో మధ్యప్రాచ్య మరియు ఇస్లామిక్ ఉగ్రవాదం గురించి ప్రతిదీ తెలుసుకోవాలనుకుంది, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ దాడి తరువాత అది ఇస్లామిక్ ప్రపంచం యొక్క సానుభూతిని కోల్పోయింది.
ముస్లింలు తమ మాజీ స్నేహితుడికి వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు సోషలిస్టు కూటమిలోని పౌరులు పాలస్తీనియన్ల బాధితులుగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఉమ్మడి ప్రయత్నాలతో పెరిగిన మృగం వికృతంగా మారింది. 1985 శరదృతువులో, సోవియట్ యూనియన్ మరొక భ్రమతో పేదరికంగా మారింది.
కిడ్నాప్‌లు చాలా కాలంగా లెబనాన్‌లో ఒక ప్రామాణిక పోరాట పద్ధతిగా ఉన్నాయి, అయితే సాధారణంగా బాధితులు అమెరికన్లు, మరియు దీనిని సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం అని పిలుస్తారు.
సెప్టెంబరు 30, 1985న, పాలస్తీనా తీవ్రవాదులు సోవియట్ రాయబార కార్యాలయం మరియు వాణిజ్య మిషన్‌లోని నలుగురు ఉద్యోగులను కిడ్నాప్ చేశారు. దాదాపు ఇరవై సంవత్సరాల తరువాత, బీరుట్‌లోని సోవియట్ ఇంటెలిజెన్స్ నివాసి కల్నల్ యుఎన్. దీని గురించి మాట్లాడారు. పెర్ఫిల్యేవ్.
ఆ సమయానికి, ఇరానియన్ అనుకూల సమూహాలు దేశంలో మరింత ప్రభావం చూపుతున్నాయి; వారు లెబనాన్‌లోని అమెరికన్ మరియు ఫ్రెంచ్ శాంతి పరిరక్షకుల బ్యారక్‌లను పేల్చివేశారు. అన్నింటికంటే అత్యంత దూకుడుగా ఉండేది హిజ్బుల్లా (అల్లాహ్ పార్టీ), దీనిని పెర్ఫిలియేవ్ కేవలం ముఠా అని పిలుస్తాడు. ఈ గ్యాంగ్ టెహ్రాన్ నుండి నాయకత్వం వహించింది.
అపహరణకు గురైన వారిలో ఇద్దరు ఇంటెలిజెన్స్ అధికారులు: ఒలేగ్ స్పిరిన్ ఎంబసీ అటాచ్ ముసుగులో పనిచేశాడు, వాలెరీ మైరికోవ్ ట్రేడ్ మిషన్‌లో ఇంజనీర్‌గా జాబితా చేయబడ్డాడు. అదనంగా, కాన్సులర్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగి అర్కాడీ కట్కోవ్ మరియు రాయబార కార్యాలయ వైద్యుడు నికోలాయ్ స్విర్‌స్కీని బందీలుగా తీసుకున్నారు. పట్టుకునే సమయంలో, కట్కోవ్ మెషిన్ గన్‌తో గాయపడ్డాడు. పైగా, ఇది దాదాపు రాయబార కార్యాలయం పక్కనే జరిగింది.
ఖొమేనీ చిత్రపటాలు గోడలపై వేలాడదీసిన ప్రాంతానికి బందీలను తీసుకెళ్లారు. తాము ఇరాన్ అనుకూల ఫండమెంటలిస్టుల చేతుల్లో ఉన్నామని గ్రహించారు. బందీలను వారి అండర్‌పాంట్‌ల వరకు తీసివేసి, బలవంతంగా మోకాళ్లపైకి నెట్టారు.
కిడ్నాప్ నిర్వాహకులలో ఒకరి సోదరుడు ఒక అంతర్గత పోరాటంలో అనుకోకుండా చంపబడ్డాడు, కాబట్టి సోవియట్ ఇంటెలిజెన్స్ ఇప్పటికే కిడ్నాపర్లను కనుగొన్నట్లు మరియు మాది ప్రతీకారం తీర్చుకుంటున్నట్లు చర్చ జరిగింది. నిజానికి, కిడ్నాపర్లు ఎవరో లేదా వారిని ఎలా చేరుకోవాలో రాయబార కార్యాలయానికి లేదా మాస్కోకు తెలియదు.
గాయపడిన కట్కోవ్ గ్యాంగ్రీన్‌ను అభివృద్ధి చేశాడు. బందిపోట్లు అతన్ని నిర్జన ప్రదేశానికి - స్టేడియంకు - తీసుకెళ్లి కాల్చి చంపారు.
ఇరాన్, జోర్డాన్ మరియు లిబియా సహాయం కోరింది. అందరూ సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎవరూ ఏమీ చేయలేదు.
యాసర్ అరాఫత్ వెంటనే తాను సోవియట్ యూనియన్ మిత్రుడని మరియు సోవియట్ దౌత్యవేత్తలను విడుదల చేయడానికి ఇప్పటికే లక్ష డాలర్లు చెల్లించానని ప్రకటించాడు. కిడ్నాప్‌ను అరాఫత్ మాజీ అంగరక్షకులు నిర్వహించారని తేలింది.
కిడ్నాపర్లు ప్రెస్ ద్వారా తమ డిమాండ్లను వ్యక్తం చేసినప్పుడు ఇది స్పష్టమైంది: లెబనాన్‌లో రక్తపాతాన్ని ఆపడానికి మాస్కో సిరియాను బలవంతం చేయాలి, అంటే ఇకపై పాలస్తీనియన్లను చంపకూడదు. ఉగ్రవాదులు నలుగురి తలలపై పిస్టల్స్‌తో అపహరించిన ఫొటోలను జర్నలిస్టులకు అందజేశారు.
రాయబార కార్యాలయం మరియు విదేశీ ఇంటెలిజెన్స్ స్టేషన్ మాస్కోను సిరియాను ప్రభావితం చేయమని కోరింది, తద్వారా సిరియన్లు పాలస్తీనియన్లు మరియు ఇస్లామిక్ రాడికల్‌లను నాశనం చేస్తున్న ట్రిపోలీ నగరం చుట్టూ ఉత్తర లెబనాన్‌లో తెలివిలేని మరియు క్రూరమైన కార్యకలాపాలను నిలిపివేస్తుంది. అధ్యక్షుడు హఫీజ్ అల్-అస్సాద్ మాస్కో అభ్యర్థనకు కట్టుబడి ఉన్నారు.
ఏదో ఒక సమయంలో, వారు బందీలను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ అఫారత్ ట్యునీషియా నుండి పిలిచి ఆదేశించాడు:
- హామీలు ఇచ్చే వరకు ఎవరినీ విడుదల చేయవద్దు.
- ఎవరిది?
- నాది.
ఈ సంభాషణను లెబనీస్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అడ్డగించింది, ఇది సోవియట్ దౌత్యవేత్తలకు రేడియో అంతరాయం యొక్క వచనాన్ని ఆనందంగా చూపించింది - మీ బెస్ట్ ఫ్రెండ్ ఇలా ప్రవర్తిస్తుంది.
తరువాత, ప్రతిదీ తెలిసింది.
సోవియట్ ప్రజలను పాలస్తీనియన్లు బంధించి హిజ్బుల్లాకు అప్పగించారు. అనుకూలమైన పరిస్థితిని సద్వినియోగం చేసుకోవాలని అరాఫత్ నిర్ణయించుకున్నాడు. మొదట, పాలస్తీనియన్లకు వ్యతిరేకంగా యుద్ధాన్ని ఆపడానికి సిరియాను బలవంతం చేయడానికి మాస్కోను పొందండి. రెండవది, మాస్కో ముందు విమోచకుడిగా కనిపించడం. అందువల్ల బందీలను విడుదల చేసేందుకు తొందరపడవద్దని ఆయన ఆదేశించారు.
సోవియట్ ప్రజలను కిడ్నాప్ చేసిన బందిపోట్లు షటిలా పాలస్తీనా శరణార్థి శిబిరంలో స్థిరపడ్డారు. పెర్ఫిలీవ్ ప్రకారం, పాలస్తీనియన్లు బీరుట్‌లో ఒక కూజాలో సాలెపురుగుల వలె నివసించారు. వారు ఒకరితో ఒకరు అనంతంగా ఘర్షణ పడ్డారు.
మరియు KGB యొక్క మొదటి ప్రధాన డైరెక్టరేట్ (విదేశీ ఇంటెలిజెన్స్) నుండి, బీరూట్ స్టేషన్‌కు ఒక సూచన వచ్చింది: బందీల విడుదల వ్యక్తిగతంగా పాలస్తీనియన్లు మరియు అరాఫత్ ద్వారా నిర్వహించబడుతుందని నిర్ధారించడానికి. అరాఫత్‌తో పరిచయాలను వృత్తిగా మార్చుకున్న ఇంటెలిజెన్స్ అధికారులు అతని ఉపయోగాన్ని ఉన్నతాధికారులకు నిరూపించారు.
కల్నల్ పెర్ఫిల్యేవ్ హిజ్బుల్లా యొక్క ఆధ్యాత్మిక నాయకుడు సెయ్యద్ మొహమ్మద్ హుస్సేన్ మరియు ఇరాన్ ద్వారా ఈ పదవికి ఆమోదించబడిన షేక్ ఫద్లల్లాతో సమావేశమయ్యారు. పెర్ఫిలీవ్ అతను నిజంగా షేక్‌ను బెదిరించాడని చెప్పాడు: “బందీల విడుదల కోసం ఒక గొప్ప శక్తి అనంతంగా వేచి ఉండదు. లెబనాన్‌లో ఉన్న సమూహాలకు మాత్రమే కాకుండా, వారి వెనుక నిలబడిన వారికి కూడా పరిణామాలు అనూహ్యమైనవి. రాకెట్‌ను ప్రయోగించేటపుడు ఎప్పుడూ పొరపాటు జరుగుతూనే ఉంటుంది మరియు టెహ్రాన్ మరియు కోమ్ అంత దూరంలో లేవు.
బెదిరింపు పని చేసింది. బందీలను విడుదల చేశారు.
సోవియట్ ప్రజలు తీవ్రవాద చర్యల నుండి తమ రోగనిరోధక శక్తిని కోల్పోయారు. నేను సహాయం కోసం చూడవలసి వచ్చింది పాత స్నేహితుల నుండి కాదు, మాజీ శత్రువుల నుండి. పెరెస్ట్రోయికా ప్రారంభంతో ఇది సాధ్యమైంది. కాబట్టి, తొంభైలలో, ఇటలీలో జరిగిన ప్రపంచ కప్‌కు వెళ్లిన సోవియట్ ఫుట్‌బాల్ జట్టుపై పాలస్తీనా ఉగ్రవాదులు చర్యకు సిద్ధమవుతున్నారని తెలిసినప్పుడు, KGB సహాయం కోసం ఇటాలియన్ కౌంటర్ ఇంటెలిజెన్స్ SISMI వైపు మొగ్గు చూపింది. సహాయం అందించబడింది మరియు సోవియట్ ఫుట్‌బాల్ ఆటగాళ్ళు చెత్తను నివారించారు.
సెప్టెంబరు 5, 1972న, ఎనిమిది మంది పాలస్తీనియన్లు మ్యూనిచ్‌లోని ఒలింపిక్ గ్రామం చుట్టూ ఉన్న కంచెను అధిగమించి ఇజ్రాయెల్ బృందం ఆక్రమించిన ప్రాంగణంలోకి ప్రవేశించారు. ఇద్దరు అథ్లెట్లు వెంటనే చంపబడ్డారు, మిగిలిన వారిని బందీలుగా తీసుకున్నారు.
బందీలను విడిపించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్ జర్మనీ ప్రభుత్వాన్ని కోరింది. జర్మన్లు చాలా అసంబద్ధంగా ప్రవర్తించారు మరియు పాలస్తీనా ఉగ్రవాదులు పదకొండు మంది ఇజ్రాయెల్ అథ్లెట్లను చంపగలిగారు.
ప్రపంచం మొత్తం ఈ విషాదం గురించి మాట్లాడింది. వారు సోవియట్ యూనియన్‌లో మాత్రమే మౌనంగా ఉన్నారు; తీవ్రవాదుల చర్యలను ప్రశంసించడం అసౌకర్యంగా ఉంది మరియు పాలస్తీనా స్నేహితులను విమర్శించడం అసాధ్యం.
స్పోర్ట్స్ టెలివిజన్ వ్యాఖ్యాత నినా ఎరెమినా ఇలా గుర్తుచేసుకున్నారు: “మ్యూనిచ్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో, ఉగ్రవాదులు చేసిన భయంకరమైన బందీల గురించి మేము మౌనంగా ఉండవలసి వచ్చింది. బందిపోట్లు ఇజ్రాయెల్ జట్టును పట్టుకున్నారు. అన్ని దేశాలు అప్పుడు ప్రత్యక్ష నివేదికలను ప్రసారం చేస్తాయి. మరియు మేము విషాదం జరిగిన ప్రదేశానికి వచ్చాము మరియు మేము కూడా ప్రసారం చేస్తున్నట్లు నటించాము, కెమెరా ఆఫ్ చేయబడి “చిత్రీకరణ” చేసాము. భయంగా ఉంది. వెర్రివాడు. ఒక రోజు విరామం ఉంది, సంతాపం ప్రకటించారు. మా కరస్పాండెంట్ కోల్య మాల్యావిన్ మరియు నేను ఇది జరిగిన గ్రామానికి రహస్యంగా వెళ్ళాము. వీలైనంత త్వరగా ఇంటికి వెళ్లాలని కలలు కన్నాను..."
దశాబ్దాలుగా, సోవియట్ యూనియన్ పాలస్తీనా ఉగ్రవాదులకు నైతిక మద్దతును అందించింది, వారి స్వంత రాష్ట్రాన్ని సృష్టించే పేరుతో చంపే హక్కు వారికి ఉందని వాదించింది. ఈ పిలుపులు వినిపించాయి. మరియు చాలా సంవత్సరాలుగా, చెచెన్ మిలిటెంట్లు పౌరులను చంపుతున్నారు, వారు జాతీయ విముక్తి కోసం యుద్ధం చేస్తున్నారని రుజువు చేశారు. పాలస్తీనియన్లు చేయడానికి అనుమతించిన వాటిని వారు ఎందుకు చేయలేరు?
అరబ్ దేశాల నుండి - చాలా సంవత్సరాలుగా ఉత్తమ సోవియట్ స్నేహితులుగా పరిగణించబడుతున్న వారి నుండి చెచెన్ యోధులు సహాయం మరియు మద్దతు పొందారు.
ఇస్లామిక్ ప్రపంచంలో తోటి విశ్వాసులు బాధపడినప్పుడు వారు ఇష్టపడరు. చెచ్న్యాలో జరిగిన యుద్ధం స్వాతంత్ర్యం కోసం ముస్లిం జనాభా కోరికను అణిచివేసేందుకు మాస్కో చేసిన ప్రయత్నంగా చాలా మంది భావించారు. మరియు చెచ్న్యాలోని సంఘటనలు - ఇస్లామిక్ ప్రపంచంలోని రాడికల్ సర్కిల్‌ల కోసం - అన్నింటిలో మొదటిది, వారి స్వంత చట్టాల ప్రకారం జీవించాలనుకునే ముస్లింల తిరుగుబాటు.
చెచ్న్యాలో జరిగిన యుద్ధం రష్యాలోని ఇస్లామిక్ యువత ముస్లిం ప్రపంచానికి చెందినదని మరియు ఇస్లాంను ప్రకటించే ప్రతి ఒక్కరితో తమ ఐక్యతను అనుభవించేలా చేసింది. వీరు నేటి భాషలో కొత్త ముస్లింలు. అంతేకాదు కొత్త తరం రాడికల్ ఇస్లాంను ఎంచుకుంటున్నట్లు కనిపిస్తోంది.
ప్రపంచవ్యాప్త ఇస్లామిక్ సంఘీభావం గురించి మనం సురక్షితంగా మాట్లాడవచ్చు. అన్నింటికంటే, ఇస్లాం సరిహద్దులను గుర్తించదు, ఇస్లాం అపరిమితమైనది. ఇస్లాం మతాన్ని ఆచరించే ఏ దేశమైనా ముస్లింల మాతృభూమి. అందుకే ఇస్లాంవాదులు చెచ్న్యాతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తోటి విశ్వాసుల సహాయానికి రావడం సాధ్యమవుతుందని మరియు అవసరమని భావిస్తారు.
లండన్ మసీదులో బోధించిన అబూ హమ్జా అల్-మస్రీ, వివిధ దేశాలలో తీవ్రవాద చర్యలను నిర్వహించడం మరియు ఆర్థిక సహాయం చేయడం వంటి ఆరోపణలపై మే రెండు వేల నాలుగు అరెస్టయ్యాడు (చూడండి: నెజావిసిమయా గెజిటా, 2004, సెప్టెంబర్ 1).
అతను ఒకసారి ఒక ఆంగ్ల మహిళను వివాహం చేసుకున్నాడు మరియు UK లో ఉండగలిగాడు. చికిత్స కోసం ఇంగ్లండ్‌కు వచ్చిన గాయపడిన ముజాహిదీన్‌కు అతను సహాయం చేశాడు. ఆపై అతను స్వయంగా ఆఫ్ఘనిస్తాన్‌కు వెళ్లాడు, అక్కడ గని పేలుడులో కన్ను మరియు చేతిని కోల్పోయాడు. అతను రాడికల్ ఇస్లామిస్ట్‌గా మాత్రమే కాకుండా, ప్రపంచ కాలిఫేట్ సృష్టికి మద్దతుదారుగా కూడా లండన్‌కు తిరిగి వచ్చాడు.
అతను "పాలస్తీనా యువత కార్యకలాపాలకు ఆర్థిక సహాయం చేస్తాడు" అని అతను చెప్పాడు. అదనంగా, అబు హంజా చెచెన్ వేర్పాటువాదులకు మద్దతు ఇవ్వాలని తన తోటి విశ్వాసులను పిలిచాడు మరియు తీవ్రవాదులకు శిక్షణ ఇవ్వడానికి "ఇస్లామిక్ శిబిరాన్ని" ప్రారంభించాడు...
ఆగష్టు ముప్పై ఒకటి, రెండు వేల మరియు నాలుగు న మాస్కోలోని రిజ్స్కాయా మెట్రో స్టేషన్‌లో పేలుళ్లు జరిగిన కొన్ని గంటల తర్వాత, ఇస్లాంబులి బ్రిగేడ్ సంస్థ బాధ్యత వహించింది. ఆమె ఆన్‌లైన్‌లో ఒక నోటీసును పోస్ట్ చేసింది:
“చెచెన్ ముస్లింలకు మద్దతుగా ఈ వీరోచిత చర్య జరిగింది. భవిష్యత్తులో, విశ్వాసం లేని మరియు పిరికి రష్యాకు వ్యతిరేకంగా మరియు దేవుడు లేని రష్యాకు అధిపతి అయినప్పటి నుండి ముస్లింలను చంపడం కొనసాగించిన తుచ్ఛమైన పుతిన్‌కు వ్యతిరేకంగా మేము మా పోరాటాన్ని కొనసాగిస్తాము. మా లక్ష్యం రష్యా, మరియు మేము దానికి వ్యతిరేకంగా రక్తపాత మరియు హింసాత్మక యుద్ధాన్ని ప్రారంభించాము. ముస్లింలకు వారు కలిగించిన భయం మరియు అదే బాధలను రష్యన్లు స్వయంగా అనుభవిస్తారు.
ఖలీద్ అల్-ఇస్లాంబౌలీ అధ్యక్షుడు అన్వర్ సాదత్‌ను హత్య చేసిన అదే ఈజిప్షియన్ ఆర్మీ లెఫ్టినెంట్. అతని సోదరుడు, మహమ్మద్ షాకి అల్-ఇస్లాంబులి, ఒసామా బిన్ లాడెన్‌కు సహచరుడు అయ్యాడు. చాలా మటుకు, వీరు మోసగాళ్ళు. కానీ ఇస్లామిక్ రాడికల్స్ రష్యాను శత్రువుగా పిలవడం విశేషం. వారితో కలిసిపోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి.
పాలస్తీనా అథారిటీ భూభాగంలో తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల సమయంలో, ఇజ్రాయిలీలు పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ మరియు చెచెన్ మిలిటెంట్ల మధ్య సంబంధాల గురించి రష్యన్ రాయబార కార్యాలయానికి సంబంధించిన వస్తువులను కనుగొన్నారు మరియు అప్పగించారు.
వారి ప్రచార సామగ్రిలో, పాలస్తీనియన్లు మిలిటెంట్లకు మద్దతు ప్రకటించారు మరియు బసాయేవ్ మరియు ఖత్తాబ్‌లను హీరోలుగా పిలుస్తారు. అంతేకాకుండా, పాలస్తీనియన్లు "రష్యన్ హంతకులకు వ్యతిరేకంగా ఇచ్కేరియా వైపు" పోరాడాలని పిలుపునిచ్చారు.
అరబ్ మిలిటెంట్లతో దోస్తీకి ఇంత డబ్బు, శ్రమ ఖర్చయిపోయింది- మనల్ని, మన పిల్లల్ని చంపడానికి మన దేశానికి వచ్చేలా?
లింకులు
[1] పాలస్తీనాలోని యూదు జనాభా. - ప్రామాణీకరణ.
[2] పార్టీ సెంట్రల్ కమిటీ యొక్క ఉపకరణం యొక్క ఉద్యోగి. - ప్రామాణీకరణ.
[3] RSFSR యొక్క పీపుల్స్ ఆర్టిస్ట్, స్టాలిన్ ప్రైజ్ గ్రహీత వెనియామిన్ ల్వోవిచ్ జుస్కిన్ స్టేట్ జ్యూయిష్ థియేటర్‌లో ఆడాడు, కానీ 1952లో అతను కాల్చి చంపబడ్డాడు. - ప్రామాణీకరణ.
